బ్రహ్మశ్రీ; రామకృష్ణ బ్రహ్మచారిగారు 


శ్రీ భూమానందా శ్రమము, గండిక్షేత్రము 


నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స 


ప్రకాశకులు: 
(శ్రీ వ్యాసాశ్రమము 


ఏర్పేడు, చిత్తూరు జిల్లా. 


విషయసూచిక 
x 


1. ప్రథమ ఖండము - జననము - బాల్యము 1-92 


2, ద్వితీయ ఖండము - భిక్షు సంఘమునందు 
కలహము పాకలేయక 
గమనము 93 - 168 


3. తృతీయ ఖండము - కైవిద్య సూత్రము 169 - 248 


4. చతుర్ధ ఖండము - విశాఖాచరితము, 
విశాఖకు యెనిమిది 
వరములు 249 - 346 


5. పంచమ ఖండము - సంగ్రామాది 
సూత్రములు 347 - 438 


డ్‌, 


న 


అనువాదకుని పీఠిక 


పీఠిక లేనిదే పాఠకులకు కడుపునిండదు. గ్రంథము చేతికి వచ్చినంతనే 
పీర్రిక్షవైపు పరు గెత్తుట ఆధునిక ప్రథ. ఆ పరిపాటిని పాటిస్తూ పేర్కొనదగిన విషయ 
ములను పీఠికా ముఖమున మనవి చేయుచున్నాను. 

దరిదాపు ముప్పై నెలలనాటి మాట. మిత్రుడు శ్రీకంఠంగారు వ్యాసా శ్రమ 
ములో ఉండే తరుణము. ఆదర్శగురుదేవుడు శ్రీ శ్రీ శ్రీ మలయాళస్వాముల 
వారినుండి “బుద్దచర్య) ను అనువదిస్తావా? అని ఆజ్ఞాపత్రము వచ్చినది. ఆ - ఊ 
అననిదే రిజిస్టర్డ్‌ పోస్టులో పుస్తకమే దిగినది. (శ్రీవారి ఆజ్ఞను పరిపాలించుటకు 
లోకములో తలలు వంచి యెందటులేరు? ఆ కృపాఫలము నా దోసిల్లోనే పడవలెనా? 
ఇచ్చామయుని యిచ్చను యెవ్వరె జుంగుదురు? *' దీనిం దెనింగించి నా జననంబు౯ 
సఫలంబు జేసెది” నని మహాకవి పోతన్నగారి మథుర మంత్రాన్ని మననము జేశాను. 
శుభుమస్తు. 


ముప్పదిరెండు భాషల అద్వితీయ విద్వాంసుడు, బౌద్ధవాజయమున దిగ్గజ 
పండితుడు, త్రిపిటకాచార్యుడునగు రాహుల సాంకృత్యాయనుని రచన యిది. దీని 
పేరు బుద్దచర్య. ఇది హిందీభాషలో వ్రాయబడిన (గ్రంథము. త్రిపిటకములలోని 
పాలీమాటల నిటునటు కదిపి “హిందీ, అనిపించారు. పారిభాషికపదాలు పట్టిన 
చోటల్లా గుదుళ్లు గుదుళ్లు పునరుక్తులు సంకేతాలు పై పెచ్చు అచ్చుతప్పులు కూడ, 

స్వయముగ గ్రంథకర్త చెప్పినట్లు భాష గడుసుబాలుటతో- రోచకము 
కాక పోవుటతో చదువవలెనన్న తలనొప్పి. పండ్లుకొటీకి చదవాలి. అందులోనూ 
యెన్నడూ మూచూడని బౌద్దదార్శనిక విషయములు, పాలీజాతీయములు, అవధి 
బీహార్‌ ప్రాంతీయులకు మాలీమియైనవి కాబట్టి వారికి తేలిక కావచ్చును గాని దక్షిణ 
ప్రాంతీయులకవి మ్రింగరాని కబళాలు. ఎట్లెట్లో ఒకతపస్సే చేసితిని. నాకు కొటిక 


9 ప్ప ర్రిక 


రాని ఘట్టములను మక్కికి మక్కి అనువదించితిని. శ్రీ మలయాళస్వాముల వారు 
సెలవిచ్చినట్లు వీలైనంత సులభ సరళముగ రచనను దించవలెనని యెంచితిని గాని 
యెన్నో చోట్ల ఆశాభంగమే యెదురైనది. అందుకు కారణము కొంత నా అసమర్ధత, 
మరికొంత (గంథగౌరవము. 


కొజిమాలిన వర్ణనలను, అక్కణకు మీటీన పునరుక్తులను అనువాదమునందు 
వదలిపెట్టితిని. చెత్తచెత్తగ నున్నచో ట్ల యథాసాధ్యముగ విషయమును మెదిపి తెలుగు 
నుడికారమునకు పొందిక కలుగునట్లు ఒక పాఠము నిచ్చితిని. భాష పాతది. వేషము 
క్రొత్తది. అయినను 'నామూలం లిఖ్యతే అనెడి మల్లీనా ధీ ప్రతిజ్ఞను అక్షరశః నిభా 
యించితిని. 


వినుటలో యింపు- చదువుటలో సారళ్యమునందే యెక్కువ నిగా పెట్టుటతో 
సంధులను- వ్యాకరణాంశములను అంతగ పాటించలేదు. పాఠకులకు బౌద్దపరిభాషా 
పదములు పరిచయము చేయదలంచి “భంతే- బో ధిసత్త్వ- శ్రమణ- (శ్రావకి* 
ప్రభృతుల నందందు వాడితిని. ఎంత జెప్పినను పరిభాషా బహుళమగు యీ 
(గ్రంథమును ఒక్క పర్యాయము పఠించి జీర్ణింపజేసి కొనుట మాత్రము దుస్పాధ్యము. 
ఓపికబట్టి కొన్నితడవలు చదువుటతో అనంత లాభము చేకూరుననుటకు ఆవంతయు 
సందియము లేదు. 


బౌద్దవాజ్యయ మతివిశాలము. అందు ప్రామాణికములు త్రిపిటకములు. 
వాటి నానుకొని చెప్పదగినవి వ్యాఖ్యానప్రాయములగు జాతకములును, ఆట్టకథ 
లును. వాటి నుండి యేర్చికూర్చిన దీ పుస్తకము. బుద్దజీవిత ప్రసంగముల నింతటి 
ప్రామాణికముగ- యింతటి విస్తారముగ ప్రవచించిన గ్రంథము ప్రపంచభాషలలో- 
లేదా భారతీయభాషలలో యిదియే మొదటిది యనుట నిక్కము. మహానుభావుడగు 
(శ్రీ మలయాళస్వాములవారు ఆంధ్రలోకమునకు ప్రసాదించు ఆధ్యాత్మిక భిక్ష 
యందు యిదిగూడ నొక కబళము. పేరెన్నికగన్న యే సమర్ధలేఖకులో నిర్వహింప 
దగిన యీ ద్వురటకార్యమును క్షుద్రసేవకుడనైనన నా కప్పగించి అండన దండన- 
వీపున మూపున తమ ఆశీర్వాదబలమును నిలిపి తెనుగు చేయింపించిన ఆ వ్యాసాణ్రమ 
విహారిని- ఆంధ్రులపాలిటి బుద్దదేవుని, పదింబది భక్తి వినమిత భావమున తలంచి 
నమస్కరింతును. 


పీకికయందు బౌద్దధర్మమును ది్టర్శనముగ కొంత పరిచయము చేయించుట 
పాఠకులకు మున్ముందు మార్గమును సులభము జేసినట్ల గుటబట్టి త్రిరత్నముల 


ప్రేద్రీక 3 


నియు, శరణత్రయ మనియు బౌద్దులు జెప్పు బుద్దుడు- ధర్మము- సంఘము ననెడి 
మూడింటిని యథోచితముగ వివరింతును. కావలసిన విషయసామ [గ యంతయును 
యీ మూడింటిలోనే అంతర్బూతమై రాగలదు. 
బుద్దుడు 

భగవంతుడు బుద్దుడు యీ విశాల విశ్వమునకు ఒక అసామాన్య విభూతి. 
తన ధార్మికోపదేశములచే సంఖ్యాతీత మానవకోటికి శ్రేయోమార్గమును జూపించిన 
ఆదర్శజ్యోతి బుద్దుడు. అపారత్యాగము, అఖండవిశ్వ ప్రేమ, అద్భుతశీలసంపదతో 
అచ్చుబోసీన దివ్యవిగ్రహము బుద్దుడు. కర్మకలాపములను చెత్త చెదారములలో 
అడుగున బడిపోయిన “అహింసాపరమోధర్మకళ యనెడి సనాతన వైదిక సిద్దాంత 
మును మజొకసారి గగనవీధుల కెత్తించి విశ్వ ప్రపంచముతో బ్రహ్మరథము పట్టించిన 
మహాప్రవక్త బుద్దుడు. యజ్ఞాదికర్మలకంటె (ప్రజ్ఞాలాభమే శ్రేష్టమని, శుష్కతర్క 
సిద్దాంతములకంటె సదాచార జీవనమే సర్వోత్తమ మని, బ్రాహ్మణత్వము ప్రయత్న 
సాధ్యమేగాని పరంపరాహక్కు గాదని సారెసారెకు ఉద్దోషించిన ప్రబుద్దుడు బుద్దుడు. 
సంప్రదాయమునకంటె సత్యమే గొప్పదియని చెప్పి, పర ప్రత్యయ బుద్దిని వదలి 
స్వానుభవముననే సాత్షాత్కారమును సంపా దింపవలెనని బో ధించిన పుణ్యాత్ముడు 
బుద్దుడు. “శీలశుద్దిని సంపాదించుకొని నిర్వాణ సుఖమును చూజగొని మనుష్య 
జన్మము దేవదుర్లభమను మాటను సార్టకము జేయుడో? యని లోకమునకు చాటిన 
మహానుభావుడు బుద్దుడు. గడచిన అవతారము లందలి లోపమును నివారింప 
జేసికొనుచు “హింసను హింసచేతగాదు; (పేమచేతనే జయింపవలె ననెడి అపూర్వ 
సిద్దాంతమును ఆవిష్కరించిన (శ్రీమన్నారాయణుని నవమా వతారము బుద్దుడు. 


రాజాధిరాజులు బౌద్దమళానికి పల్లకిమోసేన దినాలను, బౌద్దధర్మ విజయ 
దుందుభి లోకమంతటను జైత్రయాత్రచేసిన దినాలను, సమగ్రవిశ్వములో మొత్తము 
నకు సగముమంది చేతులుకట్టి “బుద్దం శరణం గచ్చామి; ధర్మం శరణం గచ్చామి; 
సంఘం శరణం గచ్చామి” అని ఉద్దోషించిన దినాలను, గత ప్రపంచ చరిత్ర గర్వించి 
వ్రాసుకొన్నది, 

“యశోవా మృత్యుర్వా యని భీష్మ ప్రతిజ్ఞవేసి బోధిజ్ఞానసిద్దికె దృఢనిష్ట 
బూనిన వజ్రసంకల్పము, పుట్టిపెరిగిన పురములో భిక్షకై బయలు దేరిన నిరభి 
మానము, ఏకైక పుత్రుడగు రాహుల కుమారునకు సంన్యాస మిప్పించిన ఆదర్శ ప్రీతి, 


౪ పీధ్రీక 


బోధిరాజ కుమారుడు పటీచిన బట్టలపై అడుగు పెట్టననిన ధీరనియమము, 
ఏభైయైదేండ్ల వజకు పరిచారకుని వెంటగొనని స్వావలంబనము, “యెందటో 
మహానుభావులు; నేనొక లెక్కేమిటి” యని సారిపుత్రుని మందలించిన సౌజన్యము, 
మొత్తము జీవిత మునకంతయు నొకేయొక పర్యాయము నవ్విన గంభీరస్వ భావము- 
నీయొక్కని యందు తప్ప కంచుకాగడాలతో వెదకినను, దేవా! మజెచ్చటను లభింప 
బోదు. ఇల్లు వదలితివి. భార్యను వదలితివి. రాజ్యమును వదలితివి. భోగములను 
వదలితివి. ఎందుకొటికు? దుఃఖదావాగ్నిలో కుతకుతలాడెడి ఆర్హమానవకోటికి 
శాంతిరసాయ నమును త్రాపించుటకొఅకా? అహో! ఏమాదయ! ఏమిటా కరుణ. 
నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స- 

వివేకమును జ్ఞానమును సచ్చారిత్రమును మానవయత్నమున సాధింప 
శక్యమగు నంతకు సాధించి లోకోద్దారదీక్షయందు ్రవృత్తుడగు వానిని బుద్దుడం 
దురు. అట్టి స్థితిని బొందుటకై ప్రయత్నముజేయు సాధకుని బో ధిసత్తుడందురు. 


బుద్దుడు యిరువదితొమ్మిదవయేట మహాభిని ప్ర మణము ( గృహత్యాగము) 
జేసి ముప్ప దిషాదవయేట సంబోధినిపొంది యెనుబదియవయేట వువాపరి 
నిర్వాణమును జెందెను. 


ఆయన జన్మించినట్టి, సంబో ధిని పొందినట్టి, పరినిర్వతుడైనట్టి వైశాఖ పౌర్ణ 
మియు, మాతృ గర్భ ప్రవేశము జేసినట్టి, ధర్మచక్ర ప్రవర్తన మారంభించినట్టి ఆషాఢ 
పౌర్ణమియు బౌద్దులకు మహాపర్వ దినములు. 


అయిదునూట యేబది జన్మముల నుండియు, దాన శీల నైష్కర్మ్య ప్రజ్ఞావీర్య 
శాంతి సత్య అధిష్టాన మైత్రీ ఉపేక్షలను పారమితలను పదింటిని సంపాదించుచు 
ఎచ్చి చివరకు బుద్దత్వమును- పూర్ణజ్ఞానమును పొందగల్గీనాడని బోద్దజాతక కథలు 
చెప్పును. మతస్థాపకుల ప్రసంగములందు అతివానుష చర్చలను జొనుపని 
మతమనునది ప్రపంచమున నింతవఅకు లేదు. 


పండితభాషయగు సంస్కృతమును వదలి, తన ధర్మసందేశము సామాన్య 
జనహృదయ గుహలలోకూడ జొచ్చునట్లు లోకభాషయగు పాలీని బుద్దదేవు డాశ్ర 
యించినాడు. దానినే మాగధీభాష యని కూడ నందురు. 


కాశ్యప ప్రభృతులగు బ్రాహ్మణులకు, బింబిసారాదిరాజులక్కు అనాధపిండ 
కాది వైశ్యులకు, సింహుడు మొదలగు సేనాపతులకు, ఉపాలి మొదలగు నిమ్న 


ఫీద్రీక # 


జాతులకు, విశాఖ- ఆమ్రపాలి మున్నగు (స్త్రీలకు బుద్దుడు సర్వసమానముగ తన 
మతములో స్టానమొసగినాడు. 


శ్రావస్తి నివాసియగు అనాధపిండక గ్రేష్టియొక్క పేరు బౌద్దథర్మ- ఇతిహాస 
ములో సువర్ణాక్షరములతో వ్రాయదగినది. ఆనాడు వైశ్యులకు ప్రాబల్య ముండినది. 
కాని దానికి మించినది క్షత్రియ జాతి. అందుకయ్యే లోకమాన్యమగు ఆ జాతి 
యందు బుద్దభగవంతు డవతరించినాడు. 


మగధరాజు బింబిసారుడు, కోసలరాజు ప్రసేనజితుడు, కౌశాంబీరాజు 
ఉదయనుడు, ఉజ్జయినీరాజు ప్రద్యోతనుడును బుద్దునియెడల విశేషాదరములను 
చూపెట్టువారు. 

గౌతమబుద్దుని జీవితచర్యలు మనకు తగినంత విరివిగ లభించుటలేదు. 
కర్తకంటె కార్యమే గొప్పదనుమాట మహాపురుషులపక్షమున సార్దకముగదా! 
బుద్దోపదేశము లెన్నియో కాలప్రవాహమునబడి విస్మృతిగర్భమును జేరినవని 
బౌద్దులు చెప్పుదురు. 

“స్వ ప్రయత్నమున సదాచారము నవలంబించి మానవుడు నిర్వాణమును 
చూటగొన గల్లుచున్నా” డని బుద్దధర్మము భేరీనినాదము జేయుచున్నది. 


ఆనాటి సంఘమునకు సంభవించిన రోగమునకు చికిత్సకుడు. కావున 
అందుకు అవసరమగు పనులను జేసెను. దానివలననే ఆయనకు ““మహాభిషక్కు”' 
డని పాలీగ్రంథ ములు పేర్కొన్నవి. 


బుద్దుని సమయములో సమాజముయొక్క పరిస్టితి చాల యెగుడు దిగుడుగ 
నుండినది. బ్రాహ్మణులు నివృత్తిపరతనుమాని ప్రవృత్తి పరాయణులై నారు. 
జనసామాన్యమునకు వారిపై ఆదరములేక పోయినది. రాజులు ప్రకృతిరంజకతను 
మాని అల్ప స్వల్పవిషయాలపై కయ్యము చేయుట ఆ దినములలో మామూలై 
యుండినది. (స్త్రీలదశ వుటీంత హీనము. వారు ధర్మమును అంటనేరాదు. 
సంఘములో వారి స్థానము తక్కువ. 


పశుయజ్ఞ ప్రాబల్యమున హింసలు మెండగుటచే ప్రకృతి క్షోభించి లోకము 
నందు పాపము పెటీగి తొంబదియెనిమిది విధముల రోగము లుప్పతిల్లినవి. ధర్మము 
యొక్క కళేబరముపై లక్ష్యముంచి లోకులు జీవశక్తిని ఉపేక్షించిరి. 


a పీర్రీక 


పూర్ణకాశ్యపుని అక్రియావాదము. అజితకేశకంబలుని ఉచ్చేదవాదము, 
ప్రకృతకాత్యాయనుని అకృతతావాదము, మస్కరీగోశాలుని దైవవాదము, 
సంజయుని సంశయవాదము, నిర్ల్ణంథజ్ఞాతృపుత్రుని చాతుర్యాను సంపరము, 
ఒకవైపు కర్మాడంబర విస్తారము. ఒక్కెడ హఠయోగ సాధనాలంపటత, ఒక్కచో 
శుష్కదార్శనిక ప్రచండా ర్భాటము, మరొక్కవోట పాశవిక భౌతిక భోగవిలాసలా 
లసత- సమస్తమును శాశ్వతమని కొందజు, సర్వము నశ్వరమని కొందరు, భోగ 
మగ్నతయే చరమ ప్రయోజనమని కొందరు, ఉపవాసాది కాయక్షేశములే శ్రేయస్సని 
కొందరు, ఆకస్మిక సంయోగముననే సర్వము నడచుచున్నదని కొందరు, సుఖ 
దుఃఖములు స్వయంకృతములని కొందరు, పరాధీనములని మరికొందరును- 
యీ విధమున “ఆది'ని గూర్చి పదునెన్మిది మతములును, 'అంతమూను గూర్చి 
నలుబదినాలుగు వుతములును మొత్తము బుద్దుని కాలమున అటవై రెండు 
మతవాదము లుండెనని ద్లీర్థనికాయము జెప్పుచున్నది. 


ఇట్టి విషముకోలాహల విపరీత వాతావరణమున తన క్రియాశక్తిని ప్రదర్శించి 
యెట్టి అతిరేకమునకును తావియ్యక సాక్షాత్కారబలమున మధ్యమమార్గము 
నావిష్కరించి గౌతమబుద్దుడు నూతనమతమును స్టాపించినాడు. 


తార్కిక దార్శనిక చర్చయొక్క వ్యామోహమునందు అతడు చిక్కొనక 
తేలీకగ పోయెను. అతడు పరలోకసంబంధమగు వివిధకల్పనల పై తన ధర్మమును 
నిర్మింప లేదు. ఆత్మ పరమాత్మల జంజాట మతనికి పట్టలేదు. అతి ప్రశ్నల 
సందర్భములో బుద్దుడు మౌనాన్ని అవలంబించేవాడు. వాటిని అవ్యాకృతములు 
(వివరింపవీలు గానివి అవికూడ యనువాడు. 


అనాడు దార్శనికవిచారములకు దరిద్రము లేదు. యుక్తి ప్రయుక్తులకు 
కొదువ లేదు. కాని వచ్చినలోటు సదాచారమువద్ద; శీలమువద్ద. 


జీవితమునందు దుఃఖము దొలగుటకు, నిర్వాణమును బొందుటకు వలయు 
ఆచార ధర్మములను- శీలసాధనములను మాత్రమే బుద్దు డుపదేశించెను. కర్తవ్య 
నిష్ణడగువానికి ఫలము తనంతన తాను లభించునుగాన శ్రావకులను కర్తవ్యమార్గము 
నందు అగ్రేసరుల జేయుటకై ఆచారనిర్మాణమునందే అతడు సర్వోసర్వ కృషి జేసెను. 
ప్రజ్ఞాశీలసమాధులతో తన సిద్దాంతమునకు “ఇతి శ్రీ? చెప్పెను. 

జీవనరహస్యమేమి? దాని సాఫల్యత యెచ్చట నున్నది? అదెట్టు పొందదగు? 
ననెడి విచారములే ఆతని నాకర్షించినవి. జీవనముయొక్క నిజస్వభావమును గుర్తింప 


పీర్రీక ౭ 


చేయుటకును, దాని నత్యంత మూల్యవంత మొనర్చుటకునునై అయిష్టమైనను కూడ 
బుద్దమతము అనాత్మవాదమునకు పాల్పడినది. 


భాగ్యముపైన, యీశ్వరునిపైన ఆధారపడి ప్రాణికోట్లు కోల్పోయిన ఆత్మ 
విశ్వాసమును బుద్దుడు భర్తీ చేసినాడు. 

ఉపనిషత్తులలోని సారతత్త్వమును కాలానుకూలముగ జనసామాన్యమునకు 
తెలియజేసే వారి జీవితములను ప్రభావాన్వితములుగ జేయుటకు బుద్దుడు 
ప్రయత్నించెనని రాధాకృష్ణ పండితుడు చెప్పుచున్నాడు. 

బుద్దుడు సంపూర్ణముగ బుద్దివాది. బంగారునువలె ధర్మమును యెవని 
పాటికివాడు పరీక్షించి గ్రహించుమని చెప్పును. 


తక్కిన సంప్రదాయములు యీశ్వరుని పీఠముకంటె గురుపీఠమును గొప్ప 
జేసి గురు శరణాగతిని శిష్యునకు పరమ కర్తవ్యముగ నాదేశించుచుండ బుద్దుడు 
“యుక్తిని శరణు బొందండి- వ్యక్తి నిగాదు అంటూ గురువు పెత్తనమును హద్దులో 
బెట్టి శిష్యుని గొప్ప తనమును ప్రతిపాదించినాడు. ప్రవంచములో యీ విషయమున 
దీని కిదే సాటి. 


బుద్దుడు వైదిక మతముయొక్క కర్మవిపాక సిద్దాంతమును క్రొత్తమాటలలో 
చెప్పేనాడు. సంన్యాసపద్దతి పూర్వమునుండి యుండియుకూడ సంఘరూప 
వ్యవస్టనిచ్చి లోకహితార్ధము ్రవర్తింపజేసిన ఘనత బుద్దునకే దక్కినది. 


ఉపనిషత్తులలో చెప్పినట్లు స్నష్టముగ ఆత్మనుగుటీంచి చెప్పక ఆ విషయమున 
బుద్దుడు మౌన పక్షపాతి యయ్యెను. అందుకయ్యే గౌడపాదాచార్యుడు తమ 
కారికలలో (నైతద్భుద్దేవ భాషితం) 'ఆ తత్త్వము బుద్దునిచే చెప్పబడలే దని సెలవి 
చ్చినాడు. అద్వయ వస్తువును గూర్చి చెప్పక దానిప్రాప్తికి వలయు సాధనములను 
బుద్దుడుపదేశించెనని భాష్యకారుల ప్రసంగము. 


సృష్టినిగూర్చి కూడ యేమియు చెప్పలేదు. ప్రపంచము దుఃఖమయమనుట 
తప్ప దాని ఆదికారణమునుగూర్చి యేమియు ముచ్చటించలేదు. వైదిక బుషులు 
కూడ జగత్తుయొక్క మూలస్వరూప నిర్ణయము దురూహ్యమగుట బట్టి మౌనావ 
లంబనమే గ్రేయస్కరమనిరి. ఈశ్వరుని గూర్చికూడ బుద్దుడు కంలోక్తిగ జెప్పలేదు. 
కర్మబంధ ములను ద్రోసిపుచ్చుటకు యెవ్వరిని ప్రార్టించియు లాభము లేదనియు 


౮ పీర్రీక 


తన మార్గమును తానే కల్పించుకొనవలెననియు బుద్దుని ఆదేశము. తన అభ్యున్నతికి 
మానవులు తన పురుష కారముపైననే నిర్భరుడై యుండవలెనని ఊది చెప్పుటచే 
దాని పరిణామము అనీశ్వర వాదమునకు దారితీసినది. 


బుద్దుని మౌనమును కాలక్రమమున విచారకులు తమ విచారానుకూలముగ 
పొందించుకొనిరి. పాశ్చాత్యులు పలువురు బుద్దుని నాస్తికుడనినారు. విచారకుల 
తీర్మానము బహుశా వారి విచారాధీనమై యుండుట కూడ సహజము. కాని 
రవీంద్రనాథ, రాధాకృష్ణ పండితు లందుకు సహమతులు గాలేదు. 


ఏదెట్లనినను బుద్దునిమౌనము అధికారి భేదమును గుర్తెటీగిన సాధకుని 
మౌనమే గాని నాస్తికుని మౌనముగాదు. 


ఈశ్వరు డున్నాడనుమాటకు సమ్మతింపని పూర్వమీమాంసా- సాంఖ్య దర్శన 
కారులను నాస్తికులనినవో, ప్రత్యక్షానుమానములనే ప్రమాణముగ గ్రైకొనిన వైశేషిక 
మతమును నాస్తికమత మనినచో, పశు యజ్ఞములను తెగనాడిన ఉపనిషత్తులను 
నాస్తేక సిద్దాంత ప్రబోధము లనినవో అవశ్యము బుద్దునిగూడ నాస్తికుడన జెల్లును. 


ఆచార్యపాదుడు శంకరుడు కూడ “భగవాన్‌ బుద్ది యని వ్యవహరించి 
ఆయనయెడ తనకు గల గౌరవాతిశయమును వెల్లడంచినాడు. 


అనేక బుషులవలె బుద్దదేవుడుగూడ వైదిక తత్త్వజ్ఞానముయొక్క ఒకానొక 
మార్గమును లోక ప్రజకు వ్యక్తీక రించినాడు. వైదికజ్ఞాన పూర్ణమగు వాతావరణమున 
బుట్టి సెరిగి- శికాదీకలను బొందిన బుద్దుడు ఆ విజ్ఞానమునకు యేకాంత 
భిన్నుడనుట యెన్నడును పొసగని మాట. వైదిక సిద్దాంతములకును అతని సిద్దాంత 
ములకునుగల పోలీకల కొన్నింటి క్రింద నుదహరించు చున్నాను. చదువరులు 
గమనింతురుగాక! 


1. భవచక్రమని సంసారమునకు పేరిడుట. 2. జీవనము క్షణికమనుట. 
3. ప్రపంచమును దుఃఖమయమనుట. 4. తృష్ణ దానికి కారణమనుట. 5. అవిద్య 
ఆదిమూలమనుట. 6. సర్వము కర్మాధీనమనుట. 7. కర్మ ప్రభావము నగ్గించుట. 
8. విశ్వసంఘటనల యన్నింటియందును కార్యకారణ సంబంధము జాగరూకమై 
యున్నదనుట. 9. పరలోకమును సమ్మతించుట. 10. వునర్ణన్మము నంగీకరించుట. 
11. యవునియవుముల నాదేశించుట. 12. సంన్యాస స్వీకరణము. 13. 
భికాచరణదీక్ష 14. అవధూత (ధుతంగ) లక్షణ[గగ్రహణము. 15. సమాధిసాధన. 


ఫేర్రీక ౯ 


16. ముక్తికి పర్యాయముగ నిర్వాణమును. 17. జీవన్ముక్తునకు ప్రతినిధిగ ల్బర్లతుని 
నిర్దేశించుట. 


మరియు, ఉపనిషత్తులవలె 18. భక్తి ప్రాధాన్యము గాక జ్ఞానమూలమై 
యుండుట. 19. అందందు సంబో ధనలయందు “సౌమ్య!” పదమును పాళీత్రిపిటక 
ములలో ప్రయోగించుట. 20. ధమ్మపదములోని శ్లోకములు చాలమట్టుకు 
భగవద్గీత- మనుస్కృతులలోని శ్లోకములకు బోలియుండుట. 


ఇన్ని కారణములబట్టి, ఉపనిషత్తులలోని జ్ఞానకాండయొక్క యేకాంగీ 
వికాసమునకు పాల్పడిన బుద్దదేవుని అవైదికుడని గాని, నాస్తికుడనిగాని పలుకుట 
మిక్కిలి యనుచితము. 


ఎవడు జన్మించుటతో ఖండఖండాతర వాసులకు సైతము భారతభూమి 
యొక్క మట్టిగూడ పరమపవిత్రమై విరాజిల్లీనదో అట్టి పుణ్యావతారుని బుషిపుంగ 
వుని నాస్తికుడని అధర్మవాదియని నిరసించుటకంటె ఘనఘోర భయంకర 
మహాపచారము మటీయొకటి యుండబోదు. 


బుద్ద ధర్మము 
బుద్దధర్మము విశ్వమునందలి మహనీయ ధర్మములలో నొకటి. దేశకాలపరి 
స్టితుల ననుసరించి ఆనాడు బుద్దుడు చేసిన ధర్మచ[క్రప్రవర్తనము నేటికి యిరవై 


అయిదు శతమానములు గడచినను తగ్గకుండ (మ్రగ్గకుండ నున్నదనిన దానిలోని 
సజీవత్వమెట్టిదో మన మూహించుకోవచ్చును. 


పశ్చీమభాగమందలి యేదో కొంత ప్రదేశఖండమును వదలి తక్కిన యావత్తు 
ఆసియాఖండమం దంతటను దాని ప్రభావము అసదృశమై పోయింది. ప్రపంచ 
జనసంఖ్య యందు సుమారు నాలిగింట నొకడు బౌద్దుడు. బౌద్దధర్మము సిలోన్‌, 
బర్మా, సయాం, కంబోడియా, టిబెట్టు, చీనా, కొరియా, మంగోలియా, జపాన్‌ 
మొదలగు విదేశాలకు ప్రాకుట అబ్బురము గ“లిపే విషయము. అశికుడు తన 
కొడుకును మహేంద్రుని, కూతురును సంఘమిత్రను, మొట్టమొదట లంకకు బంపి 
ధర్మప్రచారము నొనర్చించినాడు. బౌద్దధర్మానికి అశోకుని రాజకీయాశ్రయమే 
లేకపోతే జైనధర్మమువలె ఒక ప్రాంతీయ ధర్మమై యుండేది. 


డ్రస్తవధర్మముయొక్క అనేక అంగములపై బౌద్ధధర్మ ప్రభావము పడినది. క్రైస్తవ 
ధర్మములోని (ఫాదరీల) బ్రహ్మచర్యజీవనమును, యింద్రియదమనమును ఖుద్దున 


౧౦ పీర్రీక్ర 


బౌద్ద ధర్మము పెట్టిన భిక్ష. క్రీస్తయొక్క “వర్మన్‌ ఆన్‌ది మౌంటు నకును, బుద్దుని 
ధమ్మపదమునకును మిక్కిలి పోలిక గలదు. 

ఆయా గొప్ప. మతధర్మములవలెనే బుద్దధర్మముకూడ అతి గహనమైనది. 
బుద్దుని కాలానంతరము ఆ మతసిద్దాంత మనేక శాఖోపశాఖలు సాగి ఒక విరాట్స 
రూపము దాల్సినది. అగాధమగు ఆ సముద్రములోనికి దిగక ఆవశ్యక విషయము 
లను ముచ్చటించు కొందము. 


బుద్దుడు సాక్షాత్తు బోధించిన ధర్మమును బుద్దధర్మమనియు, కాలాంతర 
మున విలువలు పలువలల్లి అతని అనుయాయులు పెంచిన ధర్మమును బౌద్దధర్మ 
మనియు ప్రస్తుత ప్రసంగమున వ్యవహరింతము. ఇచ్చట బుద్దధర్మము తోడనేగాని 
బౌద్దధర్మముతో ప్రసక్తి లేదు. 

బుద్దుని ఉపదేశ గ్రంథములను త్రిపిటకము లందురు. సుత్తపిటకము, 
వినయపిటకము, అభిధమ్మపిటకమని వాటికి పేర్లు. ధర్మమును ప్రతిపాదించు 
గ్రంథము సుత్తపిటకము. ఆచార ప్రధానమగు గ్రంథము వినయపిటకము. సుత్తపి 
టకములోని సిద్దాంతములకు విశదీకరణమే అభిధమ్మపిటకముయొక్క ఉద్దేశ్యము. 

ధమ్మపదము బౌద్దసాహిత్యములో సర్వోన్నత ప్రసిద్దినిగన్న లోక ప్రియ 
గ్రంథము. దాని అనువాదము ప్రపంచములోని అన్నిసభ్యభాషలలోను జరిగినది. 

బుద్దుడు సాక్షాత్కారమును బొందిన తత్త్వమును ధర్మమందురు. సమస్త 
లోకవ్యాపా రములు ధర్మాధిష్టితములై నియమబద్దముగ వర్తించుచున్నవని బౌద్దుల 
నమ్మిక. దీనా ఆత్మయొక్క, ఈశ్వరునియొక్క ఆపేక్ష వారికి లేదు. పూర్వకల్ప 
వర్తులగు బౌద్దులు బోధించినదే గాని యీధర్మము క్రొత్త అపూర్వమార్గము గాదని 
బౌద్దుల అభిప్రాయము. 


బుద్దధర్మము మానవుడైనవానికెల్లను సమానాధికారము నంగీకరించి నేటికి 
యిరవై అయిదు శతాబ్దముల క్రిందటనే ప్రజాతంత్రవాదమునకు ప్రాతిపదిక వేయుట 
నిజానికి అభూతపూర్వ సాహసకార్యము. బుద్దివాదము, సమానాధికార ప్రపత్తి, 
సదాచారము, సంయమము, అహింసయు బుద్దధర్మములోని విశిష్టతలు. 
ప్రపంచములోని యే వస్తువుకూడ సుతరాం క్రొత్తదిగాదు. నితాంతము 


పాతదియును గాదు. పునర్జన్మమున అదే జీవుడును ఉండడు. క్రొత్తవాడును రాడు. 
ఒక జన్మముయొక్క అంతిమవిజ్ఞానము లయించుచుండ రెండవ జన్మముయొక్క 


పీర్టీక్ర ౧౧ 


ప్రథవువిజ్ఞాన మావిర్భవించుచున్నది. జగత్తునందలి సంఘటనల యన్నింటి 
యందును కార్యకారణ సంబంధము నిరపవాదముగ ్రవర్తించుచున్నది. అని 
బుద్దధర్మము చెప్పు దార్గ్శనికములగు పొడిపొడి సిద్దాంతములు. 


బుద్దుని ధర్మము వేదాంతుల బ్రహ్మమునకును, సాంఖ్యుల గుణమునకును, 
వైశేషికుల ద్రవ్యమునకును కొంత కొంత పోలినది. 

బుద్దుడు సమ్యక్‌ సంబో ధిని పొంది కనుగొన్న తత్త్వములను ఆర్యసత్యములు 
(Noble truths) అందురు. నిర్వాణ మార్గమునకు అభిముఖులైనవారికి ఆర్యులని 
చేరు, ఫ్రోతాపన్న- సకృదాగామి- ఆనాగామి- అతులు, ఆర్యులలోని తరగతి 
భేదములు, ఆర్యులు కానివారు పృథగ్ణనులు. ఆర్యులు మాత్రమే గ్రహింపదగినవి 
కావున వీటికి ఆర్య సత్యములని పేరు. అవి నాలుగు. దుఃఖము, దుఃఖకారణము, 
దుఃఖనిరోధము, దుఃఖనిరోధగామినీ మార్గము అని వాటి పేర్లు. ఈ చతుర్వ్యూ 
హము వైద్యశా(స్త్రము నందును, ఆధ్యాత్మశా(న్ర్రముననుకూడ గలదు. రోగము- 
రోగహేతువు, ఆరో గ్యము- బౌషధము అనునవి వైద్యశా(న్ర్రము నందును; సంసా 
రము- సంసారకారణము, మోక్షము- మోక్షోపాయమునని ఆధ్యాత్మశా[న్త్ర 
మందును వివేచింపబడినవి. బుద్దదేవుడును అదే ప్రథ ననుసరించెను. 

దుఃఖము:- “దుఃఖమే సర్వం వివేకినః” అని పతంజలి చెప్పినట్లే బుద్దుడును 
సమస్తమును దుఃఖమయ మనినాడు. అక్కడికే నిలిచినచో బుద్దమతము నైరా 
శ్యవాదము యగునుకాని అంతతో నాగక దానికారణమును నిరోధమునుకూడ 
బుద్దుడుపదే శించినాడు. 


రూప వేదనా సంజ్ఞా సంస్కార విజ్ఞానములు దుఃఖము. ఈ అయిదింటిని 
ఉపాదానస్కంధము లందురు. మొదటి స్కంధమును రూపమనియు, తక్కిన 
నాల్గింటిని నామమనియు బుద్దుడు నామరూపములను గూర్చి చెప్పిన విభాగము. 
'స్టూలదేహ సంబంధమైనది రూపము. భావనలకు సంబంధించినది వేదన. గ్రహణశక్తి 
సంబంధమైనది సంజ్ఞ. నానావృత్తులకు సంబంధించినది సంస్కారము. ఆలోచనలకు 
సంబంధించినది విజ్ఞానము. ఈ పంచస్కంధముల సంఘాతమునే పుద్గలుడందురు. 
పుద్గలుడు- జీవుడు- ఆత్మ యనునవి పర్యాయపదములు. ఆత్మకు వ్యావహారిక 
సత్తాయేకాని పారమార్థిక సత్తా లేదు. 

బుద్దధర్మమునందు “సర్వమనిత్యం- సర్వమనాత్మం- నిర్వాణం శాంతం 
అనెడి మూడు సూక్తులు ప్రసిద్దములు. సర్వమనాత్మ మనెడి పలుకు యీ 


౧౨ పీర్టీక్ర 


పుద్గలవాదమునకు సంబంధించినది. బుద్దుడు అనాత్మవాది యని పిలువబడెను. 
ఐనను అవి యే రూపములోవో విచారింతము. 


రూప వేదనా సంజ్ఞా సంస్కార విజ్ఞానము లనెడి స్కంధముల సంఘాతమే 
నేను నేనను ప్రవాహమునకు కారణము. వీటి కూటమియే పుద్గలుడు. దీనినే 
అనాత్మవాదమనియు, నైరాత్యవాదమనియు చెప్పుదురు. 


దేహాదులకు సంబంధములేక కర్మల నాచరించు నొక శాశ్వతమగు ఆత్మ 
యను వస్తువు లేదనియు దేహమును మనస్సును ఆత్మగాదనియు బుద్దుడు 
చెప్పినాడు. దేహాదివ్యాపా రముల నవలంబించి అవి మార్చడుచుండ తాను మార్చడక 
శాశ్వతకర్త యనదగు ఆత్మయొక్కటి లేదని బుద్దుని అభిప్రాయము. 


పూర్వ పూర్వ కారణములు ఉత్తరోత్తరకార్యములై జీవనధారను యేకాకా 
రముగ చూపెట్టుచున్నవి. ఈ (ప్రవాహమునకు శాశ్వతత్వములేదు. పరిణామమే 
సత్యము. కొజవిని ద్రిప్పీనవ్పుడు ప్రకాశము యేకాకారముగ నున్నదని భ్రమించినట్లు 
కర్మసంతాన తరంగములందు వంచితుడై పురుషుడు యిది నాది, యిది నేనని 
భ్రమించుచున్నాడు. తనదియు లేదు. తానును లేడు. ఇంతకూ కర్ణయగు ఆత్మలేడని 
బుద్దుని సిద్దాంతము. ఆత్మకర్తగాడని శంకరునిమాట. ఇంతే వ్యత్యాసము. ఒకటి 
అనాత్మవాదమైనది. మరియొకటి అక రగ్రాత్మవాదమైనది. 


ఇదమిత్డమని నిర్జారణగ చెప్పకపోవుటయు, పుద్గలవాదమును నెలకొల్పు 
టయు, అవ్యాకృతములని చెప్తుటయు, విశేషించి మౌనమున నుపేక్షించుటయును 
బట్టి బుద్దుని ఆత్మవిషయకమగు తీర్మానము పలుశంకల కాలవాలమైనది, 


పంచస్కంధములకు వేజుగ కర్తయ్టై పనిచేయు నేననునది లేదని చెప్పుటకును, 
అసలే నేనను వస్తువే లేదని చెప్పుటకును హస్తిమశక భేదమున్నది. జీవాత్మయే ఒకడు 
లేనిచో స్కంధములన్నియు ఉపాధులన్నియు నశించిన మీదట లభించు నిర్వాణము 
పరమసుఖమని, శాశ్వతమని చెప్పుమాటలకు సార్ధక మెట్లు? అప్పు డది సర్వశూ 
న్యమే కాగలదు. 


ఆత్మ నిత్యమనుట శాశ్వతవాదము. అనిత్యమనుట ఉచ్భేదవాదము. ఈ 
రెండు వాదముల వలనను ఆచారమునకును- శీలమునకును విలువ లేకపోవును 
గాన మభ్యమమార్గ పక్షపాతి యగు బుద్దుడు అత్మవిషయమును మౌనమువే 
ఉపేక్షించెను. 


పీర్టీక ౧౩ 


ఆ మౌనమును దుర్వినియోగము చేసికొని కాలక్రమమున బౌద్దులు సృష్టిం 
చిన పుద్గల వాదము-సంఘాతవాదము- క్షణికవాదములను వైదికదార్శనికులు 
చండ ప్రచండముగ ఖండించినారు. పరిస్టితు లిట్లు విపరిణామము చెందునని 
బుద్దునకు మాత్ర మేమి తెలియును? మానవకోటిలోనివారే గాన మతాచార్యులు 
సైతము సర్వజ్ఞపీఠము నారోహించ లేక పోయిరి. ఖాళీగా నుండుటయే ఆ సర్వజ్ఞ 
సింహాసన మునకు సొగసు కాబోలు. 


దుఃఖకారణము;- దుఃఖమునకు కారణము తృష్ణ అది కామతృష్ట- భవ 
తృష్ట- విభవతృష్ట్ణ యని మూడు విధములు తృ ష్లకు కారణము అవిద్య. కారణము 
న్నంతకు కార్యము తప్పదు. 
1. అవిద్య = అజ్ఞాన మోహ లోభముల కూటమి. 

. సంస్కారము = సంస్కృతధర్మములకు అన్నింటికి అంకురశక్తి. 
. విజ్ఞానము = గర్భవాసము చేయు చిత్తధార. 
. నామరూపములు = ఉపాదానస్కంధము లయిదు, 
షడాయతనములు = యింద్రియములు. 
స్పర్శము = విషయములు. 
. వేదన = సుఖము - దుఃఖము - అసుఖ మదుఃఖము. 
- తృ ష్టజ కామ - భవ - విభవములు. 
. ఉపాదానము = కామ - శీల - ఆత్మోపాదానములు (వీటినే సత్కాయ 

దృష్టి - విచికిత్స - శీలవ్రత పరామర్శ యనెడి సంయోజనము లందురు.) 
10. భవము = పునర్భవ జనకములగు ధర్మాధర్మములు. 
11. జాతి = జన్మము. 
12. జరామరణములు = జన్మాంతర అవస్థలు. 


ఈ పం ్రెండింటిని ద్వాదశనిదానములనియు, ఈ పరంపరను భవచక్రమ 
నియు బౌద్దులు చెప్పుదురు. ఇందు పూర్వపూర్వములు ఉత్తరోత్తరములకు కారణ 
ములు. కారణ మున్నంతకు కార్యము అనివార్యము. కార్యనాశమునకు కారణనాశ 
మవసరము. కారణ కార్య నియత సంబంధము జగత్తునందు దేశకాల విషయములం 
దంతటను రాజ్యమేలు చున్నది. ఈ సాపేక్ష కారణతావాదమును బౌద్దపరిభాషలో 
ప్రతీత్వసముత్సాద మందురు. 

F2 


౧౪ పీ ధ్రీక్ర 


దుఃఖనిరోధము:. దుఃఖనిరోధమునకు లోక ప్రియ సంజ్ఞ నిర్వాణము. 
వేదాంతుల జీవన్ముక్తికి నిర్వాణమనియు, విదేహముక్తికి పరినిర్వాణమనియు 
బౌద్దుల సంకేతము. సాధనాబలమున ఉత్పత్తిధర్మములన్నియు, అనుళ్చత్తి 
దర్శములుగ మారుటయే నిర్వాణము. 


బౌద్దులు శూన్యమని చెప్పు నిర్వాణము అభావాత్మక పదార్ధము గాదు. 
“నిర్వాణం పరమం సుఖి మ్మని ధమ్మపదమున బుద్దదేవుడు సెలవిచ్చినాడు. 
భవనిరోధమే నిర్వాణమని పాలీ గ్రంథములు చెప్పినవి. అచ్యుతము, అమృతము,, 
అనుత్తర యోగక్షేమమని నిర్వాణ మునకు బౌద్దులు వాడు పర్యాయవాచీ శబ్దములు. 


శూన్యశబ్దము బ్రహ్మముయొక్క అనిర్వచనీయతా ప్రతీకము. బుద్దధర్మము 
జగత్తునకు మూలమున వ్యాపకసత్తాను అంగీకరిస్తుంది. కాని దానిని నిషేధముఖ 
మున వివేచించును. పరమతత్త్వవివేచనకు, సత్‌ధార - అసత్‌ ధార యని రెండు 
ధారలు గలవు. సత్‌ధార బ్రాహ్మణధర్మమందును, అసత్‌ధార బౌద్దధర్మమందును 
వర్తించినది. వస్తుతః పరమార్ధము అనిర్వచనీయము. మాయికములగు శబ్దములు 
మాయికల జగత్తుకు విషయమగువాటినే చెప్పునుగాని మాయావిరహిత పరమ 
తత్త్వమును మాటలు చెప్పలేవు. ఉపనిషత్తులు చెప్పే “నేతి నేతి మహావాక్యముయొక్క 
స్వారస్యమిదియే. బుద్దుని మౌనమునకు గూడ నిదియే తాత్పర్యము. సత్తని చెప్పుట 
యెంత సముచితమో అసత్తని నిర్వచించుట కూడ అంతే ఉచితము. నిజమున కది 
“న సత్తన్నా సదుచ్యతే బౌద్దులు చెప్పినట్లే ఛాందో గ్యోపనిషత్తుకూడ అసత్తే ముందుం 
డినదనియు దానినుండి సత్తు పుట్టిన దనియు వెప్పేనది. 


దుఃఖనిరోధగామినీ మార్గము:- గంతవ్యస్థానమున్నప్పుడు మార్గముకూడ 
అవశ్యముండును. నిర్వాణము గంతవ్యస్థానమైనపుడు దాని మార్గమునుకూడ వెదకి 
కల్పించుకొనుట న్యాయసంగతము. ఆమార్గమునే అష్టాంగికమార్గమని చెప్పుదురు. 


బాటసారికి దారిబత్తెమువలె నిర్వాణపథికునకు పుణ్యసంభారమును 
జ్ఞానసంభార మును అవసరము. పుణ్యసంభారమును శీలమువలనను, జ్ఞానసంభా 
రమును ప్రజ్ఞవలనను బొంది ఈ రెండింటికి సహాయసాధనముగ సమాధినికూడ 
సాధకుడు ఆశ్రయించవలెను. బుద్దధర్మమునకు శీలసమాధి ప్రజ్ఞలు మూడును 
ఆధార స్తంభములు. శీలవంతుడు సమాధిమూలమున ప్రజ్ఞను బడసి నిర్వాణము 
నధిష్థించుచున్నాడు.. 


ప్పీద్రీక్ష ౧౫ 


బుద్దుడు కేవలము బుద్దివాదిమాత్రమే కాదు. తన ధర్మముయొక్క సాక్షాత్కా 
రము పొందిన వ్యక్తి .బుద్దథర్మమునందు సాక్షాత్కారమునకు సాధనములు శీల 
సమాధి ప్రజ్ఞలు. శీలము వలన కాయశుద్ది. సమాధివలన చిత్తశుద్ది. ప్రజ్ఞవలన అవి 
ద్యానాశమును సిద్దించు చున్నవి. ఈ త్రివిధ సాధనములయొక్క పల్లవితరూపమే 
అష్టాంగికమార్గము. 

1. యోగ్య (సమ్యక్‌ దృష్టి, 2. యోగ్య (సమ్యక్‌ సంకల్పము. 3. యోగ్య 
(సమ్యక్‌) వచనము. 4. యోగ్య (సమ్యక్‌) కర్మము. 5. యోగ్యజీవిక 
(సమ్యగాజీవము). 6. యోగ్య ప్రయత్నము (సమ్యక్‌ వ్యాయామము). 7. యోగ్య 
(సమ్యక్‌ స్మృతి. 8. యోగ్య (సమ్యక్‌) సమాధి. ఈ యెనిమిదింటిని కలీపి 
ఆర్యాష్టాంగిక మార్గమందురు. 


బుద్దుని ధర్మము మధ్యమమార్గము. ఏచివరకును పోక యే అతిరేకమునకును 
చోటివ్వక సాధకు డుండవలెను. దేన్టైనను అతి పనికిరాదు. ఇదియే బుద్దుని మధ్యమ 
ప్రతిపదమున కంతరార్ధము. దానిని సూచించుచు యోగ్య (సమ్యక్‌) శబ్ద ముపయో 
గింపబడినది. 


క. యోగ్యదృష్టి= యథార్థ దర్శనము. కుళలధర్మములను అకుశలధర్మము 
లను ఉన్నవి యున్నట్టజుంగుట. బుద్దధర్మమునందు అకుశలధర్మములు పది 
చెప్పబడును. ప్రాణాతిపాతము (హింస), అదత్తాదానము ( చౌర్యము), కామవ్యభిచా 
రము, మృషావచనము, పిశునవచనము, పరుషవచనము, వదరుబోతుతనము, 
లోభము, మోహము, మిథ్యాదృష్టు ఈ దుష్కర్మలు పదింటిలో మొదటి మూడును 
కాయికములు. తర్వాతి నాల్లును వాచికములు. చివరి మూడును మానసీకములు. 
ఈ పదింటిని విడిచి భిక్షువు కుశలధర్శ్మి యగుచున్నాడు. 


2 యోగ్యసంకల్పము. 
3, యోగ్యవచనము, 


4. యోగ్యకర్మము = అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, 
మద్యనిషేధమనెడి పంచశీలములతో గృహస్టశిష్యుడు కూడియుండవలెను. 
భిక్షువులకు మరియు నైదు నియమములు చెప్పబడినవి. “అపరాహ్హ భోజన, 
మాలాధారణ, సంగీత, సువర్ణ, అమూల్యశయ్య' అనెడి అయిదింటిని భిక్షువు 
వదలవలెను. మొత్తము పదియును భిక్షువు అనుష్టింపదగిన దశ శీలములు. 


౧౬ ప్పీగ్రీక్ర 


5. యోగ్యజీవిక = శస్త్ర, ప్రాణి, మాంస, మద్య, విష వాణిజ్యములను 
వదలవలెను. వృత్తియందు వంచనయు కుటిలతయు లంచము గొనుటయు 
లేకుండవలెను, 


6. యోగ్య ప్రయత్నము. 


7. యోగ్యస్మృతి = కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, 
ధర్మానుపశ్యన యని స్కృతి ప్రస్థానములను నాల్గింటిని కలిగియుండుట. వీటి 
వివరము “మహాస్మృతి 'ప్రస్టానసూ త్రము’ నందు పాఠకులు మున్ముందు చదువగలరు. 


8. యోగ్యసమాధి = సమాధి (ధ్యానయోగము) యొక్క సహాయము 
లేక సాధకుడు కామధాతువును (వాసనా జగత్తును) అతిక్రమించి, రూపధాతువు 
లోనికి పోలేడు. రూపధాతువులో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్ధ ధ్యానములు 
గలవు. ఆ పై అరూపధాతువు. దానిలో ఆయతనములు నాలుగు. ఆకాశానంత్యాయ 
తనము. విజ్ఞానానంత్యాయతనము. అకించన్యాయతనము, నైవసంజ్ఞానా సంజ్ఞాయత 
నము అని వాటిపేర్గు. వీటి చివర భవాగ్రము. 


బౌద్దుల ధ్యానయోగ మొక విస్తారప్రసంగము. ఆనాపాన స్కృతి ( ప్రాణాయా 
మము). కృత్న్నములు, అనుస్మృతులు, మైత్రీ కరుణా ముదితా ఉపేక్ష లనెడి బ్రహ్మ 
వహారములును ధ్యానసమాధియుక్క వభీన్నాంగములు. వీటి మూలమున బుద్ధులను 
సిద్దులను భిక్షువు పొందగలుగుచున్నాడు. 


ఈ అర్యాష్ట్రాంగిక మార్గసాధనములందు మొదటి రెండును ప్రజ్ఞకును తర్వాత 
మూడును శీలమునకును చివరి మూడును సమాధికిని ప్రాపకములు. 

బుద్దుని దార్శనికపద్దతిని, ఆచారనీతిని గూర్చి సు ప్రసిద్దములైయున్న రెండు 
శ్లోకముల నుదహరించి యీ ప్రకరణమును ముగింతును. 


యేధర్మా హేతుప్రభవాః | హేతుం తేషాం తధాగతోహ్యవదత్‌ | 
అసదచ్చయో నిరోధో । ఏవం వాదీ మహాశ్రవుణః ॥ 


“జగత్తునందలి ధర్మములన్నియు హేతువుకలిగి పుట్టుచున్నవి. వాటి 
హేతువును తథాగతుడు చెప్పియున్నాడు. అవి నిరోధమునుకూడ పొందును. 
మహాశ్రమణుడా నిరోధమునుకూడ ఉపదేశించియున్నాడు'? ఈ శ్లోకమున బుద్దుని 
దార్శనిక విచారమంత యును సంగ్రహింపబడినది. ఈ తత్త్వమును సాత్షాత్క రించు 
కొనుటయే విరజధర్మ చక్షువును పొందుట. 


పీఠ్రక్ర ౧౭ 


సర్వపాపస్య అకరణం । కుశలస్యోప సంపదా | 
సచిత్త పర్యోదపనం - ఏతత్‌ బుద్దానుశాసనవ్‌ ॥ 


తే. గీ పాపజాలంబు అన్నిటి బాసియుంట , పుణ్యకర్మ సమూహంబు బొందియుంట 
చిత్తమత్యంత శుద్దంబు చేసేయుంట, యిదియె బుద్దుని సందేశ మెటీగి కొనుడు. 


ఈ శ్లోకమునందు బుద్దుని ఆవారనీతియొక్క సారాంశము చెప్పబడినది. 
బుద్ద సంఘము 


బుద్దుడు తన ధర్మము స్టిరముగ నిలుచుటకొటికు సంఘమును స్థాపించి 
నాడు. ఆసంఘరచన లోకతంత్రాత్మకమైనది. అసలే శాక్యులు గణతంత్ర ఉపాస 
కులు. ఆసంఘము ద్వారా “మిళనరీ స్పిరిట్‌? ప్రబుద్దమైనది. సంఘశక్తివలన 
బుద్దధర్మము అతి లౌకికశక్తిని ఆర్జించినది. 


_. బుద్దధర్మమునకు బుద్దుడు - ధర్మము - సంఘము ననునవి మూడును 
రత్నములు. ఈ మూడింటిని శరణు బొందినవాడే బౌద్దుడు. వాడు సంఘనియమ 
ములను సావధానుడై పాలించవలెను. లేనిచో సంఘమే వానికి దండన విధిస్తుంది. 
ఇట్టి సువ్యవస్టత ఉండబట్టే బౌద్దధర్మ మిన్నాళ్ళు స్టాయిగ నిల్వగలిగినది. 


బుద్దశిష్యులై సంన్యాసమును గ్రహించిన పురుషులు భిక్షువులనియు, (స్త్రీలు 
భికుణులనియు చెప్పబడిరి. గృహస్థశిష్యులగు పురుషులను ఉపాసకులనియు, 
(స్త్రీలను ఉపాసికలనియు వ్యవహరించిరి. శరణత్రయ వాక్యములను జెప్పి దీక్షను 
బొందుట పై యందటికిని ధర్మసంప్రదాయ పద్దతి. 


భిక్షువులలో వృద్దులగువారిని స్థవిరులందురు. భిక్షువునకు నొసగు దీక్షను 
“ఉపసంపదా' దీక్ష యందురు. భిక్షు దీక్షను అపేక్షించువానికి తొలుత “' శ్రామణేర” 
దీక్ష నిచ్చెదరు. శ్రామణేరుడు ఒకానొక స్టవిరభిక్షువు నాశ్రయించి శుశ్రూష జేసి 
యుక్త రీతిని తన దీక్షయందు ఉత్తీర్ణుడైన పీదప “ఉపసంపది” నిచ్చెదరు. 
ఉపసంపన్నుడైనవాడు భిక్షువనియు శ్రమణుడనియు చెప్పబడును. 


ఉపాసకులు పంచశీలములను, భిక్షువులు దశశీలములను పాలించవలెను. 
బౌద్దభిక్షువు లలోని అవధూతలను ధుతంగులందురు. వారు కేవల విరక్తశీలురై 
యుందురు. 


౧౮ పీర్ధీక 


భికునియమములు వినయ పిటకమందు విస్తారముగ చెప్పబడినవి. ప్రస్తుత 
(గంథమునందుకూడ విపులముగనే దొరకగలవు. పాఠకులు మున్ముందు (గ్రహింప 
గల్లుదురు గాక, 


గురువువద్దజేరి ధర్మమును నేర్చుకొనువాడు శ్రావకుడు. వాని భూమికాభేద 
ములు నాలుగు. స్రోతాపన్నుడు - సకృదాగామి - అనాగామి ల్ఞర్లతుడు. ఈ సాధనా 
మార్గమును శ్రావకయా నమని లేదా అృర్ద్షతయానమని చెప్పుదురు. నిర్వాణపథము 
నకు అభిముఖుడై జాటీపోని వాడు స్రోతాపన్నుడు. మరొక్కసారి జన్మమునెత్తి సిద్ధిని 
పొందగల్లువాడు సకృదాగామి. తిరిగి జన్మింపనివాడు అనాగామి. నిర్వాణమును 
బొందిన జీవన్ముక్తుడు జకతుడు. 


గురు సహాయములేక స్వ ప్రయత్నబలమున ప్రాతిభచక్షువును బొందినవాడు 
ప్రత్యేకబుద్దుడు. ఈ మార్గమును |ప్రత్యేకబుద్దయాన మందురు. ఈ రెండు 
యానములందును సిద్దులైనవారు తమ తమ దుఃఖములను నివారించుకొన జాలు 
దురే గాని యితరుల నుద్దరింప సమర్ధులుగారు. 


మూడవమార్గము బోధిసత్త్వయానము లేదా బుద్దయానము. పది పార 
మిళలనార్జించి నవాడు దీనికి అధికారి. పారమిత యనగా పూర్ణత్వమని యర్థము. 
తన ముక్తికొటికు మాత్రముగాక సకలలోక కల్యాణార్టము, సర్వప్రాణి దుఃఖ 
విమోచనార్థము బుద్దజన్మము సిద్దించుచున్నది. బుద్దత్వమును పొందుటకై ప్రయ 
త్నించుసాధకుని పేరు బో ధిసత్తుడు. పూర్ణజ్ఞానమును బొందినవాడు బుద్దుడు. 

సాధకుడైనవాడు తన శక్తిని - రుచిని అనుసరించి యీ మూడు యానము 
లలో దేనినైన నేర్చుకొనవచ్చును. తీవ్రసంవేగులకు ఫలము సన్నిహితము. 


బుద్దచర్యను అనువదించిన పరి శ్రమలవలన కలిగిన బుద్దధర్మ విషయకమగు 
పరిచయమును పాఠకులకెదుట బెట్టితిని. త్రిపటక సారమని చెప్పదగిన ముందటి 
గ్రంథ ములోనికి ప్రవేశించువానికి యింతమాత్రమైనను బుద్దునియొక్క ధార్మిక 
దార్శనిక పరిజ్ఞానమును కల్గించుకొనుట అవసరము. ఈ నిబంధనము నింతటితో 
ముగింతును. 


'ఆగంతుక పరిస్టితులతో మా భూమానందా శ్రమమును వదలి తెనాలి ఓంకా 
రా శ్రమము నందు రెండునెలలు నివసించి ఈ గ్రంథమును అనువదించితిని. శ్రీవారి 
శిష్యుడును ఓంకారా[శ్రవు స్థాపకులును నగు కాకుమాను ,శ్రీరాములుగారి 


పిఠక O౧౯ 


సహకారము నాకు చిరస్మరణీయము. “నహికృత ముపకారం సాధవో విస్మరంతి” 
అని కదా ఆర్య జన వాక్యము. వారి ఆదరములో యీ పుష్పము వికసించినది. 


మరియు నాకు వ్యక్తముగ నవ్యక్తముగ తోడ్పడి యీ పవిత్ర కార్యమునందు 
సఫలీకృతునిగ జేసిన పరమబుషి పుంగవులను, నాయిష్టదైవమగు (శ్రీ గండి 
వీరాంజనేయ స్వామిని ప్రశాంతచిత్తమున తలపోసి చేతులు జోడింతును. 


యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యదృవేత్‌ ॥ 
తత్సర్వం క్షమ్యుతాం దేవ నారాయణ నమోస్తుతే ॥ 


యత్కరోమి యదశ్నామి యజ్ఞాహోమి దదామి యత్‌ । 
యత్తపస్యామి గోవింద! తత్కరోమి త్వదర్పణమ్‌ ॥ 


ఆశ్వీజ శుద్ద పాడ్యమి (శ్రీ రామకృష్ణ బ్రహ్మచారి, 
12-10-1950 } మకాం, వ్యాసాశ్రమం. 


గ్రంథకర్తయొక్క తొలిపలుకు 


ఈ (గ్రంథమున బుద్దదేవుని జీవితమును, తదుపదేశములును సం గ్రథిత 
ములు. బుద్దుని జీవితఘటనలు పాలీ త్రిపిటకములందు ఒకే క్రమముగలేక అందందు 
విడివిడిగ చెప్పబడినవి. వాటిని నేనిందు సం గ్రహించితిని. వెలితిపడిన కథాభాగము 
లను అట్టకథల ఆధారమున పూరించితిని. మూలమునందలి పాఠీభాషకు యిది 
అప్పటము మాటకు మాట అనువాదము. అనువాదము ముక్కకు ముక్క యగుటచే 
భాష గడుసు బాటీినది. ఈ బాధ దొలగుటకై కొందటు పండితులు అనువాదము 
స్వతంత్రరీతి నుండుట మంచిదని సలహా నొసగిరి. త్రిపిటకము లందుండెడి 
భౌగోళిక ఐతిహాసిక సామాజిక రాజనైతిక విషయ సామగ్రిని యీ (గ్రంథమున 
నొకచో గూర్చ బూనెడి నేను స్వతంత్ర రచనకు కడంగుచో ఐతిహాసికుల దృష్టియందు 
వాటి విలువ తగ్గిపోవును. దానికి సహింపలేక శబ్దానువాదమునకే తలపడితిని. ఆచార్య 
నరేంద్రదేవుకూడ యీ విషయమున నాతో సహమతుడు. నిజమునకు భాష బిగుసు 
కొని క్లిష్టమై తోచినను పాఠకులు వందపుటలు దాటినంతకు ఓపికతో చదివినచో 
అ పై సులభముగ మాలీమి యైపోవును. పాలీ జాతీయ ములు హిందీ ప్రాంతీయులకు 
వాడుకలోనివై విశేషించి అవధి బీహార్‌ భాషలకు అందిపాంది యుండును గాన 
వారికీ విషయమున పెద్ద చిక్కు లేదు. స్వయముగ కొన్ని పారిభాషిక శబ్దములు 
బౌద్దులకు గలవు. వాటిని వీలైనంతకు విశదము చేయుటకై కోష్టకము ( బ్రాకెట్‌) 
లందును, పాదటీకలందును యత్నించి చూపితిని. అంతటితో తృప్తి లేక (గంథపు 
చివర శబ్దసూ వీని చేర్చితిని. అన్నింటిని కలిపికొనిగాని పాఠకులు సులభముగ గట్టెక్క 
జాలరు గదా? దార్శనిక భావములను పట్టించుటకు సామాన్యమగు బౌద్ధదర్శన 
జ్ఞానమును పాఠకులకు పరిచయము చేయుట అవశ్యము. విక్రమసింహాదులకు 
సమ్మతమౌటచేతను యవనరాజుల కాల నిర్ణయ సంబంధమునకు యోగ్యమగు 
పొందిక కల్లుచుండుటచేతను బుద్ధజన్మ నిర్వాణాదికమును గూర్చి సింహలక 


పరంపరయందు అరువదియేండ్లు తగ్గించి సమయమును (కాలమును) నిశ్చయించి 
తిని. 


త్రిపిటకములందు కాలముయొక్క క్రమపద్దతి లేదు. సుత్తపీటకమునుండి 
త్రిపటకముల ఆరంభము. సుత్తపిటకము బ్రహ్మజాల సుత్తతో ఆరంభమైనది. కాని 
యీ సూత్రము సుగతుడు బుద్దత్వ ప్రాప్తితోడనే యుపదేశింపలేదు. దాని 
తర్వాతనుండు సామన్న ( శ్రామణ్య) ఫలసుత్త డెబ్బదిరెండవయేట జెప్పినది. ఆ 
సమయమున అజాత శత్రువు మగధరాజ్యపీఠమున నున్నాడు. ఇట్లు సంఘటనల 


తొలిపలుకు ౨0 


నన్నింటిని, ఉపదేశముల నెల్లను క్రమమగు కాలనిరూపణ బద్దముగ చేయవలెననిన 
తేలికపని గాదు. ఈ ప్రయత్నమునందు ముందు దారి చూపించిన పూర్వుడెవ్వడును 
కూడ నాకు లేడు. నా యీ కూర్చునందు చక్కగ కాలక్రమానుసారముగ విషయ 
ములను కూర్చితి ననికూడ నిక్కచ్చిగ జెప్పజాలను. అయినను ప్రజాపతి సంన్యా 
సము, భిక్షుణులు కాగలుగుటకు (స్త్రీలకు అధికార ప్రదానము, బుద్దత్వ ప్రాప్తి 
తర్వాత అయిదవయేట జరిగినట్లు చేసిన నానిర్ణ యము యెంతయు సత్యము. 
ఇట్లే బుద్దత్వ ప్రాప్తికి పిదప మూడవయేట అనాధపిండకుడు జేతవనమును దాన 
మొసగినాడనియు ఆ సంవత్సరమున బుద్దుడందే వర్షావాసము (చాతుర్మాస్యము) 
నొనర్శినాడనియు సూత్ర వినయ పిటకముల సహాయమున నేను నిశ్చయించితిని. 
కాని యీ విషయము అట్టకథకు విరోధము. త్రిపిటకముల యెదుట అట్టకథ విరోధ 
మొక లెక్కలోనిది గాదు. ఈ పుస్తకమునందు కొన్నిచోట్ల ఒకే సంఘటనను గూల్చి 
అట్టకథ వినయపిటక సూత్రపిటకముల మాటలలో ఉద్దరించి చెప్పియున్నాను. 
దానిని చూచినచో ప్రామాణికతయం దేదేది యెంత విలువ గలదియు తేటతెల్ల 
మగును. సూత్రముల కంటె వినయమునందు అలౌకికమగు అతిశయోక్తులు 
మెండు. దానికంటె అట్టకథమరింత ముందుకు పోయినది. ఇందుచే ప్రామాణికత 
యందు తారతమ్య మెంచుట సహజము. కాలక్రమ నిర్ణయమునందు కొన్నిపట్ల 
నాకును సందియము గలదు. అయినను వీలైనంతకు రెండవ క. నందు సరిజేసి 
కొందును. పిటకములను కంఠస్టము చేసికొనువారు కాలపరంపరను లిపీబద్దము 
చేయక గతించిన నాడె అందటికిని ఆయాశ నిరాశయైనది. 


విక్రమీయ సంవత్సరములు 1985-86 నందు లంకలో నుండునపుడు 
త్రిపిటకములను చదువుచు నే నప్పటికప్పుడు ఆయావిషయములను నోటు చేసీ 
కొనుచు వచ్చితిని. త్రిపిటకము లందును అట్టకథలయందును లభింపగల ఐతిహాసిక 
భౌగోళిక సామగ్రులను గూర్చి గ్రంథమొకటి వ్రాయవలెనని ఆనాడు నాకు కలిగిన 
ఆలోచన. ఆ యోచనతోనే లంకయం దుండగనె శ్రావస్తీ జేతవనముపై నొక యధ్యా 
యము వ్రాయను కూడ వ్రాసితిని. ఆ నిబంధము కాశీవిద్యాపీఠ త్రైమాసిక పత్రిక 
యగు “విద్యాపీఠము” నందు ప్రకటింప బడినది. ఈ గ్రంథము నింత తొందరగ 
వ్రాయబోదునని తలంచను గూడ లేదు. టిబెట్టు పోవనెంచి లంకనుండి నేను భారత 
దేశము వచ్చితిని. ఇందు ప్రసంగ వశాత్తు యిట్టి పుస్తకముతోగల అవసరము 
గోచరించినది. నేపాలునందలి లహాసాయందలి బౌద్దులతోగూడి సంభాషించు 
నప్పుడు వారితో పరిస్టితి అనుకూలించినంతట అట్టి గ్రంథరచనకు పూనుకొందు 
ననికూడ మాట యిచ్చితిని. నా యాత్ర నింత తొందరగ పదునాల్గు నెలలలో 
ముగించి రాగల్లుదునని ఆనాటికి నాకు నమ్మకము లేదు. 


౨౨ తొలిపలుకు 


వి. శ. 1987 నందు టీబెట్టునుండి మరలి లంకకేగితిని. అచ్చట జ్యేష్టుడు 
సబ్రహ్మచారి ఆయుష్మాన్‌ ఆనందుని (ప్రేరణ తోడైనది. ఫలతః 1987 వి. శ. ఆశ్వ 
యుజ పౌర్ణమి (మహాప్రవారణము) నుండి వ్రాయనారంభించి పుష్యకృష్ణ అష్టమీలకు 
మొత్తము అరువది యెనిమిది దినములకు ముగించితిని. ముగించిన మూడవనాడే 
పుష్యకృష్ణ దశమినాడు భారతదేశమునకు రావలసియున్నది. అందుచే తెలీసి తెలిసియే 
సమయాభావమున బ్రహ్మజూలసుత్తను, సిగాలోవాదసుత్తను (గ్రంథమున చేర్చలేక 
పోయితిని. కాని చివరకు ముద్రించు సమయమునకు సిగాలోవాదసుత్తను మాత్ర 
మతికించితిని. బ్రహ్మజాలసుత్తపై నుండు మక్కువను మళ్ళించుకోవలసియే వచ్చెను. 


రాజకీయాందోళనమున పాల్గొనుటకై భారతమునకు వచ్చినవాడ నౌటచే 
పుస్తక రచన యందంతగా లక్ష్యముంచ వీలయినదిగాదు. మరిమించి ఆ సమయమున 
కాళీవిద్యాపీఠమున సంస్కృతమందు ము ద్రింపబడుచున్న ' అభిధర్మకోశము 
యొక్క ఫ్రూఫ్‌ సంశోధనమునందు సంలగ్నుడనైతిని. అట్టి తరుణమున [గ్రంథనామ 
మును గూర్చిన ప్రస్తావన వచ్చుటచే వెంటనే *“బుద్దచర్యి”” యను పేరు ముందు 
పడినది. గ్రంథమును రెండవసారి చూచుటకు వీలులేక ఆ పనిని భదంత ఆనందునిచే 
నిర్వర్తింపజేసితిని. జనవరి అంతమున నా కార్యరంగమున నేజొటితిని. తిరిగి 
వర్షావాసమున కొక స్టలమవసరము గాన అందుకై కాశీనగర మేరికొంటిని. అచ్చట 
నా మిత్రులు విశేషించి శ్రీధూపనాథసింహగారు బుద్దచర్యను ముద్రింపవలెనని 
మిగుల పట్టుబట్టిరి. అచ్చువని ఆరంభమైనది. ఇంతలో బాబూశివ ప్రసాద గుప్తగారితో 
సంప్రదించుటచేత వారు సమగగ్రగ్రంథమును తమద్వారా ముద్రించుటకు అంగీక 
రించిరి. ఇంతకు యీ పుస్తకమింత త్వరగ వెలువడుటకు ముఖ్యకారకుడు (శ్రీ) 
ధూపనాథసింహగారు. బాబూ శివ ప్రసాదగుప్తగారి బొదార్యమునుగూర్చి యెంత 
జెప్పినను తక్కువయే. మిత్రుడు ఆచార్యనరేం ద్రదేవు ఈ పుస్తక ముద్రణమునందు 
నాకంటె మిగుల ఉత్సాహీ. వారెంతో పాటుపడుటచేతనే ఫలిత మీరూపమున 
ప్రత్యక్షమయినది. 


ఆతురత - అసావధానత - అజ్ఞానతాదిబహుకారణములచే అచ్చుతప్పు 


అనేకము దొర్లినవి. అనవసరమని ఆలస్య హేతువని శుద్దా శుద్ద పత్రమును జోడించ 
లేదు. 


అశ్విన కృష్ణ 14 } (శ్రీ, రాహులసాంకృత్యాయన, 
1988 కాశీవిద్యాపీఠ. 


భూమిక 


భారతదేశములో బౌద్దధర్మముయొక్క ఉల్చానమును, పతనమును: 


భారతదేశము బౌద్దధర్మానికి పురిటిగడ్డ. దీని స్థాపకుడగు గౌ తమబుద్దుడు 
కోసీ కురుక్షేత్రములు హిమగిరి వింధ్యపర్యంతము లోలోపలనే విహరించుచు నలభై 
అయిదు యేండ్లు ధర్మప్రచారము జేసెను. చక్రవర్తులు మొదలుకొని సాధారణ ప్రజ 
వటికు విపులజనసంఖ్య యీ ధర్మము నవలంబించి బహుకాలము యావద్భారత 
మును వ్యాపించియుండిరి. భిక్షువులతో మఠములతో విహారములతో శూన్యమైన 
భూభాగము దేశమునం దరుదుగనుండి యుండినదేమో! దీని దార్శనిక విచారకులు 
వేలేండ్ల తరుబడి తమ ఉజ్జ్వల విచారములచే భారత విజ్ఞానము నుద్దీప్తము జేసి 
యుండినారు. దీని కళావేత్తలు భారతీయకళా మూర్తికి తమ ప్రభావమును తాపీనారు. 
దీని శిలాశిల్బులు మైనమువలె మహాశిలలను తొలిచి వేలకొలది యేండ్లు సజీవముగ 
నిలువగలిగిన అజంతా యెల్లోరా కార్లే నాసిక్‌ మొదలగు శిల్ప గుహావిహారములను 
నిర్మించినారు. గురుగౌరవములైన దీని ధర్మసిద్దాంతములతో బంధుత్వము నెటిపు 
టకు సభ్య సమున్నతజాతులగు యవన వైనీయు లువ్విళులూటెడివారు. దీని ఆచార 
విచారములు ఆనాటినుండి నేటివజికును విద్వాంసులకు గణ్యమాన్యములై యొప్పి 
నవి. వెయ్యేల! ఈనాటికిని బౌద్దులమని చెప్పుకొనెడివారి సంఖ్య ప్రపంచములోని 
యే యితర మతమునకును తీసిపోదు. 


ఇంతటి ప్రతాపముగల బౌద్దధర్మము తన జన్మభూమియగు భారతమునందు 
లోపించుటకు కారణమేమి? ఈ గంభీరప్రశ్న నిజమునకు విస్మయావహమైనది. 
యథోచితముగ సంక్షిప్తరూపమున ఈ ప్రశ్నను చర్చింతును. భారతదేశమున 
బౌద్దధర్మము పడిపోయినకాలము విక్రమీయ శకము పదుమూడు పదునాల్లు 
శతాబ్దములు. ఈ సమయ పరిస్థితులను గమనించుటకై మనము కొంత గతచరిత్రను 
త్రవ్యుకొనవలసి యున్నది. 


విక్రమ పూర్వము 426 వ యేట గౌతమబుద్దుని నిర్వాణము జరిగినది. 
వారు వారి ఉపదేశములను ముఖతః చెప్పుచుండువారు. అతని శిష్యు లతని జీవితకాల 
మందే వాటిని కంఠస్టము జేసియుండిరి. ఆ ఉపదేశములు రెండు విధములు. ధర్మ 
మును దర్శనమును గూర్చి చెప్పునవి యొక రకము. భిక్షుణీ భిక్షువుల నియమము 
లను ఆచారములనుగూర్చి చెప్పునవి రెండవరకము. మొదటి రకమును పాలీభాష 


అ] భూమిక 


యందు ధమ్మ(ధర్మ) మని చెప్పుదురు. రెండవ రకమును వినయమని చెప్పుదురు. 
బుద్దుడు నిర్వాణము జెందిన వైశాఖ పూర్ణిమకు తర్వాత ఆ సంవత్సరమందే 
మున్ముందు అభిప్రాయ భేదము లేర్పడరాదని దలంచి అతని ప్రధాన శిష్యులు 
పాట్నాజిల్హాయందలీ రాజగృహపురమునకు చెంత సాతపర్జీగుహయందు ధర్మమును 
వినయమును సంగాయనము జేసిరి. అదియే ప్రథమ సంగీతియని పీలువబడినది. 
ఆసమయమున భిక్షుసంఘమునకు ప్రధాన సంచాలకుడు ( కంఠస్టవిరుడు) మహాకా 
శ్యపుడు. ఆ సంగీతియందు బుద్దునకు చిరకాల మనుచరుడుగ నుండిన ఆనందునితో 
ధర్మవిషయమును గూర్చి ప్రశ్నించుచు వచ్చిరి. బుద్ద ప్రశంసీతుడగు ఉపాలిని వినయ 
విషయమునుగూర్చి ప్రశ్నించుచు వచ్చిరి. పాలీ పరిభాషయందు అహింసా సత్యా 
స్తేయ బ్రహ్మచర్యాది సుకర్మములను “శీల మందురు. స్కంధము ఆయతనము 
ధాతువు మొదలగు సూక్ష్మదార్శనిక విచారములను (ప్రజ్ఞయని, దృష్టియని, దర్శన 
మని లేదా విపశ్యన యనికాని చెప్పుదురు. బుద్దోపదేశములందు శీల ప్రజ్ఞల రెండింటి 
పై యెక్కువ గౌరవము చెప్పబడినది. ధర్మశబ్దమునకు బదులుగ పాళీయందు' సుత్త 
(సూత్ర - సూక్త యనిగాని సుత్తాంతమని గాని వాడుట గలదు. ఇట్లు ప్రథమ 
సంగీతియందు స్టవిర భిక్షువులు ధర్మవినయములను సం[గ్రహించిరి. ఆ వెనుక వాటిని 
వేరువేరుగ ఆ యా భిక్షువులు కంఠస్థము జేయుటకును ప్రచారము చేయుటకును 
పూనుకొనిరి. ధర్మమును (ధమ్మ - సుత్త) రక్షించుటకు బూనినవారు ధర్మ ( ధమ్మ) 
ధరులనియు, సుత్తధరు లనియు, సుత్తంతికులనియు, సౌత్రాంతికులనియును 
చెప్పబడిరి. వినయమును పోషింపబూనుకొనినవారు వినయధరులు నాబడిరి, 
ఇంతియేగాక సూత్రములందు అందందు పొడిపొడిగ దర్శన సంబంధాంశములు 
మిగుల సంక్షేపముగ చెప్పబడి యుండినవి. వాటిని మాతిక (మాత్రిక) లని 
జెప్పుదురు. ఆ మాత్రికలను కాపాడు భారమునకు తలకొనినవారిని మా త్రికాధరు 
లని పేర్కొనిరి. ఆ మాత్రికలలోని విపులవ్యాఖ్యానమె అభిథమ్మపీటకము. దానిని 
ధరించినవారు అభిధర్మికులని చెప్పుబడిరి. (అభిధర్మ - ధర్మం లభి = ధర్మము 
నుండి 


ప్రథమసంగితి గడచిన నూజేండ్లకు పైన వైశాలిభిక్షువులు వినయమునందలి 
కొన్నినియమముల నవహేళన జేయుచు వచ్చిరి. దానిని గూర్చి వివాదములు బయలు 
దేటెను. ఫలతః వెండియు భిక్షుసంఘము సమావేశమై వివాద గ్రస్త విషయములపైన 
తమ యభిప్రాయములను వెల్లడించిరి. ఇట్లు ధర్మముయొక్కయు వినయము 
యొక్కయు సంగాయనము జరిగినది. ఇది ద్వితీయ సంగీతి. ఎందటో భిక్షువులీ 


భూమిక ౨౫ 


సంగీతితో నొడబడలేక తమ మహాసంఘముయొక్క సమ్మేళనమును కౌశాంబి 
యందు వేటుగ నేర్చటుచుకొని తమకు నచ్చినట్టు ధర్మవినయములను సమకూల్చిరి. 
స్టవిర (వృద్ద) భిక్షువుల ననుసరించిన మొదటి సముదాయ (నికాయ) మును 
ఆర్యస్థవిరులనియు లేదా స్టవిరవాదులనియు, రెడవసముదాయమును మహాసాంఘి 
కులనియు పేర్కొనిరి. ఈ రెండు సముదాయముల మూలమున మరి నూటయిరు 
వదియైదేండ్లకు పదునెన్మిది సముదాయ (నికాయుము లావిర్భవించినవి. అందు 
మొదటిదగు 1. స్టవిరవాదమునుండి 2, వజ్జిపుత్తక 3. మహీశాసక 4. ధర్మగుప్తిక 
5. సౌత్రాంతిక 6. సర్వాప్తివాద 7. కాళశ్యపీయ 8. సంక్రాంతిక 9. సమ్రితీయ10. 
షణ్లాగరిక 11. భద్రయానిక 12. ధర్మోత్తరీయ నికాయములును, రెండవదియగు 
1. మహాసాంఘిక వాదములోనుండి 2. గోతులిక 3. ఏకవ్యావహారిక 4. ప్రజ్ఞప్తీ 
(లోకోత్తరువాద5. బాహులికరి. వైత్యవాద నికాయములును ప్రొదుర్భవించినవి. 
వీటి మత భేదము వినయము నందలి - అభిధర్మము నందలి విషయములనుబట్టి 
వర్తించినది. ఒకానొక నికాయము ఆర్యస్టవిరులవలె బుద్దుని మనుష్యమాత్రునిగ 
తలంపక లోకోత్తరపురుషుడని భావింపసాగెను. వారు బుద్దునియందు అద్భుత 
దివ్యశక్తుల నామోదించిరి. వురియు నొక్కొక్కడు బుద్దుని జన్మమును 
నిర్యాణమును వాస్తవములు గావనియు, ప్రతీతి మాత్రములనియు నిర్ణయింప 
బూనుకొనెను. ఇట్టి వివిధ ఉద్దేశ్యముల మూలమున వారి వారి సూత్రవినయము 
లందుకూడ వైవిధ్యమేర్చడెను. బుద్దుని అమానుష లీలలను ప్రతిపాదించుచు క్రొత్త 
క్రొత్త సూత్రములయొక్క సృష్టి ప్రారంభమయ్యెను. బుద్దుడు నిర్వాణము జెందిన 
పిదప రమారమి రెండు వందల యిరువదియైదేండ్లకు అశోకచకక్రవర్తి బౌద్దధర్మ 
దీక్షితుడయ్యెను. అతని గురువగు మౌద్గలిపు త్ర తిష్యుడు అనాటి ఆర్యస్థవిరసంఘము 
నకు పెద్ద. ఆయన వివిధ మతభేద నిరాసమున్రై పాట్నాయందు అశోకుడు నిర్మించిన 
అశోకారామమను మఠములో సంఘమున యెన్నికగన్న వేయిమంది భిక్షువులను 
సమావేశపటిచెను. వారందటును కలిసి వివాద [గ్రస్త విషయములను పరిష్కరించి 
ధర్మవినయములను గూర్చి సంగాయనము జేసిరి. ఇది తృతీయ సంగీతి. ఇదే 
సమయమున ఆర్యస్టవిరులనుండి చీలికలైన సర్వాప్తివాదము మున్నగు పదునొ కండు 
నికాయములవారు నాలందయందు విడిగ తమ సంగీతిని చేసికొనిరి. అప్పుడప్పుడు 
బుద్దదేవుడు నివసించుచు వచ్చుటబట్టి పవిత్రస్థానములందు గణుతివహించిన నాలం 
దాపట్టణ మానాటినుండి సర్వాప్తివాదులకు నునికిపట్టయి యొప్పీనది. 


DL భూమక 


తృతీయ సంగీతిని ముగించి మౌద్గలిపుత్రతిష్యుడు అశోకభూపాలుని సహా 
యముతో ధర్మ ప్రచారకులను భిన్నభిన్న దేశములకు బంపించెను. ఒకా నొక భార 
తీయ ధర్మము సంఘటిత రూపమున భారతభూమిని గడచి విదేశముల కెగబ్రాకుట 
అదియె మొదటిసారి. ఆ ప్రచారకులు పశ్చిమమందు (గ్రీసు - మిస్ర - సిరియా 
మున్నగు యవనరాజ్యములలో నికి, ఉత్తరమున మధ్య ఏశియాలోనికిని, దక్షిణమున 
తామ్రపర్ణి (లంకా) ద్వీపము, సువర్ణద్వీపముల (బర్మా) లోనికిని ప్రవేశించి 
పర్యటించిరి. స్వయముగ అశోకుని కొడుకును, మౌద్గలిపు త్రతిష్యుని శిష్యుడును 
నగు మహేంద్రభిక్షువు - నతని సోదరియగు సంఘమిత్రయు లంకకు బంపబడిరి. 
ఆనాడు లంకకు రాజగు దేవానాం ప్రియతిష్యుడు బౌద్దధర్శదీక్షను గెకొనెను. 
కొన్నాళ్ళలోనే అచ్చటి జనులందటును బౌద్దులైపోయిరి. మొదటి నుండియుకూడ 
యిచ్చట ఆర్యస్టవిరవాదమె వ్యాపించి యుండినది. మధ్యకాలమున పదిరెండవ పదు 
మూడవ శతాబ్దములలో బర్మాయందును శ్యామదేశమునందును మవోబౌ ద్దధర్మము 
వికృతమై వికలమై వినష్టమై పోయిన తర్వాత అచ్చట కూడ ఆర్యస్టవిరవా దమె 
అలముకొనినది. అంతవణకు కంఠస్టము జేయుచు రక్షించుచు వచ్చిన సూత్ర వినయ 
అభిధర్మము లనెడి పిటకముల మూడింటిని క్రీస్తుశకము (ప్రథమ శతాబ్దమున 
లంకయందు లిపీబద్దము జేసిరి. వాటినే నేడు పాలీత్రిపిటకము లనుచున్నారు. 


మౌర్యరాజులకు బౌద్దధర్మమనిన ప్రీతిమెండు. అందువలన వారికాలము 
నందనేక స్థానములలో ధరణీపతులును ధనికులును గొప్ప గొప్ప సంఘారామము 
లను (మఠములు) స్తూపములను విస్తారముగ నిర్మించిరి. వాటియందు సుఖపూర్వక 
ముగ నివసించుచు భిక్షువులు ధర్మ ప్రచారమును చక్కగ చేయగట్లిరి. క్రీస్తుశకమునకు 
ముందు రెండవ శతాబ్దమునందు మౌర్యసేనాపతియగు పుష్యమిత్రుడు అంతిమ 
మౌర్యచ క్రవర్తిని సంహరించి తన శుంగవంశీయ రాజ్యమును నెలకొల్పెను. ఈ 
నూతన రాజవంశము సొమయిక రాజనీతియొక్క అవసరమునకై చొక్కముగ 
బ్రహ్మణధర్మము ననుసరించి అ బ్రాహ్మణ ధర్మముపై కత్తిగట్టెను. శతాబ్దముల తరబడి 
మూలబడిపోయిన అశ్వమేధాది పశుబలి యజ్ఞములు మహాభాష్యకారుడగు పతంజలి 
పౌరోహిత్యమున మరొక్కసారి తలలెత్తి తిరిగినవి. బ్రాహ్మణులయొక్క మాహాత్య 
ములతో కూరిపోసిన మనుస్కృతివంటి గ్రంథముల రచనకు సూత్రపాతము జరిగి 
నది. ఆ యదనున మహాభారతముయొక్క ప్రథము సంస్కరణ మొదవినది. మృత 
సంస్కృతభాషకు జీవముపోయుటకు గగన ప్రయత్నములు జరిగినవి. పరిస్టితులు 


భూమక ౨౭ 


ప్రతికూలమౌటచే చేయునదిలేక బౌద్దులును బౌద్దధర్మమును తమ కేంద్రములగు 
మగధ 'కోసలములనుండి మెల్ల మెల్లగ వైదొలగి ఆ యా యితర దేశములలోనికి 
జాబుకొనవలసి వచ్చెను. ఆర్యస్థవిరవాదము మగధరాజ్యమునుండి ప్రక్కకు తప్పు 
కొని విదిశాప్రాంతమునందలి వైత్యపర్వతము ( ఇప్పటిోసాంవీ) పై కాలూదుకొని 
నది. సర్వాప్తివాదము మథురానికటమున గోవర్టనగిరి నెక్కినది. తక్కిన నికాయ 
ములుకూడ నిల్లే తమ తమ కూడలితావులను వదలి అబ్బినట్లు ఆ యా చోట్లకు 
వలసపోయెను. 


అన్నిటికంటె ప్రాచీన సముదాయము (నికాయము) ఆర్యస్టవిరవాదము. 
అది ప్రాచీన విషయముల నన్నింటిని పట్టుదలతో పాలించుచువర్భెను. తక్కిన సముదా 
(నికా) యములు దేశకాల పా త్రముల ననుసరించి పలుమార్పుల కనుకూలించినవి. 
యుక్త ప్రాంతముయొక్క తూర్పుభాగమునకును, బీహారమునకును సాధారణ 
భాషయై యుండిన మాగధియందే యింతవటికు త్రిపీటకము లుండినవి. పిమ్మట 
స్తర్వాప్తివాదులు మథురలో నెలకొని తమ త్రిపిటకములను బ్రాహ్మణసంఘమునకు 
మాన్యమైయున్న సంస్కృతభాష యందు రచించిరి. అట్లే మహాసాంఘికులు లో కోత్తర 
వాదులు మున్నగు యెన్నో నికాయములవారు తమ పిటకములను సంస్కృతములో 
వ్రాసిరి. కాని యీ సంస్కృతము పాణినీయ సంస్కృతము గాదు. దాని నిప్పుడు 
గాథాసంస్కృతమని పేర్కొనుచున్నారు. 

మౌర్యసామ్రాజ్యము కూలిన పిదప పశ్చిమభారతమును యవనరాజగు 
మినాందరు డాక్రమించెను. వాడు తన రాజధానిగ శాకలమును (స్యాల్‌కోట) 
యేర్చజుచెను. వానియొక్కయు వాని వంశీయులయొక్కయు రాజ ప్రతినిధులు 
(కత్రపులు) మభురయందును, ఉజ్ఞయినియందును నివసించుచు రాజ్యపాలన 
మును సాగించుచుండిరి. యవనరాజులు మొత్తముమీద బౌద్దధర్మపక్షపాతులు. 
అందువలన ఉజ్జయిని క్షత్రపుడు సాంచీయందలి స్టవిరవాదులపైనను, మథురా 
క్షత్రపుడు సర్వాప్తివాదులపైనను ప్రాణమైత్రియు, ప్రగాఢశ్రద్దయు నెజిపుచు వచ్చిరి, 
మథుర ఆనాడొక క్షత్రపునకు రాజధాని యగుట మాత్రమేగాక తూర్పు దక్షిణముల 
నుండి తక్షశిలకు బోవు విశాలమార్గమునందు ప్రధాన వర్తకకేం ద్రమై యుండినది. 
దీనిచే సర్వాప్తివాదప్రచారమునకు వలసినంత ప్రబలసహాయ మేర్చడినది. మగధ 
దేశీయ సర్వాప్తివాదమునకును యిందలి సర్వాప్తివాదమునకును వ్యత్యాసమేర్చ 
డుటచే దీనిని ఆర్యసర్వాప్తీ వాదమని పీలుచుచువచ్చిరి. 


౨ భూమిక 


యవనుల నోడించి యూచియులు పశ్చిమభారతమున నధికారము ద్ర వెచిరి. 
వారిని కుషాణజాతికి చెందిన శాఖ యందురు. ఆ వంశమున మహా(ప్రతాపియగు 
కనిష్కసమ్రాట్టుదయించెను. కనిష్కుని రాజధాని పురుషపురము (పేశావరొ. ఆ 
సమయమునకు సర్వాప్తి వాదము గాంధారము వలకు ప్రాకియుండినది. కనిష్కుడు 
స్వయముగ సర్వాప్తివాదమునకు అనుయాయి. అతని సమసామయితులు మహాకవి 
అశ్వఘాషుడు, ఆచార్య వసుమిత్ర ప్రభృతులు. ఆనాడు మూలసర్వాప్తివాదమని 
చెప్పబడుచున్న గాంధారమందలి సర్వాప్తివాదమునుగూర్చి కశ్మీర గాంధార 
దేశీయులగు ఆచార్యులకు మతభేదము లేర్చడియుండినవి. దేవపుత్ర కనిష్కుని 
సహాయమున వసుమిత్రుడు అశ్వఘోషుడు మున్నగు ఆచార్యులు సర్వాప్తివాద 
మును మన్నించు బౌద్ద భిక్షువుల మహాసభ నొక్కదానిని సమావేశపటిచిరి. ఆ 
సభయందు అన్యోన్య మతభేద నిరాసముకొజకై వారు తమ త్రిపిటకములపై 
నిభాషయనెడి టీకను రచించిరి. ఆ నిబాషకు అనుకూలురౌటచే మూల సర్వాప్తి 
వాదులు వైభాషికులనబడిరి. దుఃఖ నివృత్తికిని - నిర్వాణమునకును బౌద్దధర్మము 
నందు మూడుతెన్ను లెన్నబడినవి. దుఃఖమునుండి గట్టెక్కగోరి ఆర్యాష్ట్రాం గిక 
మార్గమున బయనించి జీవన్ముక్తుడైనవాడు ల్లగ్లతుడు. అంతకంటె మటీకొంత పరి 
శ్రమజేసి జీవన్ముక్తిని సాధించిన వాడు ప్రత్యేక బుద్దుడు. అసంఖ్యజీవ కల్యాణమునకు 
మార్గదర్శకుడయి స్వీయముక్తి లాభమును సరకుచేయక ప్రగాఢ పరిశ్రమము చేసిచేసి 
తానంతకు తావచ్చిన నిర్వాణమును చూజగొనువాడు బుద్దుడు. వీటినే క్రమముగ 
అర్హత ((శ్రావక) యానము, ప్రత్యేక బుద్దయానము. బుద్దయాన మని పేర్కొనిరి. 
ఆచార్యుడు అశ్వఘోషుడు మొదటి రెండింటికంటె చివరిదియగు బుద్దయానముపై 
విశేషగౌ రవమును ప్రదర్శించి దానిని మహాయాన నామమున శ్లాఘించినాడు. వెనుక 
వెనుక వారా పుంతనె ద్రొక్కి ముందటి యానముల రెండింటిని స్వార్ధపూర్ణములని 
తెగడీ కేవల బుద్దయానమును (మహాయానమును) యెంతయు కొండాడిరి. 
ముందువెప్పిన పదునెన్మిది నికాయములకును ఈ మూడు యానములు సమ్మత 
ములనుట గుర్తింపదగిన విషయము. ముముక్షువుయొక్క స్వాభావిక రుచినిబట్టి 
వాడువాడు ఆ యా యానమును యేరుకొనుట యుండునని వారు చెప్పుదురు. 

క్రీస్తుశకము ప్రథమ శతాబ్దములో వైభాషిక సంప్రదాయము ఉత్తరభాగమున 
విస్తరించి పోవుచుండ ఆ సమయమున ఆచార్యుడు నాగార్జునుడు విదర్భ (బరార్‌) 
దేశమున నుత్చన్నమయ్యెను. అతడు మాధ్యమిక వాదవునబడు శూన్యవాద 
దర్శనముపై గ్రంథములను రచించెను. కాలాంతరమున మాధ్యమిక, మహా 


భూమక Dt 


యానముల పొత్తుచే శూన్యవాదీ మహాయాన సంప్రదాయము ్రవర్తించినది. 
త్రిపిటకములతో వికట సంబంధమగు అష్టసాహస్రీకా - ప్రజ్ఞాపారమితాది (గ్రంథ 
ములు దానికి రూపనిరూపణము జేసినవి. నాల్గవ శతాబ్దమునందు పేశావరమున 
ఆచార్యుడు వసుబంధుడు వైభాషికులతో వైెమత్యము చెంది సౌ త్రాంతిక వాదమునకు 
పట్టుకొమ్మగు అభిధర్మకోశమును రచించెను. అతని అగ్రజుడు అసంగుడు 
విజ్ఞానవాదమనబడు యోగాచార సంప్రదాయమునకు ప్రవర్తకుడయ్యెను. ఇట్లు 
నాల్గవ శతాబ్దీలోగా వై వెభాషీక, సౌత్రాంతిక యోగాచార, మాధ్యమికులనెడి దార్శనిక 
సంప్రదాయములు నాలుగు బౌద్దులయం దేర్చడినవి. ఇందులో మొదటి యిరుతెగల 
వారును త్రివిధ యానముల నంగీకరింతురు. అందుచే వారిని హీనయానులని మహా 
యానులు పేర్కొనిరి. మిగిలిన రెండు తెగలకును కేవలము బుద్దయానము 
మాత్రము సమ్మతము. దానిచే వారు తమ్ముతాము మహాయానులని పిలుచుకొనిరి. 


మహాయానులు బుద్దయానమునకు యేకాంతభక్తులు. ఇంతేకాదు; వారు 
తమ ఉత్సావావేశమున కడమ యానముల రెంటిని దూయబోయుటయందు వెనుక 
బడలేదు. బుద్దుని గూర్చిన అలౌకిక చరిత్రలు వారికత్యంతోపయుక్త ముగ, 
తోపట్టుటచే మహాసాంఘికులనుండియు, లోకోత్తరవాదులనుండియు ఆవశ్యక 
విషయముల నెన్నింటినో గ్రహించిరి. రత్నకూటము - వైపుల్యము మున్నగు 
సూత్ర[గ్రంథముల నెన్నో వ్రాసిరి. బుద్దయానమున చక్కగ నెలకొని, బుద్దత్వమునకు 
పూర్ణాధికారియగువానిని బోధిసత్తుడందురు. ప్రతివానినికూడ బో ధిసత్త్వమార్గ 
మున నడువుమని మహాయాన సూత్రములు నిర్భంధముగ నాదేశించును. దాని 
సారాంశమేమనిన ప్రతివాడును తన తన ముక్తికై దేబరించుటమాని సకలలోక 
ప్రాణికోటి కల్యాణకామనయందు కటిబద్దుడు గమ్మనుట. బో ధిసత్తుల మహత్వ 
మును శిఖర శిఖరముల కెక్కించుటకు అవలోకితేశ్వర - మంజుశ్రీ) - ఆకాశ 
గర్భుడాది వందల కొలంది బోధిసత్తులను గల్ఫించి, పై పెచ్చు జగత (ముక్త) 
శిష్యులగు సారిపుత్ర మౌద్గల్యాయనులను అముక్తులనుగ బోధిసత్వులనుగ 
నిరూపించుటయందు మహాయానులు చేయని కృష లేదు. తొలుతటినుండియు 
పడునెన్మిది నికాయములును ప్రామాణికతతో మన్నించుచు వచ్చిన ప్రాచీన సూత్ర 
పరంపరను బోధిసత్తులుగ బుద్దులుగ అప్పుడప్పుడె కావలెననెడి చండావేశమున 
నొక్కుమ్మడి తల్లక్రిందు తాజుమాటు జేయుటయందు వుహాయానులు యే 
మాత్రము సంకోచించ లేదు. 

F3 


3౮ భూమిక 


బుద్దుని ప్రతిమా నిర్మాణములు మొట్టమొదట కనిష్కుని సమయమున 
నేర్చడినవి. మహాయాన ప్రచారముయొక్క ప్రాబల్యముతోబాటు బుద్దవి గ్రహముల 
పూజారాధనలు కోలాహలముగ నడువసాగినవి. మరియు నూర్లకొలంది బోధి 
సత్తుల ప్రతిమలుకూడ సృష్టికాజొబ్చెను. బ్రాహ్మణధర్మమునందలి దేవీ దేవతలతోడి 
సాటి ఉద్యోగమును బోధిసత్తుల కొప్పించిరి. తార ప్రజ్ఞాపారమిత విజయ మున్నగు 
దేవీ విగ్రహములను వారు కల్పించి ప్రతిష్టించిరి. ఆ దేవీ వి గ్రహములకును బో ధిసత్త్వ 
ప్రతిమలకును మహామహామందిరములు తరుచుగ నిర్మాణము లాయెను. వారిని 
గూర్చిన సో త్రపాఠములుకూడ మిక్కుటముగ నుప్పతిల్లసాగెను. మన యీ చేతల 
వలన ప్రాచీనభిక్షు పరంపరా నియమములకు యెంతెంత అఘాతము కల్లుచున్నదని 
యైనను, పాపము! వారు తమ మహా వీరావేశమున వెనుకకుచూచి యోచించ లేక 
పోయిరి. ఎవడైన నిలిచి ప్రశ్నించినచో “పోపామ్ము. ఆ వినయ నియమములు తుచ్చ 
మగు స్వార్థమునకై ప్రాకులాడు హీనయానులకు చెందినవి. సమస్త విశ్వకల్యాణ 
సాధనకై ప్రాణముల నుమ్మివైచు బో ధిసత్తుల కా పంజర బంధమెందులకు?”= 
అని బదులు చెప్పుచు వచ్చిరి. మజీయు వారు హీనయానుల సూత్రములకంటె 
నధిక మహత్త్వముగల సూత్రములను నిర్మించిరి.ఆ సూత్రములు వందలకొలది 
పుటలతో గూడి చప్పున కంఠస్టము జేసికొనుటకు దుస్పాధ్యమై పోవుటవలన వాటిని 
కుదించి కుదించి, భాగవతమునకు చతుశ్ళో కీ భాగవతము, గీతకు సప్తశ్లోకీ గీతవలె 
సంక్షీప్తరూపముల నేర్చటిచిరి. సులువుగ ధారణచేయుటకై యేర్చజచిన ఆ సంక్షిప్త 
రూప సూత్రములను మటీంత క్లుప్తము జేసి మంత్రముల నల్లజొచ్చిరి. సనాతన 
పరంపరను మూలపిటకములను తమ రుచికి అనుకూలముగ తాటుమాటుజేసి 
మంత్రములను సృష్టించుట, బోధిసత్తుల కల్పించుట, వారి అలౌకిక దివ్యశక్తుల 
నూరక వర్ణించుట మూలమున దాదాపు గుప్తసామ్రాజ్యము మొదలుకొని హర్ష 
వర్ణనుని కాలమునందును మంజుశ్రీ) మూలకల్పము, గుహ్యసమాజము, చక్ర 
సంవరము మున్నగు యెన్నెన్నా తాం త్రికయానములు జన్మము లెత్తినవి. వీలగునంత 
సర్వ సులభముగ ముక్తిని బొందుటకు ల్ట్ధుతయానమును ప్రతేక బుద్దయానమును 
ప్రాచీన నికాయము లేర్బజిచియుండ, మహాయానము కొండకొమ్మలనెక్కి అశేష 
జనమున కంతటికిని ఒకే ఒక మార్గమును బుద్దయానమును తెజచిపెట్టెను. కాని 
అది దుర్గభమగుటచేత సులభము చేయుటకై పూజలు పురస్కారములు మంత్రమలు 
- తంత్రములు - తండోపతండములు త్రవ్వి పెకలించిరి. సులభము మటీంత 
సులభమనెడి రంధిలో చిత్రవిచిత్ర ఆవిష్కారములను వెలికి దీసిరి. మంజు (శ్రీ) 


భూమక 30 


మూలకల్పము తంత్రక్రియలకు దుకాణము పెట్టెను. గుహ్యసమాజము మటీంత 
ముందుకు బోయి ఖైరవీచక్రము నేర్పలచి సారాయము సంభోగము మంత్రోచ్చా 
రముల మూలమున తన మార్గమును సులభ సులభముచేసి కూర్చొనెను, దీనికి 
ఆదిమూలము మహాయాన సంప్రదాయమే. తొలుత దీని ప్రచార మత్యంత గుప్పముగ 
నుండెడిది. ఖైరవీచ క్ర విధి విధానము లన్నియు సావధానముగ దాచి పెట్టుచు వచ్చిరి. 
ఎన్నెన్నొ పరీక్షలకు నెగ్గి నిగ్గుదీజినగాని యెవ్వనినైన తమగుంపులో కలియనిచ్చెడి 
వారుగారు. మంత్రయానము తంత్రయానము వజ్రయానమని చెప్పబడు యీ 
సంప్రదాయమిట్లు యేడవ శతాబ్దివణకు గోప్యముగ సాగినది. దీని అనుయాయులు 
బైటికి మాత్రము మహాయానులమని నుడువువారు. మహాయానమునకు ప్రత్యేకముగ 
వినయ పిటకము లేకపోవుటచేత వారును భిక్షు దీక్షాగ్రహణ సందర్భమున సర్వాప్తి 
వాదాది నికాయములనే ఆశ్రయింపవలసి వచ్చెడిది. నాలందాపట్టణము మహాయాన 
మునకు మనికిపట్టై యుండెడి యెనిమిదవ శతాబ్దమునందు అందలి భిక్షువులు 
వినయ విషయమున సర్వాప్తివాదమునకు అనుకూలురు. వినయ విషయమున 
సర్వాప్తివాదులతోడను బోధిసత్త చర్యా ప్రసంగమున మహాయానము వలనను, 
భైరవీ చక్రసందర్భమున వజ్రయానము ద్వారాను ఆనాటి భిక్షువులు దీక్షను 
పొందుచు వచ్చిరి 


ఎనిమిదవ శతాబ్దము వచ్చుసరికి భారతదేశమునందలి బౌద్దసంప్రదాయముల 
న్నియు వజ్రయానగర్భితమగు మహాయానమునకు చెందినవై యుండెను. బుద్దుని 
సహజ సరళబోధలలో విశ్వాస మెగిరిపోయి వారికి కపోలకల్పితములగు అతి లౌకిక 
కథలయందు నమ్మకము కుదురుకొన్నది. బైటికి భిక్షువేషములు వేసికొని యున్నను 
లోపల వారు అమాంతము గుహ్యసామాజికులై యుండిరి. దిగ్గజవిద్వాంసులు 
ప్రతిభాశాలురగు కవులు సైతము సగము పిచ్చివారై శివమెత్తినట్టు యెనుబది నాలుగు 
సిద్దుల వెంటబడి సంధ్యాభాష యందు నిర్గుణగాన మొనర్చుచుండిరి. ఏడవ శతాబ్ది 
యందు ఉత్కలరాజగు యింద్రభూతియు, ఆతని గురువగు అనంగవ జ్రసిద్దుడును, 
మటీయు కొందటీతర సిద్దపండితులును స్త్రీలనే ముక్తి దాతలనియు, పురుషులనే 
ముక్తికి ఉపాయములనియు, మద్యమునె అమృతమనియు ప్రతిపాదించుట యందె 
వారి తెలివి తేటలును సిద్దపాండిత్య మును మిడిమిడి తేలినవి. ఎనిమిదవ శతాబ్దము 
నుండి పదిరెండవ శతొబ్దమువబికును బౌద్దధర్మము వాస్తవమునకు వజ్రయానమై 
లేదా ఖైరవీచక్రధర్మమైయుండునది. తొలుతనే మహాయానము మంత్రముల 
తోడను, పూజలతోడను నిర్వాణ ప్రాప్తిని సరళము జేసెను. తర్వాత నొక్కుమ్మడి 


3౨ భూమక 


వజ్రయానము దానిని సహజ సహజము చేసివేసెను. అందుచే వజ్రయానమును 
సహజయానమని పిలువజొచ్చిరి. 


వజ్రయానమును అనుసరించిన విద్వాంసులును కవులును సిద్దులును విల 
క్షణ ప్రకారముల నుండెడివారు. చెప్పులు కుట్టువాడొకడు, కంబళ్ళను నేయువా 
డొకడు, డమరువును ధరించుకొనువాడొకడు, రోటిని దాల్చువాడొకడునై ఆ యా 
పేర్ణతో జన ప్రసిద్ది బడయుచు వచ్చిరి. మద్యపానమత్తులు, నర కపాలధారులు, 
శ్మశానవాసులు లేదా మహారణ్య సంచారులునై వారు జనుల నెంతెంతకు ధిక్కరిం 
చుచువచ్చిరో జనులంతంతకు వారి వెంటబడుచు వచ్చిరి. బో ధిసత్త్వు లనువలె 
యితరదేవతలవలె ఈ సిద్దులను అద్భుత దివ్యశక్తి సంపన్నులనుగ (ప్రజానీకము 
తలంచెడిది. ఈ సిద్దులు విచ్చలవిడి స్త్రీలను సారాయమును నుపభో గించు వారు. 
రాజులుకూడ వీరికి తమ కన్యల నర్పించుచుండుట యుండినది, వారు త్రాటకము 
హిప్నాటిజమువంటి కొన్ని ప్రక్రియలను గుర్తెజీగి యుండిరి. వాటి ప్రభావముచేత 
అమాయక ప్రజలకు ఆ యా చమత్కారములను జూపువారు. అపుడపుడు 
హస్తలాఘవముచేతను, శ్లేషయుక్తములగు అస్పష్టవచనములతోను జనులను 
ముగ్దులనుగ జేయువారు. ఈ విధమున అయిదు శతాబ్దములలో నొకవిధమున 
భారత(ప్రజయంతయు వారివలలో పడి కావువ్యసనులు, మద్యపానలోలురు 
మూఢవిశ్వాసకులుగను సిద్దమైరి. రాజులు కూడ రాజ్యరక్షణమునకై యుంచుకొను 
సేనలకు బదులు యెంతెంతో వెచ్చించుచు ఒకానొక సిద్దాచార్యుని, నూర్లకొలది 
వాని యనుయాయులను ఒక పెద్దపచాలమును గూర్చి పెట్టుకొనువారు. దేవాలయ 
ములందు బలిపూజలు నిరాతంకముగ జరిగి పోయెడివి. దాన దక్షిణలకు కొటిత 
లేకపోవుటచే అన్యధర్మానుయాయులు కూడ చాలమట్టుకు వీరి ననుకరింపసా గిరీ. 


భారతీయ॥ప్రజ ఒక వైపు దురాచారము మూఢవిశ్వాసములందు కుత్తుక 
బంటి మునిగియుండ, బ్రాహ్మణులు జాతిభేదమను విషబీజమును నాటి మటీయొక 
వైపు గృహకలహములకు నిలయమగునట్లు జాతిని ముక్కలు చెక్కలు జేసిరి. 
శ్రద్దావంతులగు రాజులును, ధనికపుంగవులును కానుకల నర్చించి యర్చిచి మఠము 
లను, మందిరములను అపార సంపన్నిలయములుగ జేసియుండు ఆతరుణమున 
పశ్చిమమునుండి తురకలు దాడివెడలిరి. వారు మందిరములందలి ధనరాశులను 
దోచుకొనుట మాత్రమెగాక అనంతదివ్యశక్తులను ఆలవాలమని కొండాడుచు వచ్చిన 
దేవతా ప్రతిమలను తునాతునకలు జేసిపోయిరి. తాంత్రికులు తమ మాంత్రిక ప్రయో 


భూమిక 33 


గములను నెపుచునె వచ్చిరి, కాని దాని వలన తురుష్కులకు ఘటిల్లిన నష్టమేమియు 
లేదు. పదుమూడవ శతాబ్దారంభముననే ఉత్తరభారతము నంతయు తురకలా 
క్రమించుకొనిరి. పాలవంశీయరాజు తన రాజ్యరక్షణమున్దై యేర్చఅవిన ఉదంతపురీ 
తాంత్రిక విహారమును మహమ్మదు బిన్‌బక్తియారనువాడు యిన్నూరు ఆశ్వీకదళము 
లతో మాత్రమె కబళించివైచెను. దివ్యశక్తి ధారియని యెన్నబడిన నాలంద యందలి 
తారామూర్తి పొడిపొడి చేయబడెను. నాలందా విక్రమశిలలయందలి తాంత్రిక 
భిక్షువులు వందలకొలంది కత్తులకు బలియైరి. ఈ యుద్దమునందు అపారజన 
ధనములకు హాని వాటిల్లినది. అనంత గ్రంథరాశి ఆహుతియైనది. సాటిలేని కళా 
మూర్తులు రూపుమాపబడినవి. ఏదెట్టయినను ఒక్కమేలు జరిగినది. కదలింపరాని 
మోహనిద్రలో నుండి లోక ప్రజ కన్నుదెటి చినది. 


“శంకరాచార్యులవారి ప్రతాపముచే బౌద్దులు భారతమునుండి పాటీపోయి' 
రనునది చిరకాలమునుండి వచ్చు ప్రవాదము. “శంకరుడు బౌద్దులను శా స్రార్రములచే 
జయించుటమాక్రము కాదు. తన ఆజ్ఞావర్తులగు సుధన్వాదిరాజుల మూలమున 
వేలకొలది బౌద్దులను సము ద్రమున ముంపీంచె” నని - “ ఉరికంబముల కెక్కించె” 
నని చెప్పుకొనుటకూడ గలదు. ఇవి గాలిమాటలు మాత్రమె కావు. వీనికి ఆధారము 
మాధవా చార్యుని శంకరదిగ్వి జయమునకూడ గలదు. అందుచే యీ ప్రసంగములు 
సంస్కృత పండితుల విశ్వాసమునకు మతీంత గురియైనవి. వీటిని వారు ఐతిహాసిక 
సత్యములుగ భావించిరి. అన్యధర్మమునందలి అసహిష్ణుత యను కళంకమును 
శంకరునకు అపాదించునవిగాన ఈ ప్రసంగములను ఏశ్వసంపదగదని మటీకొందజు 
చెవిని బెట్టిరి అయినను విషయము నిజమే యైనచో దేనినైనను నిరాకరింపకుండు 
టయె చే.లు. 


శ.కమిని కాలనిర్ణయమందే యెన్నో చిక్కులు గలవు. కొందజాతనిని విక్రము 

౫ కశీను దందురు. “Ag 0f Shankar” యొక్క కర్తయు, కొందటు 
అఆతాపున టి పండితులును దానినె సమర్ధింతురు. కాని చరిత్రకారు లద్దాని 
నంగీశరింఎరు. వారి మతమును విచారింతము. శంకరుని శారీరక భాష్యమునకు 
వాచస్పతి మెష్రడు “భామతీ” టీక వ్రాసినాడు. ఆతని గ్రంథములను బట్టియే 
వాచస్పతిమి!శుని కాలము ్రీస్తుళకము తొమ్మిదవ శతాబ్దమనుట తేట తెల్లిము. 
దీనిచే శంకర... సమయమెటు త్రిప్పినను తొమ్మిదవ శతాబ్దమునకు ముందే యనుట 
మాత్రము ని" వాదము. అయినను శంకరుడు కుమారిలభట్టుకు పూర్వడు గాడు. 


తళ భూమక 


కుమారిలుడు బౌడ్డనైయాయికుడగు ధర్మకీర్ణికి సమకాలీనుడు. అతడు యేడవ 
శతాబ్దమువాడు. తద్దారా శంకరుడు యేడవ శతాబ్దమునకు ముందువాడు కూడ 
కాడని తేలినది. శంకరకుమారి లురు సమకాలికులనుటకు “ దిగ్వజయమె'' మనకు 
సాక్షి కాని వారివారి గ్రంథములను బట్టి చూచిన యిందుకు దగిన యథార్దమగు 
ఆధారము దొరకుటలేదు. “హుయాన్‌ సాంగ్‌ ** కు ముందు చెప్పుకొన దగిన 
ప్రబల బౌద్దవిరోధియగు పండితుడున్నట్టు కానరాదు. ఉండియున్నచో “హుయాన్‌ 
సాంగ్‌ '* అవశ్యమతనిగూర్చి వర్ణించియె యుండును. శంకరుడు దాక్షిణాత్యుడు 
కాబట్టి అతని కార్యరంగము దక్షిణభారతమౌటబట్టి బహుశా ఆ ఉపద్రవము 
దక్షిణమునందలి బౌద్దులకు మూడియుండినదేమో? అబ్లెనను నిష్కర్షగ చెప్పను 
వీలులేదు. కంచి కావేరీ పట్టణములందు నివసీంచుచు బౌద్దపాలీ గ్రంథములను 
రచించిన ఆచార్యుడు ధర్మపాలుడు మున్నగువారు ఆజవ శతాబ్దములోని వారు. 
వారి గ్రంథము లీనాడును సింహలాదిదేశములందు సురక్షితములై యున్నవి. శంక 
రుని జన్మభూమి యగు కేరళము సింహళమునకు సన్నిహితము. మహావంశ మను 
గ్రంథము సింహళదేశముయొక్క ప్రసిద్ద ధార్మిక యితిహాసము. అంతటి విషయమె 
యున్నచో మహావంశము తడవక విడిచిన దనుట అంత సబబైన మాటగాదు. శంక 
రుని శాస్ర్రార్ట ప్రసక్తియందు బౌద్దచారిత్రకులు మౌనమును ధరించి యుండుట 
ప్రస్తుతః ఆ ఘటనలే లేవేమో యనుటకు ఆధారము. రామానుజాది చరిత్రములందు 


భిన్నమతావలంబులను గూర్చి యిట్టి ప్రవర్తనమె యుండుటబట్టి సందేహము మరింత 
బలపడుచున్నది. 


నిజమునకు శంకరాచార్యుడు దక్షిణమున నొక ప్రతిభాశాలి పండితుడను 
మాట యధార్థము. వారు శారీరక భాష్యమను గ్రంథమును రచించిరి. ఆ భాష్యమొక 
సరిక్రొత్త పోకడలో రచింపబడి వివిధ దార్శనిక సిద్దాంతములపై విశిష్టవర్చ జరిపియు 
న్నదనుట నిక్కమెయైనను ఆనాటి దిక్‌ నాగ ఉద్యోతకర కుమారిల ధర్మకీర్తి 
ప్రభృతుల యుగమం దదియొక అపురూపముగాదు. జౌత్తరాహులకు దాక్షిణాత్యు 
లతో కొంత రవరవలు గూడ నుండెడివి. దానికి బుజువు యేడవ శతాబ్దము 
వాడగు మహాకవి బాణభట్టుడు రచించిన కాదంబరిలోని యొకానొక అంశము. 
దానియందు బోయ లతోగూడి అడవిలో కాపురము జేయు ద్రవిడ బ్రాహ్మణుని 
గూర్చి వర్ణింపబడినది. దార్శనికులకు పట్టుగొమ్మైన మధురయందు నివసీంచు 
వాడును; అద్వితీయ దార్శనికుడును, సర్వశా,స్త్రనిష్టాతుడును నగు వాచస్పతి 
మిశ్రుడు శంకరునకు కూడ స్పురింపని తత్వములను వెలికిలాగి శా రీరక భాష్యముపై 


భూమక 3X 


“భామతీ టీకను వ్రాయకుండినంతవజకు పండితబిరుదమున కెంతయు దగిన 
ఆనాటి ఉత్తరభారత పండితులు శంకరుని ఆచార్యునిగ సమ్మతింపనోపరైరి. నిజము 
మాట్లాడిన వాచస్పతి మిశ్రుని భుజములపై నెక్కి శంకరు డీనాడింతటి గొప్పవాడ 
య్యెను. ఉత్తరభారత పండిత మండలియందు వాచస్పతి మిశ్రుడు శంకరుని పక్షమున 
వకాలతు జేసెను. నాలందలోని ఆచార్య శాంతిరక్షితుడు వాచస్పతికి ఒక శతాబ్దము 
ముందువాడు. అతడు వ్రాసిన మహాదార్శనిక గ్రంథమగు *తత్త్వసంగ్రహము” 
సంస్కృతభాషయందు బరోడాలో ప్రకటితమై లభించుచున్నది. శాంతిరక్షితుడా 
(గంథమున తనకు పూర్వ వర్తులగు యేబదిమంది దార్శనికులను, వారి (గ్రంథము 
లను, వారి సిద్దాంతములను గూర్చి చర్చించియున్నాడు. వాచస్పతికిముందే శంకరుని 
పాండిత్య గౌరవము లోకమున సుప్రసిద్దమై యున్నచో శాంతి రక్షితుడు ఆ ప్రసక్తి 
నెత్తకుండుటకు కారణమేమియు లేదు. 


. శంకరుడు బౌద్దులను గాలించి గాలించి భారతమునుండి తజుమగొట్టెనని 
ఒక వైపు వినవచ్చుచుండ ఆతని తర్వాత గౌడ (బీహర్‌ - బెంగాల్‌) దేశమునందు 
పాలవంశీయ బౌద్దనరపతుల ప్రచండ (ప్రతాపవిస్తారమును వేరొ కవైపునుండి వినుచు 
న్నాము. అదే సముయమున గణ్యమాన్యములగు బౌద్ద విశ్వవిద్యాలయములు 
ఉదంతపురీ, విక్రమశిలలయందు నెలకొల్పబడుటను చరిత్ర వ్రేలు జూపి చెప్పుచు 
న్నది. అంతేగాక భారతీయ బౌద్దులు టిబెట్టు ప్రాంతములందు కొట్టి కోలాహలముగ 
ధర్మవిజయ దుందుభిని ఉధ్భటముగ 'మైగించుట ఆనాడు జరిగిన సంఘటనలు. 
కపోలగాథల ననుసరించి భారతమున బౌద్దు డెవ్వడును మచ్చుకుగూడ లభింప 
బోలని సమయమున, అనగా పదునొ కండవ శతాబ్దమున టిబెట్టునుండి యెందటెం 
దటో బౌద్దులీదేశమునకు వచ్చిరి. ఎల్లెడల బౌద్దగృహస్టుల తోడను బౌద్దభిక్షువుల 
తొడను కలిసక“సర. మరయు వాలరాజాల కాలమందలీ బుద్దున యుక్కయు 
బోధిసత్తులయొక్కయు తాంత్రిక దేవీదేవతలయొక్కయు వేలకొలది ప్రతిమలు 
ఉత్తరభారతములో పల్లె పల్లెలయందును భిన్న భిన్న రూపములతో నేటికిని మనకు 
కానవచ్చుచున్నవి. మగధమునందు మరిమించు గయాజిల్లాయందు ఆ కాలమునాటి 
మూర్తి ప్రతిమలు లభింపని పల్లె యేయొక్కటైనను ఉండునో లేదో! (గయా జిల్లా 
యందు జహానాబాద్‌ సబ్‌ డివిజనుకు చెందిన కొన్ని గ్రామములలో ఆ విగ్రహములు 
కొల్లలుకొల్లలుగ నున్నవి. కేస్పా - ఘేంజన్‌ మున్నగు [గ్రామములందు “బుద్ద - 
తారా - అవలోకితేశ్వరా ది ప్రతిమలు అనాటి లిపిలో “యేధర్మాహేతు ప్రభవాః 
అనెడి శ్లోకాక్షరములు చెక్కబడినవై దొరకుచున్నవి) ఇవన్నియు కలిపి శంకరు 


ca భూమిక 


డానాడు బౌద్దురిను సర్వసమూలముగ నూడ్చి వేసినాడను మాటకు పెదవి విజుచు 
చున్నను, ఇదేమాట ఉత్తరభారతమున మనకు లభించు తామ్రలేఖల, శిలాశాసనముల 
మూలమున మటీంత బుజువగుచున్నది. ముసల్మానుల దండయాత్రవజకు విహార 
బంగాళ నరపతులచేత బౌద్దధర్మమును, బౌద్దశిల్బమును బహుముఖ భద్రతలతో 
కాపాడబడుచు వచ్చినది. ఆ రాజులు తమ రాజ్యముయొక్క అంతిమకాలము వటికు 
తా మ్రశాసనములందు బుద్ద భగవంతుని ప్రథమ ధర్మోపదేశస్థానమగు, మృగదావ 
(సారనాథ)మును సూచించుచు రెండు జింకల మధ్యలో చక్రముగల చిహ్నమును 
పొందుబజిచుచు వచ్చిరి. గౌడదేశమునకు పశ్చిమమున యముననుండి గండకివటికు 
కన్యాకుబ్దరాజ్యమున ప్రభువులును ప్రజాజనములును బౌద్దధర్మమందు ప్రగాఢమగు 
అదరబుద్దిగలవార యుండిరి. ఈ విషయము జయచంద్రుని తాతయగు గోవింద 
చంద్రుడు జేతవన విహారమున కొసగిన (గామపంచక దానపత్రము వలనను, అతని 
రాణియగు కుమారదేవి నిర్మించిన సారనాథ మందలి మహాబౌద్దమందిరము వలనను 
విదిత మగుచున్నది. గోవిందచంద్రుని మనుమడగు జయచంద్రుని పట్టపురాణి 
బౌద్దధర్మమునందు విశేషమగు మక్కువ గలది. ఆమెకొల్టై రచించిన ప్రజ్ఞాపారమితా 
గ్రంథము నేటికిని నేపాల ప్రభుత్వ గ్రంథాలయమున విద్యమానమై యున్నది. 


కాలింజరముయొక్క రాజులసమయమున నిర్మింపబడి మహోబా మున్నగు 
స్థలము లందు లభ్యములగు సింహనాద - అవలోకితేశ్వర ప్రభృతి సుందర బౌద్ద 
ప్రతిమలు, తురకలదాడి వచ్చునంతవటికును బుందేలఖండమున ్రచురసంఖ్యతో 
బౌద్దులున్నారనుటను నేటికిని బుజువు చేయుచున్నవి. దక్షిణభారతమున దేవగిరి 
(దౌలతాబాదు - నిజాం) ప్రాంతములలోని ఎల్లోరా భవ్యగుహా ప్రాసాదములందలి 
యెన్నో బౌద్ద గుహలును, ప్రతివులును మలిక కాపూరమునకంటె యించుక 
పూర్వము నిర్మించినవి. ఈ విషయము నాసీకయొక్క పాండవలేనీ గుహలకు 
క"న్నంటికి సంబంధించును. దీనివలన బొద్దధర్మము శంకరునిద్వారా ఉచ్చా టీతమ్దున 
దనుట కల్పనా మాత్రము, స్వయముగ శంకరుని జన్మభూమియగు కి రళమునందు 
బౌద్దుల ప్రసిద్ద తంత్రగ్రంథము మంజు (శ్రీ మూలకల్పము లభించినది. దానిని 
త్రివేండ్రమునుండి స్వర్గీయ మహామహోపాధ్యాయ గణపతిశా।స్త్రీ/గారు ప్రకటించి 
నారు. ఈ గ్రంథము దొరుకుటవలన సమస్త భారతము నుండియు బౌద్దులను 
వెళ్ళగొట్టుమాట యటుండ కేవలము కేరళము నుండికూడ ఈ ఘటన బహు 
కాలము వెనుకనె సంభవించినదనుట రూఢియగుచున్నది. ఇతిహాసములోనికి 
జొబిబడిన పై మిథ్యాధారణను ఖండించుటకు యిట్టి తార్కాణములు యెన్నియేని 
యివ్వవచ్చును. 


భూమక 3౭ 


కాని ముటొక్క (ప్రశ్న వున యెదుట నున్నది. తురకలు బౌద్దమతము 
యొక్కయు, బ్రాహ్శాణమతముయొక్కయు మందిరములను సమానముగనె విధ్వం 
సము జేసిరి. వారి వారి పురోహితులను తెగటార్చిరి. అటులైన బ్రాహ్మణ సంఘము 
నిలిచియుండుటకును, బౌద్దసంఘము నశించుటకును కారణమేమి? 


బ్రాహ్మణధర్మమునందు గృహస్టులుకూడ ధర్మమునకు జీవకట్జలై, పట్టు 
గ్‌ొమ్మలై సంచాలకులై' యుండెడివారు. కాని బౌద్దధర్మమునందు భిక్షువుల పైననె 
ధర్మ ప్రచారము యొక్కయు, ధార్మికగ్రంథముల యొక్కయు రక్షణబాధ్యత యుండి 
యుండినది. భిక్షువులు తమ వస్త్రముల మఠముల మూలమున చప్పున గుర్తించు 
టకు వీలగువారు. అందుచే తురకల రాజశాసనము యొక్క తొలియూపులందే 
బౌద్దులు కాలూనుకొనలేక పోయిరి. బ్రాహ్మణులు కొందజు దురాచారులుగ 
నుండిరి. గాని అందరును గాదు. బౌద్దులోజట్టు మొత్తమందజును వజ్రయానులు. 
భిక్షువుల గొప్పతనము వారి విద్యాశీల సదాచారములపై గాక మంత్రతంత్రములపై 
దివ్య శక్తులపై ఆధారపడియుండు టబట్టి తురకల కత్తుల యెదుట నవి విచ్చుమొగ్గలగు 
సరికి వారి ప్రతిష్టకూడ మొదలంట కూలి పోయెను. ప్రజలు కండ్లు దెజిచిరి. చివరకు 
ఫల శ్రుతి యేమనిన భిక్షువులు భగ్నమ్రైన తమ మఠములను మందిరములను 
పునరుద్ద రిచుంకొనుటకు ప్రజలవలన సహకారమును [ద్రవ్యమును పొందజాలక 
పోయిరి. తురకల దుండగములకు గుటీయై ప్రజలు “అలో లక్ష్మణా? యని అల్లాడు 
నపుడు, పై సాయనిన అపురూపమై తోచునపుడు ఈ త్రాగుబోతులు దురాచారులు 
నగు భీకువులకు సంచులకొలది ద్రవ్య మెవ్వడవ్వగలడు? అందుచే తవు 
భగ్నమందిరములను నిర్మించుకొను తాహతు లేక తమకును నీడ లేక బౌద్ద భేక్షువులు 
పలాయనము చిత్త గించిరి. బ్రాహ్మణులందట్టి ప్రసంగము లేదు. విద్యా సదాచారము 
లచే ఛాలవటికు గౌరవార్టులె యుండిరి. అందుచే వారు తిరిగి తమ మందిరములను 
పునర్నిర్మించుటకు సమర్షులైరి. ప్రజలనుండి సహకారమును (ద్రవ్యమును వౌరికి 
లభించెను. 


బనారసు సమీపమున బౌద్దుల కత్యంత పవిత్ర తీర్టస్టానము బుషిపతన 
మృగదావము (సారనాథము). అచ్చట పరిశోధనలవలన కన్యాకుబ్దెశ్వరుడగు 
గోవిందచంద్రుని రాణియగు కుమారదేవి నిర్మించిన విహాఠమచ్చటి యన్నిటికంటె 
చిట్టచివరిది. తురుష్కులు దానిని పడగొట్టిన మీదట వెండియు కట్టుటకు ప్రయత్న 
ములు జరుగలేదు. ఈ పరిస్థితికి విరుద్దముగ కాశీలోని విశ్వనాథమందిరము మీద 
మీద నాలుగుమార్లు కట్ట బడినది. అన్నిటికంటె ప్రావీనమగు మందిరము విశ్వేశ్వర 


పం భూమక 


గంజి వద్ద నేడు మసీదున్నచోట నుండినది. శివరాత్రి కాలములందు ప్రస్తుతమును 
ప్రజలు ఉదకమర్సించుటకు దానిలోని కరుగుచుందురు. అది శిథిలమైనంత 
ఈనాడు అది విక్వేశ్వరుడని చెప్పబడుచోట నిర్మించిరి. దానిని కూలద్రోసిన మీదట 
జ్ఞానవాపియం దేర్చజచిరి. భగ్నావశిష్టభాగము నేడును జౌరంగజేబు మసీదునకు 
ఒకమూల నంటుకొనియున్నది. ఆ మందిరమును బౌరంగజేబు నాశము చేయించెను. 
పిమ్మట ప్రస్తుతమున్న దేవాలయము తయారైనది. నాలందా ఉదంతపురి జేతవనము 
మొదలగు బౌద్దుల పవిత్రస్టలములందు పదిరెండవ శతాబ్దానంతరము క్రొత్త కట్టడ 
ములు మనకు కాన్సింపవు. లామా తారానాథుని యితిహాసమువలన మనకు తెలిసి 
పోయిన దేమనిన విహారములు ధ్వస్తమైన పిమ్మట భిక్షువులు టిబెట్టు, నేపాళము 
మున్నగు ఆ యా దేశములకు పారిపోయిరి. ముసల్మానుల వలె బౌద్దులు హిందువుల 
కంటె ప్రత్యేక జాతి కాదు. ఒకే యింటియందు బ్రాహ్మణుడును బౌద్దుడును ఉభయ 
మతములవారును కలిసి కాపురము చేయువారు. అందువలన తమకు ధర్మాచార్యులు 
కబవగుటచే బౌద్దులు కొందటు రక్తబంధువులుగనున్న (బ్రాహ్మణ ధర్ముల 
యందును, సాలె దూదేకుల మొదలగు చిన్నచిన్న జాతులు (బౌద్దులు భయమున 
కును ఆశకును లోబడి ముసల్మానుల యందును కలసి పోవుటచే ఒకటి రెండు 
శతాబ్దములలో బౌద్దధత్మము భారతమునందు అంతర్జానమై పోయెను. 


-రాహుల సాంకృత్యాయన. 


ఆయుస్సు 1-43 వి. ఫూ. 506 - 463 
అ 
(ప థముఖండము 


జననము - బాల్యము (వి. పూ. 505) 


శ మహాపురుషుడు తాను జన్మించుటకు తగిన సమయమును నిళ్ళీ 
యించెను. పదంపడి “యే ద్వీపమునందు జనన మొందదగు”* నని స్రలవిచారము 
వేయుచు, “బుద్దపురుషులు” జంబూద్వీపమునందె జన్మించుచున్నారు. కావున 
జంబూద్వీపమే అందుకు దగిన స్టలమని నిర్ణయించెను. అవుగాక “జంబూద్వీపము 
పదివేల యోజనముల విస్తారము గలది. అందేచోట బుద్దుడవతరింపవలెనని యిట్లు 
ప్రదేశమును గూర్చి యోచించుటయందు అతని దృష్టిని మధ్యదేశ మాకర్షించినది. 
ఆ మధ్య దేశమునకు తూర్చుదిక్కునందు కజంగలమను పురము గలదు. (నేడది 
బీహారునందు సంథాల్‌ జిల్లాలోని కంకజోలమను పేర ప్రసిద్ధము) దానికి పైన 
మహావిశాలమగు సాలవనము గలదు. అచ్చటికి అది పూర్వదిశయందలి పొలిమేర. 
మధ్యమందు సలిలవతి యను నది గలదు. (అది ప్రస్తుతము హజారీబాగు, మేదినీ 
పుర జల్గాలందలి సిల ఈ నది) సేతుకణ్ణిక యను గ్రామము (హజారీబాగు జల్లా) 


౫ జాతకనిదాన కథ. 


లై శ్రీబుద్దచర్య 


దక్షిణదిక్కు నందలియెల్ల, పడమటి దిక్కునందు థూనమను పేరుగల (కర్నూలు 
జల్లా థానేసరము) బ్రాహ్మణా గ్రహారము కలది. అది అచ్చటి సీమాంతదేశము. 
ఉత్తరమునందలి ఉశీరధ్వజ మను (హిమాలయసంబంధ) పర్వత మావైపున 
సరిహద్దు. ఇట్లు మూడునూర్ల యోజనముల పొడవును, రెండువందల యేబది 
యోజనముల వెడల్పును, తొమ్మిది నూర్ల యోజనముల చుట్టుకొలతయు కలిగి 
మధ్యదేశము విరాజిల్లుచున్నది. బుద్దులు, ప్రత్యేక బుద్దులు, అగ్రశ్రావకులును 
(ప్రథాన శిష్యులు) యెనుబండ్రు మహాశ్రావకులును, చక్రవర్తులును, మహా ప్రతా 
పులగు సత్‌క్షత్రియులును సద్రాహ్మణులును సద్వైశ్యులును ఈ ప్రదేశమునందే 
జన్మించుచున్నారు. ఈ దేశమందలి కపిలవస్తు నగరము ( తిలౌరాకోటకు రెండుమైళ్ళ 
ఉత్తరమున) నేను పుట్టుటకు యోగ్యమై యున్నదని నిశ్చియించెను. తదనంతరము 
తన కనువగు కులమును గూర్చి యోచించుచు “బుద్దుడు వెళ్ళకులమందు గాని 
శూ ద్రకులమందు గాని ఉత్పన్నముగాడు. పూజ్యమగు బ్రాహ్మణ క్షత్రియ కుల 
ముల రెంటనే జన్మించును. ఈ నాడు క్షత్రియకులము మజింత లోకమాన్యమై 
యున్నది. దానియందే నేను జనన మొందెదను.” అని యిట్లు తలంచుచు తల్లి 
విషయమై విచారింప దొడగెను. 'బుద్దపురుషుల తల్లి చంచలమైన దిగను, మద్యమాంస 
సేవిగను నుండరాదు. లక్షలకొలది కల్చముల నుండియు జన్మములనుండియు 
దానాదికములగు పదిపారమితానియవముముల ననుష్టించుచు వచ్చునదిగను, 
పుట్టుకనుండియు పంచశీలములను పరీపాలించునదిగను నుండదగి యున్నది. అట్టి 
పుణ్యసాధ్వి కేవల మా శుద్దోదనుని ధర్మపత్ని మహామాయాదేవియ యనుట 
నిక్కము. ఆమెయే నాకు తల్లికాగలదు. ఇప్పటినుండి ఆమె పది నెలలు యేడు 
దినములు మాత్రము జీవింపగలదు.” అని మహాపురుషుడు తలంచెను. 


ఆ తరుణమున కపిలవస్తు నగరమునందు ఆషాఢోత్సవము నిశ్చయింప 
బడినది. పౌర్ణివుకు యేడు దినముల ముందునుండియు మహామాయాదేవి 
మద్యపానాదికములగు నిషిద్దవస్తువులను సేవించుట మాని బంధురమగు గంధి 
మాల్యములచే సుళోభితయై సప్తమ దినమరుదెంచుచుండ తెలతెలవార లేచి నిర్మల 

“జలముల స్నానమాడి నాలుగు లక్షల ద్రవ్యమును దానముజేసి సర్వాలంకృతయై 
యింపెసగు నోగిరమును మెసవి ఉపోసధమను వ్రతమును నిష్టమెయి నంగీకరించి 
పొలుపారు పడకటింటియందు జొచ్చి శయ్యపై బరుండి నిద్రించెను. ఆ సమయమున 
నట్టి నిద్రావస్టయందు ఆ సతీతిలక మొక కలగనెను. 


ప్రథమ ఖండము 3 


ఎ. బోధిసత్తుడు ఒప్పీదమగు తెల్లని యేనుగురూపు దాల్చి పొడగాటి తొండ 
ముతో శ్వేతకమల మొండుగైకొని మధురముగ శబ్దము చేయుచు పరుండియున్న 
తన మంచమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసి కుక్షిని కుడివైపు జీల్చుకొని 
లోన ప్రవేశించెను. ఇట్లు మాయాదేవికి స్వప్నదర్శనము గలిగినది. ఆ విధమున 
బోధిసత్తుడు ఉత్తరాషాఢా నక్షత్రమునందు గర్భమున ప్రవేశించెను. 


తెల్లవారి మేల్కొని రాజపత్ని తనకు కలీగిన కలను రాజునకు తెలీపినది. 
నరపాలుడును ప్రధానులగు అజువది నలువురు బ్రాహ్మణులను పిలీపించెను. 
గోమయముచే నలికించి పేలాలు మొదలగు ధాన్యములచే మంగళాచార మొనర్చ 
బడిన భూమియందు వారికి శుభాసనముల నమర్చి అందు గూర్చుండ నియోగించి 
తేనె నెయ్యి చక్కె రలచే వండిన పాయసమును వెండి బంగారు పాత్రలయందు వడ్డించి 
భుజింపజేసెను. మజీయు నూతన వస్త్రముల నిచ్చియు కపిలధేనువుల నొసంగియు 
వారిని సంతృప్తుల జేసెను. అటుపై వారితో తన భార్యకు కలిగిన స్వప్న ఫలమును 
గూర్చి పరామర్శ జేసెను. ఆ విపులును “మవోరాజా! విచార మావంతయు బని 
లేదు. నీ పత్నియగు మహా మాయాదేవి గర్భమును ధరించినది. నీకు పురుష శిశువు 
అవశ్యముదయించును. అతడు యింటి యందె స్టిరుడై నిలిచినచో చ|క్రవర్తియగుట 
నిజము. గృహమును త్యజించి సాధువైనచో విశ్వవిఖ్యాత మహాజ్ఞాని బుద్దుడు 
కాగలడు” అని వచించిరి. 


తైలపూర్ణమగు పాత్రమువలె పదినెలల నిండువేకటితో మహామాయాదేవి 
పుట్టింటికి పోవ కుతూహలించి ఒకనాడు పతియగు శుద్దోదనుని చూచి “ నాథా! 
నా జన్మస్టలమగు దేవదహ నగరమునకు పోవ నిచ్చ పొడమినది. తమ యాజ్ఞ యని 
పలికెను. రాజును వల్లెయని యొడంబడి కపిలవస్తు పురమునుండి దేవదహనగరము 
వఅకును మార్గమంతయు చక్కంబజుపబంచి అందందు అరటిచెట్లును పూర్ణకలి 
శములును మంగళధ్వజములును నిలువ బెట్టించి ప్రియురాలిని బంగారు. పల్లకి 
యందు కూర్చుండ జేసి వేయిమంది ప్రధాన కర్మచారులును దాసదాసీ జనము 
లసంఖ్యముగను తోడ బలసి పోవ నియోగించెను. 


ఆ నగరములకు రెంటికిని సంబంధించి తన్మధ్యమున లుంబినీ నామక సాల 
వన మొకటి గలదు. ఆ సమయమునందలి వృక్షములన్నియు వరుసగ విరియబూసి 
యుండినవి. పువ్వులయందును కొమ్మలయందును యైదురంగుల తుమ్మెదలును 
విచిత్ర ప్రకారములగు పక్షి సంఘములును కలనాదముతో గానము చేయుచుండి 


4 శ్రీబుద్దచర్య 


నవి. లుంబినీ వనమంతయును చి త్రవిచిత్రమగు వృకలతలతో రసికుడగు భూపాలుని 
పురమును బోలియుండినది. అద్దానిని చూచినంత రాజమహిషికి ఆ వనమునందు 
విహరింప కౌతుక ముదయించినది. ఆమె కోర్కెవడువున నుద్యోగిజనము లామెను 
గొంపోయి వనమున ్రవేసింప జేసిరి. లోన ప్రవేశించి ఆవధూటి యొకానొక టేకు 
చెట్టుక్రింద నిలిచి దాని కొమ్మను పట్టుకొనుటకై ప్రయత్నించెను. వెంటనే ఆ 
సాలశాఖయు చక్కగ జీరిన బెత్తము వలె మెల్లినవంగి ఆమె చేతి దాపునకు వచ్చెను. 
చేతినిచాపి ఆ కొమ్మను పట్టుకొ నినంతనే మాయాదేవికి ప్రసవవేదన దోచినది. చెంగట 
నుండు జనులు ఆ పడతి చుట్టును తెరను గట్టి యెడమై పోయిరి. ఆసాల శాఖను 
పట్టుకొని నిలువంబడీ యుండగనే గర్భము కదలినది. 


బోధిసత్తుడు తల్లి కడుపునుండి బయల్వెడలునప్పుడు సామాన్య ప్రాణుల 
వలె దుర్గంధ మాలిన్యముతో అంటుకొన లేదు. వ్యాసపీఠమునుండి దిగు ధర్మోప 
దేష్టవలె సోపానములనుండి క్రిందకు వచ్చు మనుష్యుని వలె మెరమెరలాడు రత్నము 
వలె శోభించుచు బోధిసత్తుడు మాతృగర్భమునుండి ఆవంతయు మాలిన్యముతో 
గూడుకొనక బైటికి చనుదెంచెను. 


ఆ శిశువును మహాబ్రహ్మలు సువర్ణ జాలమునందు పట్టుకొని నిలిచిరి. వారి 
నుండి మహారాజిక దేవతలు నలువురు తాము తీసికొని మెత్తని జింక చర్మముపై 
నుంచిరి. నురికొందలు పట్టు గుడ్డయందు జుట్టిరి. అనంతరము వారిచేతులనుండి 
విడివడి బోధి సత్తుడు భూమిపై తూర్పు దిక్కు మొగమై నిలువబడెను. వేలకొలది 
చక్రవాలములైనను ఒక్క అంజలోనివిగ నతనికి తోచినవి. సురలుకూడ అచ్చటి 
నరులతో గూడి ఆతని గంధ మాల్యములతో పూజించి * మహా పురుషా! నీతో 
సమాను డెవ్వడును యిచ్చట లేడు. ఇక నధికుని మాట యేల? యని పలువిధముల 
కీర్తించిరి. బోధిసత్తుడు దశదిశలను విలోకించి తనకుసాటి తానుగ నే యెటీంగి 
గంభీరముగ నుత్తరవైపునకు నేడడుగులు వైచెను. అయ్యవసరమున మహా బ్రహ్మలు 
తెలిగొడుగు పట్టిరి. దైవజ్ఞ బ్రాహ్మణులు వింజామరములు వైచిరి. ఏడవ అడుగుపై 
నిలిచి “నేను ప్రపంచమునందు సర్వ శ్రేష్టుడు” నని పురుష వుంగవులుచ్చరింప యోగ్య 
మగు పల్కుపలికి సింహనాదము జేసెను. 

లుంబినీ వనమందు బోధిసత్తు డుదయించిన సమకాలమందే రాజకుమారి 


యగు రాహుల మాతయు, సారథియగు ఛందకుడును, మహామంత్రి కాలఉదా 
యియు, ఉత్తమజాతికి చెందిన గజరాజమును, అశ్వ ్రేష్టమగు కంథకమును, 


ప్రథమ ఖండము ర్‌ 


బుద్దగయ యందలి మహాబోధి అశ్వళ్ల వృక్షమును సువర్ణ పూర్ణములగు నాలుగు 
కలశములును ఉద్భవించినవి. ఉభయ నగరవాసులును శిశువును గైకొని కపిల 
వస్తుపురమునకు మజిులి పోయిరి. 


అంతట శుద్దోదనమహారాజునకు కులమాన్యుడును అష్టసమాధి సంపన్ను 
డును నగు కాలుదేవలు డనబడు స వార్త 
దేవతల మూలమున విని కపిలవస్తువునకు బజితెంచి శుద్దోదనునిచే సత్కృతుడై 
ఉచితాసనమున గూర్చుండి “మహారాజా! నీ కుమారుని తెప్పింపుము. చూడగోరు 
చున్నా” ననెను. నర పాలుడును శై సేసిన కొడుకును దోతెంచి తపస్వీ చంద్రుని 
పాదముల దాకింప దగ్గటీకి కొంపోయెను. కాని బో ధిసత్తుని చరణ మప్రయత్నమున 
తాపసుని తలకు తగిలినది. నిజమునకు బోధిసత్తునిచే వందనములు గొన నర్హు 
డెవ్వడు గలడు? అజ్ఞానముచే బోధిసత్వుని శిరమును తాపసుని పాదములపై 
నుంచియె యుండినచో మునీంద్రుని శిరస్సు యేడు బ్రద్దలై యుండెడిది. కావుననే 
అసిత దేవలుడు కర్ణమెటీంచి లేచి '“యెటీగి యెటీగి కొటివితో తలగోకినొనదగదసని'* 
చేతులు జోడించి ఆ దివ్యపురుషునకు నమస్కరించెను. రాజును విస్మయమున 
మునిగి కొడుకునకు (ప్రణమిల్లి నిలిచెను. తపస్వియు బోధిసత్వుని లక్షణ సంపదను 
చూచి బుద్దుడగునో లేదో యని పరామర్శించి చూచి బుద్దుడు కా గలడని నిశ్ళయిం 
చెను. అలౌకిక పురుషుని దర్శించినందులకు లోలోన నుప్పాంగెను. మణీయు 
నంతరంగమున నిట్లు విచారించెను. “ బుద్దత్వమును పొందిన పీదప యీ మహాత్ముని 
నేను చూడగల్లుదునో లేదో?” అని విత్కరించి ఆత్మదృష్టి పరికించి '' బాపురే! నిక్కము 
చూడజాలను. అట్టి సౌభాగ్యమునకు నోచని నా బ్రతుకు ధిక్కార యోగ్య ** మని 
దలంచి గొల్లున వాపోదొడంగెను. పరిసరవర్తులగు జనులదిగని అచ్చెరువుతో 
“స్వామీ! మా ఆర్యపుత్రునకు అశుభమేదైన వౌటిల్ల నున్నదా?”” అని అడిగిరి. 


“వీని కెట్టి సంకటమును గల్లదు. వాస్తవముగ బుద్దుడు కాగలడు.” 
“అయినచో తామెందుకు వగచుచున్నారు?” 


“బుద్దుడైన పిదప నీ ట్రం కాంచనోపని నా మందభాగ్యమును 
గూర్చి వింతించుచున్నాను. 


అని పలికి ఆ ముని తన బంధు సంబంధుల యందెవ్వడైనను బుద్దత్త్వ ప్రాప్తికి 
పిదప నిమ్మహాత్ముని చూడగల్లువాడు గలడా? యని యోచించి తన మేనల్హుడగు 
నాడకుని నట్లివానిగ (గ్రహించి చెల్లెలి యింటికి బోయి యామెతో నిట్లనియె. 


రి శ్రీబుద్దచర్య 
“నీ కుమారుడు నాడకు డెచ్చట?”” 
“అయ్యా! ఇంటిలో నున్నాడు.” 
“వానిని పీలువుము.”” 


సమీపించిన మేనల్లుని జూచి “నాయనా! మహారాజగు శుద్దోదనునకు పుత్రు 
డుద యించినాడు. ఆ శిశువు బుద్దజాతికి చెందన మొలక, ముప్పదియైదేండ్లకుపై 
నతడు పూర్ణజ్ఞాని - బుద్దుడు కాగలడు. నేడే నీవు పరివ్రాజకుడవు గమ్ము. అతనితో 
మీదట కలిసికొనగలవు.”* అని వచించెను. 


నాడకుడును స్వగతమున ““యెనుబదియేడుకోట్ల మహాధనవంతుడనగు 
నన్ను వంచించుటకై మా మామగారీమాటను చెప్పి యుండరు. వారు నా యెడ 
హితమును కోరువారౌ? యని నిశ్చయించి తక్షణమే తలను గడ్డమును గొటిగించు 
కొని కావి బట్టలను దాల్చి బో ధిసత్తుడున్న వైపునకు దోసిలొగ్గి నిలివి ఆ లోకోత్తర 
పురుషుని యాన 'నేను సంన్యసించుచున్నా' నని పల్కుచు అంగపంచకముతో వంద 
నముజేసి మట్టిపాత్రను జోలె యందునిచి జోలెను భుజమునకు తగిల్భికొని 
హిమాచలమున ప్రవేశించి శ్రమణ (భిక్షు) ధర్మమును పాలింపదొడగెను. కాలము 
గడవి సీద్దార్టుడు బుద్దుడైన పిదప నాతని చెంగట జేరి విశ్రుతమగు “ నాడకజ్ఞానము'” 
ను విని ల్లగ్గత పదవిని ప్రాపించెను. 


పసీబిడ్డనికి అయిదవరోజున తలకు జలక మాడించి నామకరణము చేయు 
టకై రా జభవనమును చతుర్విధగంధములతో పూయించి పేలాలతో గూడ చతుర్విధ 
పుష్ట్రములను వెదజల్లి పాయసమును వండించి మూడు వేదములందును నిష్ణాతులైన 
నూటయెనిమిదిమంది బ్రాహ్మణుల నాహ్వానించి రాజభవనమందు మృష్టాన్నమార 
గీంప జేసి మిక్కిలి గారవించి “కుమారుని భవిష్యత్‌ ఫలమెట్టిది ని మహారాజు జ్యోతిష 
మడిగించెను. లక్షణజ్ఞాలగు బ్రాహ్మణు లాసభయందు రామ, ధ్వజ, మంత్రి, 
లక్ష్మణ, కౌండిన్య, భోజ, సుయామ, సుదత్తులను వారెనిమిదిమంది గలరు. తొలుత 
గర్భధారణ సమయమందు స్వప్నశకునమును వీరే చెప్పియుండిరి. ఆ యెనిమిది 
మంది యందు యేడువురు రెండు గ్రేళ్ళనెత్తి చూపించి ఉభయ సందిక్టముగ భావి 
ఫలము నిట్లు జెప్పిరి. “ఇట్టి లక్షణవంతుడు గృహస్టుడుగ నున్నచో మహారాజా 
చక్రవర్తిగ నుండగలడు. సన్న్యాసమును (గ్రహించినచో బుద్దుడు కాగలడు” అంతట 
వారిలో చిన్నవాడగు కౌండిన్యుడను బ్రాహ్మణుడు శిశువుయొక్క లక్షణ విశేషము 


ప్రథమ ఖండము 7 


లను గమనించి ఒక్క గ్రేలి నెత్తిచూపీ, “మహారాజా! ఇతడు గృహమందుండు ననుట 
కెట్టి ఆధారమును లేదు. అక్షరాల యితడవశ్యము బుద్దుడే కాగలడని విస్పష్టముగ 
తెగబెప్పెను. 


మొదటి యేడ్లురు బ్రాహ్మణులును ఆయువు ముగియుటచే పరలోకమునకు 
జనిరి. కేవలమొక కౌండిన్యుడు జీవితుడై యుండెను. ఆతడును బో ధిసత్తుని యందె 
చిత్తమును సంలగ్నము జేసి యిల్లు వదలీ క్రమముగ ** ఉరువేలి* మను ప్రదేశమును 
జేరి ఆచోటు యోగార్జులగు కులీన సాధకులకు యోగమునకు యోగ్యమైన తావగు 
టచే అందె నివసించెను. కొంత కాలమునకు మహా పురుషుడు సంన్యసించెనని 
తెలిసికొని వెనుక తనతోడివారై గతించిన యేడ్వురు బ్రాహ్మణులయొక్క కుమారుల 
వద్దకుజని “నాయనలారా! సిద్దార్ధ కుమారుడు ప్రవ్రజితుడైనాడు. నిక్కముగ నతడు 
బుద్దుడు కాగలడు. మీ తండ్రులే నేడు బ్రదికి యుండినచో వారును గృహముల 
త్యజించి పరిన్రాజకులై ఆయన ననుసరించియుందురు. కాబట్టి మీకు సమ్మతమైనచో 
నా వెంట రండు. సంన్యసించి ఆతని వెన్నంటుదము.”” అని (ప్రబో ధించెను. కాని 
వారియందు మువ్వు రతని మాటకు నొడబడ లేదు. తక్కిన నల్వురతో గూడి 
తానగ్రసరుడై కౌండిన్య బ్రాహ్మణుడు సంన్యాసమును గైకొనెను. ఈ ఐదుగురే 
మున్ముందు పంచవర్గీయ స్టవిరులన 'ప్రసిద్దులైరి, 

పుత్రలాభముచే తన మనోరథము సిద్దించుట బట్టి కుమారునకు సిద్దార్టుడని 
శుద్దోదనుడు పేరిడెను. ఆ మహా పురుషుని కనిన తల్లియొక్క శరీరము చైత్య గర్భము 
వలె పరులుపభో గించుటకు సుతరాం నిషిద్దము కావున కాబోలు సిద్ధార్దుడు జన్మిం 
చిన యేడవ దినమే తల్లి మాయాదేవి దేహమెడబాసి తుషిత లోకమున కరిగినది. 
శిశుపోషణభారమును సవతితల్లియగు మహాప్రజాపతీ గౌతమీదేవియే వహించెను. 
బాలుడును సర్వోత్మృష్టమగు శోభాలక్మితో గూడి వర్టిల్ల దొడగెను. 


ఒకానొక దినమున బీజావాపనోత్సవము (విత్తనము వేయుట) రాజగృహ 
మున సమ్మానిత మగుచున్నది. ప్రజలెల్లజును దేవ విమానమువలె నగరమునంతను 
అలంక రించిరి. కర్మచారులును సేవకులును యావత్తు పరిచారక బృందమును 
నూతనాంబ రముల ధరించి గంధ మాల్యాదికముల చేత నలంకృతులై రాజనగరి 
యందు సమావేశమైరి. శాక్యరాజుల పూర్వాచార పద్దతి ననుసరించి శుద్దోదన 
మహారాజు పౌరులతో గూడి భూములవద్దకు బోయెను. ఆనాడు రాజుగారి పొలము 
లయందు యేడువందల తొంబది మడకలు దున్నుచున్నవి. రాజునకై నిర్ణీతమైన 

F4 ' 


8 శ్రిబుద్దచర్య 


హలము రత్నసువర్ణ సంజటితమై యున్నది. ఎద్దుల గిట్టలును కొమ్ములును 
బంగొరుచే పొదుగబడినవి. రాజుగారు కుమారుని కూడ వెంటగొని పోయి 
యుండెను. 


పొలముల చెంగటనే దట్టమై చిక్కని నీడగల నేరేడు చెట్టాకటి గలదు. దాని 
క్రింద బంగారు జరీగల్లిన మేలుకట్లు కట్టించి చుట్టును తెర నేర్చటీంచి కుమారుని 
అందుంచి రాజతిలకుడు దున్నుచోటికి బోయెను. అచ్చట అతడు పసిడి నాగేటి 
నొండు కేలబట్టి ముందునకు సాగగా ఆయన ననుసరించి మంత్రులందణును మిగత 
యేడువందల తొంబది తొమ్మిదింటిని వెంట సాగించిరి. భూపాలుడును ఆ వైపునకు 
నీ వైపునకు నటు నిటు దిరుగుచుండుట వినోదముగ ప్రజలందటును మూగి 
చూచుచుండిరి. సిద్దార్టకుమారుని వద్దనున్న దాదులుకూడ అందలి వినోదమును 
చూచుటకై బైటికి వచ్చిరి. తన చుట్టును యెవ్వరును లేకపోవుట జూచి బోధిసత్తుడు 
తటాలున లేచి కూర్చొని శ్వాస ప్రశ్వాసలను బంధించి ధ్యాన సమాధియందు మొదటి 
మాటు నిబద్దుడయ్యెను. దాదులుగూడ ఖాద్యభోజ్యములందు కొంతవిలంబము 
చేసిరి. ప్రొద్దుతిరుగుటచే చెట్లనీడలన్నియును తూర్చునకు పొడవుగ సాగినవి. కాని 
బోధిసత్తుడు - సిద్దార్థుడు నివసించు వృక్షచ్చాయ మాత్రము గొడుగువలె గుండ్ర 
ముగనె నున్నది. ఆర్యపుత్రు డొంటరిగ నున్నాడనుటను స్మరణకు తెచ్చుకొని లోనికి 
ప్రవేశించి దాదులు శయ్యపై ధ్యాన ముద్రాఫ్టితిలో కూర్చొని యుండు కుమారుని 
గాంచిరి. ఆ చమత్కారమును గాంచి సంభ్రమాశ్చర్యములు పెనగొన నరపతికడ 
కరుదెంచి, కుమారుడున్నస్టితియు, నతడుండు వృక్షముయొక్క నీడ తక్కిన 
చెట్లనీడలకు విపరీతముగ, గోలాకారముగ నుండుటయు నివేదించిరి. రాజును 
వడివడి జనుదెంది చూచి అబ్బురపడి రెండవతూరి కొడుకునకు నమస్కరించెను. 


యౌవనము - సంన్యాసము - (వి. పూ. 474) 


౫ కాలక్రమమున సిద్ధార్థుడు పదునాటేండ్ల యీడువాడయ్యెను. తండ్రియు 
కుమారునకు బుతువులు మూడింటికిని అనుయోగ్యముగ మూడు ప్రమోద 
భవనములను నిర్మింపజేసెను. అవి వరుసగ అయిదును యేడును తొమ్మిదియు 
నంతస్తులు గలవి. అందు నలువది నాలుగువేల ఆటకత్తెలను నియమించెను. అప్ప 
రసలతో గూడిన దేవపతిని బోలి సిద్ధార్దుడు అలంకృతలగు నటీజనముతో వేష్టితుడై 
వారి యాట పాటల నుపభోగించుచు రాహులమాత యశోధర తనకు పట్టపురాణిగ 
ఆ యా బుతువుల కనుకూలమగు మందిరములందు విహరించుచుండెను. 
క ల 


శ బొతక అట్ల కథ 


ప్రథమ ఖండము ల 


ఇట్లు మహోపభో గముల నోలలాడు సీద్దార్టుని గూర్చి సాటిబంధు బాంధ 
వులందొక అపోహ చిట్లినది. “సిద్దార్దుడు విషయలోలుడు. విద్యాబుద్దు లతనికి 
నేర్చినది లేదు. యుద్దకలను కలలో గూడ నెటుగడు. క్షత్రియుడగు వాడిట్లుండ 
దగునే” యని కింవదంతి ప్రబలుట విని తండ్రి సుతుని చెంతకు బోయి “పుత్రా! 
మనవారందజును నిన్ను విద్యాహీనునిగను శిల్ప కళారహితునిగను కేవల భోగలంప 
టునిగను తలపోయుచున్నారు. ఇందు నీ అభిప్రాయ మే'మని యడిగెను. 


“తండ్రీ! నేను విద్యల నేర్వబని లేదు. వలయుచో నేటికి యేడవ దినమున 
నా హస్త విద్యా కౌశలముయొక్క బహిరంగ ్రదర్శనము జరుగునట్లు దండోరా 
వేయింపుము. 


రాజును అట్లె చేయించెను. పౌరులు ప్రేక్షక స్థానమున క్రిక్కిటీసి యున్నారు. 
అక్షణవేధ బాలవేధ నెటీంగిన విలుకాండ్రు పలువురు ప్రోవై యున్నారు. సిద్దార్థ 
కుమారుడు తన్ను చుట్టు కొనియున్న ధనుర్విద్యాకోవిదు లెటీంగినంతంటె 
పదిరెండు శిల్చకళల నధికముగ జూపించి తనవారిని పెజివారీని కూడ సంతసింప 
జేసెను, 


ఒక దినమున బోధిసత్తుడు ఉద్యానవనమును జూచునిచ్చతో సారథిని 
రథము బూన్ఫుమని ఆనతిచ్చెను. ఆతడును చిత్తమని దివ్యసుందర రథమును చక్కగ 
నలంకరించి మంగళకరమగు తెల్లని గుట్టముల నాల్గింటి బూన్చి రాజసుతునకు 
యెజుకపరచెను. అతండును దేవవిమాన తుల్యమగు రథముపై నెక్కి వన విహార 
మునకు దరలెను. సమయమును ప్రతీక్షించు దేవత లానాడిట్లు తలంచిరి. సిద్దార్థ 
కుమారునకు బుద్దత్త్వ ప్రాప్తికి తరుణము సమీపించు చున్నది. అందుకు పూర్వనిమి 
త్తములుగ కొన్ని శకున దృశ్యములను చూపించవలెనని యెన్ని అందుకు తగు సన్ని 
వేశమును సృష్టించిరి. దేవపుత్రు డొకడు శత వృద్దుడై తొజ్జినోటితో నరసిన వెండ్రు 
కలతో ముడుతలు బాటీన శరీరముతో చేతికట్టె నూతగగొని వడ వడ వడంకుచు 
నున్నట్లు యెదుట గానబడెను. సిద్ధార్దుడు వానిని జూచి “సారథీ! ఇతడెవడు? 
ఇతని వెండ్రుకలు తక్కి నవారివివలె లేవేమి?*” అని పృచ్చించెను. రథచోదకుడును 
ఉద్విగ్నుడై“ఫీ ఛీ జన్మమె రోత. పుట్టిన వారికెల్లను యీపాడు ముసలితనము 
తప్పుట లేదు గదా?” అని బదులు చెప్పి రథమును మళ్లించుకొని పోయెను. సత్వర 
ముగ మటిలి వచ్చుటగాంచి రాజగు శుద్దోదనుడు అందు ఘటించిన ముసలివాని 
కథను తెలిసికొని పుట్టిమునిగెనని బెగడొంది ఆటపాటల నేర్చజిచి కుమారుడటపై 


10 శ్రీబుద్దచర్య 


యింటినుండి వెలుపల బోకుండునట్లు అనుచరుల కొజ్జ యొసంగి నాల్లు వైపులను 
నర్రయోజనదూరమంతవటికు కాపలానునిచెను. 


మొక్క దినమున బోధిసత్తుడు తొల్లింటి కైవడి ఉపవనవిహారమున 
కరుగుచు దేవకల్సితమగు రోగ'గ్రస్త పురుషుని చూచి సారథిని మునుపటియట్ల యడిగి 
శోకవ్యాకులిత చిత్తుడై తన భవనమును చేరెను. రాజది విని మటీంత సత్కరుడై మూడు 
గవ్వూతుల నేల పొడవున కావలియుంచెను. 


వేజొక దినమున రాజపుత్రుడు వెనుకటి కథవలెనే వాహ్యాళి వెడలుచు దేవతా 
ర చితముగు మృతకళేబరమును జూచి సారథివలన విషయమెటీంగి ఉద్విగ్న హృద 
యుడై నిజ నికేతనమున కరుదెంచెను. తండ్రియు మరింత వ్యాకులుడై యోజన 
విస్తారము గస్తీ నునిచెను. 


\ 

వెండియు నొకదినమున నుద్యానమున కరుగుచు బోధిసత్తుడు దేవమాయా 
నిర్మితుడైన కావిదాలుపును సంన్యాసి నొకని గాంచి సారథితో “సౌమ్యా! యితడె 
వరు?” అని యడిగెను. సారథియు దేవమాయా మోహితుడుగాన “రాజపు గ్రా! 
ఇతడు సంన్యాస దీక్షితుడు, పరివ్రాజకు' డని తద్విషయమును పెంచి వర్ణించెను. 
దానిని విన్నంతన సిద్దార్థకుమారునకు సంన్యసించుట యందు మనసు పొడమి తద 
భిరుచితో యెప్పటివలె వెనుదిరుగక ఉద్యానవనమును చేరుక్తొనెను. ఈ ప్రసంగ 
మున దీక్టబాణకులు (దీర్లనికాయ ప్రవర్తకులగు ఆచార్గ్యులు) శకునముల 
నాలిగింటిని ఒకే దినమున కాంచెనని చెప్పుదురు. 


శుద్దోదనుని ముద్దులకొడుకు ఆనాడా ఆరామమున స్వేచ్చ మెయి విహారము 
జేయుచు లలిమించు కొలనునందు మునిగి లేచి దువ్వలువలు ధరించి ఖరకిరణుడు 
చరమగిరి చేరు నా తరుణమున విశాల సుందర శిలాపట్టముపై నెమ్మదిగ గూర్చొనెను. 
పరిచారకులు విధ విధ వర్ణములగు శాలువలును, బహురూపములగు విభూషణ 
ములు మాల్యములు [గ్రంథములు ఉద్వర్తనములును గొని ఆతని నలంకరింప 
చుట్టును నిలువబడిరి. ఆసమయమున దేవపతి సింహాసనము అస్తవ్యస్తమైనది. 
దేవేంద్రుడును సింహాసన భ్రష్టత తనకు సిద్దించుచున్నదా యని జళికి కొంతవడి 
యోచించి బోధిసత్తుని కై సేయు సమయముగ నెజింగి విశ్వకర్మమ బిలిపించి- 


“సౌమ్యా! విశ్వకర్మా! సిద్దార్గ కుమారుడు నేడు అర్లరా త్రి సమయము 
నందు మహాభి నిష మణము ( గృహత్యాగము) చేయగలడు. ఈ నాటి అలంకార 


ప్రథమ ఖండము 11 


మతనికి చివరిది. నీవాతోటకు వెళ్ళి ఆ మహాపురుషుని దివ్యాలంకృతునిగ జేయు”” 
మనెను. 


విశ్వకర్మయు నామెయి దేవసహజశక్తి వలన ఉత్తరక్షణముననె దిగివచ్చి 
సిద్దార్టుని చేతినుండిఈలకు ధరించు దుకూలమును తాను గైకొనెను. హస్తస్పర్శతోనే 
యితడు మానవుడు గాడనియు దేవపుత్రుడై యుండుననియు శాక్యరాజ 
కుమారుడు గ్రహించెను.. అంతట దేవశిల్పి సిద్దార్టుని అమానుషాలంకృతునిగ జేసి 
యథేచ్చం జనియెను. 


ఇట్లాయా భూషణముల నలంకృతుడై బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదముల 
సందడితో వేత్రహస్తుల సాహోనినాదములతో వందిమాగధుల జయజయ ధ్యాన 
ములతో భూనాథ కుమారుడు నిజరథమునెక్కి నగరాభిముఖుడయ్యెను. 


అట్టియెడ యశోధర (రాహులమాత - గోపా - మృగ్యా - ఉత్పలవర్ణ) 
కుమారుని గన్నది. శుద్దోదను డాశుభవార్తను కుమారునకు తెలియబుత్తెంచెను. 
పుత్రుడు జనించెనను పలుకు వినినంతనె సిద్దార్టుని నోటినుండి “రాహువు పుట్టెను 
- బంధము కల్లినది అను మాట అవశముగ జాటీనది. భటునివలన కుమారుడనిన 
మాటను తెలిసికొని మహీపాలుడు తన మనుమనికి రాహులకుమారుడని పేరు 
పెట్టెను. 

సిద్దార్థుడిట్లనుపమ రథము నధిరోహించి కీర్తి ప్రతాప శోభాసౌభాగ్యములు 
దిక్కుల పీక్కటిల్ల పట్టణమును ప్రవేశించెను... ఆ సమయమున తన యింటిపై 
కూర్చొనియుండిన క్షత్రియకన్య కృశాగాతమి నాబరగునది నగరమును చుట్టుకొని 
పోవుచున్న రాజకుమారుని మోహనరూప లావణ్యములకు ముగ్దముగ్దయై కుతుక 
ముప్పొంగ నిట్లనియె. 


ఇతని గన్నతల్లి యింపొందు శాంతయై జనకుడట్లె పరమ శాంతుడగును, 
భర్తగాగ నితని బడసినకాంతయు పరమ శాంతయనుట కరము నిజము॥ 


బోధిసత్తు డామాట నాలించి తనలో యిట్లని విచారించెను. నన్ను గన్న 
జననీజనకుల హృదయములు, పత్నీ హృదయమును పరమ శాంతిని బడయుచు 
న్నవని యీ పడతి పలుకుచున్నది. హృదయమునకు పరమ శాంతము చేకూజవలెన 
న్న మొదట నేవి శాంతించవలెను? రాగద్వేషాది మలరహితమై విరక్తమగు హృదయమె 
పరమశాంతికి ఆకరము. రాగమను అగ్ని శాంతించినచో ద్వేషమను అన్నియు చల్లా 


12 శ్రిబుద్దచర్య 


అును. క్రమముగ మోహరూపాగ్నియు అభిమానరూపాగ్నియు నుపశమించగలవు. 
ఆభిమానా దికములగు మలములన్నియు నుపశాంతిని పొందినపుడే మనుష్యునకు 
పరమశాంతి లభించగలదు. ఈ కన్యక అన్యోక్తిగ నాకు ఉపశ్రుతి రూపమున హిత 
మును గజిపుచున్నది. నిర్వాణమార్గ మున పయనింపనెంచు నాకు యీమె మటీంత 
ప్రోత్సాహము నొసగుచున్నది. నేడే గృహమును వదలి నేను ప్రవ్రజితుడను కావలెను. 
మంచిదని తన మెడలోని లక్షమూల్యమగు ముత్యాలహారమును గురుదక్షిణ రూప 
మున కృశాగౌతమికి నుపహారమంపెను. ఆ సుందరియు తనయందనురక్తుడై సిద్దార్థ 
కుమారుడు వలపుకానుక నంపినాడని యెంచి సంతసించినది. 
9 
(బిద్దార్డుడు) 

బోధిసత్వుడు నిజ గృహమున కరిగి సుశోభితమగు శయ్యపై బరుండెను, 
అట్టియెడ వివిధాలంకార శోభితలు నృత్యగీతములందు కుశలురు దేవకన్యా 
సమానులగు రమణీమణులు నానావాద్యములను గొని రాజపుత్రుని రంజింపజేయ 
ఆటలు పాటలు సాగించిరి. కాని రాగాది మలనిర్ముక్తుడె విరక్త చిత్తుడగు సిద్దార్లుడా 
వినోదములను కన్నెత్తి యైన చూడక నెమ్మదిగ కొంతవడికి నిద్రించెను. మన 
పరిశ్రమమంతయు నితని కొజికె గదా? ఇతడు నిద్రించిన పీదప మనకీ వృథా ప్రయాస 
మేల యని యా సుందరీ బృందము తమ తమ వాద్యముల తోడనె యెక్కడి వారక్కడ 
నిద్రించిరి. కొంతవడికి రాజపు త్రుడు మేల్కని తన పాన్సుపై దృఢాసనాసినుడై కలయ 
పరికించెను. సుగంధతైల పూర్ణములై దీపములు కలకల నవ్వుచున్నవి. పాద్యముల 
నట్టెపట్టుకొని కొందబును, నోటజొల్టుగాజ పండ్లు కొటుకు కొనుచు కొందజును, 
మైమటచి గుజ్టువెట్టువారై కొందజును, మృణోత్సాదకముగ గుహ్యాంగములపై 
వస్త్రములు దొలగ మొద్దునిద్దురపోవు కొందజునై యుండు లలనా సమూహమును 
తెల్లని వెలుగున నజచేతియందుంబోలె విస్పష్టముగ గాంచి కామభో గములందు 
మజీంత విరక్తుడయ్యెను. దేవేంద్ర భవనమువలె నుండు ఆ యిల్లతని కండ్లకప్పుడు 
ముటీగిన పీనుగులు నిండారనుండు మహా శ్మశానమువలె దోచినది. “కటకటా” 
యని “హి యని వేదనాభరితమగు నిట్టూర్పులతో పరి వ్రజనమునై మిగుల నాతురు 
డయ్యెను. మహాభినిష్క్రమణము (గృహత్యాగము) న కిప్పుడె ముహూర్తమని, 
వెనుకముందు చూడక మంచమునుండి దిగి ద్వారము కడకు వచ్చి “ యెవ్వడచ్చటి” 
నని యడిగెను. 


ప్రథమ ఖండము 13 


వాకిలి గడపపై తలనుంచి నిద్రించు ఛన్నుడు మేల్యని ““ఆర్యపు్రా! నేను 
ఛందకుడ నిందున్నా ననెను. 


సౌమ్యా! ఈనాటీ నా మహాభినిష్క్ర మణమునకై గుజ్జము నాయత్తపజపుము 
పొమ్మని భూపాలతనయు డాదేశించెను. 


చిత్తము సెలవని పలికి ఛందకుడును వలయు సామానులతో గుజ్జపుసాల 
జొచ్చి దీప ప్రకాశమునందు పూజలు వెట్టి యల్లీన మేలు కట్టు క్రింద నిలబడియుండు 
అశ్వరాజమగు కంథకమును చూచి యదియె దగినదని దానినె సిద్దవజిచెను. కంథక 
మును తనలో “యీ నాటి నా పూన్చిన యలంకారము సరిక్రొత్తగ నున్నది. నిత్యము 
వలె లేదు. అర్యవుత్రుడు మవాఖి నిష మణమునకు నిచ్చుకుడు గొబోలుూనని 
తలంచి ముదిత చిత్తమున కిలకిల సకిలించెను. ఆ మహాశబ్దము పురము నంతయు 
నిండుజాలునదయ్యు దేవ మాయా ప్రభావమున నేరికిని చెవిని బడదయ్యె. 


ఛందకుని గుజ్జముం దేరబంచి సిద్దార్దుడు నవజాతశిశువగు సుతుని జూచు 
కోరిక దన సతి నిదురించు శయనగృహమును తలుపు దెటీచి లోనికి పోయెను. 
ఇల్లంతయును దీపప్రకాశముతో నిర్భరమై యున్నది. యశోధరాదేవి మణుగుల 
కొలది పూలచే పజువబడిన పాన్సునందు పు త్రునితలపై చేయినిడి ని ద్రించుచుండినది. 
గడపవద్ద నుండియే బోధిసత్తుడాపరిస్టితిని తిలకించి నెమ్మనమున నిట్లు దల 
పోసెను. “శిశువును తీసికొనవలెనన్న అవశ్యమాచేడియ చేతిని దొలగించవలెను. 
అట్టియెడ నామె మేల్కొనుట నిక్కము. అటపై నాపూన్మి యంతయు నీజుగా 
గలదు. నాపయనమున కాటంకమగుటచే బుద్దుడనై వచ్చి కుమారుని ఆనక కను 
గొందుగాకి” యని తలంచి హుటాహుటి మేడదిగివచ్చెను. ఈ సందర్భమున పాలీ 
జాతకముల వ్యాఖ్యానమగు జాతక అట్టకథ యొకటి మాత్రము రాహులకుమా 
రుడప్పటికి యేడునాళ్ళ యీడువాడని చెప్పినది. దానికి ఆధారము మజెచ్చటను 
కానము. 


ఇట్లు క్రిందికి దిగివచ్చి బోధిసత్తుడు గుట్టమును డగ్గటీ “నాయనా! 
కంథకమా! నీవు నన్నీ యొక్క రాత్ర తరీంపజేయుము. ఈ నీ సహాయతచే 
దేవతాసమేత యావత్ర్ర పంచమును నేను తరింప జేయుదు”” నని వీపునిమిరి యెగిరి 
కూళ్ఫొనెను. ఆ తురగము మెడ మొదలుకొని తోకవజకు పదునెనిమిది చేతుల 


14 శ్రిబుద్దచర్య 


పొడవుగలది. మచ్చ లేని చంద్రునివలె సర్వాంగధవళమైనది. జవసత్త్వసంపన్నమైది. 
దానికి సకిలింతయు గిట్టల చవ్హుడును పుట భేదనమును బెటిలించునదియెయైనను 
కార్యసాధనమున కంతరాయమని దేవతలు తమ మహిమచే మలుగువడ జేసిరి. 
తమ చేతుల నడ్డమిడి గిట్టల నేలపై బడనీయరైరి. అది నడిరేయి. సిద్దార్టుడు వీపు 
పైనను, ఛన్నుడు తోకను కజముకొనియు నుండ కంథకాశ్వము గవని వాకిలి చెంతకు 
జేరెను. 


కుమారుడేవేళ యెప్పుడు పట్టణము వదలి పారిపోవునో యనెడి భీతితో 
తండ్రి శుద్దోదనుడు నొక్కొక్క దానిని వేయిమంది మనుష్యులు పట్టినగాని తెజువ 
వీలులేని గొప్పవాకిండ్లతో గూడిన మహాద్వారమును నిర్మించి యుంచెను. వేయికోటి 
యేనుగుల యొక్క లేదా పదివేలకోట్ల మనుజులయొక్క బలముతో యెత్తువచ్చు 
మహాసత్త్వ సంపన్నుడు బోధిసత్తు డిట్లు దలంచెను. “తలుపులు తెటిపిడి పడనిచో 
అభ్లె యుండుగాక. కంథమును దిగకనె పిక్కలతో దీని నదిమిపట్టి తోకను గజవికొని 
వ్రేలాడు ఛందకునితీ సహా భూమికీ పదునెన్మిది చేతుల యెత్తున మహాద్వారమును 
కుప్పించిదాటెదను.”” ఛందకుడును తనలో నిట్లు తలంచు చున్నాడు. “ద్వారము 
తెటువరానిచో నేను ఆర్య పుత్రుని మూపుపై నెత్తికొని కంథకమును కుడిచంక 
నదుముకొని గవనికోట నెగిరిపోదునుగాక.”” కంథకము కూడ స్వగతమున 
“తలుపులు రానిచో నాస్వామిని వీపుపైననె పెట్టుకొని ఛందకుడు తోకను కజచుకొని 
యుండగనె ప్రాకారమును ఒక్కదాటున దాటి పోయెది” నని తలంచుచుండెను. 
సమయమె వచ్చినచో మువ్వురును తలంచి నంతకు చాలినవారె గాని దేవతా 
ప్రభావమున ద్వారము తెజిచుకొన్నది. 


ఆ యదనున గౌతముని పరావర్తుని చేయుటకై మారుడు ఆకాశమున 
నిలివి “మార! పోవద్దు సుమీ. నేటికి యేడవ దినము నాడు నీకొజ్లై *చక్రరళ్న 
ముదయింప నున్నది. రెండువేల ద్వీపఖండములతో గూడిన మహాద్వీపములకు 
నాల్లింటికి యేలికవు కాగలవు. వెనుకకు మజలు”” మని పలీకెను, 

“నివేవడవు? ”' 


AK, KXAN 3 
గంగి SUV: 


1. దేవతలు తమ సమానులను మార్ష (మారిస్‌) యని బిలుతురు. 
2. చక్రవర్తికి దిగ్విజయ సాధనమగు ఆయుధము. 


ప్రథమ ఖండము 15 


“మారా! చక్రరళ్న ప్రాదుర్భావము నే నెజీగినదే. అసలు రాజ్యముతో నాకు 
బని లేదు. సాహస్రీక లోక * ధాతువులు మాబుమోగునట్టు నేను బుద్దుడను 
గావలెను.' 


“ఓహో! కాచుకొనుము. ఏనాడైనను నీచిత్తమున కామనా సంబంధమగు 
- ద్రోహ సంబంధమగు - హింసా సంబంధమగు వితర్కము పొడకరించినచో నిన్నా 
నాడు మూద లించి హెచ్చరింతును.”” అని పలికి మారుడు నీడవలె వెన్నంటుకొని 
సమయమును చిక్కించుకొనుటకై వేచియుండెను. 


ఇట్లు సిద్దార్టుడు చేజిక్కిన చక్రవర్తిత్వమును నుమ్మివైచి నిష్కామనుడై నగరము 
నుండి బయల్వెడలెను. కాని ఆ యాషాఢ పూర్ణిమనాడు, ఉత్తరాషాఢ నక్షత్రము 
నందు వెండియు పురమును చూడ నభిలాష గల్లినది. కల్గినంతనె “మహాపురుష! 
వెనుకకు తరలుట నీకెన్నటికిని వీలుగాదు. అది నీ పనిగా” దను సూచనయొ 
యన్నట్లు భూమండలము కుమ్మరిసారెవలె గిట్టున తిరిగినది. అంతట నతడు 
గుజ్జమును త్రిప్పి పురవెపు మళ్ళిచూచి, ఆ చో టీని కంథకనివర్తన చైత్యమని నిర్దేశించి 
గంతవ్యమార్గమువైపు తిరిగి గుజ్జమును ద్రిప్పి పయనము సాగించెను. ఆతనితోడ 
దివిటీలచేతబూని యెదుట అజువది వేలును, వెనుక అజువదివేలును, కుడియెడ 
మల అటువది వేలును, మూకలు బలసి దేవతలున్నారు. నాగ గరుడాదులగు 
కొందటు దేవతలు దివ్యములగు గంధమాల్యధూప ములగొని పూజించుచున్నారు. 
జడివానలవలె పారిజాత మందార పుష్ప వర్షములు ఆకసమును ముంచెత్తినవి. 
దివ్యగానములు రేగినవీ. నాల్లుదిక్కులను అజువది విధములగు అజువైయెన్మిది 
లక్షల వాద్యములు పిక్క టిల్లీ మోగినవి. ఇట్లు శ్రీ సౌభాగ్యముతో మహాని ప్క్రమిళతు 
డైన బోధిసత్తుడొక్క రాత్రియందె మూడు * రాజ్యములు గడచి ముప్పది 
యోజనములకుపై 'అనోమా యనబడు నదీతీరము చేరికొనెను. ఆ నదీతటమున 
నిలిచి గుజ్జమును మడమతో సైగ జేసెను. అదియు నొక్క దాటున పదునారు 
చేతుల వెడల్పు గల నదిని యెగిరిదాటి ఆవలిగట్టున చేరి నిలిచినది. బో ధిసత్త్వుడును 
గుజ్జమునుదిగి యొడ్డునందలి తెల్లని మెత్తని యిసుకపై నిలిచి ఛందకునితో 
యిట్లనియె. 

“సౌమ్య! నా తొడవులను గొని నీవు కంథకముతో వెనుకకు పొమ్ము. నేను 
ప్రవ్రజితుడ నయ్యెదను.” 


1. ఒక బ్రహ్మాండమును ఒక లోక ధాతువందురు 
2. శాక, కోలియ, రామ గ్రామములు. 


16 శ్రిబుద్దచర్య 


“దేవా! నేను గూడ ప్రవ్రజిం (సంన్యసించెదను." 


“నీవు ప్రవ్రజ్య (సంన్యాసము) పొందవీలు లేదు. వెనుకకు పొమ్మని”? 
మూడుమార్లు పలికి సిద్దార్టకుమారు డతనికి తన ఆభరణముల నొసగి కంథకమును 
అప్పగించెను. నా యీ వెండ్రుకలు సంన్యాసులకు నృర్గమైనవిగాదని తలంచి వాటిని 
ఛేదించుటకు పెబివాడెవ్వడును యోగ్యుడు కాడు గాన తనంతకు తానె త్రెంచు 
కొందు ననియు నెంచి కుడిచేత ఖడ్గమును గొని యెడమచేతిలో నుండు చూడామణి 
సహితమగు శిఖను త్రెంచివైచెను. రెండంగుళముల పొడవున మాత్రము తలయందు 
మిగిలిన వెండ్రుకలు ప్రదక్షిణ క్రమమున కుడివైపునుండి తిరిగి పెనగొని శిరమున 
నంటగఅచు కొన్నవి. యావజ్జీవము అవి యట్లనె యుండినవి. గడ్డమును మీసమును 
అట్లె యేర్బడి తిరిగి మటిప్పుడును గొరిగించుకోవలసిన పనియె కల్ల లేదు. శిఖను 
ఛేదించి బోధిసత్తుడు దానిని మింటిపై నెగురవైచి “నేను బుద్దుడను కాగల్లుచో 
యీ శిఖ భూమిపై పడక ఆకసముననె నిలుచుగాకి” యనెను. చూడామణియుత 
మగు ఆ శిఖ ఒక యోజనము దూరమునబోయి గగనమునననె నిలిచినది. దేవ 
రాజుగు శక్రుడు దివ్యదృష్టి నా విషయ మెటీంగి యోగ్యమగు రత్నమయ పాత్ర 
యందు దానినుంచుకొనిపోయి త్రయ।స్త్రింశ (స్వర్గ) లోకమున చూడామణి 
చైత్యమును స్టాపించెను. 


అంత భిక్షుడగు తనకు కాశీవ నములు యోగ్యములుకాదని బోధిసత్తుడు 
తలంచుచుండెను. వెనుకటి కశ్యప బుద్దజన్మమున మిత్రుడుగ నుండిన ఘటికార 
మహాబ్రహ్మ “నామి(త్రు డీనాడు మహాభినిప్ర్రమణము చేసినాడు. అతని భిక్షు 
ధర్మమునకు వలయు పరికరముల గొనిపోదు” నని భావించి, భికాపాత్రయు, 
కట్టుబట్టలు మూడును, సూదియు, మంగలికత్తియు, త్రాడును, నీటిని వడియగట్టు 
గుడ్డయు నిట్లు యెనిమిది వస్తువులను తోడ గొనివచ్చి బోధిసత్తున కొసగెను. 
వాటిని దాల్చి సంన్యాసీ వేషమున నిలిచి ఛందకునితో “ఛందకా! తల్లిదం డ్రుల కుశల 
మడిగినానని చెప్పుము. పో పొమ్ము” నియెను. వాడును వలగొని నమస్కరించి 
బయలుదేరెను. ఛందకునితోడ నిలిచి నిలిచి పోవుచు కంథకము స్వామి దర్శనము 
తనకిక లేదనెడి పరితాపముతో చూపుకు చాటగునంతకు మెల్లమెల్లగ సాగిపోయి 
అపై శోకమును భరింపలేక గుండెలవియ దేహము వదలి దివ్యదేహముతో 
దేవలోకమున కంథకుడను దేవపు త్రనామమున నెలకొన్నది. స్వామి విరహమె గాక 
పై పెచ్చు కంథకము చచ్చుటతో దుఃఖము యిబ్బడిగాగ ఛందకుడు ఆ|క్రందించుచు 
పురమును జేరుకొనెను. 


ప్రథమ ఖండము కు 


తపస్సు - బుద్దత్వప్రాప్తి (వి. పూ. 471) 

సంన్యాస గ్రహణానంతరము బోధిసత్తుడచ్చోటి అనూపియ యనెడి 
మామిడితోట యందొక వారము దినములు గడిపి, తదుపరి యొకదినమున 
ముప్పది యోజనములు కాలినడక పయనించి రాజగృహము చేరికొనెను. పురము 
జొచ్చి బిచ్చమెత్త మొదలిడెను. భిక్షమునకై దిరుగు సిద్దార్దుని అగాధరూపలావణ్య 
ముల నరసి పురమంతయు అసురపతి జొచ్చిన అమరావతివలె గగ్గోలు పడినది, 
రాజకర్మచారులు కొందరు మహారాజగు బింబిసారుని కడకేగి “దేవా!నరుడొ, 
నాగుడొ, గరుడుడొ, గంధర్వుడొ అంతింతనరాని రూపరాశియగు పురుషుడొకడు 
పురమందు భిక్షమెత్తి తిరుగుచున్నాడని విన్నవించిరి. రాజును మేడపైకెక్కి నిలిచి 
అమ్మహాపురుషుని దర్శించి చకితుడై తన భటులతో నిట్లనియె. “మీరతని వెన్నంటి 
పాండు. అతడు నిజమునకు అమానుషుడైనవో నగరము దాటగనె అదృశ్యుడైపో 
వును. దేవతయ్రైనచో మింటికెగసీపోవును. నాగుడైనచో భూమినివీల్బుకొని క్రుంగి 
పోవును. ఇదంతయు లేక పుర బాహ్యమునకరిగి భిక్షించిన యన్నమును నతడు 
భక్షించినచో అవశ్యము మానవుడని గుర్తించిరండు. పొండి”ని యాజ్ఞాపించెను. 
ఆ మహాపురుషుడును తనకు వలసీనంత ఆహారమును భిక్షచేసి గవనిదాటి పాండవ 
పర్వతమూలమున (రత్నగిరి - రత్న కూటమని నేడు ప్రసిద్దము) భుజింప 
నారంభించెను. అట్టి కటికి తిండిని యేనాడును తిని కని యెటుగని ఆ ఉపాధీ - 
ఆ శరీరమానాడు ఆ ప్రతికూల భోజనమును సహించలేక క్షోభించిపోయినది. ఆ 
విక్షోభమును తనంతకుదానె నెమ్మదిగ సంభాళించుకొనుచు “అయ్యా! సిద్దార్థా! 
బెగ్గటిల్లకుము. వెనుకటి దినములు జ్ఞప్తిచేసికొనుము. మూడేండ్ల క్రిందట పండిన 
పాతబియ్యపుటన్నము, రుచికరములగు సరసశాకపాకములతోడ కూడిన భోజన 
మును భోగించు (శ్రీమంత గృహమున జన్మించియు అపుడపుడు అదాటున గాన 
బడిన సంన్యాసుల చూచి “నేనుగూడ యేనాడిట్టి భిక్షుదీక్ష గ్రహింపగల్లుదు' నని 
యువ్విళ్ళూరితివి. ఆ యాకాంక్షతోనే యిల్టువెడలి వచ్చితివి. ఇపుడిట్లగుట యోగ్య 
మగునో” యని పలుతెజిగుల సమాధానము చెప్పికొని మనస్సును తేర్చి హాయిగ 
భుజంచెను. వేగులవారీ విషయమంతయు రాజున కెటీగించిరి. నరపాలుడును సాదర 
బుద్దితో బయల్వెడలి సిద్దార్టుని సమీపించి పూజించి అతని దివ్య త్వమున కాకర్షితుడై 
తన యైశ్వర్యమునంతయు నతనికి సమర్చించెను. అతడును “మహారాజా! వస్తువుల 


18 శ్రీబుద్దచర్య 


యందును, భో గములయందును నాకు కోరికలు లేవు. మహత్తమమగు అభిసంబో 
ధిని - బుద్దజ్ఞానమును బొందుటయే నా పరమ లక్ష్యము”' అని పలికి మిన్నకుండెను. 
బింబిసారుడును పలువిధముల ్రార్టించంియు సఫలుడుగాక చేతులు జోడించి 
“మ్రవోత్మా! బుద్దత్వ ప్రాప్తి లభించినపీమ్మట చివరకు తాము మొట్టమొదట మా 
రాజ్యమునకు రావలెను. ఇదియే నా మనపి* యని వేడుకొనియెను. (ఈ విష 
యము విస్తారముగ అ ట్టకథలయందలి ప్రవ్రబ్యాసూ త్రమునను - సుత్తనిపాతమారవ 
గ్గయందును చెప్పబడినది.) 


బోధిసత్సుడును ఆ మాటకొడంబడి వైళమ ఆచ్చోటు కదలీ క్రమమున 
ఆలారకాలాముడు, ఉద్దకరామపుత్రుడను వారల కడకు జని సమాధివిద్యను 
నేర్వదొడగెను. కాని యా సమాధిభావన తాను గోరు బోధిజ్ఞానమునకు మార్గము 
గాదని తలంచి దేవతాసహితముగ లో కములన్నింటికి తన బలవీర్యముల చూపీంచుట 
కును, పరమతత్త్వమును పొందుటకునునై ఉరువేలమను ప్రదేశముజేరి అది తనకొప్పి 
యుండుటచే అందే తన మహదుద్యోగమునకు దొడంగెను. 


కౌండిన్యుడు మొదలగు పరి వ్రాజకులయిదుగురు పల్లెల పట్టణముల భికాచ 
రణ మొనర్చుచు నొకనాడు బో ధిత్తుడున్న కడకు వచ్చి చేరిరి. ఇతడు బుద్దుడిపుడె 
కాగలడు. ఈనాడె కాగలడు అనెడి యాశచే అటేండ్ల తని సేవాశుశ్రూషల గడుపుచు 
బోధిసత్సుని చెంగటనె వసించిరి. బోధిసత్తుడును ముడినువ్వులు దినియు, ముడి 
బియ్యము దినియు, కొంతవడి బొత్తుగ నాహారమునె వదలియు కఠోరతపంబున 
ప్రవృత్తుడౌటచే కాయము యెండి యెండి కట్టెయైనది. ప్రసన్నులగు దేవతలతని 
యండనిలీచి ఓజుస్తేజముల నందించుచుండిరి. అయినను పసిడివన్నె శరీరము 
పాలిపోయినది. మహాపురుష లక్షణములు ముప్పది రెండును ఆ దుర్చల శరీరమందు 
అడగారిపోయినవి. ఒకానొకప్పుడు శ్వాసను జయించి ధ్యానమొనరించునతడు 
తిడీరని స్మృతి తప్పుటచే తాను గూర్పొనియున్న యరుగుపై అట్టె ఒటీగి పడెను. 
పార్వ్వవర్తులగు దేవతలు '* శ్రమణగౌతముడు మరణించె” నని గొల్లున వాపోయిరి. 
కొంతవడికి తెలివొంది ఇంతటి ఉగ్రతపస్సు నిజమునకు బుద్దత్వ ప్రాప్తికి సాధనము 
గాదని యూహించి సిద్ధార్థుడు ఆహారార్థము గ్రామములందరిగి భిక్షను గొనదొడ 
గెను. కోల్పోయిన దేహకాంతి తిరిగి కోలుకొన్నది. కొండిన్యాదులగు ముందటి 
పంచవర్గీయ బ్రాహ్మణులది జూచి * అఆటేండ్లు సతమతమై బుద్దత్వ ప్రాప్తియందు 
నిరాశవహించి గౌతముడు వెండియు ఆహార భో గలంపటుడైనాడు. విషయాసక్తుడై 


ప్రథమ ఖండము 19 


తపో భ్రష్టుడైనాడు. స్నానమాడగోరువాడు మంచుచుక్కలకు తలవంచినట్లు మన 
మీతని యాశించుట హాస్యాస్పదము పదం” డని ఆ మహాపురుషుని వీడి తను తమ 
పాత్రలను పరిధానములను గొని పదునెన్మిది యోజనముల దూరమందుండు బుషి 
పతనము (బనారస్‌ జిల్లా - సారనాథ)ను జేరికొనిరి. 


అట్టీయెడ ఉరువేలావన ప్రాంతమున సేనానియనబడు గ్రామమునందు 
సంపన్న గృహస్టుడగు సేనానియను వానియింట జన్మించిన సుజాత యను కన్యక 
అందొక మల్టీ చెట్టుకు మొక్కుబడి పెట్టుకొన్నది. *“ఓ వృక్ష దేవతా! నాకు కుల 
శీలముల యోగ్యుడగు వరుడు దొరకి మొదటి సంతానము పుత్రుడు కల్గినచో 
ప్రతియేటను నీకు లక్షధనము వెచ్చించి పూజలు జేయింతును.” కొన్నాళ్ళకు ఆమె 
కొర్కె ఫలించినది. ఇక్కడ గౌతముడు బూనిన ఘోరతపస్సు ఆరేండ్లు గడచినది. 
ఆనాడు వైశాఖపూర్ణిమ. సుజాత యిష్టదైవమును పూజింప నెంచినది. మొదటి 
వేయియావులను మధుయష్టివనమున మేపించినది. వాటి పొలను పిండీ అయిదు 
నూరు ఆవులకు త్రాపించినది. తిరిగి వాటిపాలను పిదికి రెండు వందల యేబది 
యావులకు త్రాపీనది.ఇట్లు మరియు మరియు త్రాపుచు పదునాటు ఆవులపాలు 
యెన్మిదింటికి త్రాపినది. పాలు చిక్కనివిగను, తీపిగను, బలకరముగను పరిణ 
మించునట్లు ఆమె క్షీరపరివర్హనము బేసినది. ఆనాడు వైశాఖఫౌర్ణిమ దినము. వేకువనే 
లేవి యా యెన్మిదియావుల పాలను బిండి నూతనపా త్రయందు పోసి స్వయముగ 
తానే పాయసము వండ నారంభించినది. 


సుజాత తనదాసియగు పూర్ణను బిలిచి “అమ్మా! వడిగబోయి దేవుని 
యరుగును అలికి రమ్మనెను. ఆమెయు వల్లెయని ఆ వృక్షమూలమునకు 
బోయినది. అనాటి రాత్రికి బోధిసత్తుడును అయిదు మహాస్వప్నములను గాంచి 
నిక్కమ నేడు బుద్దుడ కాగలనని నిశ్చయించి తెల్లవారినంత శౌచాదికములనడిపీ 
భీకాసమయము నెదురు చూచుచు తన శరీరకాంతులు చుట్టుముట్టియుండ 
వృక్షతలమున కూర్చొని యున్నాడు. పూర్ణయు (దాసి) అచ్చోటువచ్చి చెట్టుక్రింద 
తూరుపు మొగమై కూర్చొనియున్న బోధిసత్తుని గాంచినది. కాంచి “నేడు తన 
యజమానురాలు సమర్పించు పూజను చేచేతుల గ్రహింప వృక్షదేవతయే స్వయముగ 
మూర్తీభవించిన” దని భావించి త్వరితగతి యింటికి బటితెంచి సుజాత కా సంగతి 
తెల్పినది. ఆ వార్త విని పెల్లుబికిన సంతోషమున సుజాత గాఢముగ పూర్ణను కౌగ 
లించుకొని “బిడ్డా! నేటినుండి నీవు నాకు కూతురవు. దాసివి గాదుసుమీ” యని 


20 శ్రీబుద్దచర్య 


పుత్రికకు అనురూపమగు వస్త్ర భూషణముల నొసంగి ప్రేమించెను. అంతట పాయ 
సమును బంగారుగిన్ని యందుంచుకొని పైనొక సువర్ణ పాత్రను మూసి గుడ్డతో కట్టి 
తాను కైసీసికొని పాయసకలశమును నెత్తిపై పెట్టుకొని బోధిసత్తుడు వసించు 
చెట్టుక్రిందకుపోయి చేరెను. అందాయనను వృక్షాధిదేవతగనే యూహించి వినయ 
మున డగ్గణీ కలశమును దించి తెజచి వేరొక బంగారుపాత్రతో నీరు దెచ్చి బోధిస 
తుని కడనుంచి నిలువబడెను. అంతటిలో తొల్లి ఘటికార మహా బ్రహ్మచే నొసగబడి 
యిన్నాళ్లు బో ధిసత్తు నికడనుండి భిక్షకు ఉపకరించిన మట్టిపాత్ర యదృశ్యమై 
పోయినది. తనపాత్ర కానరాక పోవుడు బోధిసత్తుడు కుడిచేతిని జాచి నీటిని బుచ్చు 
కొనెను. ఆ పై సుజాతయు పాయసకలశమతనికి అప్పగించెను. అంది కొని తనవైపు 
తేరిజూచిన మహాపురుషుని యింగితమును గ్రహించి “ఆర్యా! దేవర వారికిది సమర్పి 
తము. యథేచ్చమెయి నారగించుడు. నాకువలె యిష్టార్టప్రాప్తి మీకుగూడ సఫల 
మగుగాకి” యని సప్రణామముగ పలికి పాతవిస్తరంబోలె ఆ లక్షమూల్యమగు 
పాత్రను వదలి చనినది. 


బోధిసత్తుడంతట లేచి వృక్షమునకు ప్రదక్షిణించి పాత్రను నేరంజరా (నిలా 
జన నది- గయా జిల్లా) నదీతీరమునకు గొని చని దాని నొడ్డుపైనుంచి నీటిలోనికి 
దిగి స్నానమాడీ తూరుపు మొగమై కూర్చొనెను. అంతట నా పాయసమును 
నలుబదితొమ్మిది పిడుచలు (కబళములు) చేసి భుజించెను. బుద్దత్వ ప్రాప్తికిపైన, 
బోధిమండపమున (నేటి బుద్దమందిర ప్రాంగణము) నివసించినకాలము మొత్తము 
నలుబది తొమ్మది దినముల కంతటికిని ఆనాడు భుజించిన నలుబది తొమ్మిదో 
పిడుచలె ఆహారమైనది. పాయసాహార గ్రహణానంతరము అతడు ఒక్కనెల పందొ 
మ్మిది దినములు అన్నమును గొన లేదు. స్నానమాడ లేదు. చివరకు ముఖము 
కడుగ లేదు. ధ్యానసుఖముతోడను, మార్గసుఖము తోడను, ఫలసుఖముతో డను 
అమ్మహాపురుషుడేడువా రములు గడపెను. ఈ విధమున క్షీరాన్నమును మెసవి పసిడి 
పళ్లెరమును నదీ ్రవాహమున పాజవైచి ప్రశాంతుడయ్యెను. 


ఆ పగలంతయు బో ధిసత్తుడు నదీతీరము నందుండు పూచిన సాలవనమున 
విహరించి సాయంతన సమయమునకు (బో ధిగయయందు నేడు (ప్రసిద్దమైయున్న) 
బోధి వృక్షము (రావిచెట్టు) వద్దకు బోయెను. ఆ తరుణముననే గడ్డి కోయువాడా 
కడు గ్రోత్రియ నామకుడు గడ్డి మోపుతో నెదురై యెనిమిది పిడికిళ్ల గడ్డినిచ్చెను, 
దొనిని కరమున గ్రహించియె బోధి మండపమునెక్కి ప్రదక్షిణముగ చుట్టుదిరిగి 


ప్రథమ ఖండము 21 


వచ్చి తూర్చుకొనయందు పడమటి మొగమై నిల్వబడెను. “ఇది బుద్దులందబకును 
ఆశ్రయస్టానము. ఇయ్యది దుఃఖ పంజరమును ఛిన్నభిన్నము చేయజాలు తావు 
గదే? యని చేతియందలి గడ్డిపోచలను కొనలయందు బట్టుకొని విదిలించినంత 
నవి యచ్చోట క్రింద రాలి నేర్చ రియగు చిత్రకారుడు నిర్మించిన ఆసనమువలె చక్కగ 
నేర్చడినవి. బోధిసత్తుడును మహాబోధి వృక్షమునకు వీపు మళ్ళించి నిలిచి 
దృఢచిత్తమున- 


ఇదె యీ ఆసనమందు యీ తనువు యింతింతింతలై రాలనీ 
చదరంబై పడిపోవనీ యెముకలున్‌ చర్మంబు మాంసంబులున్‌ 
సుదురాపంబగు బో ధిసంపదను నివోబొందకుండంగ నే 
కదలన్నేర - కదల్పనేరను సుమీ కాల్సేతు లంగాంగముల్‌. 


“నా యీ యెముకలును నరములును చర్మమును గుల్ల గుల్లయై పోయిన 
పోవుగాక! రక్తమాంసములు సర్వసమూలముగ శోషించి పోయిన పోవుగాక: సమ్యక్‌ 
సంబోధిని పరమజ్ఞానమును పొందకుండా నేనీ యాసనమునుండి కాలు మెదల్ప 
కుందును.” అని శపథము జేసి తూర్పు మొగమై పీడుగులకైనను జడియని అపరాజి 
తమగు ఆసనమున నుపవిష్టుడయ్యెను (జాతకనిదాన కథ) 


ఆ సమయమున దేవపుత్రుడగు మారుడు “సిద్ధార్దుడు నా యధికారము 
నుండి దాటిపోవుచున్నాడు. ఇతని నిట్లు పోనివ్వరాది”ని తలంచి తన సేన నంత 
యును నుసిగొలిపికొని దండెత్తి వచ్చెను. బో ధిమండపమునకు సమీపించక ముందే 
సేనయంతయు నొక్కొక్కడుగ సరిసుమారు అందటు జాటుకొనిరి, మహాపురుషు 
డొంటరిగ కూర్చొని యున్నాడు. మారుడును తన మిగిలిన యనుచరులతో “మికత్రు 
లారా! శుద్దోదన పుత్రుడగు సీద్దార్టునకు సాటియగు పురుషుడు యెవ్వడును లేడు. 
మన మితనికి యెదురుగ నిలిచి పోరాడలేము. వెనుకవైపు నుండి ముట్టడింతము 
గాకి* యని యోచించు కొనెను. మహాపురుషుడును మారసైన్యమును జూచి మంద 
స్మితుడై ** ఇంతమంది తలపడి నాయొకనిపై మహాసన్నాహము జేయుచున్నారు. 
ఈ చోట ఆప్త్పమిత్రులు బంధుబలగములు తల్లిదండ్రులు యెవ్వరును నాకు తోడగు 
వారు లేరు. చిరకాలమునుండి సంపాదించిన నాదశపారమితలే నాకు నిజపరిజనము. 
వాటినె వాలును పలకయునుగ జేసికొని మారసేనను చెండాడెదను'” అని తలంచి 
పారమితలను పదింటిని స్మరించుచుకూర్చొనెను. 


22 శ్రీబుద్దచర్య 


మారుడును (కామదేవుడు) తన మాయా ప్రభావమున తుఫాను లేపియు, 
వానగురిపించియు, రాళ్ళువైచియు, కత్తులు చూపించియు, నిప్పులు చెరగియు, 
బురదను గ్రుమ్మరించియు, చీకటి గ్రమ్మించియు బోధిసత్తుని యావంతయు 
కదలింప లేకపోయెను. చివరకు సమీపించి వచ్చి సిద్దార్దా! ఈ ఆసనమునందుండి 
లెమ్ము. ఇది నాది గాని నీదికాదు. లేలెమ్మ”” నెను. మహాసత్తుడిట్లనుచున్నాడు. 
“మారా! దశపారమితలను నీవు పొందియుండ లేదు. ఉపపారమితలను గాని 
పారమార్థిక పారమితలనుగాని పంచత్యాగములను గాని నీవు సంపాదించి యుండ 
లేదు. జాతికి గాని లోకమునకుగాని హీతకరమగు పనుల నీవు జేసేయుండలేదు. 
జ్ఞానమార్గము నీకు దూరము. అయ్యా! ఈ ఆసనము నీకెట్లు దగును. నాకే 
తగినది.” 


“సిద్దార్దా! దానాదికవుగు త్యాగమును నీవొనర్చినా వనుటకు సాక్షి 
యెవ్వరు?” 

“మారుడా! ఇదిగో యీ భూదేవి” యని యా మహాపురుషుడు కుడిచేతి 
నెత్తి “ఓ పృథ్వీ! నా యొనర్భిన దానాదికమునకు నీవు సాక్షివి గాదా” యని భూమిని 
తట్టి కొట్టెను. ఆ ధ్వనికి మార సైన్యము పచాపంచలైనది. ఇట్లు స్రొద్దు గ్రుంకకముందె 
మారుని మూకను మటుమాయము జేసి రావిచిగుళ్ళు తనపై వ్రాలుచుండ కెంపులచే 
పూజింపబడువాని వలె నొప్పి * మొదటి జామునందు పూర్వజన్మ జ్ఞానమును నడి 
జామునందు దివ్యనేత్ర లాభమును, కడజామునందు ప్రతీత్య * సముత్పాద జ్ఞాన 
మును పొందిన వాడయ్యెను ఆయెడ నతడీ క్రింది యుదానమును పాడుచున్నాడు. 


అవనిలోన ననేక జన్మములనెత్తి 
తిరుగుచుంటిని గృహకారు దెలియలేక 
యెటీగితిని నేడు గృహకర్త నింకమీద 
యిల్లు గట్టగ పనిలేదు యెల్ల బంధ 
కూటములు గూలీనవి, గృహ గోపురములు 
రాలినవి. సర్వసంస్కార రహితముగను 
కామనా శూన్యమై చిత్తకంజ మొప్ప 

ఓయి గృహకార గృహబంధ మొప్పదింక. 


1. జాము! నాలుగు గంటలు. 
2, “పటిచ్చ సముప్పాదసుత్త? యందు విస్తారముగ జూచునది, 


ప్రథమ ఖండము 23 


౮ 

బో ధివృక్షము క్రీంద - వారాణసీగమనము (వి. పూ. 471) 

“ఆసమయమున భగవాన్‌ బుద్దుడు ఉరువేల( బుద్ద గయ) మునందు 
నేరంజరా నదీతీరమున బో ధివృత్షము క్రింద అభిసంబోధిని మొదట ప్రాపించెను. 
ఆ చెట్టుక్రిందనే ఒకవారముదినముల పొడవున నొకేయాసనమున విముక్తియా 
నందము (మోక్షసుఖము) ననుభవించుచు కూర్చొనియుండెను. రాత్రియొక్క 
మొదటి జామునందు ప్రతీత్యసము త్సాదమును అనులోమముగను (మొదటినుండి 
చివరకు) ప్రతిలోమముగను (చివర నుండి మొదటికి) మననము చేసినాడు. 
“అవిద్యచే సంస్కారము కలుగును. సంస్కారమున విజ్ఞానము కలుగును. విజ్ఞానము 
చేత నామరూపములును, నామరూప ములచే ఆయతనములాటును, షడాయతన 
ములచే స్పర్శమును, స్పర్శముచేత వేదనయు, వేదనచే తృష్టయు తృష్ణ చేతను 
పాదానమును, ఉపాదానముచేత భవమును భవముచేత జాతియు జాతి ( జన్మము) 
చేత జరయు మరణమును, దుఃఖశో కా దికములగు చిత్తవికారములును ఉదయించు 
చున్నవి. దుఃఖములకు రాశియగు ప్రపంచమిట్లు పుట్టుచున్నది. అవిద్య దొలగినచో 
సంస్కారము లేదు. సంస్కారము వినాశమున విజ్ఞానము దొలగినది. విజ్ఞాన నాశ 
మున నామరూపములు బోయినవి. నామరూపనాశమున ఆయతనములాజును 
లేవు. షడాయతననాశమున స్పర్శము లేదు. స్పర్శనాశమున వేదన నశించినది. 
వేదన నశించుటచే తృష్ణ గతించినది. తృష్టాక్షయమున ఉపాదాన నాశమైనది. ఉపాదాన 
నాశమున భవము పోయినది. భవనాశమున జాతియు, జాతి (జన్మ) నాశమున 
జరామరణ దుఃఖ శో కాదికములగు చిత్తవికారములును చిత్త ఖేదములును అడగినవి. 
ఇట్లు దుఃఖసంసారము సంపూర్ణముగ శాంతించుచున్నది.?? 

ఇప్పగిది మధ్యమ యామమునను అంతిమ యామమునను గూడ ప్రతీత్యస 
ముత్సాదమును అనులోమ ప్రతిలోమముగ మననము జేయుచు యేడు దినములు 
గడచిన ఏదప ఆబో ధివృక్షము క్రిందినుండి లేచి అజపాలమను పేరుగల మజ్జీచెట్టు 
జేరబోయి దానిక్రింద కూడ విముక్తి యానందము ననుభవించుచు వారము దినము 
లొకే యాసనమున గూర్చుండెను. ఆ వేళ స్వాభిమానియగు బ్రాహ్మణుడొకడు 
భగవానుడున్న కడకుబోయి కుశలక్షేమ మడిగి యొక యోర నిల్వంబడి భగవంతు 
నితో నిట్లనియె “గౌతమా! ఎట్టివాడు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుని నిర్మింపజేయు 
ధర్మ మెట్టిది?”” ఆ మాట విని భగవంతుడు క్రింది గీతమును బాడెను. 

1. వినయపిటక, మహావగ్గ. 

F5 


24 శ్రిబుద్దవర్య 


పాపదూరుడు, అభిమాన మాలిన్య 

రహితుండు సంయత క్రతుడు విఫ్రుండు : 

వేదాంత పారగమై బ్రహ్మచర్య 

దీక్షమై బ్రహ్మవాదిత్వ ధర్మమున 

సముడు వానికి ప్రపంచమున లేడొకడు : 

వారము దినము లాసమాధియందు అజపాలవటవృక్షము (క్రింద గడప 

అందుండి లేవి ముచలింద వృక్షమువద్దకు బోయెను. ఆ మహీరుహతలమున యెప్ప 
టివలె యేడుదినములు విముక్తి యానందము ననుభవించుచు ఏకాసన నిష్ణడై 
యుండినాడు. ఆ దినములలో అకాలమేఘము లావరించి ఈదగాలి వీచుట కారం 
భించినధి. ఆ వనస్పతి నాశ్రయించుచుండు ముచలిందమను సర్పరాజు తనపుట్టనుండి 
బైటికి వచ్చి భగవానుని తన శరీరముతో యేడుచుట్లు చుట్టుకొని యతని శిరముపై 
తనపడగను గొడుగువలె సావిపట్టి ఎండయును గాలియును, క్రిమియును కీటక 
మును, చలియు వేడిమియు నతని తాకజాలనట్టు రక్షించుచుండెను. సప్తాహము 
గడువ మింట మబ్బులు దొలగుడు నాగరాజా భగవంతుని శరీరమును విడిచి కామ 
రూపమున నొకబాలకునివలె యెదుటకానబడీనది. అదంతయు నెటీంగి 
బుద్దభగవంతుడు ఆనందగీతము నిట్టుపాడెను, 

శ్రుతధర్మ ద్రష్టయే సుఖియు తుష్టుండు 

నిర్ద్యంద్వ సుఖమన నెగడు సంయమము 

వైరాగ్యమది కామవర్ణన సుఖము 

సాధనా నిష్టయే సౌఖ్యతమంబు. 


మజొక్క వారము దినములు రాజాయతన మనబడు వృక్షమూలము 
నాశ్రయించి సమాధిబద్దుడయ్యెను. ఆ కాలమున త్రపుషభల్లీకులను యిద్దరు వ్యాపా 
రులు తమ ఉత్కలదేశమునుండి ప్రయాణ పథమున నచ్చోటువచ్చి చేరిరి. వారి 
యిష్టకులదేవత వారికి కాన వచ్చి “మార! బుద్దత్వమును పొందిన మహాపురుష 
డొకడీ రాజాయతన వృక్షము క్రింద నున్నాడు. మీరచటి కరిగి లడ్డును మజ్జిగయు 
నిచ్చి యాతని సత్కరింపుడు. ఈ దానము మీకు చిరకాలము వటికు సుఖమును 
హితమును కలిగించును.”” అని బోధించెను. వారును నట్లె యావస్తువులను గొని 
భగవంతుని జేరబోయి ప్రణమిల్లి యొత్తగిల్లి నిలిచి *“భంతే! భగవంతా! ఈ లడ్డును 


1. భంతే = పాలీభాషలోని పూజ్యనంబోధనము. 


ప్రథమ ఖండము 25 


మజ్జిగయును స్వీకరించి మాకు చిరకాల హిత సుఖముల నను గ్రహించుడేో' అని 
వేడికొనిరి. భగవానుడును తనలో ““తథాగతుడు వట్టిచేతులతో స్వీకరించరాదు. 
పాత్రలేని యా తరుణమున నేనా మధుపిండమును తక్రమును గ్రహించుట యెట్లు” ని 
వితర్కించుచున్నంతన చతుర్దిశలనుండి మహారాజిక దేవతలు నలువురు రాతితో 
జేసిన భిక్షాపాత్రల నాల్గింటి నమ్మహనీయుని యెదుటనుంచి “మహాభాగా! ఈ 
పాత్రలయందా యుపాయనములను బుచ్చుకొనుడు' అని విన్నవించిరి. ముందట 
నున్న అభినవశిలామయ పాత్రల నందికొని వారొసగు లడ్డును మజ్జిగయు గ్రహించి 
బుద్దుడు భుజించెను. అంతట తపస్సు మల్లీ కులనబడు ఆయిర్వురు వ్యాపారులు 
భగవానునకు చేతులు జోడించి ''భంతే! మేమిద్దరమును బుద్దుని శరణుజొచ్చుచు 
న్నాము. ధర్మమును శరణుజొచ్చుచున్నాము. ఈనాటినుండి దేవరవారు మమ్ము 
సాంజలి శరణాగత ఉపాసకులుగ స్వీకరించండి” యని మనవి జేసిరి. రెండు మాట 
లతో బౌద్దదీక్ష పొందిన ప్రథమ ఉపాసకులు ప్రపంచమున వీరిద్దరే." 


మటీయు వారము దినములు గడచినది. రాజాయతన వృక్షమును వీడి 
భగవంతుడు అజపాలవటవృక్షమును తిరిగి చేరికొని విహరింప దొడగెను. ఏకాంత 
మున ధ్యానస్టితుడై యొకనాడిట్లు దలంచెను. ** గంభీరము, దుర్జర్శనము, 
దుర్‌జ్ఞేయము, శాంతము, ఉత్తమము, తర్కాతీతము, చతురపండితవేద్యము నగు 
ధర్మమును పొందితిని. ఈ లోకము కామతృష్ణలయందే దగిలి కామములయందే 
సంతృప్తమైయున్నది. కామవ్యాకులి తమైన లౌ కికజనమునకు కార్యకారణరూపమగు 
నా యీ ప్రతీత్యసముత్సాదధర్మము (గ్రహింప వీలుగానిది. సంస్కారశమనమును, 
తృష్టాక్షయమును, విరాగమును, దుఃఖనిరో ధమును, నిర్వాణమును, అట్టిట్టివారికి 
అందరానిది. ప్రయాసగొనియైనను యీ ధర్మమునుపదేశించుటకు నేను కడంగిన 
లోకజనులు దాని తెలియ లేక పోయినచో నా ప్రయాసయంతయు నరణ్యరో దనమే 
గదా! యేల వృథా చేష్ట యని ధర్మ ప్రచారోద్యోగము నందు అల్ప ఉత్సాహియు 
ఉదాసీనుడునయ్యెను. సహాపతి బ్రహ్మదేవుడా మహాత్ముని చిత్తవృత్తిని పంకించి 
“ఓహో! లోకము పాడుగాగలదు. లోకము చెడిపోగలదు. తథాగతుని ల్వర్గత సంబు 
ద్దుని చిత్తవృత్తి ధర్మ(ప్రచారమునందు మొగ్గక పెడమొగము వేయుచున్నది.?” అని 
భావించి భగవానుని యెదుట తోపట్టెను. మహానుభావుడగు బుద్దదేవుని ముందట 
చేతులు జోడించి, ఉత్తరీయమును నొకభుజముపై సర్దికొని కుడిమోకాలును భూమి 

1. అప్పటికి సంఘమనునది లేదు కాబట్టి బుద్దుని, ధర్మములను రెంటిని మాత్రమే 

వారు ఉచ్చరించి శరణు పొందగల్లిరి. 


26 శ్రీబుద్దచర్య 


పైనాని “భంతే! సుగతదేవా! ధర్మ ప్రచారమునైై ప్రవర్తింపుడు. తమ ధర్మోపదేశమున 
లోకము ధర్మశ్రవణ భాగ్యమును పొందగల్లుగాక. ధర్మములను విననిచో అల్ప్బదోష 
యుతమగు ప్రాణికోటి నశించగలదు. మగధరాజ్యమందు అధర్మము ప్రబలినది. 
నిర్మలుడవగు నీ అమృతోపదేశము నది యిక వినుగాక. గిరిశిఖరమున నిలిచిన 
మానవుడు నాల్లుదిక్కుల నుండు మానవకోటిని చూడగల్లునట్టు ఓ సుమేధా! ఓ 
సర్వతశ్చక్షూ! ఓ శోకాతీతా! ధర్మ శిఖరము నధిరోహించి జన్మజరాపీడితమగు 
ఆర్హలోకమును పరికింపుము. చిత్తగింపు” మని వాక్రుచ్చెను. 


బ్రహ్మదేవుని పలుకును విని భగవంతుడును ప్రాణులయందు జాలిబొడమ 
బుద్దనేత్రమున లోకము నవలోకించెను. అల్బమలయుతులును, తీక్లబుద్దులును, 
సుందర స్వభావులును నగు జీవుల నెందటీనో అతడు తన దివ్యనేత్రమున కనుగొ 
నెను. పరలోకభీతియు పాపభీతియు కలవారెందటో ఉన్నారు. నీటబుట్టిన కమల 
ములు కొలనునందు కొన్ని లోనమునిగి బైటికి రాలేకుండునవియు, మటికొన్ని 
నీటిమట్టమునకు రాగల్లినవియు, మటీయు కొన్ని నీటిపై నెంతో పైకివచ్చి నీటి 
నంటక నుండునవియై యుండునట్లు వివిధ భంగులనున్న జన సముదాయమును 
పరికించెను. ఇట్లు బుద్దదృష్టి యందు అల్బమలయుతులును, తీక్షబుద్దులను, 
సుస్వభావులును, పాపభీతిగలవారును నగు ప్రాణులనాలోకించెను. “ఓ బ్రహ్మా! 
కష్టమునకు స్రాల్మాలి ఉత్తమమగు ధర్మమును ఉపదేశించుట మానియుంటిని. ఇక 
నా ధర్మద్వారము తెజువబడినది. చెవులుండిగూడ శ్రద్దలేనివారుమాత్రమిందు 
(ప్రవేశింప జాలరు.”” 


సహాపతిబ్రహ్మయు తన యభీష్ట మీడేజీనదని సంతసించి యథేచ్చ బోయెను. 


అనంతరము బుద్దభగవంతుడు తనమనంబున “ఈ ధర్మమును తొలుత 
నెవ్వని కుపదేశింతును? దీనిని సులభముగ నెలుంగజాలు వాడెవ్వడి' ని వితర్కించి 
విచారదృష్టి పరికించి “చతురుడును మేధావియు నగు ఆలారకాలామపండితు 
డిందుకు దగినవాడిని తలంచెను. అతడు మరణించి వారముదినములైనదని 
గుప్తదేవత సూచించినది. సరియె. ఆపై ఉద్దకరామపుత్రుడైనను యిందుకు సంపూర్ణ 
ముగ నర్హుడుగదా యని యోచింవ నతడు గతరా త్రియె దివంగతుడైనట్లు జ్ఞాన దృష్టి 
దోచినది. ఇక నెవరున్నారు? సాధనాసమయమున నాకు సేవాపరిచర్యలు సల్పిన 
పంచవర్గీయ భిక్షువుల కీధర్మమును నేనెందుకు తొలుత యుపదేశింపరాదు? 
వారెందున్నారో?” యని దివ్యదృష్టిని విలోకించి కాశీనగరప్రాంతమున బుషిపతన 
మృగదావము (ప్రస్తుతము సారనాథము) నందున్నట్లు జూచెను. 


ప్రథమ ఖండము 27 


బుద్దదేవుడిట్లు ఉరువేలమునందు యథేచ్చ మెయి విహరించి వారాణసి 
వైపునకు పయనమయ్యెను. బుద్దగయకును గయకును మధ్యయందుపోవు సమయ 
మున భగవంతుని బుద్దుని దర్శించి ఉపక ఆజీవకుడను ౫ సాధువు డగ్గణి యిట్ల 
నియె. “ఆయుష్మంతుడా! నీ వెవ్వడవు? నీ యింద్రియములు ప్రశాంతములు. 
నీ దేహకాంతి ప్రదీప్తము. నీకు దీక్షనిచ్చిన గురుదేవు డెవ్వడు? నీ ధర్మసంప్రదాయ 
మెద్ది?”” యని ప్రశ్నించెను. భగవంతు డిట్లనియె. అయ్యా! నేనన్ని టీకి నతీతుడను, 
అన్నింటి నెజీగిన వాడను. అన్ని ధర్మముల నంటనివాడను. తృష్టాక్షయమున సర్వ 
త్యాగినై యున్నాను. వినుము. 


గురుడు నాకు లేడు సరీ మానవుడు లేడు 
ల్బర్గతుండ నేను అభిలగురుడ 
నిలిచియున్నవాడ నిర్వాణపదపీరి 
పొగడుచుండ్రు నన్ను బుద్దుడనగ. 


ధర్మచ।క్ర ప్రవర్తనమునకై కాశీపురమున కరుగుచున్నాను. 
“ ఆయుష్మంతా! నీ మాటలనుబట్టి చూచిన నీవు అనంతజినుల ( జ్ఞానుల) కు 
దీటు వత్తువేమో? 


సాధూ! ఆస్రవ (క్లేశ) హీనులగు నాబోటివారే జినులనదగుదురు. పాపధర్మ 
ములను జయించితిగాన ఓ ఉపకా! నేను జినుడనే.”” ఆ పల్కులు విని ఉపక ఆ 
జీవకుడు బాగాకయని తలయూపి తనదారిని బోయెను. 


» 
ప్రథమ ధర్మోపదేశము - యశుని సంన్యాసము (వి. పూ. 471) 


భగవానుడు బుద్దుడు క్రమముగ యాత్రనొనర్భుచు పంచవర్గీయ భిక్షు 
గణము వసించు వారాణసి బుషిపతన మృగదావమునకు వచ్చి చేరుకొనెను. పంచ 
వర్గీయ భిక్షువులును తమవైపునకే యరుదెంచు భగవంతుని జూచి తమంతకు తామిట్లు 
తలపోసిరి. “ఆవుసో! (ఆయుష్మంతులారా) అల్లదిగో! సాధనా భ్రష్ణుడు, బాహుల్య 
(సంగ్రహ) పరాయణుడు నగు శ్రవణగౌతముడు వచ్చుచున్నాడు. మనమతనికి 


౫ అనాచి నగ్నసాధువుల సంప్రదాయము. దానికి ప్రధాన ఆచార్యుడు మక్టలీ - గోసా 
లుడు. (మస్కరీగోశాలుడు). 


28 శ్రిబుద్దచర్య 


అభివాదనముగాని (ప్రత్యుత్ణానముగాని యొనర్చరాదు. ఎదురేగి పొత్రచీవర 
(వస్త్ర) ముల నందికొనరాదు. కూర్చొనుటకొక ఆసనము మా త్రమిచ్చెదముగాక. 
ఇష్టమున్న కూర్చొననిమ్ము”” 

ఇట్లు నిశ్చయించుకొనిరి గాని భగవంతుడు సమీపించుకొలది 
వారి నిశ్చయము సళ్ళుబాజసాగినది. ఒకడెదురేగి శాటీపాత్రల నందికొనెను. 
మటీయొకడు ఆసనమును బటిచెను. వేజొకడు పాదోదకమును, యింకొకడు 
పాదపీఠమును సమర్శించెను. భగవానుడును ఆసనాసీనుడై పాదములను కడిగి 
కొనెను. వారును పదింబది భగవంతుని గూర్చి “ ఆయుష్మంతా! యని సంబోధింప 
దొడగిరి, అది విని “భిక్షువు లారా! తథాగతుని పేరుగొనిగాని ఆయుష్మంతుడ 
యని గాని పీలువకుడు. భిక్షువులారా! తథాగతుడు ల్లర్ణతుడు. సమ్యక్‌ సంబుద్దుడు. 
ఇటు వినుడు. నే నార్జించిన అమృత ధనమును మీకును బంచెదను. చెప్పిన కైవడి 
చేయగల్లుచో, కులపుత్రు లెద్దానిగోరి యిల్లు వాకిండ్లు వదిలి సంన్యసించుచున్నారో 
అట్టి అనుత్తమ బ్రహ్మచర్య ఫలమును యీ జన్మమునందే సంపాదించి విహరించెదరు 
సుడీ!” యని పలికెను. 


ఆ మాట విని పంచవర్గియ భిక్షువులు భగవంతునితో “అయుష్మంతుడా! 
గౌతమా! నీవానాటి ఘోరతపస్సునందే ఉత్తరమనుష్యధర్మమును, ఆర్యజ్ఞాన 
పరాకాష్టను పొందజాలక పోయితివి. ఆపై సాధనా భ్రష్టుడవై, బాహుల్యపరాయణు 
డవైన పీదప నద్దాని నెట్లు పొందగల్లితివి? యని యడిగిరి. 

““భిక్షువులారా! తథాగతుడు బాహులికుడు (సం|గ్రహాపీక్షి కాడు. సాధనా 
భ్రష్టుడు గాడు. బాహుల్యపరాయణుడు గాడు. అతడు ల్లర్లతుడు. సమ్యక్‌ స సంబు 
ద్దుడు. అతని యుపదేశము నాశ్రయించి అనుత్తమ బ్రత్య ర్య సలు న్‌ జన్మము 
నందే మీరు పొంది విహరింతురుగాక!”” 

ఇట్లు మూడుమాటులు తన్నాక్షేపించినవారికి ముమ్మారును నట్టి సమా 
ధానము జెప్పి తిరిగి భగవంతు డిట్లనియె. “భిక్షువులారా! ఇంతకుముందెన్నడైనను 
నేనిట్లు చెప్పేయుంటీనా? 

““వెప్పియుండలేదు.?” 

“ అటులయున భిక్షువులారా! వినుండని వెనుకటిమాటలనే జెప్పి బుద్దదేవుడు 
వారిని ధర్మశ్రవణకుతూహలురుగ నొనర్చెను. * 


1. మహావగ్గ. 


ప్రథమ ఖండము 29 
ధర్మచక్ర ప్రవర్తన సూత్రము 
“అది యొక దినము. భగవంతుడు వారాణసీ బుషిపతన మృగదావమున 
విహరించుచున్నాడు. అట్టియెడ భగవానుడు పంచవగ్గీయ భిక్షువులను పిలిచి 
“భిక్షువులారా! సంన్యాసులగు వారీరెండు విధములగు అతి (వర్తనములను) 
అవలంబించరాదు. మొదటి పద్దతి హీనములును అనార్యములును గ్రామ్యములును 
అనర్ధ యుక్షములునునగు కామవాసనలయందు - కామసుఖములయందు మిగుల 
ఆసక్తుడగుట. రెండవది దుఃఖమయమును అనార్యసేవితమునునైన కాయక్లేశము 
లకు - ఆత్మపీడలకు పాల్పడుట. ఈ అతివర్తనముల రెంటిని వదలి తథాగతుడు 
మధ్యమ మార్గమును వెదకి గ్రహించినాడు. అదియే జ్ఞానమును శాంతిని అభిజ్ఞను 
సంబోధిని నిర్వాణమునుకూడ పొందించునది. అదియే మధ్యమ మార్గము - 
మధ్యమ '్రతిపదము. సమ్యక్‌ దృష్టి సమ్యక్‌ సంకల్పము, సమ్యక్‌ వచనము, 
సమ్యక్కర్మ, సమ్యక్‌ జీవనము, సమ్యక్‌ వ్యాయామము, (ప్రయత్నము) - సమ్యక్‌ 
స్మృతి, సమ్యక్‌ సమాధి యనెడి * ఆర్యాష్టాంగిక మార్గమును నదియే. భిక్షువులారా! 
ఇది మధ్యమ మార్గము. 


ఓ భిక్షువులారా! దుఃఖము ఆర్యసత్యము. జన్మ జరా వ్యాధి మరణములు 
దుఃఖములు. ప్రియవియోగము అప్రియసంయోగము దుఃఖము. కోర్కె ఫలించనిచో 

శఖుము. వెయ్యేల ఒకమాటలో * ఉపాదానస్కంధములయిదును దుఃఖములు. 
భిక్షువులారా! దుఃఖసముదయము (దుఃఖకారణము) ఆర్యసత్యము. అదియే 
తృబ్బనాబడును, కామతృస్టు జన్మతృష్ట ఎభఎతృొష్ట మొదలైనది. మూడవ 
ఆర్యసత్యము దుఃఖనిరోధము. ఇదియే తష్టావిరాగము, తృష్టాత్యాగము. దుఃఖనిరోధ 
గామినీ ప్రతిపదము నాల్గవ ఆర్యసత్యము. ఇది దుఃఖ నిరోధమునకు చేర్చు మార్గము. 
ఆర్యాష్ట్రాంగిక మార్గమును నిదియే. 


“దుఃఖము ఆర్యసళ్యమనియు, అది పరిజ్ఞేయమనియు, పరిజ్ఞాతమనియు 
అశ్రుతపూర్వమగు ధర్మములందు నాకు నూతనా లోకము కలిగినది. అట్లే దుఃఖ 
సముదయమార్యసత్యమనియు, అది ప్రహాతవ్య (వదల దగినది) మనియు, 'ప్రహీణ 
(వదలినది మనియు” దుఃఖనిరోధ మార్యసత్యమనియు, అది సాక్షాత్కరింప జేసి 

1. సంయృుత్తనికాయ 55 - 2 - 1, వినయమహావగ్గ * 

2, 'సతిపట్టానసుత్త యందు విస్తారముగజూచునది. 

3. రూప, వేదనా, సంజ్ఞా, సంస్కార, విజ్ఞానములు. 


30 శ్రీబుద్దవర్య 


కొన యోగ్యమనియు, సాక్షాత్సతమనియు, ఇది దుఖనిరోధగామినీ ప్రతిపదమను 
ఆర్యసత్యమనియు, భావన చేయదగినదనియు, భావన చేయబడ్డదనియు, అశ్రుత 
పూర్వములగు ధర్మములందు నాకు నూతనాలోకము కలిగినది. 


భిక్షువులారా! పైని జెప్పినట్లు మూడు మూడు విధముల నాలుగు ఆర్య 
సత్యములును పదిరెండు రూపములతో గూడిన యథార్హ విశుద్ద జ్ఞానము నాకు 
లభించనంతవటికును, అనుత్తరమగు సమ్యక్‌ సంబోధిని (పరమజ్ఞానమును) 
పొందితినని చెప్పలేకుంటిని. భిక్షువులారా! మూడు మూడువిధములైన నాలుగు 
ఆర్యసత్యముల యొక్క పదిరెండు రూపములను యథార్ధముగ దర్శించిననాడు 
అనుత్తర సమ్యక్‌ సంబో ధినెటీంగితిననియు, నావిముక్తి స్టిరమైనదనియు నాకిదియే 
అంతిమజన్మ మనియు, రాకపోకలకతీతుడననియు ప్రతిజ్ఞ జేసి చెప్పజాలితిని. 


*ఈమాటలువిని పంచవర్గీయ భిక్షువులు సంతుష్టులై భగవానుని అభినం 
దించిరి. ఈ విచార ప్రసంగ సమయమునందు ఆయుష్మా౯ కౌండిన్యునకు “సము 
దయధర్మ(కారణస్వభావి మంతయు నిరోధధర్మ (నాశస్వభావ)మే” యనెడి 
నిర్మలధర్మ చక్షువుత్చన్నమైనది. అదిగని భగవంతుడు “కౌండిన్యుడెజుంగ గల్లెను 
- యెటుంగగల్లెనని' పుల్కుటచే కౌండిన్యునకు ఆజ్ఞాతకౌండిన్యుడను పేరు 
యేర్పడినది. 


*అపుడు దృష్టధర్ముడగు బుద్దగురుని అనుశాసనమందు విశారదుడగు 
ఆజ్ఞాత కౌండిన్యుడు “ ప్రభూ! భగవంతుని నుండి నాకు * ప్రవ్రజ్య కల్గుగాక. “ఉప 
పంపద లభించుగాకి* యని వేడిక“నెను. ““భిక్షూ! రా రమ్ము. ధర్మము*స్వాఖ్యాత 
మైనది. ఆత్యంతిక దుఃఖ నివృత్తికై బ్రహ్మచర్యమును పాలింపుమా'ని బుద్దుడతని 
నాదేశించెను. అదియే కౌండిన్యునకు ఉపసంపద (దీక్ష ) అయినది. 


భగవంతుడు సుగతుడు మజీయు తన్ననుసరించియుండు భిక్షువులకు 
ధర్మసంబంధమగు కథల నుపదేశించుచు అనుశాసించుచుండ ఆయుష్మంతులగు 
దప్పుడు భద్దియులను వారికి *“*సముదయధర్మమంతయు నిరోధధర్మమో” యనెడి 
విరజధర్మచక్షువు సముత్పన్నమైనది. అంతట దృష్టధర్ముడగు బుద్ద గురుసొ 


1. సం. ని. 55 - 2 - 1 వినయ, మహావగ్గ* 
2. మహావగ్గ". 3. శ్రామణేర సంన్యాసము. 4. భిక్షు సంన్యాసము. 
5. స్వాఖ్యాతము = సుందర ్రకారమున వర్ణితము. 


ప్రథమ ఖండము 31 


అనుశాసనమందు విశారదులై వారు ** ప్రభూ! భగవంతుని ద్వారా మాకు ప్రవ్రజ్య 
కల్లుగాక. ఉపసంపద లభించుగాకి” యనిరి. శాస్తయగు భగవంతుడు * ఓ భిక్సువు 
లారా! రా రండు. ధర్మము స్వాఖ్యాతమైనది. ఆత్యంతిక దుఃఖనివృత్తిక బ్రహ్మచర్య 
మును పాలింపు” డని ఆదేశించెను. అదియే వారిరువురకు ఉపసంపద (భిక్తుసంన్యా 
సము) అయినది. 


“ఆసమయమున వారాణసీపురియందు? శ్రేస్టిపు త్రుడు సుకుమారుడునగు 
కులపుత్రుడు యశుడనువాడు గలడు. వానికి హేమంతము గ్రీష్మము వర్షమనెడి 
మూడు బుతువులకును అనుకూలములగు మూడు మేడలు గలవు. వర్షకాలము 
నందు నాలుగు నెలలును అంగనాసందోహములు వాద్యవిశేషముల తన్నారాధింప 
ప్రాసాదమునుండి క్రిందికి దిగివచ్చువాడుకాడు. ఒకానొకరాత్రివేళ యశకుల 
పుత్రునకు నిద్రాభంగమైనది. ఆ నడిరాతిరియందు తైలదీపములు మాత్రము 
మేల్కొనియున్నవి. నిద్రావివశలై అస్తవ్యస్తముగ తాజుమాజుగ మైమఅచిపడియున్న 
తన లలనాపరిజనమును జూచి వెగటును నసహ్యమును బొడమ వైరాగ్యము పెల్లు 
ప్పతిల్ల యశుడు అయ్యో! పీడితుడను: హా! సంతప్తుడని” ని వాపోయెను. 


శయ్యనుండి లేచి పాదరక్షలు ధరించి తనయిల్లు గడచి నగరద్వారము 
చేరబోయి, బుషిపతన మృగదావమునకు తిన్నగ దారిదీసీ పోయెను. బుద్దదేవుడు 
సరిసరి తెల్లవారువేళ ఆరుబయట విహరించుచుండినాడు. “అయ్యో! సంతప్పుడను, 
హా! పీడితుడినని ఆక్రందించుచు వచ్చుచున్న యశకులపు త్రుని దూరమునందుం 
డియె జూచి భగవంతుడు తిరుగుట చాలించి యొకచోటకూర్చొని 'యశుడా! 
యిటు రమ్ము, సంతప్పుడు గానివాడు పీడితుడుగాని వాడిచట నున్నాడు రమ్ము, 
నీకు ధర్మము నుపదేశింతును అని వానిని చేరబిలిచెను. అతడును ప్రసన్నుడై 
చెప్పులను వీడి బుద్దుని డగ్గటీయె. దాపున చేరి ప్రణమిల్లి యొకచో నొదిగి కూర్చొనిన 
యశకుల పుత్రునకు భగవానుడు ఆనుపూర్విక కథను చెప్పుచు దానకథయు, 
శీలకథయు, సర్గకథయు, కామవాసనలచే గలుగు దుష్ప్రరిణామ దోషమును, 
నిష్కర్మతయొక్క మావాత్మ్యమును వివరించెను. భవ్యచిత్తుడగు యశుని తగిన 
యధికారిగ గుర్తించి దుఃఖము - సముదము- నిరోధము - మార్గమనెడి ఆర్యసత్య 


1. మహావగ్గ * 
2. పురమునందు ధనికవ్యాపారులవే జీతములేక గౌరవపదాధికారిగ యెన్నుకొనిన 
వానిని శేష యందురు. 


32 శ్రీబుద్ధచర్య 


ములను నాల్గింటిని ప్రకటించి చెప్పెను. శుద్దవ(న్హ్ర్యమునకు రంగు అతికినట్టు యశ 
కులపుత్రునకు అప్పటికప్పుడే “సముదయధర్మమంతయు నిరోధధర్మమనెడి 
విరజధర్మదష్టి యుదయించినగి. 


అచ్చట యశకులపుత్రునితల్లీ మేడపైన కొడుకును గానక పతివద్దకుబోయి 
ఆవిషయమును జెప్పెను. గృహపతియు నాల్లువైపులను భటులను బంపి తాను 
స్వయముగ బుషిపతనమృగదావముకడ కరిగెను. కొడుకు నడిచిన చెప్తులజాడ 
చొప్పుబట్టి ముందుకు నడువదొడగెను. భగవంతుడును గృహపతి శ్రేష్టి వచ్చుచుండు 
టచూవి తన యోగబలముచే యశుని కానరానివానిగ జేసి కూర్చొనియున్నాడు. 
శ్రేష్టియు భగవానుని చేరి, మహాత్మా! మాయశపు త్రుని మీరు చూచినారా!*” యని 
యడిగెను. 


“గృహపతీ! కూర్చొనుము. ఇందేకూర్చొనియున్న నీయశుని నీవు జూడ 
గలవు.” భగవంతుడాడిన యీ మాటవిని (ప్రసన్న మనమున నభివాదనము చేసి 
నొకయోర గూర్చ్పొనెను. శాస్తయు నతనికి ఆనుపూర్వికథను విస్తరించినంత 
కూర్చొన్న అసనముపైననే గృహపతి శ్రేస్టికి ధర్మచక్షువు సంభవించినది. ““భంతే! 
ఆశ్చర్యము: అబ్బురము: బోర్లపడిన దానిని చక్క నిలిపినట్లు మూసినదానిని 
దెజీచినట్లు, దారిదప్పీన వానికి మార్గము జూపీనట్లు, చీకటిని దీపము వెట్టి కన్నులు 
గల వారికి రూపము జూపినట్లు, దేవా! వివిధ పర్యాయముల ధర్మము నెజుంగ 
జెప్పీతివి. బుద్ధుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును శరణు జొచ్చుచున్నాను. 
సంఘమును శరణుజొచ్చుచున్నాను. నేటినుండి నన్ను సాంజలి శరణాగత ఉపాస 
కునిగ భగవంతుడను గ్రహించుగాక అని శ్రేష్టి విన్న వించెను. బౌద్దప్రపంచమున 
మూడుమాటల (బుద్ద - ధర్మ - సంఘ) నుచ్చరించిన ప్రథమ ఉపాసకుడితడే. 

శాస్త తన తండ్రికి జేసిన ఉపదేశమును విని, కని, మననము జేసిన ప్రభావముచే 
యశళకులపు క్రుని చిత్తము నిగ్లిప్తమై నిర్మలమై నిరాశ్రవ మయ్యెను. బుద్దదేవుడును 
దానిని గ్రహించెను. ఇప్పుడు యశకులపు త్రుడు తొలుతటీవలె గృహస్థోచితములగు 
హీనకామోప భోగముల ననుభవింప నర్హుడుగాడు. ఇక నా యోగప్రభావమును 
తొలగించి యితని వెల్లడిచేసెది” నని భగవంతుడట్లె జేసెను. శ్రస్టీయు కుమారుని 
కనుగొని యిట్లనియె. “బిడ్డా! యశుడా! నీ కొలుకై నీ తల్లి నితాంతము వ్యాకులపీడి 
తయ్టై యున్నది. తల్లికి జీవనదాన మివ్వరాదా?”” ఆ మాట విని యశకులపుత్రుడు 
భగవానుని వైపు జూచెను. భగవంతుడు దానందుకొని గృహపతి ్రేష్టితో “అయ్యా! 


ప్రథమ ఖండము 33 


నీకు కల్గిన జ్ఞానము అపూర్ణము. నీవు పొందిన ధర్మసాక్షాత్కారము గూడ అపూర్ణమే. 
కాని యశునకట్టు గాదు. అతడు కనియును వినియును మననముజేయట చేతను 
ఆతని చిత్తము మలనిర్ముక్తమైనది. మటీ యిప్పుడతడు ముందటివలె హీనములగు 
కామభోగములను సామాన్యుడగు గృహస్థుని పగిది ననుభవింప నర్హుడగునా? 
చెప్పు” మనియె. 


“భంతే! అర్హుడుకాడు. వాడు ఆస్రవ (మల) నిర్ముక్తుడై లాభమును 
సులాభమును బొందెను దేవా!యశుని అనుచరభిక్షునిగ గొని భగవానులవారు 
నేడు నేనిడు భోజనమును స్వీకరించ వలెను.” 


గృహపతి ప్రార్థనను విని భగవంతుడు మౌనముచే అంగీకారము సూచించెను. 
ఢ్రేష్టియు సెలవంది అటనుండి లేచి తథాగతునకు వలగొని పని వినియెను. కొంత 
వడికి యశుకుల పుత్రుడు గురునితో “భంతే! భంగవంతుని కడనుండి నాకు ప్రవ్రజ్య 
లభించు గాక. ఉపసంపద లభించుగాకి” యనెను. శాస్తయు “'భిక్తూ! ధర్మము 
స్వాఖ్యాతమైనది. ఆత్యంతిక దుఃఖనివృత్తికై బ్రహ్మచర్యమును పాలింపుము. రా 
రమ్మి నియెను. అదియె ఆయుష్మంతుడగు యశునకు ఉపసంపదయైనది. అప్పటికి 
లోకమందు లగ్షతులు యేడువురు. 


సుగతుడు పూర్వాహ సమయమున వస్త్రమును ధరించి భిక్షాపాత్రయు 
చీవరము (గుడ్డను)ను గొని యశుడు వెంబడిరాంగా గృహపతియగు శ్రేష్టి యింటి 
కరిగెను. అచ్చట తనకై సిద్దపటిచిన ఆసనముపై కూర్చొని యున్నంత ఆయుష్మంతు 
డగు యశుని తల్లియు, వెనుకటి భార్యయు భగవంతుని వద్దకు వచ్చిరి. ప్రణమిల్లి 
యొకచో గూర్చొనిన వారికి యొప్పటివలె అనుపూర్విక కథను భగవంతుడుపదేశిం 
చెను. అంతటనె వారు భవ్యచిత్తము గలవారును ప్రసన్నచిత్తలును నగుటచూచి 
భగవంతుడు బుద్దులకు సముళ్కర్షకమగు (పాకి లాగునట్టి) ఉపదేశమైన “దుఃఖము 
- సముదయము - నిరోధము - మార్గము” లను ప్రకటించి చెప్పెను. వారిరువుర 
కును తక్షణమ వరజధర్మచక్షువుత్సన్నమైనది. దృష్టధర్ముడగు బుద్దగురున ధర్మ 
మునందు విశారదలై విస్మయచిత్తలై యథారీతి మూడువాక్యములు బలికి నాటినుండి 
తమ్ము సాంజలి శరణాగత ఉపాసికలనుగ భగవంతుడను గ్రహించునట్లు వేడికొనిరి. 
లోకమునందు మూడు మాటలచే శరణు జొచ్చిన ప్రథమ ఉపాసికలు వీరే, 


భగవంతుడును యశునితో కూడి ఉత్తమ ఖాద్యములను భుజించి సంతృప్పుడై 
తన్ను పరివేష్టించి కూర్చ్పొనిన యశుని తలిదండ్రులకును పూర్వపత్నికి ని 
ధార్మికకథలను రంజకముగ బోధించి యథేచ్చ మెయి బోయెను. 


34 శ్రిబుద్దచర్య 


వారాణసి యందు శ్రేస్టకులజులు యశునకు పూర్వగృహస్టమిత్రులు నగు 
విమలుడు - సుబాహుడు - పూర్ణజితుడు - గవాంపతి యనువారు నలువురు 
తమ మిత్రుడగు యశుడు తలను గడ్డమును గొటీగించుకొని కావిబట్టలు ధరించి 
యిల్లువదలి సంన్యసించినాడని వినిరి. * అధర్మవినయము (ధార్శికసం|ప్రదా 
యము) మహత్తమమైనదై యుండనోపు. వారి సంన్యాసము చిన్న చూపున 
జూడరానిది. అటుగానిచో యశకులపుత్రు నంతటి వాడెందుకు దాని ననుసరించ 
గలడు? చూతముగాకి” యని నలువురును వితర్కించుకొని యశుడున్న చోటికి 
వచ్చి నమస్కరించి యొకచో నిలిచిరి. వారిని తోడగొని యశుడును భగవంతుని 
సన్నిధానమున జేరి “ప్రభూ! వీరు కాశియందలి శ్రేష్టి - అను గ్రేష్టివంశజులు, వీరి 
పేర్లివి” యని విస్తారముగ పరిచయము జేయించి యొకచో గూర్చొనెను. బుద్దదేవు 
డును వారికిని ముందటివారివలెనే ఆనుపూర్వికకథ జెప్పి ధర్మచక్షువును ప్రసా 
దించి వారికొర్కిమై ఉపసంపదయు ప్రవ్రజ్య (సంన్యాసము) యు లభింపజేసెను. 
వారితో గలిసి అప్పటికి లోకమందు ల్లగ్లతులు పదునొకండుమంది. 

మరియు నంతట ఆయుష్మంతుడగు యశుని గ్రామనివాసులు కుమారకులు 
యేబదిమంది యీ విషయమంతయు విని అచ్చెరువుతో తామును నాకర్షితులై 
యశుని చేరబోయి బుద్దుని చెంగట నాశ్రయము బొందిరి. బుద్దదేవుడును యెప్పటి 
వలె ఆనుపూర్విక కథను, ఆర్యసత్యవివరణమును అదేశించినంత వారికి ధర్మచక్షువు 
సంభవించినది. ధర్మమునందు విశారదులై ప్రవ్రజ్యను, ఉపసంపదను అభిలషించిన 
ఆ యేబది కుమారకులకును ధర్మము స్వాఖ్యాతమైనది. ఆత్యంతిక దుఃఖనివృత్తికి 
బ్రహ్మచర్యపాల నమునకై దొడంగుడనియు నిర్దేశించి ప్రవ్రజ్యయు ఉపసంపదయు 
భగవంతుడు లభింపజేసెను. దానిచే వారిచిత్తములు నిరాస్రవములు నిర్మలములు 
నైనవి. అప్పటికి ఇట్లు ల్హ్యుతులు అరువదియొక్కరై యేర్చడిరి. 


౬ 
చారికాసూ త్రము ఉపసంపదా ప్రకారము 
భద్రవర్గీయులయొక్కయు, కాశ్యపబంధువులయొక్కయు సంన్యాసము 


"ఒకనాడు భగవంతుడు భిక్సువులను బిలిచి యిట్లనియె. “ఓ భిక్షువు లారా! 
దివ్యములును మానవములునునైన వివిధ పొశబంధములనుండి నేను విము క్తుడను. 


1. సంయుక్తనికాయ 4 - 1 - 4 - మహావగ పే 


ప్రథమ ఖండము 35 


మీరును నట్లె కాగల్లుదురు గాక. బహుజన హితార్టముగ, బహుజన సుఖార్ట ముగ, 
లోక సంగ్రహబుద్దితో దేవమనుష్యులకు ప్రయోజనకరముగ - హితకరముగ - 
సుఖకరముగ యెల్లెడల చారిక (సంచారము) నొనర్చండి. ఒకదారిని యిద్దణు 
బోవద్దు. ఓ భిక్షువులారా! ఆదికల్యాణము, మధ్యకల్యాణము. అంత్యకల్యా ణము 
నగు ధర్మము నుపదేశించుచు బొండు. అర్హ (వ్యంజన) సహితమును, కేవలమును 
పరిపూర్ణమును పరిశుద్దమును నగు బ్రహ్మచర్యమును ప్రకటించండి. లోకమునందు 
అల్బదోషయుతులగు ప్రాణులు ధర్మమును విననిచో చెడుదురు. విన్నచో ధర్మవేత్తలు 
కాగల్లుదురు. భిక్షువులారా! ఇదిగో నేను కూడ ఉరువేలా ప్రాంతమందలీ సేనానీగ్రా 
మమునకు ధర్మదేశనమునై పోబోవు చున్నాను.” 


ఆ సవుయమున భిక్షువులు నానాదిశలనుండియు, నానా దిక్కుల 
నుండియు ప్రవ్రజ్య నభిలషించువారును, ఉపసంపదను గోరువారును నగు మను 
ష్యుల దీసికొని వచ్చుచుండిరి. భగవంతుడును వారిని పరివ్రాజకులుగ ఉపసంపన్ను 
లుగ జేయుచుండెను. ఈ (ప్రయత్నము భిక్షువులకును ప్రజలకును వేసట గల్లించు 
చుండెను. ఒకానొక దినము ఏకాంతమున ధ్యానస్థితుడై బుద్దదేవుడు తనలో యిట్లు 
వితర్కించెను. “జనపదవాసులను నాకడకు కొనిరాకుండ భిక్షువులు తామె వారిని 
ప్రవ్రజితులనుగ ఉపసంపన్నులనుగ జేయునట్లు అనుజ్ఞ యెందుకు నే నివ్వరాదు?** 
అని యోచించి యొక సంధ్యాసమయమున భిక్షు సంఘమును గూర్చి ధర్మకథా 
ప్రవచనము ముగిసిన పిదప వారితో నిట్లనియె. ఓ భిత్తువులారా! ఏకాంతమున 
నేనొక నిశ్చయము జేసితిని. మీకిదె నేననుజ్ఞ నిచ్చుచున్నాను. ఇకపై మీరే యెచ్చటి 
వారచ్చట అర్హులైనవారికి ప్రవ్రజ్య నొసంగ వచ్చును. ఉపసంపద నివ్వవచ్చును. 
ఉపసంపదనిచ్చు (ప్రకారము వినుడు. “మొదట తలయు గడ్డమును గొతీగించి 
కావిగుడ్డల గట్టజేసి పైగుడ్డ నొక భుజముపై ధరింపజేసి, భిక్షువులకు పాదవంద 
నములు జేయించి, మోకాళ్ళపై కూర్చుండబెట్టి అంజలి బట్టించి యిట్లు పలికింప 
వలెను. “బుద్దుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును శరణుజొచ్చు చున్నాను. 
సంఘమును శరణు జొచ్చుచున్నాను.” ఇట్లు ముమ్మారు బలికించి ఈ శరణా గమన 
ములచేత వారికి ప్రవ్రజ్యయు ఉపసంపదయు నొసంగుడని మీకు అనుమతి యిచ్చు 
చున్నాను.”” ్న 


*బగవంతుడు వారాణసియందు ఇష్టానుసారము విహరించి అర్వదిమంది 
భిక్షువులను ధర్మదేశనమునై ఆ యా దిక్కులకు బంపించి తానును ఉరువేలా ప్రాంత 


(1) మహాగ్గ ప (2) జాతక నిదానకథ. 


36 శ్రీబుద్దవర్య 


మున చారికాగమనమునై వెళ్ళెను. దారియందు తటస్టించిన *వనఖండము నొండు 
జూచి అందులోనికి బోయి ఒక చెట్టుక్రింద గూర్చొనెను. ఆ సమయమున భద్ర 
వర్గీయు లనబడు ముప్పదిమంది మిత్రులు తమ భార్యలతో గూడికొని యా వనమున 
వినోదముగ విహరించు చుండిరి. అందులో నొక్కడు భార్య లేమింజేసి వేశ్యను 
తోడగొని వచ్చియుండెను. అదియు వారందటును మద్యపానమున మత్తిల్లి యుండు 
తరుణమును జిక్కించుకొని నగల నా భూషణముల నన్నిటి నపహరించి 
పారిపోయినది. తెలివిదెచ్చుకొని తెప్పిరిల్లీ మిత్రుని సహాయమున అందటును గలిసి 
ఆ వేశ్యను వనము నంతయు గాలించి వెదకుచు భగవంతుని చెంగటకు వచ్చిరి. 
చెంతజేరి “ భంతే! తామేమైన యిందొక చేడియను చూవినారా?”” యని యడిగిరి, 


భగవంతుడును విషయమంతయును అడిగి తెలిసికొని “కుమారులారా! 
మిమ్ము మీరు వెదకికొనుట మంచిదో, మజొక్క కాంతను వెదకుట మంచిదో 
యోచించి చెప్పు” డనెను. 


“భంతే! తన్ను (ఆత్మను) తాను వెదకికొనుటయె మంచిది గదా.” కుమారు 
లారా! అటులైన కూర్చొనుడు. మీకు ధర్మోపదేశమొనర్చెదనని, ప్రణమిల్లి యొకచో 
సమాధానమున గూర్చొన్న వారికి యెప్పటివలె ఆనుపూర్విక కథను జెప్పి భగ 
వంతుడు ధర్మమునందు విశారదులనుగ జేసెను. వారును కోరినంత “ధర్మము 
స్వాఖ్యాతమైన దనుచు జెప్పి ప్రవ్రజ్యయు నుపసంపదయు లభింపజేసెను. 

అచ్చటనుండి క్రమముగ భగవంతుడు ఉరువేలము జేరుకొనెను. ఆ సమ 
యమున ఉరువేలమునందు ఉరువేలకాశ్యపుడు, నదీ కాశ్యపుడు, గయాకాశ్యపు 
డను ముగ్గురు * జటిలబ్రాహ్మణులు నివసించుచుండిరి. ఏనూర్వురు జటిలులకు 
ఉరువేలకాశ్యపుడు నాయకుడు. మూడువందల జటిలులకు నదీకాశ్యపు డాచా 
ర్యుడు, ఇన్నూరు మందికి గయాకాశ్యపుడు అధినేత. 


భగవంతుడు బుద్దుడు ఉరువేలకాశ్యప జటిలునివద్దకు బోయి “ ఓ కాళ్యపా! 
నీకెట్టి యిబ్బందియు లేనివో ఈ యొక్క రాత్రి నీ అగ్నిహో త్రశాలయందు నివసించి 
వెళ్ళెది” ననెను 

“మహాగ్రవుణా! నాకెట్టి కష్టమును లేదు. అయినను ఆ శాలయందు 
'ప్రచండమగు ఘోరసర్భమొకటి గలదు. దానిచే నీకు హాని గలుగగలదేమో”” అని 
జటిలుని మాట. 

1. కప్పాసియ వనఖండము (జాతక నిదానకథ). 


2. ఆనాటీకాలమున బ్రహ్మచారి, జబాధారి, అగ్నిహో త్రియునై యుండు బ్రాహ్మ ణులం 
దలి యొకానొక సంప్రదాయము. 


ప్రథమ ఖండము 37 


“కాశ్యపా! సర్పము నన్నేమియు చెనక లేదు. అనుమతియిమ్ము” 
“శ్రమణా! శుభం భవతు.” 


భగవానుడు అగ్నిశాలయందు (ప్రవేశించి తృణాసనమును బజిచి, మేను 
బజక్కనిలిపీ స్థిరముగ గూర్చొనెను. భయంకరసర్బము పౌగలుసెగలు గ్రక్కుచున్నది. 
దానిని గాంచిన బుద్దదేవుడు తనలో నిట్లు తలంచసాగెను. “దీని శరీరమున 
కెట్టిహానియు గల్లించకుండ నా తేజః|ప్రభావమున దీనిని నిర్వీర్యమొనర్తునుగాకు? 
అని నిశ్ళయించెను. 


పన్నగము కోపాన్నిచే మండిపోవుచున్నది. భగవంతుడు యోగాగ్నిచే వెలి 
గిపోవుచున్నాడు. అగ్నిశాల మిజుమిట్లు గ్రుమ్మరించుచున్నది. “అయ్యో! సుందర 
మూర్తియగు మహాశ్రమణుడొకడు అన్యాయముగ పామువాత బడిపోయెనే” యని 
జటిల బ్రాహ్మణులు విలపించుచున్నారు. కాని రాత్రి ముగియుసరికి నిర్వీ ర్యమును 
నిస్తేజమును నగు పామును భగవంతుడు తన పాత్రయందు బట్టుకొని ఉరువేల 
కాళ్యపుని సమీపించి “అయ్యా! ఇదిగో నీ సర్పము. నా తేజః ప్రభావమున దీని 
నిస్తేజము జేసితిని. చూడు” మనెను. ఈ చమత్కారమును (బుద్ది ప్రతిహా ర్యము) 
జూచి నివ్వెజిపడి “సహింపరాని విషసర్పమును నిస్తేజమొనర్భీన యిత డెవడో 
“మహా దివ్యశక్తిశాలి యగు మహాశ్రమణుడు కాబోలు” నని భావించి సాదర ముగ 
“మహాశ్రమణా! మీరిందే విహరింపుడు. భోజనమును ప్రతి నిత్యమును మీకు 
సమిర్చించుచుందు”' నని విన్నవించెను. అందుకు యొడంబడి భగవంతుడందె 
విహరించుచుండెను. 


ఒకప్పుడు ఉరువేలకాశ్యపుని యింట నొక మహాయజ్ఞము జేయ నిశ్చయ 
మైనది. దానికి కావలసిన వస్తుసంభారములు అంగమగధ నివాసులు పలువురు 
తెల్చియివ్చైదరు. అప్పుడు ఉరువేల కాశ్యపునకొక ఆందోళన గళల్లినది. “నా యీ 
యజ్ఞకాలమున మహా శ్రమణుడిందే యున్నచో జనసముదాయమంతయు నతని 
తేజఃప్రభావములకు ముగ్దులై పోగలరు. అంతట నతనికి సత్కార లాభములు 
'పెటుగగలవు. నాకు తజుగగలవు. కావున రేపటినుండి యతడిచ్చట రాకున్నచో 
బాగుండెడిది.*” యని వితర్కించెను. ఉరువేలకాశ్యపుని యా వితర్కమును 
గ్రహింవినవాడౌటచే భగవంతు డచ్చటికి రాక మణునాడు” ఉత్తరకురుభూమికి వెళ్ళి 


1. మహావగ్గ * 
2. మేరు పర్వతమునకు ఉత్తరదిశయందుండు ద్వీపము. 


38 శ్రీబుద్దచర్య 


అచ్చట భిక్షాన్నమును గ్రహించి * అనవతప్త సరోవరమువద్ద భుజించి ఆ దినమంతయు 
నందే గడపెను. రాత్రియు గడచినంత ఉరు వేలకాశ్యపుడు భగవంతుని కురంగటకు 
తానెబోయి “మహాశ్రమణా! నిన్న రాలేదేమి! పలు మార్గు దలంచితిమి. నీ పాలిటి 
యాహారము సిద్దపఅచియె యుంచితిమి” అని వచించెను. 


“క్రాళ్యపా! ఎందుకట్లు బల్కెదవు? నీ చిత్తమున నిట్టిట్టి వికల్పములు 
గల్లియుండలేదా? అందుకయ్యే నే నచ్చట రాలేది' ని తానెందెందు బోయినదియు 
చెప్పెను. అది విని “యితడు యితరుల చిత్తవృత్తులను గూడ గ్రహింపజాలు నేర్పరి. 
ఈ మహాశ్రమణుడు మహానుభావుడు, దివ్యశక్తిధరుడు. అయినను నావలె ల్జర్దతుడు 
మాత్రము కాజూాలడ” ని ఉరువేల కాశ్యపుడు తలపోసెను. భగవంతుడు బుద్దుడు 
యెప్పటివలె ఉరువేలకాశ్యపుని భోజనమును అంగీకరించి ఆ వనఖండమున కరిగి 
అందె విహరించుచుండెను. 


మటీయొకప్పుడు భగవంతుడు తనకు దొటకిన పాంసుకూలము (ప్రాత 
గుడ్డును ఉతుకదలంచినంత దేవేంద్రుడు శక్రుడు తన చేతులతో పుష్కరిణి (కోనేరు) 
ని త్రవ్వి నిర్మించెను. మటీయు నాశక్రుడు అమ్మహాపురుషుని యింగిత మును 
గ్రహించి ఉతుకుటకొక పెద్ద బండయు, ఆజవేయుటకొక కొమ్మయు నిర్మించి 
జూపెను. భగవంతుని భోజనమున కాహ్వానింపవచ్చి ఉరువేలకాశ్యపుడా చమత్కా 
రములగాంచి “ఈ మహాశ్రమణుడు మహానుభావుడు. దివ్యశక్తిధరుడు. అయినను 
నావంటి బ్లర్గతుడు మాత్ర మెట్లు కాగలడు?” అని తలచెను. బుద్దుడును కాశ్యపుని 
భోజనమును (గ్రహించి ఆ వనఖండమునందె విహరించుచుండెను. 


అది మజీయొక సమయము. అకాలమేఘము పెల్లుగ కురిసి భూమినంతయు 
వెల్లువలు ముంచుకొన్నవి. తాను విహరించు భూమి కూడ జలమయమగుట జేసి 
బుద్దదేవుడు దన ప్రభావముచే నీటినంతటిని ప్రక్కకు దొలగించి నేలపై యథారీతి 
విహరించుచున్నాడు. “ఈ జలప్రవాహమున మహాశ్రమణుడేమై పోయెనో"” యని 
ఉరువేలకాశ్యపుడు తన జటిలపరిజనముతో నావయందు గూర్చొని అచ్చటికి 
వచ్చెను. నీటిని ప్రక్కకు దొలగించి ధూళియుక్తమగు నేలపై విహరించు నమ్మహాను 
భావుని గాంచి “నిజమున కితడు దివ్యశక్తిధరుడు. కాని నా వంటి యృర్గతుడు 
మాత్రము గాడి'ని యెప్పటివలె దలంచెను, భగవంతుడును వాని మూఢవిచార 
మును దొలగింపవలెనని యెంచి యిట్లనియె. ““కాశ్యపా! నీవు జ్ఞర్లతుడవుకావు. 


1. మానస షగోనగను, 


ప్రథమ ఖండము 39 


ఆ దారిని త్రొక్కిన వాడవుకూడ కాదు. ల్ఞగ్లతుడుగ కాగల్లు ప్రకారముకూడ నీకు 
తెలియదుసుమా"” యనెను. లజ్ఞాభయములు పెనగొన ఉరువేలకాశ్యపజటిలుడు 
భగవంతుని పాదములపై శిరంబుంచి 'భంతే! ప్రవ్రజ్య నొసంగుడు, ఉపసంపదను 
దయచేయుడి” ని వేడికొనెను. 


“క్రాశ్యపా! నీవు పంచశత జటిలురకు నాయకుడవు. వారితో సంప్రదించి 
రమ్మని భగవానుడంప నతడును వారికడకుపోయి కథ యంతయు దెలిపి “నేను 
మహాశ్రమణుని వద్ద బ్రహ్మచర్య గ్రహణమును పొందగో రుచున్నాను. మీరు మీ 
యిష్టా నుసారము బోవచ్చు?”” ననెను 


మీ దారినే మేమును అనుసరింతుమని పలికి యా జటిలబ్రాహ్మణులంద 
జును తమతమ అగ్నిహో త్ర పరికరములను, కేశజటాసామ[గ్రులను జలప్రవాహమున 
దొర్లించి భగవంతుని చెంతకు జేరి ప్రణామపూర్వకముగ “ప్రభూ! ప్రవ్రజ్య నొసం 
గుడు ఉపసంపదను దయచేయుడి' ని వేడికొనిర. భగవంతుడును ముందటి వారివలె 
వారిని కూడ ఉపసంపన్నుల జేసెను. 


జలాధారయందు (ప్రవహించిపోవు ఉరువేలకాశ్యపునియొక్కయు తత్పరిజ 
నము యొక్కయు వివిధసామ గ్రులను జూచి నదీకాశ్యపుడును గయాకాశ్యపుడును 
చకితహృద యులై ఉరువేలకాశ్వపుని వద్గకువచ్చి ఉన్ల విషయమంతయు విస్తారముగ 
విని తామును తమ జటిలసంఘములతి సుగత దేవుని ఆశ్రయించి ఉపసంపద్దిక్షను 
బొందిరి. 


భగవంతుడు బుద్దు డిట్లు ఉరువేలమునందు యిష్టానుసారము విహరించి 
వేయిమంది జటిలభిక్షు సంఘముతో గయకు ్రస్థానము జేసెను, 


అదిత్య పర్యాయసూ త్రము - రాజగృహమందు బింబిసారునకు 
దీక్ష (వి. పూ. 470) 
“భగవంతు డొకప్పుడు'చేయిమంది భిక్షువులతో గూడి గయ యందలి 


గయాశీర్ష (బ్రహ్మయోని పర్వత) ముపై విహరించుచుడెను. అందు ఆ భిక్షువులంద 
జీని అభిమంత్రించి యిట్లనియె. ““భిక్షువులారా! రాగద్వేష మోహాగ్నులచే, జన్మ 


1. సంయుత్తనికాయ 43 - ౩ - 6 మహావగ్గ* 
Fé 


40 శ్రీబుద్దచర్య 


జరామరణ ములచ్చే దుఃఖ దౌర్మనస్యములచే సమస్తము దహింపబడుచున్నది. 
చక్షరాదికములగు పంచేంద్రియములు దహింపబడుచున్నవి. రూపాదికములగు 
పంచవిషయములు దహింప బడుచున్నవి. చక్షురాదికములగు పంచేంద్రియముల 
యొక్క ' విజ్ఞానములు దహింపబడు చున్నవి. చక్షువు మొదలగు పంచేంద్రియముల 
యొక్క సంస్పర్శములు దహింపబడు చున్నవి. ఆ సంస్పర్శములకు కారణములై 
వేదనలనబడు సుఖమును, దుఃఖమును, అసుఖమును, అదుఃఖమును, అవియ 
న్నియు గూడ దహింపబడుచున్నవి. మనస్సు దహిం పబడుచున్నది. మనోధర్మము 
లును, మనోవిజ్ఞానములును, మనస్సంస్పర్గుములును, సంస్పర్శ జనిత వేదనలును 
రా గద్వేషాదికములగు అగ్నులచే దహింపబడుచున్నవి. వినుడు యిది నా మాట. 


భిక్షువులారా! ధర్మమును వినునట్టి *ఆర్యశ్రావకుడు చక్షువు మొదలగు 
పంచేంద్రియములనుండి *నిర్వేదము పొందుచున్నాడు. రూపము మొదలగు 
పంచవిషయముల నుండియు, పంచేంద్రియ విజ్ఞానముల నుండియు, శీతోష్టాదికము 
లగువాటి సంస్పర్శలనుండియు, ఆ సంస్పర్శలచే ఉత్పన్నమగు సుఖము, దుఃఖము, 
అసుఖము, అదుఃఖము లనెడి వేదనలనుండియు నిర్వేదమును బొందుచున్నాడు. 


అట్లే మనస్సునుండియు మనోథర్మము నుండియు, మనో విజ్ఞానము మన 
స్పంస్పర్శము తజ్జనితములగు వేదనలనుండి గూడ నిర్వేదము బొందుచున్నాడు. 


నిర్వేదమును బొంది విరక్తుడై విముక్తుడగుచున్నాడు. విముక్తిని బంటి 
“విముక్తుడననియు జన్మబంధములు దొలగినవనియు” బ్రహ్మచర్య ఫలము 
సిద్దించినదనియు, కృతకృత్యుడ ననియు గూడ నతడెణుంగుచున్నాడని బుద్దగురుని 
వ్యాఖ్యానమును వినుచు వినుచు భిక్షువులు వేయిమందియును నిర్లిప్త్రచిత్తులై ఆస్రవ 
(క్లేశ) రహితులైరి. 


“భగవంతుడు బుద్దుడు యథేచ్చతో గయాశీర్షమున విహరించి తొలుత 
తాను రాజగు బింబిసారున కిచ్చినమాటను దలంచికొని జటిలభికుసహ(్రముతో 
చారిక నొనర్చుచు రాజగృహమును జేరి తత్పరిసరమందు లట్టివన ఉద్యానమందలి 
సుష్రతి స్థిత చైతన్యమున విడిది జేసెను. 


(1) ఇంద్రియవిషయ సంబంధమున గలుగు జ్ఞానము. 
(2) స్రోతావన్న - సకృదాగామి - అనాగామి - ఆర్హతులు. 
(3) వైరాగ్యమునకు పూర్వావస్ట. (4) మహావగ్గ *. (5) జాతకనిదాన. 


ప్రథమ ఖండము 41 


శాక్యపుత్రుడును ప్రవ్రజితుడును నగు శ్రమణ గౌతముడు తన నగరోపవన 
మున జేరియున్నాడను వార్త వనపాలకుని మూలమున మగధరాజుగు ్రేణిక బింబి 
సారుని చెవిని బడినది. “బుద్దుడు భగవంతుడు, అ్బర్హతుడు, సమ్యక్‌ సంబు ద్దుడు, 
విద్యాచరణయుక్తుడు సర్వోత్తముడు, సుగతుడు, ఆదర్శజ్యోతి, సర్వశాస్త, 
సకలలోకసాక్షాత్కర్త, ఆదిమధ్యాంత కల్యాణకరమగు ధర్మవేత్త, పూర్ణ బ్రహ్మచర్య 
ప్రకాశకుడును” నని వివిధ భంగుల నాతని కీర్తిని చెవులార విన్నవాడు గావున 
నమ్మహనీయుని సందర్శింప నరపాల చంద్రుడు కుతూహలించెను. 


మగధ నివాసులగు బ్రాహ్మణులును గృహపతులును పదిరెండు నియుత 
(లక్ష) జనము తనతోడ్తోరాగ రాజేంద్రుడు భగవంతుని చేరువ జేరి నమస్కరించి 
గూర్చొనెను. తోడ వచ్చిన వారును బుద్ద భగవంతునకు కొందజు నమస్క రించియు, 
కొందు కుశల మడిగియు, కొందజు ప్రవర (నామగో త్రములు) వినిపించియు, 
మజియు కొందజు ఊరకయు నందందు గూర్చొనిరి. గౌతమ మహాశ్రమణునితో 
గూడి ఉరువేల కాళ్యపు డుండుట చూచి గురువెవ్వడో శిష్యుడెవ్వడో యని వారిర్వు 
రివిషయమై మగధవాసులకు సందేహము గల్లినది. బుద్దదేవు డది గ్రహించి ఉరువేల 
కాశ్యపునితో నిట్లనియె. ““కాళశ్యపా! అద్నిహో త్రములను నీవెందుకు వీడితివి?: 


“దేవా! నిర్వికారమును అన్యదుర్గభమును నగు నిర్వాణ పథమును బొంది 
రాగాది మలయుతములును, కామేష్టిరూపములునునగు అగ్నికర్మలను వదలితి* 
నని చెప్పి ఉరు వేల కాశ్యపుడు తన యాసనము నందుండి లేవి భగవంతునకు 
సొష్ట్రాంగముగ ప్రణమిల్లి “గురుదేవా! వీడే శిష్యుడు” అనుచు ముమ్మాలు బలికెను. 
అంతటితో మగధ నివాసుల శంకయు దొలగి “ఉరువేల కాశ్యపుడే మహాశ్రమణుని 
వద్ద బ్రహ్మచర్య చరణ మొనర్చు చున్నాడి' ని నిశ్చయించిరి. 


భగవంతుడు యథాపూర్వముగ వారికందటీకిని ఆనుపూర్వి కథను జెప్పినంత 
మగధ నివాసులై, బ్రాహ్మణులును, గృహపతులునునై యుండు వారియందు 
పదునొకండు నియుత (లక్ష) జనమునకు కూర్చొన్న ఆసనముపైననే “సముదయ 
ధర్మమంతయు నిరోధధర్మమ'' నెడి నిర్మల ధర్మచక్షువు సంభవించినది. తక్కిన 
నియుత సంఖ్యయు ఉపాసకత్వమును పొందిరి. 


బుద్దధర్మమునందు విశారదుడై స్వతంత్రుడైన బింబిసారుడు భగవంతునితో 
నిట్లనియె. “భంతే! పూర్వము కుమౌారావష్టయందు నాకైదు కోర్కెలుండినవి. 
రాజ్యాభి షిక్తుడ గావలెనని మొదటి కోరిక. అది నెర వేణీనది. నా రాజ్యములోనికి 


42 శ్రీబుద్దవర్య 


సమ్యక్‌ సంబుద్దుడగు ల్లగ్షతుడు రావలెనని రెండవ కోరిక. అదియు యీడేటినది. 
అమ్మహాత్ముని సేవింపవలెనని మూడవకోరిక. అదియు సిద్దించినది. అతడు నాకు 
ధర్మోపదేశము చేయుగాక యని చతుర్ద కామన, అదియుగూడ పూర్తియైనది. ఆ 
భగవంతుని ధర్మమును నేను తెలిసికొని ధారణచేయవలెననుట అయిదవ అభిలాష 
అదియు ఫలీంచినది. దేవా! దారితప్పిన వానికి మార్గము జూపినట్లు వివిధ 
పర్యాయముల ధర్మము నెజుగ జెప్పితిరి. భగవంతుని శరణుజొచ్చుచున్నాను. 
ధర్మమును భిక్షుసంఘమును గూడ. నేటినుండి నన్ను సాంజలి శరణాగత ఉపాసకు 
నిగ స్వీకరించండి. రేపటి దినము భిక్షుసంఘముతో గూడి నా (భోజన) నిమంత్రణ 
మును అంగీకరింతురుగాకి? యని వేడికొనెను. 


మౌనరూపముననే భగవంతుడొసగిన యనుజ్ఞను గొని ప్రణామమొనర్చి 
మగధపతి తనయింటికి బోయెను. రాత్రి గడచినంతనే ఉత్తమములగు ఖాద్యభోజ్య 
ముల నాయత్తప అచి భగవానుని కడకేగి సమయమైనదని సూచించెను. ఆ పూర్వాహ్హా 
సమయమున భిక్షాపా త్ర చేతధరించి, తోడ జటిల భిక్షువులు వేయిమంది వచ్చుచుండ 
భగవంతుడు రాజగృహమున ప్రవేశించెను. 


మగధపతి బింబిసారుడును తనయింటియందు పబిచిన ఆసనములపై భిక్షు 
సంఘ సహితముగ బుద్దుని గూర్చుండ జేసి చేతులార వారి నుత్తమ భోజ్యములచే 
సంతృప్తుల జేసి వారందజును భోజనకర్మయందు విశ్రాంతి పొందుట చూచి 
యొకచో గూర్చొని యిట్లు వితర్కించెను. 


“విహరించుటకు భగవంతునకొక విహారముండుట తగును. అది యూరికి 
మిగుల దూరముగ నుండరాదు. మజీంత దగ్గబియు నుండరాదు. అపేక్షగలవారికి 
రాకపోకల కనుకూలముగ నుండవలెను. పగటియందు జనసమ్మర్దము లేనిదియు, 
రాత్రులందు శబ్బమధికము లేకుండునదియునై మొత్తముమీద యేకాంతస్థానము 
యోగ్యముగ నుండును. అట్టి విషయముల కన్నింటికిని నాయుద్యానమగు వేణు 
వనము చక్కగ యొప్పీయున్నది. దానినే వీరికి సమర్చింతునుగాకు* యని నిశ్చ 
యించెను. 


“ప్రభూ! నా ఉద్యానమగు వేణువనమును బుద్ద ప్రముఖభిక్షుసంఘమునకు 
దానముగ సమర్చించుచున్నాను.”” 


భగవంతుడందుకు సమ్మతించి వివిధ ధర్మకథాప్రసంగములచే మజీయు, 
బింబిసారుని సంతృప్పుని జేసి భీకుసంఘముతో “ భిక్షువులారా! ఆరామము (ఆశ్ర 


ప్రథమ ఖండము 43 


మము) లను గ్రహించుటకు అనుమతి యిచ్చుచున్నా నని పల్కి ఆసనమునుండి 
లేవిపోయెను. 


౮ 
సారిపుత్ర మౌద్గల్యాయనుల సంన్యాసము (వి. పూ. 470) 


* ఆ కాలమున రాజగృహమునందు సంజయుడను పేరుగల పరి వ్రాజకు 
డొకడు రెండువందల యేబది మందిగల పరివ్రాజక సంఘమొక దానితో కూడి 
నివసించుచుండెను. ఆ సంజయ పరినవ్రాజకుని వద్ద సారిపుత్రుడను, మౌ ద్గ్లల్యాయను 
డును బ్రహ్మచర్య చరణ మొనర్చుచుండిరి. వారిరువురును తమలో తాము * అమృ 
తజ్ఞానమును ముందు పొందిన వాడు ప్రక్కవానికి కూడ దానిని తలియజేయవలె” 
నని యొక తీర్మానము జేసికొనిరి. 


అంతట ఆయుష్మాన్‌ అశ్వజితుడు పూర్వాహసమయమున చక్కగ నాచ్చా 
దితుడై పాత్రవీవరములనుగొని ప్రశాంత సంయమవిలో కనముల క్రిందికి జూచుచు 
భిక్షకొటికు రాజగృహ పురములోనికి వచ్చెను. సారిపుత్రుడాతని భంగిమమును 
దిలకించి “యితడెవడో ల్వగతుడైన కావచ్చును. లేదా ఆ మార్గమును బట్టిన వాడైనను 
కావలెను. ఇతని గురువెవడో, ధర్మసం(ప్రదాయ మెద్దియో అడిగి తెలిసికొందును 
గాక” యని తలంచెను. 


అంతటిలో అశ్వజితుని భికాచరణము ముగిసినది. అతడు వెనుకకు మటలి 
నాడు. అందుకై వేచికొనియున్న సారిపుత్రుడును సమీపించి వచ్చి కుశలమడిగి 
*ఆయుష్మంతా! నీ యింద్రియములు ప్రశాంతములు. నీ మూర్తి ఉజ్జ్వలము. 
అయ్యా! నీ వేగురుని వద్ద ప్రవ్రజించితివి? నీ వెవని ధర్మము ననుసరించితి” వని 
యడిగెను. “ ఆయుష్మంతా! శాక్యపుత్రుడగు మహాశ్రమణుడు భగవంతుడు బుద్దుడు 
నాకు గురుడు. అతని నాశ్రయించి ప్రవ్రజించితిని. అతని ధర్మమునే నే 
నంగీకరింతును.”? 


“అయ్యా! మీ ఆచార్యు డేసిద్దాంతమును జెప్పెడివాడు?” 


“ ఆయుష్మంతా! నేనీ ధర్మమందు క్రొత్తగా జేరితిని. అందుచే ఆపరిచవయము 
నాకు కొంచెము. అయినను సంక్షేపముగ జెప్పెదను. * 


౫ వినయ - మహావగ్గ 1 


44 డ్రీబుద్దచర్య 
“వ్యర్థమగు విస్తారముతో బనియేమి? ముఖ్యమగు అర్ధమునే తెల్బుము."”' 


అంతట ఆయుష్మంతు డశ్వజితుడు సారిపు త్ర పరి న్రాజకునితో ధర్మపర్యాయ 
(ఉపదేశము నిట్లు జెప్పుచున్నాడు. 

“హేత్రువు (కారణము) కలిగి జన్మించు దుఃఖాదికములగు ధర్మముల 
యొక్క హేతువును (సముదయమును) వాటి నిరోధమును గూడ తథాగతుడు 
చెప్పుచున్నాడు. ఇదియే (సముదయము - నిరోధము) మహాశ్రమణుని వాదము. 
(సిద్దాంతము - ప్రతొపత్తు).”' 


అశ్వజితుని ద్వారా యీ ధర్మపర్యాయమును విని సారిపుత్ర పరివ్రాజకునకు 
“సముదయ ధర్మమంతయు నిరోధ ధర్మమే” యనెడి విరజ ధర్మచక్షు వుత్సన్న 
మెనది. 


మొగ్గలాయన (మౌద్గల్యాయన) పరి వ్రాజకుడును తనకడకు వచ్చు సారిపుత్ర 
పరీ వ్రాజకుని దూరమునుండియే గాంచి విస్మయముతో డగ్గతీ యిట్లనియె. 


“ ఆయుష్మంతా! నేడు నీ యింద్రియములు ప్రసన్నములై యున్నవి. నీ కాంతి 
ఉజ్జ్వలమై యున్నది. అమృతమును త్రాగితివా యేమి? 


“అవును. అమృతపానము జేసితిని.” 


““ఆయుష్మంతా! యెట్లు పడసితివి? అని మౌద్దల్యాయను డడిగినంత యత 
నికి అశ్వజితుభిక్షుని దర్శించినది మొదలు అతనితో నడిపిన సంవాదమంతయు 
సమ[గ్రముగ సారిపు త్రుడు వివరించి చెప్పెను. అది విని మౌద్దల్యాయన పరి వ్రాజకున 
కును ధర్మచక్షువు సముత్పన్నమైనది. 

అంతట వారిరువురును '“భగవంతుడు బుద్దుడే మన కాచార్యుడు. అతని 
కడకే పోదము పది” మని తమలోతాము కలియబలికికొని తమతో డివారైయుండు 
ఇన్నూట యేబదిమంది పరి వ్రాజకసంఘమువద్దకు వెళ్ళి యిట్లనిరి. “ ఆయుష్మంతు 
లారా! మాకు ఆచార్యుడు బుద్దభగవంతుడు. మేమతనియొద్దకు పోవుచున్నాము. 
ఇక మీయిచ్చ చొప్పున మీరు బోవచ్చును.”” 


అయ్యలారా! మేమందజమును మీ ఆశ్రయమున, సాహచర్యమున యిందు 
న్నాము. మీరు పోవుచోటికి మేమును వచ్చెదము. మనమందటిమునుగూడి మహాశ్రమ 
ణునివద్ద బ్రహ్మచర్య చరణ మొనర్భెదముగాకి” యని వారందయును తీర్మానించిరి. 


ప్రథమ ఖండము 45 


అటపై సారిపుత్ర మౌద్దల్యాయను లిరువురును సంజయ పరివ్రాజకుని చెంత 
కరిగి తాము బుద్దభగవంతుని జేరబోవువారమని జెప్పిరి. 


ఆ మాట విని సంజయ పరివ్రాజకుడు విభ్రాంతుడై వారిని నివారించి 
“ఆయుష్మంతులారా! వలదువలదు. మనము మువ్వురమును గలిసి యీ పరివ్రాజక 
సంఘమునకు మహంతులమై యుందము. అంతటి హక్కు మీకు నొసగుచున్నాను 
పోకుడి” ని నిర్భంధించెను. 


సంజయపరివ్రాజకుడు ముమ్మాటు నివారించినను వారు తమ పూని 
నుడుగక యిన్నూట యేబదిమంది పరివ్రాజకులతో గూడి భగవంతుడుండు వేణు 
వనమునకు బోయిరి. భగవంతుడును దూరము నుండియే వారిని జూచి తనయొద్ద 
నుండు భిక్షువులతో ““భిక్షువులారా! కోలితుడు (మౌద్గల్యాయనుడు) ఉపతిష్యుడు 
(సారిపుత్రుడు నాబరగు అదిగో! వచ్చుమిత్రులిద్దణీని జూడుడు. వారిటపై నా 
సంఘము నందు అగ్రశ్రావక యుగళులనియు, భద్రయుగళులనియు పేరువడసె 
దర” ని చెప్పు చుండెను. 


ఆలో నయ్యిరువురును చేరవచ్చి భగవంతుని చరణములపై శిరమువంచి 
నమస్కరించి, “భంతే! ప్రవ్రజ్యను ఉపసంపదను అనుగ్రహించుడి” ని వేడికొనిరి. 


శాస్తయగు బుద్దుడును పూర్వోక్త క్రమమున ఆయుష్మంతులగు, సారిపుత్ర 
మౌద్గల్యాయనులకు ఉపసంపద లభింపజేసెను. 


కాశ్యప సంన్యాసము (వ. పూ. 470) 


“మగధ దేశమున మహాతిత్ణ (తీర్ధ) మను అగ్రహారమునందు వసించు కపిల 
బ్రాహ్మణునకు ప్రధాన భార్య గర్భమున * పిప్పలీమాణవకుడను పుత్రుడు కలిగెను." 
మ ద్రదేశమున *సాగలమను పట్టణమునందు కౌశిక గో త్రుడగు నొక బ్రాహ్మణునకు 
ప్రముఖ భార్యయందు కల్గిన సంతానము భద్రాకాపిలాయని యను కూతురు. 


1. థేరగాథా - అట్టకథ 30 1సంయు- ని. అట్ట కథా 15-1-11 1అంగు-ని - 
అట్టకథ 1-1-4. 

. బ్రహ్మణ ఎద్యార్టి 

రావీ చనాబ నదుల మధ్యదేశము 

. స్యాలకోట (పంజాబ్‌) 


> wo స. 


46 శ్రీబుద్దచర్య 


క్రమముగ పెరిగి పెద్దవారై పీప్పలీమాణవకుడు యిర్వది యేండ్ల యీడువాడును, 
భద్రాకాపిలాయని పదునాటేండ్ల యీడుగలదియును నైరి. తల్లిదండ్రులు పుత్రుని 
జూచి “కుమారా! నీకు వయస్సు వచ్చినది. కులవృద్దికరమగు మార్గమును 
నెమకవలయును గదా!” యని పలుభంగుల నిర్భంధించుచు వచ్చిరి. మాణవకుడును 
“పితరులారా! నన్ను పీడింపకుడు. మీరు జీవించి యున్నంతకు మీ సేవ జేసి మదుపరి 
సంన్యసించెది? నని సమాధానమిచ్చెను. తజిచుగ తల్లిజేయు ఒత్తిడికి తాళలేక 
అతడొక సాకుజూపి తప్పించుకొననెంచెను. ఒక శిల్చిచే వేయికాసుల బంగారము 
వెట్టించి దివ్యసుందరమగు నొక కాంతా విగ్రహమును నిర్మింపజేసెను. ఎజ్జబట్ట 
కట్టించి పలువన్నెల పూలను జుట్టి సర్వాలంకార భూషితముగ నా (ప్రతిమను నిలిపే 
తల్లిని చేరబిలివి “అమ్మా! అచ్చము దీనివలెనుండు ఆడుది దొరకినచో నేను 
గ్నాగ్యస్థమున బ్రవేశించెదను” అని వచించెను. 


ఆమెయు మహావిదుషి*'నా కుమారుడు సుకృతాత్ముడు. అతని పుణ్యమే, 
కోరినట్లు సువర్ణ వర్ణయగు కాంతను కల్పించి యివ్వక పోదొ” ని తలంచి యెన 
మండ్రు బ్రాహ్మణులను పిలిపించి కోర్కిదీర కాన్కలనొసగి వారితోడ్త బంగారు 
బొమ్మను రథముపై బెట్టించి యిట్లనియె. “అయ్యలారా! మీరు దేశమంతయు 
గలయదిరిగి, జాతి గోత్రములతో భో గభాగ్యములతో మాకు అనురూపమైయుండి 
ఈ స్వర్ణవిగ్రహమును బోలిన కన్య నొక్క దాని యేజిపట్టుకొని వివాహము నిళ్ళ 
యించి ఈ సువర్ణ ప్రతిమను వారికడనే నుంకువగ నుంచిరండు. పొండని” 
పంపించెను, 


ఆ భూసురులును వల్లెయని బయలు దేరిపోవుచు *““మద్రదేశము చక్కని 
కాంతలకు పేరువడసినది. అందేబోయి వెదకుదము” అని మద్రదేశమునకుజని 
సాగల నగరమును బ్రవేశించిర. అచ్చటి యొకానొక స్నానఘట్టముపై వారుదెచ్చిన 
కాంచన విగ్రహము నునిచి యొకచో గూర్చొనిరి. అచ్చట దాది యొకతె భద్రాకాపీలా 
యనిని జలకమాడించి యలంకరించి రంగమహలునందు జేర్చి తాను స్నాన మాడు 
టకు స్నానఘట్టమునకు వచ్చినది. ఘట్టముపై నిలువబెట్టియున్న బంగారు బొమ్మను 
జూచి భద్రాకాపీలాయనిగ భ్రమించి సమీపించి *“నిర్లజ్జవె యిందున్నా వెందుకి” 
ని వీపుపై తట్టెను. తాకినంతటనే అది ప్రతిమగ నెజీంగి “ ఓహో పాటి బడితిని. నా 
స్వామకిన యీ ప్రతీమకును పోలిక యెక్కడిది? ఆమె గుడ్డలుమోయు దాసిక్రైనను 
దిటు వచ్చునా?” యని అపహసించెను. 


ప్రథమ ఖండము 47 


ఆ మాట లాలించిన వారౌట బ్రాహ్మణులాదాదిని చుట్టుముట్టి ప్రశ్నించి 
“సువర్ణ ప్రతిమకంటె అనంతగుణముల సుందరియు, దీపమువలె ్రకాశించున 
దిగను భద్రను గుణించి యెటీంగి వారియింటికరిగిరి. గృహస్వామియగు కౌశికగో త్ర 
బ్రాహ్మణుడు ఆ భూసురుల నెదుర్కొని సత్కారపూర్వముగ వారి రాకనుగూర్చి 
యడిగెను. వారును విస్తారముగ తమ యాగమన వృత్తాంతము నెజింగించి కన్యనడి 
గిరి. ఆ బ్రాహ్మణుడును అనుకూలసంబంధముగ గ్రహించి యంగీకరించెను. బ్రాహ్మ 
ణులును ఆ వార్తను తిరిగి కొనిపోయి కపీల బ్రాహ్మాణదంపతుల కెటీ గించిరి. 


పిప్పలీమాణవకుడు ఈ తనయుక్తి మొక్క పోవుటజూచి వేలు మార్గముగానక 
స్వయముగ భద్రకొక కమ్మవ్రాసి పంపెను. “భద్రా! నీకు యోగ్యుడగు పతిని 
యేజీకొనుము. నేను కొద్దికాలములో సంన్యసించెదను. నన్ను నమ్ముకొన్నచో 
పిదప దుఃఖింపవలసివచ్చును.”” 


అక్కడ భద్రయుగూడ మొదటినుండి విరక్తశీల గాబట్టి పీప్పలీమాణవకునికి 
“ఆర్యపుత్రా! నీకు లర్దమగుసతిని గ్రహింపుము. నేను కొద్దికాలమునకు ప్రవ్రజించె 
దను. అటపై నీవు దుఃఖిపవలసివచ్చున' ని లేఖ వ్రాసిపంపినది. 

పత్రవాహకులు దారిమధ్యమున కలిసికొని యిర్వురిజాబులను చదివి 
“పిల్లలు పెద్దపోకడలకు పోయినారి” ని అపహసించి వాటిని జించివైచి వాటిస్టానము 
నందు పరస్పరము అనురాగమును సూచించునట్లు అనుకూలపత్రములను వ్రాసి 
వారికి జేర్చిరి. 


తలవని తలంపుగ దైవవిధిచే యొడమూడిన సంబంధముతో భద్రయు, 
పిప్పలీమాణనకుడును భార్యాభర్తలయ్యు బ్రహ్మచర్యనియమమునకు భంగము 
వాటిల్లకుండ పవిత్రులై మెలగిరి. శయ్యామధ్యమున పూలదండ నునిచి కుడివైపు 
పతియు యెడమవైపు సతియు పరుండి యుండియు శరీర స్పర్శభీతిచే చక్కగ 
నిద్రించువారు గూడ కాదు. విలాసముల మాట యెందుకు? చిునవ్వైనను నవ్వుట 
లేదు. ఇట్టి అగాధ గంభీరమగు సంయమ వ్రతములో కుమారి కుమారకులు ముదు 
సళ్ళు జీవించియున్నంతకు యింట కాలము గడపీరి. పాతర్ల కొలది ధనము, 
పండ్రెండామడల పొడవున భూములు, గొప్పవియగు పదునాలుగు గ్రామముల 
జాగీరు, పదునాలుగు యేనుగుల గుంపులు, అశ్వదళములును, రథ దళములును 
ఒక్కొక్కటి పదునాలుగు కల్లి వారి సంపద అంతింతనరానిది. 


48 డశ్రీబుద్దచర్య 


బ్రాహ్మణ కుమారుడొకనాడు గుజ్జము పైనెక్కి భూముల దున్నించుటకై 
పోయెను. దున్నుటచే భూమినుండి బయటపడిన పురువులను కాకులు మొదలగు 
పక్షులు చుట్టు కొని తినుచుండుటను గట్టుపై నిలివి పరికించెను. వెంటనే తనతోడి 
వారితో “ఆ పక్షులేమి దినుచున్నవ” ని యడిగెను. వారును క్రిమికీటక ప్రాణులను 
దినుచున్నవని జెప్పిరి. విహ్వలుడై యిట్లనెను. **ఆ పాపమంతయు నెవ్వటీకి?** 


“మీకే” అని జవాబు. 


*పాప్రభూయిష్టమగు యింత య్రైశ్వర్యముతో నాకు బని యేమి? అంతయు 
భద్రకు అప్పగించి ప్రవ్రజించెదను.”? అని నిశ్చయించెను. 


అక్కడ యింటియందు భద్రకుగూడ యిట్టి ఘటనయె గూడినది. నువ్వుల 
నెండబోయించి భద్ర, వాటి యెదుట గూర్చొన్నది. ఆ గింజలలోని పుర్వులు మల 
మల మాడిపోవుట జూచి దాసీజనముతో “ఆ పాపమెవ్వరికి తగులున”” ని యడిగెను. 
వారును “మీకే” యని సమాధాన మొసగిరి. ఆమెయు విహ్వలయై భర్త యింటికి 
వచ్చినంతనే సర్వ మతని కర్చించి తాను సంన్యసింప తీర్మానించినది. 


పతి పత్నులీర్వురును భుజించి మేడపై యేకాంతమున మంచముమీద 
గూర్చొని నారు. మాణవకుడు మొదట తనయభి ప్రాయము నెటీగించెను. భద్రయు 
తానునందుకే సంసిద్దమైయున్నాన' ని తీర్మానించెను. వెంటనే యిర్వురును కావిగుడ్డ 
లదాల్చీ, భీక్షాపాత్రల ధరించి యొకరివెం[డ్రుకల నొకరు త్రుంచివైచికొని * ప్రపంచ 
మునందు సర్వజ్ఞుడగు అతు డెవ్వడుగలడో యతని నుద్దేశించియే, మాయీ 
ప్రవ్రజనమి' ని ప్రతిజ్ఞ పలికి యెవ్వటీకిని దలియరాకుండ మేడదిగి బయలు దేరి 
పోయిరి. 


కొంతదూరమరిగినంత ప్రాంతీయులగు వరివితజనులు వారి వేషముల జూచి 
మిక్కిలి విలపించీ వెనుకకు రాగోరిరిగాని ఆ మాటల బెడచెవిబెట్టి తమదారిని తాము 
బోయిరి. 


మటీయు కొంతదారి నడిచిరి. స్టవిరు డిట్లు తలపోయసాగెను. “అమూల్య 
సౌందర్యవతియగు భద్ర నా వెంటనుండుట జూచి లోకము పలువిధముల శంకిం 
చును. పాపభావన జేసి జనులు నరకగాములౌదురు గదా?” యని తలంచుచున్నంత 
దారి రెండుగ జీలీ రెండుత్రోవలు వచ్చినవి. అంతట నతడు “భద్రా! పరివ్రాజకుడ 
నగు నా వెంట స్త్రీవగు నీవుండుట తగదు. చెరియొక దారిబట్టి పోది” మని చెప్పెను. 


ప్రథమ ఖండము 49 


“ఆర్యా! చిత్తమి” ని ఆమెయు నొడంబడి ముమ్మాటు చుట్టుదిరిగి, నాలుగు 
స్థానములందు అయిదు అంగములచే వందనమొనర్చి దోసిలి జోడించి “లక్షలాది 
కల్పములనుండి విడువకవచ్చు స్నేహగ్రంథి విడిపోవుచున్నది. ప్రభూ! మీరు దక్షిణ 
జాతివారు. కుడివైపు దారిని బట్టండి. (స్త్రీలు వామజాతివారు. నాదారిని బోయెది' 
నని యెడమవైపు దారిబట్టి భద్రాకాపిలాయని వెళ్ళిపోయినది. 


సమ్యక్‌ సంబుద్దుడు వేణువన మహావిహారమున గంధకుటియందు కూర్చొని 
యుండి పిప్పలీమాణవకుడును, భద్రాకాపలాయనియును అపారసంపదనువీడి 
ప్రదప్రజి తులై వచ్చుచున్నారనుట ధ్యానదృష్టిని విలోకించెను. వారిని తనకడ చేర్చు 
కొనదగినవారిగ నూహించి పాత్రవీవరములను గొని యందుండి లేచి మూడుపరు 
వుల నేల ముందుకు నడిచి రాజగృహమునకును నాలందకును మధ్యనుండు 
“బహుపుత్రకి? మను మట్టీ చెట్టు క్రింద ఆసనబద్దుడై కూర్చుండెను. మహాకాశ్యపుడు 
(పీప్పలీమాణవకుడు) ను అతనిగాంచి “ఇతడే మాకు గురుడు. ఇతని నుద్దేశించియే 
మేము (ప్రవ్రజించితి” మని అచ్చటినుండియే ముమ్మాజు ప్రణతులర్చించి “ భగవంతా! 
మీరు గురువు లరు. నేను మీకు శ్రావకుడ (శిష్యుడ) నూ” అని చెప్పెను. అంత భగ 
వంతుడు బుద్దు డతనికి త్రివిధోపదేశముల నొసంగి ఉపసంపదనను గ్రహించి మజ్జీ 
చెట్టు క్రిందనుండి లేచి ఆ మహాకాశ్యప స్టవిరుడు తనకనుచర శ్రవణుడుగ వెన్నంటి 
వచ్చుచుండ దారిపట్టెను. తథాగతుని శరీరము మహాపురుషలక్షణములు ముప్పది 
రెండింటితోడను, మహాకాళ్యపుని శరీరము యేడులక్షణములతో డను ఒప్పియుండి 
నవి. కొంతదూరమరిగి సుగతదేవుడు దారినుండి వైదొలగి యొకవెట్టు క్రింద 
జేరినంత స్థవిరుడును యింగితజ్ఞుడు గావున వైళమ తనపై నుండు పట్టుదుప్పటిని 
మడిచి క్రింద పజీచెను. శాస్తయు దానిపై గూర్చొని చేతితో ఆ పట్టుగుడ్డను అల్లన 
తడివి చూచి, “కాశ్యపా! ఈ నీ సంఘాటి చాల మెత్తగనున్నది.?” యనెను. 

భగవంతునకు తన శాలువ నచ్చినదిగ భావించిియత డిట్లనియె. *“భంతే! 
తాము దీనిని స్వీకరించి ధరించండి”. 

“కాశ్యపా! నీవు దేనిని తాల్భెదవు?” 

ప్రభూ! దయచేసినచో తమ పుట్టమును గైకొందును.* కాళ్యపా! కట్టికట్టి 
చినిగి జీర్ణమైపోయిన నా బొంతను ధరింతువా? ఇదో, గైకొనుము. ఇది బుద్దులను 
భవించిన వస్త్రము. అల్పులు దీని ధరింప నర్హులుగారు. ధర్మాచరణమునందు 
పండినవారు, జన్మ మంతయు * పాంసుకూలిక వ్రతనిష్ణులెయున్న వారుమాత్ర 
మిందుకు యోగ్యులు'”. 

1. పేలికలను ప్రాతగుడ్డలను అతికి కుట్టిన బొంతలను ధరించువారు. 


50 శ్రీబుద్దచర్య 


ఇట్లు స్టవిరుని చీవరమును బుద్దుడును, బుద్దుని చీవరమును స్టవిరుడును 
మార్చు కొనిరి. “బుద్దోపభుక్తమగు చీవరము లభించినది గదా, అహో భాగ్యమను 
కొనుచు స్థవిరు డుప్పాం గిపోయెను; కాని గర్వవివశుడు కాలేదు. శదురికడనుండి 
సంగ్రహింపదగిన “అవధూత గుణముల పదుమూడింటిని సేకరించి అతడు 
యేడుదినములు నూతన పృథర్ధనుడుగ (తత్త్వసాక్షాత్కారము పొందని వాడుగు 
నుండగలిగెను. ఆ పై యెన్మిదవనాడు ప్రతిసంవిత్‌ సహితమగు అత పదవిని 
ప్రాపించెను, కొంతకాలము గడచినంత భద్రాకాపిలాయనియు భగవచ్చరణముల 
నాశ్రయించి భిక్తుణియైనది. 


కశ్ళపసూ త్రము 

2 ఒకానొక సమయమున ఆయుష్మంతుడు మహాకాశ్యపుడు రాజగృహము 
నందలి వేణువన కలందక నివాసమున విహారమొనర్చుచుండెను. అదేసమయమున 
ఆయుష్మంతుడు ఆనందుడును గొప్పదియగు భిక్షుసంఘముతోడ దక్షిణగిరి 
యందు చారిక నొనర్చు చుండెను. ఆనందుని సంఘమునందు ప్రాయశః తరుణ 
వయస్కులగు మువ్పదిమంది శిష్యులు భిక్షుభావమును వీడి గృహస్టులై పోయిరి. 
ఒకానొక సమయమున ఆయుష్మంతుడగు ఆనందుడు మహాకాళ్యపుడుండు చోటికి 
దక్షిణగిరినుండి చనుదెంచెను. వచ్చి యొకచో కూర్చొనిన ఆనందునితో మహాకాశ్యపు 


డిట్లనియె. ““ఆవుస్‌ అనందా! భగవంతుడు కులములయందు మూడువిధములగు 
భోజనముల నేకారణములను నేర్చజచియున్నాడు?” 


“భంతే! కాశ్యపా! కారణములు మూడు గలవు. స్వేచ్చాచారుల నిగ్రహించు 
టకును, సునీతిపరులు సుఖముగ మెలగుటకును, ప్రతికూలించి అనిష్టము కల్లింప 
జాలు దుష్టులను తుష్టి జెందించుటకును ఇల్లీ మూడు కారణములచే భగవంతుడు 
కులములందు మూడు విధములగు భోజనముల విధించియున్నాడు.”' 


“ఆనందా! నీవు యీ క్రొత్తభిక్షువులతో కూడి యేల సంచరించుచున్నావు? 
వీరు యింద్రియద్వారముల మూయనేర్చిన వారు గారు. భోజనమునందు పరిమాణ 
మును గుర్తించినవారుకారు. జాగరణయందు సమర్హులుగారు. ప్రెర్గనువలె కుల 
ములను నశింప జేయుచున్నావు. కుమారా! నీ యీ భిక్షుసంఘము కూలిపోవు 
చున్నది. క్రమము తెలియనివాడవైతివి.?* 


(1) ధుత - అంగ 
(2) సంయుత్తనికాయ 1 - 27 -5 


ప్రథమ ఖండము 51 


“భంతే! కాశ్యపా! తల నరిసినకూడ కుమారా! యని అనిపించుకొనుట 
నాకు తప్ప లేదే?? 


“అనందా! అవును. క్రమ మెజుగని కుమారుడవు. ”” 


వైదేహమునియు ఆర్యుడును నగు ఆనందుని మహాకాశ్యపుడు “కుమారా? 
యని ఛీకొట్టుట థుల్లనం దాభిక్షుణి విని కుపితయై సమీపించి యిట్లనియె. 

ఆర్యా! అన్యసం ప్రదాయమున వర్తించు మహాక్రాశ్యపుడా! వైదేహమునియగు 
ఆనందుని ‘కుమారి యని భీకొట్టుటకు ఎట్లు సాహసించితివి?”” అని యడిగెను. 

ఆ మాటవిని మహాకాశ్యపుడు ఆనందునివైపుమళ్ళి * ఆయుష్మంతుడా! 
థుల్సనందా భిక్షుణి యోచించక ఆత్రపడి పల్కుచున్నది. నేను సంన్యసించినది 
మొదలుకొని భగవం తుడు ల్బర్లతుడు సమ్యక్‌ సంబుద్దుని వదలి వేజొకని గురువని 
యనలేదు. నేను గృహస్టుడవై యుండు వేళలందు పదింబది యిట్లు తలంచువాడను. 
“పరిపూర్ణ పరిశుద్ద బ్రహ్మచర్యమును యింటియందుండి పాలీంచుటనునది పొస 
గదు. తలను గొటీగించుకొని కావిబట్లలుదాల్ళి యిల్లువదలీ ప్ర వ్రజించెదను గాక”. 
అనందా! ఆ వెనుక * పటపిలోతికలచే సంఘాటి (దుప్పటి - బొంత) నొనర్భుకొని, 
లోకమునందు యే ల్లగ్లత భగవంతుడుగలడో - అతని నుద్దేశించియె నా యీ 
ప్రవ్రజనమని యాన బలికి పరివ్రాజక వేషమున యిల్గువదలి వచ్చితిని. దాశియందు 
రాజగృహమునకును నాలందకును మధ్య, బహుపుత్రక చైతన్యము నందు కూర్చొని 
యున్న భగవంతుని బుద్దుని జూచి సంభ్రాంత హృదయముతో డగ్గటీ ప్రణమిల్లి 
“దేవా! నీవు శాస్త్రవు. నేను శ్రావకుడును” అని విన్నవించితిని. “ ఆయుష్మం 
తుడా[!” యని పిలిచి సుగతు డిట్లనినాడు. 


“కాశ్యపా! ఎవ్వడిట్టి యుక్తచిత్తుడగు శిష్యునితో, తెలియక తెలిసితిననియు, 
చూడక చూచితిననియు పలుకునో వానితల బ్రద్దలు కాగలదు. తెలిసినపుడే నేను 
తెలసితి నందును. చూచినపుడే చూచితినందును. అయ్యా! కాశ్యపుడా! పెద్దలయెడ 
పీన్నల యెడకూడ లజ్ఞాభయములు కల్ళియుండుట నేర్చికొనుము. కుశలపవిత్రమగు 
ధర్మమును వినుటకును ఆదరించుటకును నీవు ఉత్సాహివి కమ్ము. శరీరసంబంధ 
మగు అనుకూల స్మృతి వీడకుండునట్లు గమనింపుము.”* 


భగవంతు డిట్టుపదేశించి ఆసనమునుండి లేచి బయలు దేరెను. నేనును 
మలవచిత్త యుక్తుడనై వారము దినములు మాత్రము గడపి యెనిమిదవదినము 


1. అంచు చినిగిన వస్త్రమును పిలోతిక (పేలిక యందురు. అట్టి వాటిని కొన్నింటిని 
చేర్చి కూర్చినది పటపీలోతికాసంఘాటీ (బొంత) యందురు. 


52 శ్రీబుద్దచర్య 


విమలజ్ఞానమును బొందితిని. బయలుదేరి పోవుచున్న భగవంతు డొక్కెడదారిని 
దొలగి చెట్టు క్రిందికి పోయెను. నేనును నా పటపిలోతికాసంఘాటిని మడిచి, దానిపై 
కూర్చుండజేసితిని. బుద్దుడా సంఘాటిని గ్రహించి, స్వయముగ తాను ధరించుచున్న 
దియు జనుముతో నేసేనదియునగు పాంసుకూలమును నా కొసంగెను. అన్యదుర్లభ 
మగు దానిని గ్రహించి “ధన్యోస్మి” యనుకొంటిని. 


౧౦ 
మహాకాత్యాయనుని సంన్యాసము (వి. పూ. 470) 


*మహాకాత్యాయనుడు ఉజ్జయిని నగరమందు పురోహిత గృహమున పుట్టిన 
వాడు. పెరిగి పెద్దవాడై వేదములను మూడింటిని చదివి పురోహిత పదవిని పొందెను. 
గోత్రనామమున కాత్యాయనుడని ప్రసీద్దుడయ్యెను. రాజగు చండ ప్రద్యోతనుడు 
ఒకనాడు తన మంత్రులనందటి స్రోగుజేసి “అయ్యలారా! మీలో నెవడైన భగవంతుని 
బుద్దుని యిచ్చోటికి తీసికొని రాగలరా?” యని ప్రశ్నించెను. వారును మహారాజా! 
ఆ పని ఆచార్యుడు కాత్యాయనునకు దప్ప తదితరులకు సాధ్యము కాది నిరి. 
రాజును ఆయనను బిలువనంపి '“పొమ్ము. దశబలుని గొనితెమ్మ” ని యాదేశించెను. 


“దేవా! సంన్యసించుటకు అనుమతించినచో అట్లే జేసెదను.”” 
“ఏమి జేసియైనను తథాగతుని గొనిరమ్ము.”” 


భూసురుడును వల్లెయని యంగీకరించి పయనమై యిట్లు యోచించెను. 
“బుద్దులకడకేగుటకు పెద్దగుంపులు అవసరము లేదు.నాతోడ యేడుమందిని 
మాత్రము గ్రహించి పోయెదను”' అని తనతో కలిసి యెనిమిదిమందియును బుద్దు 
నికడ కేగిరి. శాస్తయు తన యొద్దకువచ్చిన యెనమం డ్రువురకును ధర్మోపదేశము 
చేసి ప్రతిసంవిత్‌ సహీతముగ లర్గతులనుగ జేసెను. అంతటవారిని రండని చేరబిలిచి 
వారిపైచేయి జాచి నంతట వివిత్రముగ బోడితలలతో, పాత్రచీవరములతో నూటేండ్ల 
స్టవిరులవలె దోచిరి. అంతట కాత్యాయనస్థవిరుడు భగవంతుని ఉజ్జయినికి పయ 
నించుటకై ప్రార్టించెను. ఆ మాట విని తథాగతుడు “ భిక్షూ! పోరానిచోటికి యే 
కారణమువేనైనను బుద్దుడు పోడు. నీవే పొమ్ము. నీ మూలముననే రాజేంద్రుడు 
తృప్తి పొందుగాకి” యనెను. “పెద్దలకు రెండుమాటలుండవు. అభ్లెకానిమ్మ”' ని 
స్టవిరుడును గురునకు వందన మొనర్చి తనతోడ్డ వచ్చిన యేడ్వురు భిక్షువులను 


1. అంగుత్తర - ని అ: కు 1-1-10. 


ప్రథమ ఖండము 53 


వెంటబిలిచికొని వెనుకకు మజిలి పోవుచు మార్గమధ్యము నందుండు తేలప్పనాళి 
యను (గ్రామములోనికి భిక్షకొజకు వెళ్ళెను. 


ఆ పురమునందు శ్రేష్టికులమున బుట్టిన కన్యలు యిరువురు గలరు. అందులో 
నొకతె దరిద్రకులమున బుట్టినది. తలిదండ్రులు గతించుడు. దాది యాశ్రయమున 
బెజీగినది. అయినను బంగారువంటి రూపము. ఎక్కడ లేని పొడగాటి వెండ్రుకలు. 
వేటొక కన్య సంపన్న గృహమున బుట్టినది. కేశహీన యగుటచే యెంతటి వెలనైన 
నిచ్చి ఆ కన్యకకుగల ద్వీర్ధ కేశములను తాను కొనవలెనని అపేక్షించి సందేశమంపినది. 
కాని ఆ గ్రేష్టికన్య యిచ్చుటకు అంగీకరించ లేదు. 


అనాడు స్థవిరునకును తోడియేడ్వురు భిక్షువులకును బిచ్చము పుట్ట లేదు. 
రిక్తపాత్రములతో వట్టిచేతులతో తిరిగి వచ్చువారిని జూచి శెట్టి బిడ్డకు జాలిబొడమి 
నది. “అయ్యో! నేను దరిద్రురాలనైతినే! నా వెండ్రుకల నమ్మి వచ్చిన ధనముతో 
వీరిని సంతృప్పుల జేసెది* నని నిశ్చయించి దాదిని బంపి దారిని బోవు స్టవిరులను 
పిలువనంపి యింట కూర్చుండ బెట్టినది. 


తటీగి తన చేతికిచ్చిన వెండ్రుకలను దీసికొని దాది తిన్నగ ధనిక కన్యకవద్ద 
కరిగినది. దినదినము తానపేక్షించు నిక్షేపషము తనంతకు తాను దగ్గణ జేరినది, 
తటీవేచియున్న గ్రేష్టికూతురును తిరస్కారముద్రతో, పలుచని చూపుతో దాదిని 
జూచి “అమ్మా! వీటి వెల యెనిమిది ౫ కార్జాపణములు (రాగినాణెములు) 
మాత్రము. సమ్మతియున్న గొనిపామ్ము యిచ్చెది” ననెను. విధిలేమి దాదియు 
వెండ్రుకల నిచ్చి యెనిమిది కార్జావణముల గైకొని యింటికి వచ్చినది. శ్రేష్టి కన్యకయు 
యెనిమిది కార్జాపణములతో నెనిమిదిమంది భిక్షువులకు సంతర్భణము జేసినది. 
అంతయు నెటింగిన కాత్యాయనస్థవిరు డాకన్యకను చేరబిలివెను. ఆమెయు సంభ్రమ 
వినయములతో డగ్గటీ సగౌరవముగ నమస్కరించెను. సత్సా త్రయందొసగీన దానము 
అప్పుడప్పుడే ఫలప్రదము గదా! ఆ చేడియ స్థవిరులకు నమస్కరించి లేచి నిలిచినంత, 
తలవెండ్రుకలు కూడ యెప్పటీవలె, మొలిచి పెరిగి నిలిచినది. శ్రేష్టికన్యకకు కేశ వ్రదాన 
మొసంగి స్టవిరులాకాశ మార్గమున పోయి నగరోద్యానమగు కాంచనవనమున దిగి 
చేరికొనిరి. తోటమాలియు రాజనగరుకు వెళ్ళి “పురోహిత కాత్యాయనుడు 
'ప్రవ్రజితుడై పురోపవనమునకు వచ్చి యున్నాడ్డి'ని రాజున కెజుక పజచెను. 
భూపతియు సంతుష్టహృదయమున కాంచనవనమున్ష కేగి అంగపంచకముతో 
స్టవిరుల కెజిగి యొకచో కూర్చొని- 


* ఆ కాలపు నాణెములు. 


ర్‌డ శ్రీబుద్దచర్య 
“మహాత్మా! బుద్దభగవంతుడు యెక్కడ?” అని యడిగెను. 
“మహారాజా! వారు రాలేదు. నన్నంపినారు.”” 


“మహావురుషులారా! ఈనాటి భిక్షను మీరు యెచ్చట పాందితిరి?”* అని 
నరపాలుడడి గిన స్టవిరుడును గ్రేష్టికన్యక యింట కల్గిన విషయమును, ఆమె చూపిన 
త్యాగమును వర్ణించి చెప్పెను. ఆ మాటలన్నియు వినిన తర్వాత రాజగుచండ ప్రద్యోత 
నుడు, వారుండుటకు స్టవిర నివాసమొకటి నిర్మింపజేసి వారి భోజనవ్యవస్టయు 
అందే యేర్భజిచెను. అంతట తన యింటికిపోయి ఆగ్రేష్టికన్యను పిలువనంపీ పట్టపు 
రాణిగ నొనర్భుకొనెను. ఆ కన్యక జేసిన పుణ్యము, అదే జన్మమున ఫలించినది. 
దంపతులిరువురును స్టవిరుల సత్కరించుట యందు మిగుల శ్రద్ధావహులై యుం 
డిరి. ఆ పడతి గర్భమున నొక మగబిడ్డ జన్మించెను. మాతామహుని పేరిట నా 
శిశువునకు గోపాల కుమారుడని పేరిడిరి. అప్పటినుండియు గోపాలమాత యని 
ఆమె |ప్రసిద్దియైనది. స్థవిరవూజా దురంధరయై గాజును ప్రార్ధించి, కాంచనవనమున 
స్టవిర విహార మొకటి నిర్మింప జేసినది. 


కాత్యాయనాది స్టవిరులు కొంతకాలము ఉజ్జయిని యందు గడపీ వెండియు 
భగవంతుని చేరువ జేరికొని6. 


౧౧ 
ఉపాధ్యాయ, శిష్య కర్తవ్యములు. ఉపసంపద (వి. పూ. 470) 


మగధ దేశీయులు ప్రసిద్దులును నగు కులపుత్రులు పలువురు భగవంతుని 
వద్ద బ్రహ్మచర్య చరణ మొనర్చుచుండిరి. దానింగాంచి ప్రజలెంతయు చిరాకు జెంది 
నిందించు చుండిరి. *“శ్రమణ గౌతముడు లోకనాశనమునై కంకణము గట్టినాడు. 
"స్త్రీలను విధవలను జేయుటకు పురుషుల నపుత్రకులుగ జేయుటకు, కులముల 
మూలోన్మూలనము జేయుటకు శ్రమణ గౌతముడు దిగివచ్చినాడు. ఒక్క వేయి 
జటిలులను సంన్యాసుల జేసినాడు. సంజయ శిష్యులను రెండువందల యేబది 
మందిని తనలో కలుపుకొన్నాడు. అంతటితో దాహమాజక మాగధీయులగు కుల 
పుత్రులను శ్రమణగౌతముడు తన రంగులో ముంచుచున్నాడు. * గిరివ్రజమున 
వచ్చి చేరినాడు. ఇంకెందటెందటిని కొనిపోనున్నాడో.? 


1. రాజగృహ పురము. 


ప్రథమ ఖండము క్ర 


పురమంతటను యిదే మాటలు పొక్కి పోవుచున్నవి. భిక్షువులు భగవంతునితో 
ప్రజలాడు మాటలు జెప్పిరి. భగవానుడు వారలజూచి “భిక్షువులారా! ఈగాలి 
చాల సేపుండదు. వారము దినములు గడువనిదే అంతయు శాంతించ గలదు. 
మిమ్ము తూలనాడు వారితో మీరిట్లు సమాధానమిండు. 


“మహావీరుడు తథాగతుడు సత్యధర్మమార్గమున కొంపోవుచున్నాడు. ధర్మ 
మార్గమున నడిపీంచువారిని జూచి బుద్దిమంతులసహ్యపడుటెందుకు?** 


అన్నట్టు వారముదినములు గడవకముందే గాలి శాంతించినది. దుమారమ 
సలే లేదు. . 


* ఆ దినములలో భిక్షువులు ఉపాధ్యాయ రహితులైయుండుటచే ఉపదే శము, 
అనుశాసనమును లేక ఆచార విచారములందు ఆహారవిహారములందు [క్రమము 
లేక యుండిరి. శ్రమణ భిక్షువుల చర్యలపై ప్రజ లసహ్యించుకొనజొచ్చిరి. సంఘము 
నకు గలుగు పరాభవమును సహించలేక యోగ్యులగు కొందు భిక్షువు లీవార్తను 
భగవంతుని చెవిని బడవేసిరి. బుద్దభగవంతుడు భిక్షువుల సమావేశపబచి భీకొట్టి 
““భీక్షువులారా! శ్రమణులు కానివారు |ప్రవర్తించునట్టు అసభ్యాచారములందు మీ 
రెందుకు తలవడితిర? అహో! అనుచితము - అయోగ్యము - అకరణీయము. 
ఈ పద్దతి అప్రసన్నుల ప్రసన్నుల జీయుటకుగాని, ప్రసన్నుల మటీంత ప్రసన్నుల 
జేయుటకుగాన వర్తంపదు. ప్రసన్నులను అప్రన్నుల జీయుటకును, అప్రసన్నులను 
మటీంత అ్రసన్నులుగ జేయుటకుమాత్రమే చాలినదొ* అని పలువిధముల విమ 
రించి మటీయు నిట్లనియె. 


““భిక్షువులారా! మీరొక ఉపాధ్యాయుని యేరుకొని వరింపుడు. అందుకు 
అనుమతి నిచ్చుచున్నాను. ఉపాధ్యాయుడు శిష్యుని పుత్రునివలె తలంచవలెను: 
శిష్యుడు ఉపాధ్యాయుని తండ్రివలె భావించవలెను. ఉత్తరీయ మొక భుజముపై 
వేసికొని నమస్కరించి మోకాళ్ళపై గూర్చొని అంజలిబట్టి “భంతే! నాకు ఉపాధ్యా 
యులుగ నుండుడా”ని ప్రొర్దించవలెను. ఇది ఉపాధ్యాయ వరణక్రమము. 


శిష్యుడు ఉపాధ్యాయునియెడ ఒప్పిన నడవడి కల్గియుండవలెను. తగినవేళకు 
మేలుకొని దంతకాష్టమును, జలమును యీవలెను. పడకను చుట్టి యెత్తిపెట్టవలెను. 
అల్పాహారమున్నచో పాత్రను కడిగి అర్చించవలెను. నీటినిచ్చి భోజనపాత్రను తీసికొని 
నీటితో మాత్రము కడిగి తీసిపెట్టవలెను. అతడుండు నెలవును చీపురుతో ఊడ్బ 
వలెను. ఎందైన పోదలచినచో వస్తాదికమును, కమండలమును అందివ్వవలెను. 


1. మహావగ్గ 1 - 4 భాణ. 
F7 


56 శ్రీబుద్దచర్య 


తో డరాగలిగినవో పాత్రవీవరముల ధరించి తాను అనుచర భిక్షుడుగ వెంటపోవలెను. 
శిష్యుడు ఉపాధ్యాయుని వెంట బోవునపుడు మిగుల దూరముగ గాని, మిగుల 
దగ్గజయై గాని నడువరాదు. మాటలాడునపుడు మధ్య దూరి మాట్లాడరాదు. 
వెనుకకు దిరిగి మలి వచ్చునపుడు తాను ముందుగ నెవచ్చి ఆసనమును పజిచి 
పొదోదకమును, పాదపీఠమును, పాద కాష్టమును సమర్పించ వలెను. వలసిన దెల్ల 
యును ఊహించి అందియ్యవలెను. చెమట తగిలిన వన్తములను యెండలో కొద్దిగ 
యెండించవలెను. మిక్కిలి మండించరాదు. భోజన మపేక్షించినవో ఆ యా వస్తువుల 
సిద్దపబిచుటయు, స్నానము చేయగో రినచో అందుకు వలయు పరికరముల నాయత్త 
పబిచుటయు శిష్యుని. కర్తవ్యము. 

ఉపాధ్యాయుని శరీరమును తోమవలెను. ఆయన విహరించు విహార మును 
శుభ్రపరచ వలెను. కసువు దోయునపుడు అందందుండెడి పాత్రలను బట్టలను 
మంచమును పటుపును సావధానముగ దుడుకులేకుండా తీసి మటీయు నమర్చవ 
లెను. గచ్చు భూమిని, గారగోడలను తడిగుడ్డతో తుడువ వలెను. 


తలుపులను కిటికీలను ఆ యా వేళల ననుసరించి తెజుచుటయందును, 
మూయుటయందును హెచ్చరిక కలిగియుండవలెను. తగని మాటలాడినచో 


ళన న 


భిక్షువులారా! శిష్యుడనిన ఉపాధ్యాయునకు ప్రాణమైయుండవలెను. 
వలసినప్పు డెల్లను ఉపదేశించుచుండవలెను. వస్త్రములను పాత్రలను అవసరమైన 
పుడు యిచ్చుచుండ వలెను. భిక్షువులకు యోగ్యములగు (పరిష్కార) వస్తువులను 
శిష్యునకు యిచ్చుటయు, యిప్పించటయు నుండవలెను. శిష్యుడు రో గగ్రస్తుడెనవో 
తనకతడు చేయు పరిచర్యల నన్నిటిని స్వయముగ తానతనికి జేయవలెను. 

ఆచార్యుడు లేనిచో, ఓ భిక్షువులారా! మీరు క్రమశూన్యులై, నియమ రహి 
తులై వర్తింతురు కాబట్టి, ఆచార్యుని వరించుటకు యిప్పటినుండి మీకు అనుమతి 
నిచ్చుచున్నాను”” అని భిక్షుసంఘమునకు బుద్దదేవు డాదేశించెను. 

*రాధుడను బ్రాహ్మణుడు భిక్షువుల జేరవచ్చి ప్రవ్రజ్య నర్టించెను. భిక్షువులు 
తిరస్కరించిరి. ప్రవప్రజనము లభింపలేదనెడి వ్యాకులముతో వాడు దిన దినమును 
క్షీణించి కృశించి యెముకల గూడై పోయెను. ఒకనాడా పరిస్థితిని భగవవంతుడెణింగి 
భిక్షువులను బిలచి ““భిక్షువులారా! ఈతండొనర్చిన మేలు యెవ్వరికైనను గుర్తు 


(1) మహావగ్గ" 


ప్రథమ ఖండము 57 


న్నదా!”” అని యడిగెను. వెంటనే ఆయుష్మంతుడు సారిపుత్రుడు “భంతే! నేను 
వీడు చేసిన మేలును స్మరించుచు న్నానూ”నెను. 


““సారిపుత్రా! ఏమిటది?” 

“దశబలా! రాజగృహమున భిక్షకై తిరుగునపుడు ఈ బ్రాహ్మణుడు నాకొక్క 
గరిబెడన్నము పెట్టించినాడు.”” 

“కుమారా! సాధు!! సాధు!! మంచివారు, చేసినమేలు మటువలేరు. 
సారిపుత్రా! నీవే యితని ప్రవ్రజితునిగ జేయుము. ఉపసంపన్నునిగ జేయుము.” 

“భగవన్‌! ప్రవ్రజితునిగ, ఉపసంపన్నునిగ జేయుట ఎట్లు?” 

అంతట సమంతభద్రుడు బుద్దుడు భిక్షువుల సంబోధించి యిట్లినియె. 
“భీక్షువులారా! నేనింతకుముందు *మూడు విధములగు శరణ గమనములతో 
ఉపసంపదాదీక్ష నిచ్చునట్లు అనుమతి నిచ్చి యుంటిని. ఇప్పుడు ఆక్రమమును 
నిషేధించుచున్నాను. జ్ఞప్తి (సూచన) యనెడి నాల్గవ విధితో కూర్చి ఉపసంపద 
నిచ్చునట్లు యిప్పుడు అనుజ్ఞ నిచ్చుచున్నాను. ఇదుగో! ఆ పద్దతిని వినుండు. 

యోగ్యుడు సమర్చడునగు భిక్షువు సంఘమున కిట్లు సూచన (జ్ఞప్తి) 
నివ్వవలెను. 

1. భద్రపురుషులారా! సంఘమునకు ఒకమాట. అముక (ఫలానా) నామ 
కుడు, అముక (ఫలానా) నామకుడగు ఆయుష్మంతునకు ఉపసంపద నివ్వగోరి 
యున్నాడు. సంఘమునకు నచ్చినవో అముక నామకుని, అముక నామకుని ఉపాధ్యా 
యత్త్వమున సంఘము, ఉపసంపన్నుని చేయునది - ఇది జ్ఞప్తి (సూచన). 

2. భద్రపురుషులారా! సంఘమునకు ఒకమాట. ఫలనా పేరుగల వాడు, 
ఫలానా పేరుగల ఆయుష్మంతునకు ఉపసంపద నివ్వగో రియున్నాడు. సంఘము 
ఫలానావానిని, ఫలానావాని ఉపాధ్యాయత్త్వమున ఉపసంపన్నుని జేయుచున్నది. 


ఒప్పుకొన్నవారు ఊరక ఉండునది. సమ్మతించని వారు మాట్లాడునది. ఇది మొదటి 
సారి. 


3. భద్రపురుషులారా!....౨౨౨౨౨౨౨ ౦౦౦ ఇది రెండవసారి. 
TN ey EE ఇది మూడవసారి. 
సంఘము సమ్మతించినదిగ తలంచుచున్నాను.” 


1. 35వ పేజి చూడుడు. 


58 శ్రీబుద్దచర్య 


౧౨ 
కపిలవస్తు గమనము - నందరాహులుల సంన్యాసము (వి. పూ. 470) 


* వేణువనమున తథాగతుడు విహరించుచున్న సమయమున, అచ్చట శుద్దో 
దన మహారాజునకు తన కుమారుడాటేండ్లు అనన్యసాధ్యమగు ఘోర తపంబొనర్చి 
అభిసంబో ధిని, బుద్దత్వమును బొంది, ధర్మచక్ర ప్రవర్తన మాచరించి ప్రస్తుతము 
వేణువనమున విహరీంచుచున్నాడను వార్త కర్ణాకర్ణిగ చెవిని బడినది. వెంటనే మంత్రిని 
పీలువనంపీ యతనితో అపుడా! నా మాటవడువున వేయిమంది మనుష్యులతో డ్డగొని 
రాజగృహమునకరిగి మీ తండ్రి శుద్దోదన మహారాజు మిమ్ము చూడగోరుచున్నాడని 
చెప్పి నా పుత్రుని సిద్దార్టుని పల్చుకొని రమ్ము పొమ్ము” నెను. 

అమాత్యుడును చిత్తమని సెలవంది రాజు చెప్పినట్టు పరివారసహితుడై అర్వది 
యోజనముల మార్గముత్తరించి, రాజగృహముజేరి పరిషత్తుల *నాల్గింటి మధ్య 
యందు ధర్మోపదేశముచేయుచు దశబలుడు బుద్దుడుండు విహారములోనికి ప్రవే 
శించెను. ధర్మాదేశనమును వినుటయందే తల్లీనుడై యొక మూల నిలువబడి తాను 
వచ్చిన పనిని, రాజాజ్ఞను మజలి వేయిమంది అనుచరులతో గూడ నాక్షణమ బ్లర్లత 
పదవిని పొంది భగవంతుని ప్రవ్రజ్య గోరెను. భగవంతుని హస్తస్పర్శసోకి నంత 
అబ్బురముగ పా త్రచీవరములతో నతడు వృద్ద స్టవిరుడయ్యెను. ల్ఞర్లత్వ ఫ్రాప్తినొందిన 
క ఆర్యపురుషులు మధ్య( తటస్థ) వృత్తి నవలంబించుట న్యాయమని తలంచి రాజశాస 
నమును తథాగతునకు చెప్ప లేదు. 


పోయిన మంత్రిపుంగవుడు తిరిగి రాకపోవుటకును, యే విషయమును తెలి 
యక పోవుటకును శుద్దోదనరాజేంద్రుడు చింతించి ముందటివలెనే మజాక్క 
మంత్రిని సపరివారముగ బంపెను.మొదటి వానివలెనే వీడును అందే కలిసిపోయి 
వెనుదిరిగి రాలేదు. రాజుగారును తనకడ నుండు తొమ్మండ్రు మంత్రులను వేయి 
వేయి పరిజనముతో పంపించియు నిష్టలుడయ్యెను. పోయినవా రెల్లను ల్లగ్గతపదవి 
బొంది అందే విహరింప జొచ్చిరి. తిరిగి వచ్చి జవాబైన చెప్పు దిక్కును మొక్కును 
లేకపోవుటకు విహ్వలుడై నరేంద్రుడు “ఇందటుండియు నా యాజ్ఞను ప్రేమపూర్వ 
ముగ పాలించువాడొక్కడును లేక పోయెనే హా? యని వేదన జెంది కాలఉదాయిని 


1. జాతకనిదాన శ, మహావగ్గ, అ. క, మహాఖందక. రాహులవస్తు. 
2. భిక్షు, భిక్షుణీ, ఉపాసక, ఉపాసికా. 
3. స్రోతాపన్న - సకృదాగామి, అనాగామి, జ్లర్లతులు. 


ప్రథమ ఖండము 59 


స్మరించు కొనెను, బుద్దునితోడ ఒకే దినమున జన్మించిన వాడును, బాల్యమిత్రు 
డును, విశ్వాసపాత్రుడును, సర్వార్టసాధకుడును, తనకు అంతరంగామాత్యుడు 
నగు కాలఉదాయిని పిలిపించి శుద్దోదను డిట్లనియె. “బిడ్డా! కాలఉదాయీ! కొడు 
కును చూడ కోర్కె గలిగినది. తొమ్మిదివేల మందిని బంపియు తిరిగి వచ్చిన వానిని 
ఒక్కనిగానను. దేహధర్మములు నిలుకడ లేనివి. బ్రతికియుండగనే కండ్లకు కుమా 
రుని చూపించెదవా?* అని దీనముగ బల్కెను. 


“దేవా! అవశ్యము చూపింతును. |ప్రవ్రజ్య కంగీకరించినచో;?' 


“నాయనా! ఏమి జేసియైనను సరియే. సుతుని నాకండ్లకు జూపింపుము. 
పొమ్ము”) 


“చిత్తమి”ని కాలఉదాయి రాజగ్భహమున కరిగి భగవంతుడుపదేశించు 
పధిషత్తుకు చివర నిలువబడి ధర్మోపదేశమును విని పరివారసహితముగ త్లగ్లతఫల 
మును పొందెను. సుగతుని హస్తస్పర్శచే వృద్దస్టవిరుడై నిలువబడెను. శాస్తయు బుద్ద 
త్వమును పొందిన తొలిబుతువును బుషిపతనమున గడిపీ వర్షావాసము ముగించి 
శ ప్రైవారణము (పారణ) చేసి, ఉరువేలము జేరి అందు మూడు మాసములు 
వసించి సోదరులగు ముగ్గురు జటిలులను తనలో గలీపికొని వేవురు భిక్షులతో 
రాజగ్భృహమును జేరి రెండు మాసములు గడపెను. ఇంతలో వారాణసి వదలి 
అయిదు నెలలైనది. మొత్తము హేమంత బుతువు గతించినది. కాలఉదాయి స్టవి 
రుడును వచ్చిన దాది యేడెన్మిది దినములు గడపెను. “ఫాల్గుణ పౌర్ణమాసి వచ్చినది. 
హేమంతుని బంపీ వసంతుడు వస్తూన్నాడు. పైరులకోసి రైతులు త్రోవల నిష్కం 
టకము జేసినారు. ప్రయాణములు సుగమములైనవి. దశబలుని ప్రయాణము 
చేయించుటకిది యోగ్యమైన సమయము.” ఆని తలపోసి భగవంతుని సమీపించి 
యిట్లనియె. “* భదంత! మహావీరా! ఫలముల కోరికతో అగ్నిశిఖల బోలిన చిగురుటా 
కుల దాల్ఫి తపస్సు చేయుచు వృక్షములు రసభరితములైయున్నవి. దేవా! శీతోష్టస్టితి 
సమమైయున్నది. అన్న కాటకములేదు. భూమి పచ్చని గడ్డితో కలకలలాడు చున్నది. 
ప్రయాణముల కిది మంచి తరుణము. మంచి అదను” అని పలువిధముల ప్రోత్స 
హీంచు ఉదాయిని జూచి భగవంతుడిట్లనియె. “ఉదాయీ! నీ సన్నాహము యెచ్చట 
బోవలెనని?”= 


x ఆశ్విన పూర్ణిమ 


60 శ్రీబుద్దచర్య 


“ప్రభూ! తండ్రి శుద్దోదనుడు దర్శింపగోరినాడు. స్వజాతిని దాపునకు 
చేర్చుకొనరాదా? 


“సరే! యాత్రకు సిద్దముకండని భీతుసంఘమునకు తెలుపుము.”” 
“మంచిది. పోయెద నిదె” యని స్టవిరుడంతయు నాయత్త పబిచెను. 


అంగ మగధవాసులగు కులపుత్రులు పదివేలమందియు, కపిలవస్తు నివాసులై 
తనయొద్దకు వచ్చిన పదివేవురును వెరసి యిరువది వేలమంది జగత భిక్షువులు 
తనతోడ వచ్చుచుండ భగవంతుడు రాజగృహమును నిర్గమించి దినమునకొక 
యోజనము వడువున ప్రశాంతచారిక నవలంబించి రెండునెలలలో అరువది యామ 
డల నుత్తరించి కపిలవస్తు సమీపమును చేరికొనెను. 


అచ్చట శాక్యులును బుద్దభగవంతుడు నివసించుటకు అనుయోగ్యమగు 
తావెయ్యది యని యోచించి ““న్య[గ్రోధారామి” మందుకు దగినదిగ తలంచి దాని 
నలంకరించి యుంచిరి. సుగతదేవుడు పురమును సమీపించుట యెణీంగి గంధపుష్ప 
మాల్యాదికములతో తొలుత బాలబాలీకలును ఆ పై కుమారీకుమారకులును చివ 
_రకు తాము (కులవృద్దులు) ను సుస్వా గతమొసంగి శ్రీ మద్రైభవముతో న్యగ్రోధారా 
మమున బ్రవేశింపజేసిరి. భగవంతుడు ఇర్వదివేవురు ల్బర్లతభిక్షువులు తన్ను బలిసి 
కొలువ తనకై నిర్ణయించిన బుద్దాసనమున ఆసనబద్దుడై విరాజిల్లెను. 


మటుదినము భగవంతుడు కపిలవస్తు పురవీథుల యందు భిక్షువులతో కూడి 
భిత్షకై బయల్వెడలుచు, ౫ ఇంద్రకీలకముపై నిలిచి యిట్లు యోచింపసాగెను. 
“తొల్లింటి బుద్దులు స్వకులనగరములందు భిక్ష నెట్లు జేసిరి? మధ్య మధ్య యిండ్లను 
వదలి భీక్షించిరా? లేక వరుసగ అన్ని యిండ్లను భిక్షించుచు పోయిరా? లేదు. 
లేదు. ఒక్క బుద్దుడైనను యిండ్లను వదలీ వదలి భిక్షకుపోలేదు. నేనును వారి 
వంశములోనివాడనే కాన కులధర్మము నవశ్యము పాఠించవలెను. రాబోవు 
నాశిష్యులుకూడ నన్ను అనుకరింతురు గాకి* యని ఒక మూలనుండి మొదలిడి 
భిక్షాచారమునకు కడంగెను. “సిద్దార్థకుమారుడు బిచ్చమెత్తుచున్నాడొహో” యని 
పురవాసు లాబాలగోపాలము మేడల పైనుండి అబ్బురముగ వీక్షింపసా గిరి. 


రాహులమాత యశోధర యెంతయు కుంది “అయ్యో! అపూర్వమగు రాజ 
రీవితో బంగారుషల్టకియందు గూర్చుండి యీ నగరవీథులయందే ఊరేగిన యొక 


* జాతక అట్టకథా - ని. 


ప్రథమ ఖండము 61 


దివ్య మూర్తి యీనాడు తలను గొటిగించుకొని కావిబట్టలు దాల్చి కపాలము 
చేతబట్టి యిదే నగరవీథులయందు బిచ్చమెత్తుకొనుటయా? హా! వైపరీత్య'” మని 
మేడనుండి కిటికీలు దెటివిచూచి “నీ కుమారుడు బిచ్చమెత్తుచున్నాడు ని రాజునకు 
చెప్పి పుత్తెంచెను. నరేంద్రుడు కళవళపడి పరుగు పరుగున వచ్చి భగవంతున కడ్డమై 
నిలిచి “భంతే! ఇది యేమి? మమ్ము అవమానించుటయా నీకు యిష్టము? 
భిక్షమెత్తకపోయినచో మీ సంఘమునకు భోజనము లేదా??? 

“మహారాజా! ఇది నా వంశాచారము.”' 

“భంతే! మనువు ప్రవర్తింపజేసిన క్షత్రియవంశము మనది. ఈ వంశావలి 
యందొక్క క్షత్రియుడైనను భిక్షమెత్తియుండలేదు.”' 

“మహారాజా! బాటసారులకు ధర్మశాలతోవలె నాకు యీ క్షత్రియ వంశ 
ముతో తాత్కాలిక కృత్రిమ సంబంధము. నిజమునకు బుద్దపురుషులే నాకు 
పూర్వవంశీయులు. ఆ వంశాచారమును పాటించుట నాకు తగును.” ఆ మాటలకు 
బదులు చెప్పక మహారాజు భగవంతుని చేతి భిక్షాపా త్రను లాగికొని సంఘసహితముగ 
నాతని మేడపై కెక్కించి సరస భోజనములతో సంతృప్తులజేసెను. భోజనానంతర 
మొక్క రాహులమాత తప్పతక్కిన రాణివాసమంతయు వచ్చి భగవంతునకు నమస్క 
రించిపోయిరి. “ రారమ్ము. ఆర్యపుత్రునకు వందనము లర్పించివత్త'' మని పరిజన 
ములు పీలువ రాహులమాత యశోధర వారితో ''నాయందేమా త్రము సుగుణములు 
న్నను ఆర్యపుత్రు డిచ్చటికి రాకపోడు. వచ్చినపుడే వందనము లర్చించెది” నని 
మిన్నకుండినది. 

అచ్చట తథాగతుడు తనచేతిపా త్రను రాజునకందించి అ గ్రశ్రావకయుగళము 
(సారిపుత్ర మౌద్దల్యాయనులు) తోడరాగా రాజకుమారి శయనాగారమున కరిగి 
యొక ఆసనమున కూర్చొనెను. ఆమెయు వడివడి జనుదెంచి అమాంతము పాద 
ముల గఅచు కొని యథేచ్చగ నమస్కరించెను. ఆ సాధ్వీమతల్లీయొక్క సాధుగుణ 
ముల వర్ణించుచు మహారాజు భగవంతునితో “* పూజ్యుడా! నీవు కాషాయవ స్త్ర ధారి 
వైతివని విన్న నాటినుండియు నీమెయు కావిబట్టలు తాల్చినది. వెండియు నీవలెనే 
దినమున కొకమాటు భుజించుచున్నది. ఎత్తెన శయ్యల వదలినది. భోగసామ[గ్రుల 
త్యజించినది. పుట్టింటి వారెంత బ్రతిమాల్‌నను సేవాశుశ్రూషల నంగీకరింపదు. 
మహాసుగుణవతి” యని వచించుచుండ భగవానుడు బుద్దు డాయాధర్మోపదేశము 
లొనర్భి ఆసనమందుండి లేచిపోయెను. 

౫ ఆనాడు మూడవదినము. రాజకుమారుడగు నందునకు నేడు రాజ్యాభి 
షేకము నిర్ణయింపబడినది. భగవంతుడాయింటికి భిక్షకు వెళ్లి నంద కుమారుని 


* ఉదాన అట్టకథా ౩ -2, అని అ. క. 1- 4-658, వినయ మహావగ్గ అ. క, 


62 'శ్రీబుద్దచర్య 


చేతికి భికాపా త్ర నందించి “శుభమస్తు” అని బయలు దేరెను. పాత్రను చేతబట్టుకొని 
నందుడును వెంట వెంట బోవుచున్నాడు. తథాగతుడు పాత్రను తీసికొనలేదు. 
తీసికొమ్మని నందుడును చెప్పలేదు. ఇల్లుదాటి తీసికొనును. సోపాన ములు గడచి 
తీసికొనగలడు. ఈ రాజాంగణమును దాటినమీదట (గ్రహించి? నని నందుడు 
తలపోయుచున్నాడు. 


“నందకుమారుని బుద్దుడు గొంపోవుచున్నాడ” ని ప్రజలు జనపద కల్యాణి 
(నందుని భార్య) కి తెలియజేసి8. ఆమెయు కన్నీరు మున్నీరుగ కార్చుచు వికీర్ణకేశ 
ములతో మేడపై కెక్కి కిటికీవద్ద నిలచి “'ఆర్యపుత్రా! శీఘ్రమ రమ్మనెను. ఆ 
మాట కుమారుని హృదయమును కలచివైచినది. శాస్తయు విహారమును చేరుకొని 
తిరిగి జూచి “నందా! సంన్యసీంచెదవా? యనెను. కుమారుడును ఆ - ఊ అనక 
వెంటనే “సంన్యసించెద” ననెను. ఇట్లు మూడవ దినము కపిలవస్తు పురమున 
భగవంతుడు నందుని ప్రద్రజితుని జేసెను. 


* ఏడ్రవదినము రాహులమాత భగవానుని వద్దకు పంపగోరి కుమారుని 
రాహులుని శృంగారించి “నాయనా! ఇరువదివేవురు శ్రమణుల మధ్య బంగారు 
వన్నెతో విరాజిల్లు మహా శ్రమణుని అటు జూడుము. ఆతడే మీ తండ్రి. మహా ధనవం 
తుడు. (ఆస్తీ) దాయ భాగమడిగి రమ్ము. పొమ్మని పంపించెను. * తథాగతుడు 
శుద్దోదనుని గృహమునకు పూర్వాహ్హ సమయమున పా త్రవీవరముల గొని భోజ 
నార్టమై వచ్చి భుజించి పటీచిన ఆసనముపై కూర్చొని యున్నాడు. రాహుల 
కుమారుడు వచ్చి నిలచెను. భగవంతుడు ఆసనమునుండి లేచి విహార ముఖముగ 
పయనించెను. రాహులుడును వెనువెంట బోవుచు ““శ్రమణా! నా స్వత్తము ( అస్తీభా 
గము) నా కిమ్ము. నాస్వత్వము నాకిమ్ము” అని యడుగు చుండెను. శాస్తయు 
“కుమారా! యిచ్చెద రారమ్మని చెప్పుచు న్య గ్రోధారామమును చేరిన వెంటనే 
సారిపుత్రుని జూచి “ ఆయుష్మంతా! రాహులకుమారుని ప్రవ్రజితుని జేయుము” 
అని ఆదేశించెను. 


“భంతే! ఆ ప్రకారమెట్టిది?) 


ఆమాట విని భగవంతుడు ధార్మిక కథను వినిపించి భిక్షుసంఘమునంతయు 
నుద్దేశించి యిట్లనియె. 


1. వియన అట్టకథయందు రెండవ దినమని చెప్పబడినది. 
2. మహావగ్గ 19 భాణవారము. 


ప్రథమ ఖండము 63 


“భిక్షువులారా! మూడు విధములగు శరణగమనములచే * శ్రామణేర సంన్యా 
సమునకు అనుజ్ఞ యిచ్చుచున్నాను. వినుడు. తొలుత తలను గడ్డమును గొటీగించి 
కావిబట్టలు గట్టించి ఉత్త రియమును ఒకభుజముపై ధరింపజేసి భికుసంఘమునకు 
ప్రణమిల్లి జేసి, అంజలి బట్టించి యిట్లు పలికింపవలెను. “బుద్దుని శరణు 
జొచ్చుచున్నాను. ధర్మమును శరణుజొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచు 
న్నాను.” అని యీ మాటలను మరియు రెండవతూరియు, వెండియు మూడవ 
పర్యాయమును పల్కీంచవలెను.”” 


అంతట సారిపుత్రుడు రాహులుని ప్రవ్రజితుని జేసెను. ఆ వార్తవిని ఉద్విగ్నుడై 
శాక్యశుద్దోదనుడు దశబలుని చేరవచ్చి యొకచో గూర్చొని యిట్లనియె. 


“భగవంతా! ఒకవరము కోరుచున్నాను.” 
“మహారాజా! తథాగతుడు వరములజోలికి పోడు.”” 
“స్వామీ! భంతే! ఉచితమైనదియు, నిర్జోషమును కాబట్టి 
“మంచిది” 


భగవన్‌! మీ ప్రవ్రజనమే తొలుత నన్ను దుఃఖతప్పుని జేసినది. పై పెచ్చు నందుని 
సంన్యాసము; అన్నింటికి మించి రాహులుని ప్రవ్రజ్య. దేవా! శరీరము పుత్రవ్యా 
మోహమున ఉడికిపోవుచున్నది. రాజయోగ్యమగు అధికారమున మనవిజేయుచు 
న్నాను. మంచిది. ప్రభూ! ఇకమీదట మీరు యెవ్వనికిగాని వాని తలిదండ్రుల 
యనువతి లేనిదే సంన్యాసమివ్వరాదు.”” 


భగవంతుని అంగీకారము వడసి శాక్యరాజు నిజగృహమున కరిగెను. 
శాస్తయు భిక్షువులనందజిను సంబో ధించి '' భిక్షువులారా! ఇకమీదట తల్లిదండ్రుల 
యనుజ్ఞ లేనిదే కుమారునకు ప్రవ్రజ్య నివ్వరాదు. ఇచ్చినచో “దుష్కృతి యనెడి 
దోషమునకు గుటీ కాగలడు” అని సెలవిచ్చెను. 

రాహుల కుమారునకు మహామౌద్గల్యాయనుడు కేశఖండనమొనర్చి కాషాయ 


ములు ధరింపబేసే శరణత్రయమును బలీకించెను. మహాకాళ్యపుడు ఉపదేశక 
గురువయ్యెను. 


1. భిక్షుత్వమునకు అధికారముగలవానిని శ్రామణేరుడందురు. 


ర్త శ్రీబుద్దచర్య 


03 
అనురుద్ద ప్రభృతుల సంన్యాసము (వి. పూ. 470) 


* రాహుల కుమారుని గ్ర గ్రజితుని జేసి భగవంతుడు బుద్దుడు కొంతకాలమైన 
పీదప కపిలవస్తువునుండి కదలి మల్ల దేశమునందు చారిక నొనర్చుచు అనోపియా 
(గ్రామమందలి ఆమ్రవనమున జేరికొని విహరించుచుండెను. 


% ఆ కాలమున కులీనులగు శాక్యకుమారులు పలువురు తథాగతుని సుగ 
తుని ననుసరించి ప్రవ్రజితులగుచు వచ్చిరి. మహానాముడు అనురుద్దుడను వారిరు 
వురు శాక్య సోదరులు. అందు అనురుద్దుడు సుకుమారుడు. మూడు బుతువుల 
కును అనుకూలములైయుండు మూడు మేడలయందు నిరంతరము నివసించుచు 
యెండ కన్నెటుగని కోమలుడు. ఒకనాడు మహానామశాక్యుడిట్లు యోచింపదొడ 
గెను. “కులీన శాక్యకుమారులు పలువురు బుద్ధునికడ ప్రవ్రజితులైనారు. మా 
సోదరులలో నేనుగాని నాతమ్ముడు ఆనురుద్దుడుగాని యేల సంన్యసించరాది'ని 
తలంచి అనుజుని యెడ కరిగి “నాయనా! అనురుద్దా! మన కులమునందెవ్వడును 
ప్రవ్రజ్య పొందలేదు. నీవైనను నేనైనను అందుకు సిద్దవడవలౌ' ననెను. 


“సుకుమారుడనగు నేను యిల్లువదలి పోలేను. నీవే సంన్యసించుము.”” 


““అనురుద్దా! మంచిది. గృహస్థ కార్యములను నీవు సంబాళించు కొనుము. 
పనిపాటలను చక్కబెట్టుకొనుము. భూముల దున్నించుట, విత్తనములు జల్లీంచుట, 
నీరు బెట్టించుట, కలుపు గాదము తీయించుట, పంట పండించుట, పైరు గోయిం 
చుట, వెయ్యేల ఆయా సమయములకు దగిన పనుల నెరవేర్చుకొనుచు భూమి 
బుట్రనుగొడ్డు గోదను యిల్లువాకిలీని సుధారించుకొనుము. పనిపాటలు ముగిసిన 
వనుట యేనాటికిని లేదు. బ్రతికియున్నంతకు నుండును. 


“సోదరా! ఈ పనులకు ముగింపు లేదా? నిశ్చింతుడనై హాయిగా ఇష్ట సుఖ 
ముల యందు మెలగుటకు యెన్నటికిని లీలులేదా?”? 


““అనురుద్దా! ముగింపులేని పనిపాటలను ముగించలేక మన తండ్రులును 


శాతయను తామే ముగిసిది. 


1.అ ని, అ;క:1-1-5, 
2. చుల్లవగ్గ 7 


ప్రథమ ఖండము 655 


“అటులైన అన్నా! నీవే యింటనుండుము. నేనే సంన్యసించెదను.”” అని 
అనురుడ్దుడు బల్కి తల్లీకడ కేగి ప్రవ్రజ్యకు అనుమతి వేడెను. ఆమెయు “కొడుకా! 
జీవము పోయినకూడ నిన్ను బాయలేను. అట్టి నీకు సంన్యసించుటకు ఆజ్ఞను 
యెట్లివ్వగలను?”* అని నిరోధించెను. అనురుద్దుడును తన పట్టు వదలలేదు. చివరకు 
ఆయమకేమియు దోచక “నాయనా! ప్రస్తుతము మనల పాలించు శాక్య రాజు 
భద్రికుడు సంన్యసించినచో నీవును సంన్యసించుము. పామ్మనెను. 


తనకు మిత్రుడుగనె యుండు భద్రికరాజు వద్దకు అనురుద్దుడరిగి యిట్ల 
నియె- 


“సౌమ్య! నా ప్రవ్రజనము నీ వశములో నున్నది.” 
“మిత్రుడా! నా వశమే యైనచో తప్పక నెజివేర్చెదను.”” 


“ఇట్లు మాటదీసికొని అనురుద్దుడు విషయమంతయు దెలిపి “సంన్యసీం 
తము - పది” యనెను. భద్రికుడును నీళ్ళు నమిలి తానందుకు అసమర్ధుడననెను. 
ఆడినమాట నెగ్గించుకోబోలదా? యని అనురుద్దుని ఒత్తిడి. 


“అనురుద్దా! యేడేండ్లు వ్యవధియిమ్ము. అంతమేరకు సంసిద్దుడనగు 
దును” 


“అయ్యా! అంతకాలము తాళను వీలు లేదు.” 


“పోనీ! అతేండ్లు” “అబ్బో! అధికము. అంతదూరమా?'? 
“అయిదేండ్లు'' లేదు - లేదు | 
“నాలుగేండ్ల” “ఊహూ!” 

“మూడేండ్లు”. అ 


““ఆఅునెలలు యట 

“మూడునెలలు” .......-. 

“రెండునెలలు... = అ 

“ఒక్కనెలి? 

“అర్రమాసముూ? అల 

““భద్రిక మహారాజా! అర్రమాసమనిన పదునైదు దినములు గదా? అంతటి 
విలంబము నోర్వలేనుః 


656 శ్రీబుద్దచర్య 


మిత్రమా! అనురుద్దా! వారముదినములు గడువిమ్ము. అంతలో రాజ్యాదిక 
వ్యవహారములు తమ్ములకు సుతులకు నప్పగింతును.”. 


దినము లేడు గడిచినవి. శాక్యరాజగు భద్రికుడు, అనురుడ్డుడు, ఆనందుడు, 
భృగువు, కింబిలుడు, దేవదత్తుడును, యేడవవాడు ఉపాలియను మంగలియు కలిసి 
చతురంగసేనలతో కూడి పయనమైపోయిరి. తమరాజ్యముయొక్క హద్దుముగిసి 
నంతనే సేనలను వెనుకకు బంపి రాజపుత్రులార్వురును తమ మేనిపైనుండు ఆ 
భూషణముల నొలిచి ఉపాలికొసగి “హాయిగ జీవింపుము పొమ్మోని వారు 
ముందుకు సాగిరి. ఉపాలి మంగలియు ఆమూటను చేతబట్టుకొని *'దీనితో నేను 
పురమును బ్రవేశించినచో రాజపుత్రుల చంపి నగల నపహరించినాడని చండస్వభావు 
లగు శాక్యులు నన్ను మట్టు వెట్టెదరు. ఈ బెడద నాకేల? రాజకుమారకులై వారే 
సంన్యసించినచో వారినెందుకు నేననుసరించిరాదు?”” అని భావించి నగలమూట 
నొకచెట్టుకొమ్మకు గట్టి “కాంచినవాడు గ్రహించవచ్చును. వాడే యధికారొ* యని 
పలికి రాజసుతుల వెన్నంటిపోయెను. 


తమతో కలిసికొనిన ఉపాలిని జూచి వానితో విషయమంతయు విని “లెస్స 
జేసితివి” ని అభినందించి అందజును బుద్ధ భగవంతుని చెంగట చేరికొనిరి. 


ముందు దీక్ష బొందినవానికి, వెనుక దీక్షబొందినవారు నమస్కరించవలెను. 
పూజించవలెను. గౌరవించవలెను. ఇది బౌద్ద భికునియమము. ఈ సూత్రమును 
పాటీంచి శాక్యకుమారకుల స్వాభిమానమును నశింపజేయు నిచ్చతో భగవంతుడు 
తొలుత మంగలియగు ఉపాలికి ప్రవ్రజ్యదిక్ష నిచ్చెను. ఆ పై రాజకుమారుల ్రన్రజి 
తుల జేసెను. భద్రికు డొక సంవత్సరములోననే విద్యల మూడింటిని దర్శింపగల్గెను. 
అనురుద్దుడు దివ్య చక్షువును, ఆనందుడు స్రోతాపత్తి ఫలమును పొందిరి. దేవదత్తుడు 
పృథర్టనుల క్షర్లమగు బుద్దిని - విభూతిని సంపాదించెను. 

ఒకనాడు బుద్దదేవుడు భద్రికుని పిలిపించుకొని ఓరమై కూర్చొనిన 
అతనిగాంచ యిట్లనియె. 

“భ్రద్రికా! భిక్షువులు నాతో జెప్పిరి. అరణ్యములందు నీవు విమనస్కుడవై 
వెనుకటి రాజ్యసుఖముల దలంచి గాబోలు “హా! సుఖము. హా! సుఖమా ని కేకలిడుచు 
తిరుగుచున్నావట. స ఉద్దానమునకు కారణమేమి?” 


“భంతే! తొల్లి నేను రాజువై యున్నపుడు పురమునందలి అంతఃపురమున 
నివసించియు, నిరంతరము రక్షకజన పరివేష్టితుడనై యుండియు యెందెందు 


ప్రథమ ఖండము 67 


దిరుగుచున్నను భయభీతుడనుగ, ఉద్విగ్నుడనుగ, సశంకుడనుగ నుండువాడను. 
ఈనాడు తోడనునది లేక అరణ్యముల దిరుగుచుండియు కూడ నిర్భయుడను, 
నిశ్ళంకుడను,. నిరాతంకుడనై విహరించుచున్నాను. దీని తలపోసి “హా సుఖము 
హా! సుఖమ” ని ఉద్దానమును పాడితిని.”) 


౧౪ 
నలకపాన సూత్రము (వి. పూ. 470) 


* ఒకానొక సమయమున బుద్దస్వామి కోసల దేశమందలి నలకపాన సమీప 
పలాశ (మోదుగ) వనమునందు విహరించుచుండెను. ఆరుబయట భిక్షుసంఘ 
ముతో కూడి, తనయొద్ద ప్రవ్రజితులైన అనురుద్దుడు, నందియుడు, కింబిలుడు, 
భృగువు, కుండధానుడు, రేవతుడు, ఆనందుడును మొదలగు కులీనులగు కుల 
పుత్రుల స్మరించి వారి విషయమై అచట ప్రోవైన భికు సంఘమును యిట్లడిగెను. 


“భీక్షువులారా! నావద్ద ప్రవ్రజనమును బ“ందిన కులపుత్రులు బ్రహ్మచర్య 
చరణమునందు మనస్ఫూర్తిగ సంతృప్తులైయున్నారా?” భగవంతు డిట్లు ముమ్మాటి 
డిగియు భిక్షులకడనుండి మాటుమాట గానక ముఖాముఖి కులపు త్రులనే యడి 
గెదనని తలంచి అనురుద్దుని వైపు మళ్ళి యిట్లనియె. 


“అనురుద్దా! మీరు బ్రహ్మచర్యమునందు ప్రసన్నులరై యున్నారా?”= 

“ప్రభూ! అత్యంత ప్రసన్నులమైయున్నాము.”” 

“లెస్స! లెస్స! అనురుద్దా! నీకు తగినమాటె పల్కితివి, కామభోగముల 
ననుభవింప నెంతయు యోగ్యమగు నడివయస్సునందు యిల్లు వెడలి శ్రద్దాయుక్తుడవై 
సంన్యసించిన నీకీమాట యెంతైన నొప్పినది. రాజోప ద్రవముచేగాని, చోరభీతుడువై 
బుణమున జిక్కిగాని నీవు సంన్యాసివి గాలేదు. జన్మ జరామరణ దుఃఖ దౌర్మ 
నస్యములచే గాసివడి సుడివడి దుఃఖస్కంధమును మొదలంట పెటీక్షివైవ నుత్సహించి 
ప్రవ్రజితుడవైతివి. నీతోడివారును నీయట్టివారే. 


అనురుద్దా! ప్రవ్రజితుడగు కులపు త్రుని కర్తవ్య మెట్టిదో వినుము. కామ 
భోగముల కతడు దూరుడు కావలెను, అకుశల ధర్మములకు అతీతుడు గావలెను. 
అభిధ్యా (లోభము), వ్యాపాదము (ద్వేషము) లు, ఉచ్చృంఖలతా, విచికిత్స (సందే 


* మజ్జిమ నికాయ2 - 2 - 8 


58 శ్రీబుద్దచర్య 


హములు చిత్తమున కంటియున్నంతకు వివేకసుఖమును పరమశాంతిని వాడు 
పొందలేడు.” 


“అనురుద్దా! భగవంతునిగూర్చి యేమని విచారించెదవు?”* 


“భంతే! జన్మ జరామరణదాయకములగు ఆ స్రవక్లేశములు భగవంతునకు 
యెడమైనవి. అందుకయ్యే తథాగతుడు తెలిసియె ఒకటి సేవించుచున్నాడు. తెలిసియె 
యొకటి చేయుచున్నాడు. తెలీసీయె యొకటి వదలుచున్నాడు. తెలిసీయే ఒకటి 
త్రోసిపుచ్చుచున్నాడు.” అని భగవంతుని విషయమై తలంతుము. 


“సాధు! సాధు, అనురుద్దా! చక్కగ జెప్పితివి. ఆగస్రవశ్లేశమలములు 
తథాగతుని వీడి తొలగిపోయినవి. నష్టమూలములైనవి. తలవిజీగిన తాటీమ్రానివలె 
ముందు ముందు ఫలమివ్వ జాలినవిగావు.”” 


౧ 
(రాహులోవాద సూత్రము వి. పూ. 470) 


* తండ్రిని” మూడు విధములగు ఫలములయందు |ప్రతిష్టింపించి భిక్షుసంఘ 
సహితముగ షడభిజ్ఞాడు వెండియు రాజగృహమునకు వచ్చి సీతవనమున విహరించు 
చుండెను. 


అంబలట్టీకా (ఆమఘ్రయప్టికా) రాహులోవాద సూత్రము 
* ఒకానొకనాడు భగవంతుడు రాజగృహపురమున వేణువనకలందక నివా 
పమున విహరించుచున్నాడు. ఆ సమయముననే ఆయుష్మంతుడు రాహులుడు 
“అంబలట్టిక (ఆమ్రయష్టిక్రు యందు విహారమొనర్చుచున్నాడు. సాయంసమయము 
ధ్యానమునుండి లేచి భగవంతుడు రాహులుడు వసించు అంబలట్టికా వనమున 
కరుగుదెంచెను. భగవానుని రాక దూరమునుండియే జూచి రాహులుడు ఆసన 


మును బటిచి అందు గూర్చుండబెట్టి పాదములను గడిగెను. తర్వాత నమస్కరించి 
యొక మూల గూర్చొనెను. 


(1). జాతకనిదాన, (2) . స్రోతాపన్న, సకృదాగామి. అనాగామి (3). మ. ని, 2. 2.1. 
(4). వేణువన నికటమున ఏకాంత ప్రియులకు యేర్చజిచిన వాసస్థానము, రాహులుడు 
శ్రామణేర స్థితియందు యేడేండ్లందు విహరించెను. 


ప్రథమ ఖండము 69 


బుద్దదేవుడు పాత్రయందు కొంచెము నీరుంచి రాహులునకు జూపి యిట్ల 
నియె. “రాహులా! పాత్రయందు మిగిలిన యీ కొంచెము నీటిని జూచితివా?” 


“భంతే! చిత్తము” 

“రాహులా! తెలిసి తెలిసి అబద్దమాడు భిక్షువుయొక్క సాధుత్వముకూడ 
కొంచెమైనది. యెందుకు చాలనిది.” 

భగవంతు డంతట ఆ కొద్ది నీటిని పాజిజల్లి ఆయుష్మంతుని రాహులునిజూచి, 
“రాహులా! నేను నీటిని పాజిజల్లుట జూచితివా?”' 

“భంతే! చూచితిని.” 


“ఆయుష్మంతా! యెటీగి యెణీగి అసత్యమాడుట యందు సిగ్గుజెందజాలని 
భిక్షువుయొక్క సాధుత్వముకూడ యీ నీటివలె త్యజింపబడినది.” 


పిమ్మట భగవంతు డాపాత్రను బోరగిలవేసి యిట్లనియె- 
“రాహులా! ఈ పాత్రను జూచితివా?” 


“ఆహా! చూచితిని.” 


“తెలిసి అసత్యమాడుటయందు సిగ్గువొందని భిక్షువు సాధుత్వముకూడ 
దీనివలె అధోముఖమైనదే.”' 


ఆ పై భగవంతుడా పాత్రను వెల్లకిలబెట్టి రాహులునితో నిట్లనియె- 


“రాహులా! తెలిసి అనృతమాడుటయందు లజ్ఞపొందనేరని భిక్షు వుయొక్క 
సాధుత్వము దీనివలె శూన్యమును, రిక్తమునునైనది.”” 


ఆయుష్మంతా! ఏనుగు యుద్దభూమికి పోయి కాళ్ళ చేతను, దంతముల 
చేతను, కాయముచేతను పనిచేయునదయ్యు, తొండమును ప్రయోగింపక గట్టిగ 
పట్టియుంచినచో దానిజీవనము విశ్వసింపదగవది గాదు. అటుగాక ఆ యేనుగు 
తొండముతో కూడ పని చేయునదైనచో దాని జీవితము నిరుపద్రవము. 


“అట్లే రాహులా! తెలిసి తెలిసి అబద్దమాడుట యందు జంకనివాడు, సంకో 
చించనివాడు శేయరాని పాపకార్యమనునదొకటి యుండదు. జీవన సంగ్రా మమున 
వాడు గట్టెక్క లేడు. అందుచే నాయనా! మందెమేలములందైనను కల్లలాడనని దృఢ 
ప్రతిజ్ఞుడవు కమ్ము.” మజియు వినుము. 


70 శ్రీబుద్దవర్య 


“రాహులా! అద్దమెందుక్‌అకు?”” 
“దేవా! చూచుకొనుటకొటికు?”” 


“అవును రాహులా! చూచిచూవి కాయముతో పనిగొనవలెను. చూచి చూవి 
వాక్కును ప్రయోగించవలెను. చూచి చూచి మనస్సును సాగించవలెను. కాయముతో 
పనిగొనునప్పుడు యిట్లు విచారించవలెను. నా జేయు యీ పని నాకుగాని యితరు 
లకుగాని ఉభయత్రగాని వేదనను కల్గింపదుగదా? అకుశలకరమును, దుఃఖహేతు 
వును, దుఃఖవిపాకమును కాదుగదా? యని వితర్కించి గమనించి యోగ్యమైనపనినే 
జేయవలెను. ఇట్లు కాయకర్మమును చేయుటకు మొదటను, చేయునపుడును, 
చేసిన పిమ్మటను విచారించి ప్రత్యవేక్షించి కుశలకరమును, సుఖహేతువును, సుఖవిపా 
కమునునగు కర్మ పరాయణుడు కావలెను. ఆచార్యునితో డను, ఆప్పమి త్రునితోడను, 
నివేదించి సంప్రదించి రాత్రింబవళ్ళు కుశల కర్మ ధర్మములను నేర్వవలెను. 
అట్టీవానివైనచో లోకమునందు ప్రమోద భరితముగ విహరింపగలవు.” 


అట్లే, రాహులుడా! వాక్కుతో పనిగొను వేళలను, మనస్సుతో పనిచేయించు 
పట్టను పైన దెల్చిన విధుల ననుసరించి సంచరించినచో లోకమునందు ప్రమోదభరిత 
ముగ విహరింపగలవు. 

గతకాలమునందలీ శ్రమణులును, బ్రాహ్మణులును కాయకర్మమును 
వచనకర్మమును మనఃకర్మమును ప్రత్యవేక్షణమొనర్భి పరిశోధించుచు నే వచ్చిరి, 
రాబోవు కాలమునందును వారణ్లే చేయగలరు. వర్తమానమందును అటులే జేయు 
చున్నారు. 


కాబట్టి ఆయుష్మంతుడా! రాహులుడా! నేనును కాయక ర్మమును వచనకర్మ 
మును మనఃకర్మమును ప్రత్యవేక్షణజేసి యెప్పటికప్పుడు పరిశో ధించెదనని ధృఢ 
ప్రతిజ్ఞాడవు గమ్ము.” 
౧౬ 
జేతవన స్వీకారము (వి. పూ. 469) 
* సమంతభద్రుడు బుద్దుడు రాజగృహమునందు సీతవనమున విహరించు 
చున్నాడు. శ్రావస్తి నివాసియగు అనాథపిండక గృహపతి ఆ సమయమున ఏదో 


1. సం.ని 1-1-8 


ప్రథమ ఖండము 71 


పనిక్‌బై తన బావగారగు రాజగృహక శ్రేష్టి యింటికి రాజగృహ నగరమునకు 
వచ్చినాడు. “లోకమునందు బుద్దుడవతిరించినాడు. ఆతనిని దర్శ్భించవలె' ననెడి 
కుతూహలము అనాథపిండకునకు చిరకాలమునుండి గలదు. 


*అనాథపేండకుడు తనయింటికి వచ్చుసరికి రాజగృహక శ్రేష్టి ఏదో 
మహాకార్యమునందు వ్యస్తుడైయున్నాడు. పరిజనులను సేవకులను ఆయా పనుల 
యందు నియోగించుచు కోలాహలమందు మునిగి యుండినాడు. ఆ పరిస్టితి నవలో 
కించి అనాథపిండక గృహపతి తనలో తాను యిట్లు వితర్కించెను. “ఇతఃపూర్వము 
నేనిచ్చటికి వచ్చినప్పుడెల్లను యీతడు నా ఆదరసత్కారములందే తన్మయుడై 
యుండువాడు. నేడెంతయు విక్షిప్తుడై యున్నాడు. కతమేమియో దెలియరాదు. 
మహాయజ్ఞము తలపెట్టినాడో! మహారాజు నాహ్వానించినాడో! అడిగి తెలిసికొందును 
గాక” యని సమీపించి పోయి యిట్లనియె. “బావా! నేడు మహత్కార్య ఆయోజ 
నమున లంపటుడవై యున్నావు. వివాహమా? ఆవాహమా? లేక మటేమియో జెప్పు” 
మని యడిగెను. 


రాజగృహక గ్రేష్టియు ఆ మాటవిని “గృహపతీ! నీవు జెప్పిన దేదియు లేదు. 
రేపు నా యింటి భోజనమునకు సంఘ సహితముగ బుద్దుని నిమంత్రించినాను. 
అందుకు వలయు వ్యవస్టయందు యిపుడు మునిగియున్నా?' ననెను. 


“ఆహా! బుద్దుడా! బుద్దుడేనా?”” 

“అవును, బుద్దుడు. సమ్యక్‌ సంబుద్దుడు.”' 

“అయ్యా! శ్రేష్ట! బుద్దనామము లోకమున దుర్గభము. ఆ మహానుభావుని 
యిపుడే బోయి దర్శించుదునా?”* 

“గృహపతీ! దర్శనమున కరుగుట కిది వేళగాదు.?” 

“అటులైన యుక్తసమయమున టేపువెళ్ళి సందర్శించెదను.*' 

బుద్దదర్శన కుతూహలపరవశుడైన అనాథపిండకునకు రా త్రియంతయు నిద్ర 
లేదు.. ఇంకను చీకటి మిగిలియుండగనే లేచి నగరమతి(క్రమించి భగవంతుడు విహ 


రించు సీత వనమార్గముబట్టి నడిచెను. అది తెలతెల వారు సమయము. ఆ ప్రత్యూప 
సమయమున భగవంతుడు ఆరుబయట నటునిటు దిరుగుచున్నాడు. తనవైపుకే 


1. చుల్లవగ్గ 6: విభాణ. 
F8 


72 శ్రిబుద్దచర్య 


వచ్చుచున్న అనాథపిండక గృహపతిని దూరమునందుండియే గాంచి చంక్రమణము 
జాలీంచి పటీచిన ఆసనముపై కూర్చొనెను. సమీపించిన గృహపతిని, శాస్త “ఓ 
సుదత్తా! రమ్మ”' నిపలిచెను. “పరిచిత జనునివలె భగవంతుడు నన్ను పేరువెట్టి పీలుచు 
చున్నాడే” యని సంతోషించి సుగతుని పాదముల కెజిగి యిట్లనియె. 


“భగవానులు సుఖముగ ని!ద్రెంచితిరా?'' 

“నిర్వాణప్రాప్తుడగు బ్రాహ్మణు డెప్పుడును సుఖముగనే నిద్రించును. వాస 
నలు శాంతించి , కోరికలు నశించి చిత్తమునకు ఉపశమమును జేకూర్చిన బ్రాహ్మ 
ణుడెప్పుడును సుఖముగ నే నిద్రించును.” 


భగవంతు డిట్లు సమాధానమిచ్చి అనాథపీండకునకు ౫ అనుపూర్వికకథను 
వర్ణించెను. నిర్మలమగు వన్హ్ర్యమునకు రంగు అతికినట్లు తత్‌ క్షణము అనాథపిండక 
గృహపతికి “సముదయ ( ఉత్పత్తి) ధర్మమెల్లను నిరోధ(వినాశు ధర్మమే” యనెడి 
విరజ దర్మ చక్షు వుత్సన్నమైనది. దృష్టధర్ముడగు బుద్దదేవుని శాసనమందు స్వతం 
త్రుడై అనాథ పిండకగృహపతి భగవంతునితో నిట్లనియె. 


“భంతే! ఆశ్చర్యము; అబ్బురము. బోర్ల పడిన దానిని చక్కనిలిపినట్లు 
మూసిన దానిని దెటీచినట్టు దారిదప్పినవానికి మార్గము జూపినట్లు భగవంతా! 
వివిధపర్యాయముల ధర్మమును వెల్లడించితివి. బుద్దుని ధర్మమును సంఘమును 
శరణుజొచ్చుచున్నాను. నేటినుండి నన్ను సాంజలిశరణా' గత ఉపాసకునిగ భగవంతు 
డనుగ్రహించుగాక. దేవరవారు భిక్షుసంఘసహితముగ నే నిచ్చు భోజనమును 
టేపటిదినము స్వీకరింపవలయును.”? 


భగవంతు డామాటను మౌనముననే అంగీకరించెను. అంతట అనాథపీిండ 
కుడు శాస్తకు ప్రణమిల్లి ముదలగొని తన బసకు వెళ్ళెను. అనాథపిండకుడు సంఘ 
సహితముగ బుద్దుని భోజనమునకు నిమంత్రించుట రాజగ్భహక శ్రేష్టి తెలిసికొని 
జేరబోయి యిట్లనియె. “గృహపతీ! నీవు నా యింటికి అతిథివై వచ్చితివి. సంఘ 
సహితముగ బుద్దుని నిమంత్రించితివి. జేపటి విందుకగు ఖర్చును నే నిచ్చైదను. నీ 
యిష్టానుసారము నెజవే ర్చికొనుము.”” 


. “అయ్యా! అటుగాదు. అందుకు వలయు ద్రవ్యము వావద్దనే యున్నది.” 


౫ 31వ పేజి చూడుడు. 


ప్రథమ ఖండము 73 


అతిథిగ వచ్చిన అనాథపిండకుడు బుద్దసంఘమును నిమంత్రించుట విని 
నైగముడు (ఊరొపెద్దు ను, నరపాలుడును (మగధరాజు) సహాయపడనెంచిరిగాని 
అనాథపిండకు డందుకు సమ్మతించడయ్యె. 


రాత్రి గడచినది. తెల్లవారినది. బావయగు రాజగృహక గ్రేష్టి యింటనే ఉత్తమ 
ఖాద్య భోజ్యములను వండించి అంతయు నాయత్తపజచి “వేళయైనది, విచ్చేయుడి' 
ని భగవంతునకు ఆహ్వానమంపెను. అమ్మహాపురుషుడును భిక్షువులును పా త్రవీవ 
రములను గొని చనుదెంచి పటువబడిన ఆయా ఆసనములందు గూర్బొనిరి. ఆనాథ 
పండక గృహపతియు తన చేతులార వారికి వడ్డించి సంతుష్ట్రల జేసి యొకవైపు 
నిలువబడి అంజలీజో డించి సుగతునితో “*“భగవానులవారు శ్రావస్తియందు వర్షావాస 
మొనర్భవలెనని ప్రార్ధని* యని మనవి చేసుకొని ఒప్పించుకొనెను. 


రాజగృహమునందు పనుల ముగించుకొని అనాథపిండక గృహపతి తన నగర 
మగు శ్రావస్తికి బయలు దేరుచు బుద్దుడామార్గమున వచ్చువాడని తలంచి దారి 
పొడగునను ఆరామములను విహారముల ననేకము నిర్మింపజేసెను. 


శ్రావస్తిని చేరుకొన్న పిదప అనాథపిండకుడు బుద్దునకు నివాసయోగ్యమగు 
భూమిని నెమకనారంభించెను. ఊరికి మిగుల దూరమై యుండరాదు. మటీంత 
దగ్గబియునై యుండరాదు. రాకపోకల కనుకూలమై యుండవలెను. పగటియందు 
జన కోలాహలము లేనిదియు, రాత్రులందు నీరవమై యుండునదియునై మొత్తము 
మీద యేకాంత ప్రదేశము యోగ్యముగ నుండును. అదియెద్ది?'* యని విచారించి 
జేతుడను రాజపుత్రుని ఉద్యానవనమన్నిటికి యొప్పినదిగ నిశ్చయించి అతనికడకు 
పోయి యిట్లనియె- 


“ఆర్యపు[త్రా! ఆరామ మొక్కటి నిర్మింప దలంచితిని. మీ ఉద్యానమును 
మాకిండు.” 


“గృహపతీ! దానినిండ వరహాలు పటీపించినగాని అది యివ్వదగినదేనా?'? 
“అయ్యా! అట్లయిన ఉద్యానవనము నాదే.” 

“గృహపతీ! ఎట్లు??? 

“వరహాలే పటీపీంచెదను. ఆర్యపుత్రా! నీవే వెలను నిర్ణయించితివిగదా!'' 


సభికులందటుగూడ గృహపతి మాటలనె సమర్థించిరి. అంతట అనాథపీండక 
గృహపతియు బంగారునాణెములను బండ్లపైయెత్తించుకొని పోయి ఉద్యానవనమం 


74 శ్రీబుద్దచర్య 

తయు నేలకానరాకుండా స్వర్ణముద్రలచే కప్పించెను. చివరకు నేల కొంతమాత్రము 
మిగిలినది. దానిని గూడ పూర్తిజేయనెంచి పరిచరులనంపి మజికొన్ని నాణెముల 
నింటినుండి తెప్పింవనుంకించుచున్న తరుణమున లోకవిస్మయ జనకమగునమ్మహా 
కార్యమును జూచి తలపంకించి రాజకుమారుడు జేతుడు అనాథపిండకునితో 
యిట్లనియె. 


“గృహపతీ! నీ బౌదార్యము వర్ణనాతీతము. ఇక చాలును, ఈ మిగిలిన నేలను 
బుద్దసంఘమునకు ఉచితముగ నేనిచ్చుచున్నాను. ఈ భాగ్యము నాకు కలిగించు”? 
మనెను. 


గృహపతియు మాన్యుడగు రాజకుమారుని మాటను పాటింపదగినదిగ 
దలంచెను. భిక్షుసంఘమునకు విశ్రాంతి నిలయమగు విహారమును ఆ జేతవనము 
నందు సర్వశోభా సమృద్దముగ, సకల పరిష్కార సహితముగ నిర్మింపజేసెను. ఉప 
స్థానశాలలు, అగ్నిశాలలు, చంక్రమణశాలలు, గదులు, మండపములు, పుష్కరి 
ణులు గలిగి జేతవనవిహా రము తాను తానై యొప్పినది. తనకు మిగిలిన తావునందు 
జేతరాజకుమారు డొక గదిని నిర్మింపజేసెను. దానిపేరు గంధకుటీ విహారము. 
భగవంతుడు స్వయముగ దానియందు నివసించును, 


భగవంతుడు బుద్దుడు రాజగృహమునందు కొంతకాలము విహరించి పిమ్మట 
క్రమముగ చారిక నొనర్చుచు వైశాలిని జేరి కొనెను. అచ్చట ౫ మహావనము యొక్క 
కూటాగారశాలయందు విహారమొనర్చుచుండెను. ఆనాటి (ప్రజలు నవకర్మము 
(కొత్తభికువులకు నివాస నిర్మాణము) నందు ఆసక్తి పూర్వముగ తత్పరులై యుం 
డిరి. అట్టి నవకర్మ పర్యవేక్షణయందు పాల్గొన్న భిక్షువులకు వారే చీవరములు 
(వస్త్రములు) పిండపాత (భిక్షాన్సు ము, శయనాసనము (యిల్లు) గ్లాన ప్రత్య 
యము (రోగిపథ్యము). బౌషథములును యిచ్చి సత్కరించు చుండిరి. అట్టుండ 
పేదయగు సాలెవాడొకడు తానును నవకర్మ నిర్మాణమునందాసక్తుడై స్వయముగ 
మట్టిని కలిపి యిటుకను తయారుజేసి గోడలను పెట్టుట కుద్యమించెను. ఆ పని 
యందు వాడు క్రొత్త యగుటచే మాటిమాటికి గోడలు పడిపోవజొచ్చెను. వాడును 
చీకాకై “ఈ శ్రమణభిక్షువులు తమ్ము సత్కరించువారిని కజిచుకొనియుండెదరు. 
దరిద్రుడనైన నా సుద్ది వారకెందుకు బట్టినది?”” యని అంగలార్చుచుండెను. ఆ 
విషయమెటీంగి భిక్షువుల నందజి బిలిచి భగవంతు డిట్లనియె. 


శ ముజప్ఫర్‌ జిల్లాయందలి బసాఢమునకు దాదాపు కోసెడు దూర మందుండు 
కోలువా గ్రామము, అచ్చోట యిప్పటికిని ఆశోకస్తంభము నిలిచియున్నది. 


ప్రథమ ఖండము 75 


“ఓ భిక్షువులారా! నవకర్మ విధానమునందు మీకు అనుజ్ఞ నిచ్చుచున్నాను. ' 
నవకర్మముల నొనర్చ్భువారికి తోడ్పడుట, ఆలస్యముగాకుండ జూచుకొనుట. 
శిథిలమైన వాటిని పునరుద్దరింపజేయుట, ఈ పనులయందు మీకు అనుమతి 
నిచ్చుచున్నాను. తొలుత సమర్ధుడగు భిక్షుడు సంఘమున కిట్లు నివేదించ (జ్ఞప్తీ) 
వలెను. 


““భద్రపురుషులారా! ఫలానా గృహపతి నిర్మింపనెంచిన విహార నవకర్మ 
నిరీక్షకుడుగ ఫలానా భిక్షువు నియుక్తుడగుచున్నాడు. సమ్మతింపనివారు మాట్లాడ 
వచ్చు” నని మూడుమార్లు సూచన నిచ్చి సంఘము ఊరకున్నచో అదియె సమ్మతిగ 
గ్రహింపవలెను, 


అంతట వైశాలినుండి కదలి భికుసంఘసహితముగ భగవంతుడు శ్రావస్తేకి 
చనుదెంచుచున్నాడు. షడ్‌ వర్గీయ భిక్షువుల శిష్యులు తక్కిన సంఘమునకంటె., 
ముందుముందరుదెంచి తాము విడియు విహారములందలి శయ్యాదికములగు వస్తు 
పరి ష్కారములను యేరుకొని *“యివి మా ఉపాధ్యాయులకు - యివి మా ఆచార్యు 
లకు - యివి మాకో ని ఆక్రమించుకొనుచుండిరి. ఒకనాటి బసయందు సారిపుత్రు 
నకు పరుండుటకు ఆస్తరణమెద్దియు లభింపక రాత్రియంతయు నొక చెట్టుక్రింద 
గడపెను. తెల్లవా రినంత చెట్టు క్రింద సారివుత్రుని జూచి భగవంతుడు యావద్విషయ 
మును విని వెగటుచెంది భీక్తుసంఘము నామంత్రించి యిట్లనియె- 


“భికువులారా! సంఘమునకంటి ముందె బజతెంచి అయోగ్యవర్తనులై 
వస్తువుల నేరుకొంటిరా? భీ- భీ- ఈ పద్దతి అప్రసన్నుల ప్రసన్నుల జేయుటకు 
గాని ప్రసోగల మటీంత ప్రసన్నుల జేయుటకుగాని యుపకరించదు. ప్రసన్నుల 
నప్రసన్నులుగను, అప్రసన్నుల మటీంత అప్రసన్నులుగను మాత్రమే చేయజాలును. 


“భికువులారా! ఆసన భోజన పానీయముల ( అ గ్రపిండము) నర్చించుటకు 
ప్రథమార్హుడెవడు? 


“భగవంతా! క్షత్రియకులమునబుట్టి ప్రవ్రజించినవాడు'? 
“భంతే! బ్రాహ్మణకులమునుండి ప్రవ్రజించిన యతడు” 
“ప్రభూ! కులపతి (వైశ్య) కులమునుండి సంన్యసించినతడు” 
“దేవా! సౌత్రాంతికుడు (సూత్రపాఠకుడు'? 

“తధథాగతా! ధర్మవ్యాఖ్యాత యగువాడు” 

“షడభిజ్ఞా! ప్రథమ ధ్యానసంపన్నుడు” 


76 శ్రీబుద్దచర్య 


“దశబలా! ద్వితీయ ధ్యానసంపన్నుడు” 
“సుగతా! తృతీయ ధ్యానసంపన్నుడు” 
“శాస్తా! చతుర్ధ ధ్యానసంపన్నుడు”” 
“సర్వజ్ఞా! స్రోతాపన్నుడు” 
“మహాపురుషా! సకృదాగామి” 
“మహావీరా! అనాగామి” 

“బీనదేవా! లగ్గతుడు” 

““సమంతభద్రా! తైవిద్యుడు” 
“భగవన్‌! భగవంతుడు బుద్లుడు.”” 


అని తలకొక భంగి చెప్పిన భిక్షువుల మాటల నాలకించి భగవంతుడిట్లు చెప్ప 
దొడగెను. 


పూర్వకాలమున హీమనగ ప్రాంతమున నొకమజ్జిచెట్టు ఉండెడిది. దాని నాశ్ర 
యించి యేనుగు, కోతి, తీతువపిట్ట యను మూడు ప్రాణులు నివసించియుండినవి. 
ఒకచోట నుండియు ఒద్దికలేక పొందు పొసగక యెడమొగము పెడమొగమై యుండె 
డివి. ఒకనాడామూడును తమలో పెద్ద యెవరో తేల్చుకొనవలెనని తలచినవి. మొదట 
యేనుగును ప్రశ్నించినవి. “సౌమ్యా! మిగుల ప్రాచీన విషయమును నీ వెజీగినదాని 
నొక్కటి చెప్పుము.” కుంజర మిట్లనియె. “నా పసితనమున యీ మజ్జిచెట్టును 
దాటిపోవు చుంటిని. అప్పుడు దీని కొనలు నాపొట్టను తాకుచుండెడివి.” కోతి 
యిట్లనెను. “ఈ మజ్జిచెట్టు మొలకగ నుండునపుడు దీని చిగుళ్ళను తినిన జ్ఞప్తి 
నాకున్నది.” తీతువ యిట్లనినది. “వెనుక నీ చోటనుండిన ప్రాత మజ్జిచెట్టుపండ్లను 
తిని నేను రెట్టవేయుటచే అందులోని ఒకానొక విత్తనమునుండియే (ప్రస్తుతమున్న 
యీ చెట్టు మొలిచినది. 


ఆ మాటలువిని తక్కిన రెండును తీతువను పెద్దజేసుకొన్నవి. అప్పటి 
నుండియు నవి కలసిమెలసి అదరసత్కారములతో, ఆమోద ప్రమోదములతో మెల 
“గుచు వచ్చినవి. తిత్తిరియు గజమునకును వానరమునకును * పంచశీలములను 
గ్రహింపజేసి తానును అట్లే మెలగినది. పరస్పర సహకారమున బ్రతుకు సుఖ మయ 
ముగ గడపీ సుగతిని ప్రాపించినవి, భిక్షువులారా! తైత్తిరీయ బ్రహ్మచర్య గాథ యిది. 


1. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, మదరాహిత్యమ్ము 


ప్రథమ ఖండము 77 


వృద్దుల సత్కరించుట ధర్మము నెజుగుటకు గుర్తు. వృద్దోపసేవి యిందును 
అందును మేలు బొందును. మీరో స్వాఖ్యాతమగు ధర్మవినయమున ప్ర వ్రజించితిరి. 
ఒకరినొకరు మెచ్చక కలగలుపు లేక పశుజాతికంటెను కనాకష్టమైయుండుట నితాం 
తమనుచితము. అసభ్యము. భిక్షువులారా! వయోవృ ద్దుల నాద రించుడు. 
పూజించుడు. ఆసనభోజన పానీయముల తొలుత వారికర్పింపుడు. సంఘమునకిది 
దాటరాని నియమము. దాటినవాడు * “దుషృత” మను దోషమునకు గుజీకా 
గలడు. మతీయు భిక్షువులారా! అవందనీయులజెప్పెద వినుడు 


“తొలుత ఉపసంపద పొందినవానికి తర్వాత పొందినవాడు అవందనీయుడు. 
(నమస్కరింపదగనివాడు) అట్లే ఉపసంపద పొందనివారు, అధర్మవాదులగు వృద్దులు 
స్త్రీలు, నపుంసకులును అవందనీయులు. అయిదు విధములగు శిక్షలచే దండితులైన 
వారును అవందనీయులు, యిక వందనీయులగూర్చి వినుడు. తనకంటె ముందు 
ఉప సంపన్నులైనవారును, ధర్మవాదులగు వృద్దులును వందనీయులు, తథాగతుడు 
సమ్యక్‌ సంబుద్దుడు, దేవమనుష్య శ్రమణ బ్రాహ్మణ సహిత లోక లోకముల కన్నింటి 
కిని వందనార్జడు.” 

ఇట్లనేక భంగుల బోధించి క్రమముగ చారిక నొనర్చుచు భగవంతుడు శ్రావ 
సీని, జేతవనమును జేరుట విని అనాథపిండకుడు సుస్వాగతముగ నెదురేగి ప్రణా 
మము లర్పించి మబుదినము భోజనమునకు సంఘసహితముగ నిమంత్రించెను. 
మయునాడు అన్నిటినాయత్తపజిచి భోజన సమయమగుడు సంఘసహితముగ బుద్ద 
దేవుని పిలిచికొనివచ్చి వివిధాహారముల సంతుష్ట్రులజేసి తటీజూచి యిట్లనియె. 


“భగవంతా! జేతవన విషయమున తమ సలహాయేమి?” 

“గృహపతీ! ఆగతులును అనాగతులును నగు చతుర్ణిశ భిక్షుసంఘమునకు 
దానము చేయుము” 

శల త థాలి_స్తు' న 

2 సిద్ధార్థుడు బుద్దుడైన పిదప యిరువది యేండ్లు అనియతముగ నాయాచోట్ల 
వర్దావాస మొనర్భెను. మొదటి సంవత్సరమున బుషీ పతనమున ధర్మచ।క్ర ప్రవర్తన 
మాచరించి అందే వసించిరి. రెండవ మూడవ నాల్గవ వర్గములందు రాజగృహపుర 


1. భీకునియమానుసారముగ చిన్న పాపము. 
2. అ, వి, అ.క,2-4-5 


78 శ్రీబుద్దచర్య 


మున వేణువన విహారమున నివసించెను. అయిదవయేట వైశాలిలో మహావన 
కూటాగారశాల యందును, ఆఅవయేట మంకులపర్వతమునను, సప్తమవర్షమున 
త్రయ'స్త్రంశ భవనమునను, యెన్మదవ వత్సరమున భర్గదేశమునందు సంసుమారగిరి 
యొక్క భేసకలావనమునను వర్జావాసము చేసెను. తొమ్మిదవయేట కౌశాంబి 
యందును, పదవయేట పారిలేయక వనఖండమునందును, ఏకాదశవర్షమున నాలా 
బ్రాహ్మణగ్రామము నందును, పండ్రెండవ వర్షమున వేరంజాపురి నందును, 
పదుమూడవయేట చాలియ పర్వతము నందును, పదునాల్గవయేట శ్రావస్తీ జేత 
వనము నందును, పదునైదవయేట కపిలవస్తు నగరమందును, పదునాజివ యేట 
ఆలవియందును, పదునేడవ సంవత్సరమున రాజగృహమునందును, పదునెన్మిది, 
పందొమ్మిదవ వగ్గములందు చాలియపర్వతము పైనను, వింశాబ్దమున రాజగృహము 
నందును నివసించెను. ఇట్లు యిరువదియేండ్లు అనిబద్దముగ నందందు వర్ణావాస 
మును గడపిన భగవంతుడు ఆ పై తనకు నియతనివాస స్థానములు ( ధృవపరిభోగ 
ములుగ శ్రావస్తియందలి జేతవనమును, పూర్వారామమును యెన్నికొని అందే 
నివసించుచు వచ్చెను. 


౧౭ 
మహా ప్రజాపతీ సంన్యాసము (వి. పూ. 468 - 467) 


“గౌతమగోత్రము. పేరు మహాప్రజాపతి. రెంటిని గలిపి మహా(ప్రజాపతీ 
గౌతమియని ప్రసిద్ధము. అభిసంబో ధినిబొంది భగవంతుడు కపిలవస్తుపురమునకు 
వచ్చుచున్నాడని విని ఆయనకు శాలువలు అర్చించి పూజింపవలెనని ఆమె 
కుతూహలించినది. 


దక్షిణావిభంగసూ త్రము 


*అదియొక సమయము. భగవంతుడు కపిలవస్తుపురమున న్య గ్రోధారామ 
మునందు విహరించుచున్నాడు. అట్టి యెడ మహాప్రజాపతీ గౌతమి జంటశాలువల 
గైకొని బుద్దునిచేరవచ్చి నమస్కరించి “భంతే! ఈ వస్త్రములు నేను చేతులార వడికి 
నేసినట్టివి. తమకు అప్ప గించుచున్నాను. దయతో స్వీకరింతురుగాకి” యని మనవి 
జేసెను. “అమ్మా! గౌతమీ! సంఘమునకు సమర్చింపుము. దానిచే నేనును 


ఓ. మ. ని, అ. క. 3-4-12. 
2.మ.వి.8-4-12. 


ప్రథమ ఖండము 79 


సంతుష్టుడనగు దును” అని బుద్దదేవుడా డినమాట ఆమెకు బొత్తుగ రుచింపలేదు. 
ఈ పరిస్థితిని గమనించి ఆయుష్మంతుడు ఆనందుడు శాస్తతో నిట్లనియె. 


“ప్రభూ! మహా ప్రజాపతీ దేవి యర్చించుకాన్మను మీరవళ్యము గ్రహింపవ 
లెను. తల్లి పురిటీయందె కాలగతి జెందినతర్వాత దేవరవారిని ఈమె పెంచి పోషించి 
పాలించినది. మీకు స్వయముగ పినతల్లి. బుద్దుని, ధర్మమును, సంఘమును శరణు 
జొచ్చినది. ప్రాణాతిపాతము (హింస), అదత్తాదానము ( దొంగతనము), మృషావా 
దము ( అసత్యమాడుట) మొదలగు అనార్యవృత్తులనుండి విరతురాలైనది. ఆర్యశీల 
ముల నాశ్రయించినది. బుద్దునియందును 'సంఘమునందును శ్రద్దమెండు. దుఃఖ 
మును, దుఃఖసముదయమును, దుఃఖనిరోధమును, దుఃఖనిరోధగామనీ ప్రతిపద 
మును యెటీంగి నిశ్చింతురాలైనది. దేవా! మహోపకారిణియైన యీమె కోర్కెను 
త్రోసిపుచ్చరాదు.”' 


“ఆనందా! అవును. పుద్గలుడు (ప్రాణి పుద్గలుని (ప్రాణి మూలమున 
బుద్దునకును ధర్మమునకును సంఘమునకును శ రణాగతుడ గుచున్నాడు. 
నమస్కరిం చుట, దోసిలిపట్టుట, అన్నవ, స్త్రములనిచ్చుట, పథ్యోపచారముల నొస 
గుట, ఇదియె పుద్గలునకు మటీయొక పుద్గలుడు ( ప్రాణి చేయు ప్రత్యుపకారమని 
నేననను. ప్రాణి మటీయొక ప్రాణి సహాయముచే ప్రాణాతిపాతము అదత్తాదానము 
కామమిథ్యాచారము మృషావాదము సురామేరయ మద్య ప్రమాద స్టానములనుండి 
విరతుడై దుఃఖముల దొలగి నిశ్చింతుడగుచున్నాడు.”' 


ఆనందా! వ్యక్తి గతదానము (ప్రాతిపుద్గలికదక్షిణ) లను పదునాల్లీంటిని 
వినుము. సమ్యక్‌ సంబుద్దునకు చేయుదానము మొదటిది. ప్రత్యేక సంబుద్దునకు 
రెండవది. జగ్గతునకు చేయుదానము మూడవది. నాలుగు ల్బర్గ ఫలాపేక్షికి అయిదు 
అనాగామికి, ఆజు అనాగొమి ఫలాపేక్షీకి, ఏడు సకృదాగామికి, ఎనిమిది సకృదా 
గామి ఫలాపేక్షికీ, తొమ్మిది స్రోతాపన్నునకు, పది ప్రోతాపత్తి ఫలాపేక్షికిని చేయు 
దానము. వీతరాగులకు చేయునది పదునొకొండవది. శీలవంతుడగు పృథగ్ణనునకు 
(సామాన్యమానవునకు) చేయుదానము పదిరెండవది. దుశ్శీలుడగు పృథగ్టనునకు 
చేయుదానము పదమూడవది. పశుపక్యాదితిర్యక్‌ జాతులకొనర్చు దానము 
పదునాల్లవది. ఆనందా! ఇందు వెనుక వాటి(ఉత్తరోత్తరము) కంటె ముందు ముందు 
గలవి (పూర్వపూర్వములు) అనంతఫలముల నిచ్చునవి. 


80 శ్రీబుద్దచర్య 


అయుష్మంతా! సంఘమునకు సంబంధించిన దక్షిణ (దొనము) లను 
యేడింటీని జౌప్పెదను. సంఘముల ' రెండింటితో గూడిన బుద్దునకు చేయునది 
సంఘగతమగు ప్రథమ దక్షిణ. బుద్దుడు నిర్వాణము చెందినపిదప సంఘముల 
రెంటికిని చేయుదానము ద్వితీయ దక్షిణ. భిక్షుసంఘమునకు మాత్రము 
చేయుదానము మూడవది. భిక్షుణీ సంఘమునకు మాత్రము చేయుదానము నా 
వది. సంఘమునందలి భిక్షుణీ భిక్షువుల కొందతీని మా త్రముద్దేశించి చేయుదానము 
అయిదవది. ప్రత్యేకించి భిక్షువుల కొందటీని మాత్రముద్దేశించి చేయునది ఆజివ 
దక్షిణ. ప్రత్యేకించి భిక్షుణీగణమును కొంతమాత్ర ముద్దేశించి చేయునది సప్తమ 
దక్షిణ. 


““ఆనందా! రాగల కాలమునందు భిక్షువులు కాషాయమాత్రధారులు 
కరపటాచారు లును కాగలరు. ప్రజలు సంఘముమీది పేర వారికి దానములిచ్చెదరు. 
అయినను సంఘవిషయములౌ టబట్టి ఆదానములు అపరిమిత ఫలముల నిచ్చునవి 
యేయని నాయూహ. ఏస్టితియందునుగూడ 'సంఘవిషయకమగు దానముకంటె 
వ్యక్తిగత (ప్రాతిపుద్గలిక) దానము అధిక ఫలవంతమగుట నేనొప్పును. 


ఆనందా! మజీయు వినుము. ఇచ్చువాడు కల్యాణధర్మియు, శీలవంతుడు 
నైనచో, తీసీకొనువాడు పాపధర్మియు దుశ్శీలుడునైనవో ఆ దానమునకు దాత 
మూలమున పరిశుద్ది లభించును. దాత దుశ్ళీలుడును పాపధర్మియునై, ప్రతిగృహీత 
కల్యాణధర్మియు సుశీలుడునైన అట్టి దానమునకు గృహీతనుండి విశుద్దిలభించును. 
ఇర్వురును పాపధర్ములు దుశ్ళీలురునైన అట్టి దానమునకు యే ముఖమునుండియు 
శుద్ది లేదు. ఇరువురును కల్యాణ ధర్ములు సుశీలురునైన ఆ దానము యిరువైపుల 
నుండియు సంశుద్దిని పొందగలదు. 


- ప్రజాపతీ ప్రవ్రజ్య సూత్రము - 


* ఒక సమయమున కపిలవస్తువునందలి న్యగ్రోధారామమున భగవంతుడు 
విహారము జేయుచున్నాడు. అచ్చోటికి మహాప్రజాపతీ గౌతమివచ్చి యిట్లు విన్న 
వించెను. “భగవంతా! తాము ప్రవర్తింపజేసిన ధర్మవినయమునందు స్త్రీలు 
ప్రవ్రజితలు గారాదా?*? 


“అమ్మా! లేదు. అది పొసగదు." 


1. భికుసంఘము - భిక్షుణీసంఘము. 
2. అ. ని8-2-1, చుల్లవగ్గ 11 


ప్రథమ ఖండము 81 


మూడుమాటు లడిగినది. భగవంతుడు ముమ్మాబును నిషేధించెను. దుఃఖ 
సంతప్తయై కన్నీరు గార్చుకొనుచు బుద్దునకు నమస్కరించి అధోవదనయై వచ్చిన 
దారిని బోయినది. 


అంతట కొన్నాళ్ళకు కపిలవస్తునుండి క్రమముగ చారికనొనర్భుకొనుచు 
భగవంతుడు వైశాలీ నగరము జేరెను. అచ్చట మహావన కూబాగారశాలయందు 
విహరించు చుండెను. మహా ప్రజాపతీ దేవియు శాక్య స్త్రీల నేనూర్వుర వెంటబెట్టుకొని 
వెండ్రుకల గొతీగించుకొని కాషాయవ(న్హ్రములదాల్చి కాలినడకతో కంటక ప్రయాణ 
ముల సాగించుచు సుగతదేవుడుండు వైశాలిని ప్రవేశించి మహావన కూటాగార శాలను 
జొచ్చినది. ధూళిదూసరిత శరీరములతో, బొబ్బలెత్తి పగిలినకాళ్ళతో మూర్తీభ 
వించిన దుఃఖదేవతలో యన్నట్లు విహార ముఖద్వారమున నిలువబడియున్న శాక్య 
స్త్రీల జూచి ఆయుష్మంతుడు ఆనందుడు తహతహపడి మహా ప్రజాపతి నిట్లడిగెను. 
“అమ్మా! ఇదియేమి?”= 


““పూజ్యుడా! ఆనందా! బుద్దధర్మమునందు ప్ర వ్రజితులగుటకు భగవంతుడు 
స్ర్రీలికనుజ్ఞ యివ్వీలేదే.?? 

“గౌతమీ! ఇందే ఉండుడు. భగవంతుని అనునయ వినయముల ప్రార్టించి 
జౌప్పెదను.” 


అని హుటాహుటి శాస్తను చేరబో యి యిట్లనియె. *“భంతే! సుకుమారులగు 
శాక్య స్త్రీలగూడి మహా ప్రజాపతీ దేవి పగిలిన కాళ్ళతో నొగిలిన శరీరములతో అదె 
వచ్చి ద్వారమున వేచియున్నది. ప్రభూ! వారిని గూడ బుద్దధర్మమునందలి ప్రవ్రజ్య 
దీక్షకు ల్బగ్గలుగ జేయవలెను.”' 


“అనందా! సుగతధర్మమున (స్త్రీలు సంన్యసింప వీలులేదు.”” మూడు 
మాజులడిగినను సమ్మతించక నిషేధించిన భగవంతునితో ఆనందుడు ప్రకారాంతర 
మున మాటలుమార్చి యిట్లనుచున్నాడు. 


“దేవా! తథాగతుడు నిర్దేశించిన ధర్మమునందు ప్రవ్రజించినచో స్త్రీలకైనను, 
స్రోతాపత్తి, సకృదాగామి, అనాగామి, ల్బర్లత్వ ఫలములు చేకూట వీలుగలదా? 


“ఆనందా! అవశ్యము చేకూటిగలవు.”” 


“ప్రభూ! అటులైన ఆ మహాఫలమునకు దూరమైయుండవలెనని వీరేమి 
దోషము చేసిరి. ఆ పుణ్యమునకు వీరినేల వంచితుల జేయవలెను. ప్రాణముల కొక్కె 


82 శ్రీబుద్దచర్య 


త్తుగ పెంచిపోషించిన మహాప్రజాపతీదేవి మహోవకారమునైన తలంపబోలదా? 
తల్లిని కనికరించుడు. స్త్రీలకుకూడ ప్రప్రజ్యాసంపద నను గ్రహించుడు. 


“ఆయుష్మంతా! వారు నేనిదే చెప్పబోవు ఎనిమిది శాసనములకు కట్టుబడి 
యాజ్జీవము వర్తించినచో ఉపసంపన్నుల జేయనవును. 
1. భీక్షుణి తాను నూటేండ్ల క్రిందటనే ఉపసంపద పొందియున్న కూడ ఆనాడు 
ఉపసంపన్నుడైన భిక్షువును పూజ్యబుద్ది నాదరించవలెను. 
2. ధర్మ[శ్రవణార్దము మాత్రము భిక్షుణి బిక్షు సమీపమునకు వచ్చుచుండవలెను. 
3. భిక్షుణి ప్రతిపక్షమునందును భిక్షుసంఘముతో కూడి పర్యేషణ వ్రతమును 
చేయవలెను. 
4. వర్ణావాసము ముగిసినపిమ్మట భిక్షుణి తానువినిన కనిన యెటీగిన ఉభయ 
సంఘములందు పారణ చేయవలెను. 
. భీక్షుణి ఉభయసంఘములందును పక్షాభిమానము కలిగియుండవలెను. 
. ఎట్టి సమయమునందు కూడ భిక్షుణి భిక్షువును నిందింపరాదు. 
. భిక్షుణులు భిక్షువులకు ఉపదేశించుటకు హక్కులేదు. 
. భిక్షువులు భిక్షుణులకు ఉపదేశింపవచ్చును. 


““ఆనందా! ఈ గురుధర్మముల నెనిమిదింటిని అంగీకరించినవో (స్త్రీలకు 
ఉపసంపద లభింపగలదు.”” 


0 -/ ౪౮౮ 


ఆ మాటలువిని ఆనందుడు మహా ప్రజాపతి గౌతమిని చేరబోయి సవిస్తరముగ 
జెప్పెను. ఆమెయు శీరసావహించుచున్నామని సమాధానమిచ్చినది. ఆ విషయమును 
కూడ ఆయుష్మంతుడు ఆనందుడు భగవంతున కటుక పజిచెను. 


“ఆనందా! స్త్రీలకు ప్రవ్రజ్యనాసగుట లేకున్నచో తథాగత ప్రచోదితమగు 
ధర్మవినయమునందు బ్రహ్మచర్యము చిరస్టాయిగ. వెలయగలిగెడిది. సద్దర్మము 
వేయేండ్లు చిరంజీవిగ వర్దిల్లిదగియుండెడిది. నేడో, (స్త్రీలు ప్రవ్రజితలైనారు. 
బ్రహ్మచర్యము చిరస్తాయిగ నుండుననెడి ఆశ లేదు. సద్దర్మము అర్జాయువుతో 
అయిదునూటేండ్లు మా త్రమే నిలువగలదు. పురుషులు కొద్దియై స్త్రీలధికముగనున్న 
దుర్గము దొంగలచే సులభముగ భంజింపబడును. అట్లే (స్త్రీలు అధికముగ సంన్యసిం 
చిన ధర్మవినయమందు బ్రహ్మచర్యము స్టీరముగ నిలువలేదు. అందుకయ్యే, పాటీ 
పోవు నీటిని కట్టగట్టి నిరోధించి నట్టు, దాటరానటువంటి గురుధర్మముల నెనిమిదిం 
టిని భికుణీ సంఘమునకు యావబ్జీవము విధించితిని.”: 


ప్రథమ ఖండము 83 

ప్రజాపతీ సూత్రము 
* ఒకానొకనాడు వైశాలిలోని కూటాగారశాలయందు భగవంతుడు వహ 
రించుచుండ మహాప్రజాపతీగౌతమి బోయి అభివాదన మొనర్చి యిట్లన్నది. “దేవా! 


భగవానులవారు సంక్షేపముగ ధర్మమును ఉపదేశించినచో దానిని విని యేకాకినై 
ప్రమాదరహితముగ ఆత్మసంయమముతో విహఠించెదను.”' 


“గౌతమీ! వినుము. విరాగమునకు గాక, సరాగమునకు వెందినదియు, 
వియోగమునకుగాక సంయోగమునకు చెందినదియు, సంయమమునకుగాక సం గ్ర 
హమునకు జెందినదియు, సంతోషమునకుగాక సంతాపమునకు జెందినదియు, 
సుభరతకొఅకుగాక దుర్చరతకు చెందినదియునగు నేధర్మమైనను, అది ధర్మము 
గాదు, వినయముగాదు. బుద్దునకు సమ్మతమును గాదు. 


అమ్మా! సరాగమునకుగాక విరాగమునకును, సంయోగమునకుగాక 
వియోగమునకును, ,సంగ్రహమునకుగాక సంయమమునకును సంతాపమునకు 
గాక సంతోషమునకును, దుర్భరతకొబికు గాక సుభరతకొబికును దారిదీయునదే 
దియో అదియె ధర్మము. అదియె వినయము (ఆచారము). అదియే బుద్దానుశాస 
నముకూడ.” 


౧౮ 
యమక ప్రాతిహార్యము (వి. పూ. 465) 


2 త్రభ్రాగతుడు అజవయేట మంకులపర్వతముపై వసించెను. * ఆ సమయమున 
రాజగృహక (్రష్టికి గొప్ప విలువగల ఒక గంధపుకొయ్య దొరకినది. అంతట అతడిట్లు 
యోజించెను. “దీనిని తొలిపీంచి పాత్ర జేయింతును. రాలిన పొడి నాయింటికిని, 
పాత్ర దానమునకును ఉపయోగించును.? అని పాత్రను జేయించి యొక వెదురు 
కొనయందు గట్టించి వెదురుకు వెదురు అంటించి కట్టి దానిని యేడు తాటిచెట్ల 
యెత్తున ఆకాశమందు నిలబెట్టించి యిట్లు నియమము జేసెను. “బుద్ది మంతు 
( దివ్యశక్తిధరు) డగు శ్రమణ బ్రాహ్మణుడెవ్వడైనను దీనిని తీసికొనవచ్చును.?” 

పూర్ణకాశ్యపుడును, మస్కరీగోశాలుడును, ప్రకృధకాత్యాయనుడును, 
సంజయ వేలటి పుత్రుడును, నిర్షంధ జ్ఞాతృపుత్రుడును, క్రమముగ నొక్కొక్కరు 


(1) అం-ని-8-2-1-3. (2) ఆ. ని, ఆ. క. 2- 4-5, 
(3). చుర్లివగ్గ 5, ధ.ప. అ, క, 4 - 2. 


84 (శ్రీబుద్దచర్య 


రాజగ్భహక గ్రేష్థి వద్దకు జనుదెంచి “ గృహపతీ! మేము ల్ఞర్గతులము. బుద్దిమంతులము 
సిద్దులము. పాత్రను మాకిండి” ని యడిగియు నతడు “మీరే దించుకొని తీసుకొను 
డినుటనే గగన వీధులకెక్కి కూర్చున్న దానిని గ్రహింపజాలక రిత్తగ బోయిరి. 


పూర్వాహ్హసమయమున రాజగృహమునకు భికాచారమునకు వచ్చి ఆయు 
ష్మంతుడు మౌద్గల్యాయనుడును, పిండోల భారద్వాజుడును ఆ వార్తను వినిరి, 
అందు మౌద్గల్యాయనుడు తోడి సబ్రహ్మచారితో నిట్లనియె. “ ఆయుష్మంతా! 
పిండోల భారద్వాజా! నీవు త్తగ్గతుడవును, బుద్దిమంతుడవును గదా? ఆ పాత్ర 
నీకే పొమ్ము. తీసికొనుము.” 


వల్లైెయని యతడు ఆకసమున కెగిరి పాత్రను తీసుకొని రాజగృహపురమును 
ముమ్మాటు పైననే దిరిగి రాజగృహక శ్రేష్టి ప్రార్ధనను మన్నించి యతని మేడపైకి 
దిగి యందే వివిధ భోజనములచే సత్కృతుడై పాత్రను చేత గ్రహించి నివాసభూమికి 
బయలు దేరెను. 


ఊరంతయు కోలాహల మెగిరినది. ఆ సందడి భగవంతుని చెవిని బడినది. 
“ఆనందా! ఏమిటా కలకలము.”” 


“ప్రభూ! పిండోల భారద్వాజుని బుద్దిమత్త (ప్రభావమున) కు వెజిగంది 
రాజగృహ మల్గోలకల్లోలమైని” దని పాత్రను గూర్చిన కథ యంతయు జెప్పెను. 
తథాగతుడు చీదరించుకొని భిక్షుసంఘమునంతను కలిపి భారద్వాజానితో యిట్ల 
నియె. “నీవు చందన పాత్రమును గ్రహించుట నిజమేనా?”' 


“భంతే! నిజము.” 

“భరద్వాజా! ఈ పని శ్రమణులకు అనుచితము; అకరణనీయము. 
తుచ్చమగు కట్టెబొచ్చికొఅకు గృహస్టులముందట దొమ్మరిపని జేసితివా? నీ ఉత్తర 
* మనుష్యధర్మ మును, * బుద్ది ప్రాతిహార్యమును చూపించితివా? 

భిక్సువులారా! గృహస్టులయెదుట దివ్యశక్తి ప్రదర్శనమును నిషేధించుచు 
న్నాను. ప్రదర్శించినవాడు “దుష్కృతి” మను అపత్తికి (దోషమునకు) గుజీకా 
గలడు. ఏదీ! ఆ చందన పాత్రమును తుత్తుమురుజేసి భిక్షువులందజు గంధము 
పూసికొనుడు. ఇదిగో వినుడు. 


1. మానవాతీతశకి 2. చమత్కార దివ్య ప్రదర్శనము. 


ప్రథమ ఖండము 8ెర్‌ 


కొయ్యతో జేసిన పాత్రల నిక మీరు ధరింపరాదు. బంగారు, వెండి, కంచు, 
గాజా, రాగిపాత్రలనైనను మీరు దాల్బరాదు. మట్టితోగాని ఇనుముతోగాని చేసిన 
యీ రెండువిధములగు పాత్రలను మాత్రముపయో గింయకొనుటకు అనుజ్ఞ నిచ్చుచు 
న్నాను. 

*శ్రమణగౌతముడు పాత్రను పగులగొట్టించి ప్రాతిహార్యమును (సిద్దిదర్శ 
నము) నిరోధించి తన శ్రావకు (శిష్యు) లను శాసనబద్దులవేసినాడని తైర్ధికులెటింగి 
యిట్లు తలపోసిరి. శ్రమణగౌతముని శిష్యులు ప్రాణములకంటె పదిలముగ 
నియమమును గాపాడెదరు. వారిగురువు వారికంటె మజీంత పెచ్చు. ఇక మనకత్తికి 
యెదురు లేదు. పదండి” ని పురమంతటను తిరుగుచు ** శమణగొతముని శిష్యులకు 
మేమెన్నడును తీసిపోము. తుచ్చమగు కట్టెబొచ్చెకు దివ్యసిద్దిని వెల్చింపనొల్లమైతిమి. 
మహాశ్రమణుడు నియమమను పేరుబెట్టి యుక్తి పన్నినాడు. తలపడినచో నాతనితో 
పోటాపోటి ప్రాతిహార్యమునకు ఆయితమైయున్నాము.”* అని వీధుల వీధుల చాట 
జొచ్చిరి. 


రాజగు బింబిసారుడామాటలను విని భగవంతునివద్దకు పోయి యిట్లనెను. 
“భంతే! ప్రాతిహార్యమును నిషేధించి నియమము జేసితిరా?”? 


“మహారాజా! అవును.” 

“తైర్థికులు మిమ్మెదిరించి ప్రాతిహార్యమొనర్ప ఉజ్టూగుచున్నారు.” 

“వారు తలపడినచో నేనును చేయుదును.” 

“నియమమును చేసినవారు మీరేగదా.”? 

“ఆనియమము యితరులకే గాని నాకుగాదు.” 

“అదిసరియేనా?”” 

“మహారాజా! ఒకమాట నడిగెదను చెప్పుము. నీకు ఉద్యానవనమున్నది 
గదా? 

“ఉన్నది.” 

“దానిలో నెవడైన (ప్రవేశించి ఫలములు దిన్నచో యేమి జేసెదవు?”” 

“దేవా? దండింతుము.”” 

“రాజా! నీవు దినినచో”? 

“నా వస్తువు నేను తీనగల్లుదును. ఏ దండనయు లేదు.” 


1. ధమ్మవద అ. క. 4-2. 


86 శ్రీబుద్దచర్య 
“మహారాజా! మున్నూరు యోజనముల విస్త్స్రతమగు అంగమగధ రాజ్య 
మున మాత్రము నీ యాజ్ఞ విహరించును. లక్షకోటి చక్రవాలము లందంతటను 


నాయాజ్ఞకు ఎదురు లేదు. నియమ నిబంధనలు నన్ను బంధింపలేవు. అవి యిత 
రులకే. తప్పక ప్రాతిహార్యము జేసెదను.”” 


“పూజ్యాడా! ఎప్పుడు చేసెదరు?” 

“నాలుగు నెలలమీదట అషాఢ పున్నమనాడు.”” 

“భంతే! ఎచ్చోట?” 

“మహారాజా! శ్రావస్తిలో” 

ముందటి బుద్దులందజుకును అదియే ప్రాతిహార్యస్థానమనియు, జనులంద 
యును జేరదగు తావనియు భగవంతుడు స్థలనిర్దేశము దూరమున జేసెను. 


తైన్టికులిది యంతయువిని కలగుండు వడిరి. ““అయినకానిమ్ము. మనమా 
శ్రమణ గౌతముని కనిపెట్టి వెంట వెంటనే యుండవలెను. ఇదేమియని లోకులు 
అడిగినచో గౌతముడు పారిపోకుండ కాచియున్నామని వెప్పుదము.”” అని కలియ 
బలుకు కొనిరి. 


భగవంతుడు రాజగృహమునుండి శ్రావస్తీకి పోవుచున్నాడు. త్రైర్థికులును 
ఒకవిడిదికి వెనుక వెనుకగ వెంటబడి వచ్చుచున్నారు. దారిపొడుగున జనులది 
యేమని యడిగిన తాము ముందు అనుకొన్నట్లు చెప్పుచువచ్చిరి. ప్రజలుగూడ 
ప్రొతిహార్య దర్శనమునకు గుంపులు గుంపులు బయలుదేరిరి. క్రమముగ నందరును 
శ్రావస్తి జేరిరి. త్రెర్జికులు ప్రాతిహార్య మొనర్భ తమకు యోగ్యముగ నొకమండపమును 
శిష్యుల నుసిగొల్చీ లక్షధనము వెచ్చించి నిర్మింపజేసిరి. కోసలరాజు ్రసేనజిత్తు 
సుగత దేవుని యొద్దకు బోయి “ ప్రభూ! తెర్ధికులు మండపమును నిర్మించినారు. 
తమకు నేను తయారు జేయింతును.”'* అని విన్నవించెను. భగవంతు డిట్లనియె. 


“రాజా! వలదు. నిర్మించువారు గలరు.” 
“భంతే! యెవరు నిర్మింతురు?”” 
“మహారాజా! దేవరాజగు శక్రుడూ” 
“మహాత్మా! ప్రాతిహార్య మెచ్చట జేసెదరు?” 
“మహారాజా! గండుని మామిడి వెట్టు క్రింది” 


ప్రథమ ఖండము 87 


తైర్టికు లామాట దెలిసికొని తమ పరిజనసహాయమున ఒక ఆమడదూరము 
చుట్టు ముట్టు యెక్కడకూడా మామిడిమొలక సైతము లేకుండ పెటికించి సర్వ 
నాశము జేసిరి. 

రాజోద్యాన పాలకుడు గండుడనువాడు ఉద్యానమందు పొదల చాటున 
నుండి చక్కగ మాగిన మామిడిపండు నొకదానిని కనిపెట్టి రాజునకు సమర్చింప 
బోవుచు మధ్యేమార్గమున మహాపురుషుని బుద్దుని జూచి యిట్లు వితర్కించెను. 
“దీనిని దిని మెచ్చి రాజు బహుశా యిచ్చిన పదిడబ్బు లివ్వగలడు. అదే నన్ను బ్రతి 
కించ లేదు. ఈ మహాత్మునకు అర్భించితినా చిరసుఖమును శాశ్వతహితమును 
పొందగలను' అని నిశ్చయించి దానిని భగవంతునకు నివేదించెను. బుద్దుడు పాత్ర 
యందు దానిని గ్రహించి రసమునుపిండి త్రాగి విత్తనము గండునిచేతికిచ్చి అచ్చటనే 
భూమియందు బూడ్చుమనెను. వాడట్లు జేసినంత భగవంతుడాచోట చేతులుగడి 
గెను. నీరుపడినంతనే భూమిని పెకలించుకొని యేబదిగజముల యెత్తున మహాశాఖ 
లతో మామిడి చెట్టు సాక్షాత్కరించినది. ఎట్టి ఉపద్రవము కల్గకుండ రాజేంద్రుడా 
చెట్టుకు కాపలా బెట్టెను. ఆ చెట్టు “ గండా మ్రవృక్షు? షతుపేర "ప్రసిద్దమయ్యెను. 

తైర్టికుల పరాభవమునకు మేర లేదు. మామిడిచెట్టు కొట్టించి ప్రజలతో 
చీవాట్లు దినిరి. దేవరాజగు శక్రుని (ప్రేరణచే గాలియు వానయు ముట్టడించి వారి 
మండపమును ఛిన్నభిన్నము చేసినవి. ఎక్కడి వారక్కడ పరారియైరి. ఇట్లు తైర్టికుల 
మొగమనునది లేదు. 

ఆకాశమున దేవరాజగు శక్రుడు నిర్మించిన రళ్నమయ విహారవేదికపై భగ 
వంతుడు నిల్వబడియున్నాడు. చదరము యిరువది నాలుగు యోజనములు చుట్టు 
నుండు మహాపరిషత్తు మధ్యయందు భగవంతుడు బుద్దుడు యమక ప్రాతిహార్యము 
జేసెను. దానిని పాలీత్రిపిటకములు యిట్లు చెప్పుచున్నవి. 

ఈ ప్రాతిహార్యమును తథాగతుడు చంక్రమణము చేయుచు నొనర్చెను. * 
తేటః కృత్స్న్న మను సమాధి ప్రభావమున అంగాంగముల నన్నిటను అగ్నిజ్వాలలు: 
యెగురు చున్నవి. ఆపఃకృత్సమను ధ్యాన కారణమున జలధారలు కారిపోవుచున్నవి. 
నీలపీతలోహిత శుక్ష మాంజిష్ట ప్రభాస్వరములను రంగులాఅింటితో వెల్లి పోవుచు 
భగవంతుడు నిలుచుండును; కూర్చుండును; పరుండును; విహరించును. 


1. తేజః ఖండమున దృష్టినిలిపి క్రమముగ సమస్త భూమండలమును తేజో మయముగ 
చూడగల్లెడి యోగసమాధి. 


.F9 


88 శ్రీబుద్దచర్య 


“గత్రకాలమున బుద్దులు ప్రాతిహార్యమొనర్చి "త్రయ స్త్రీంశ స్వర్గలోక 
ముననే వర్షావాసము జేయుచు తల్లికి అభిధర్మ పీటకమును ఉపదేశించుచు వచ్చిర' ని 
భగవంతుడు ధ్యానదృష్టియందు కనుగొనెను. వర్జావాస సమయమున నమమ్మహ 
నీయు డాసీనుడగుటకు యోగ్యముగ దేవేంద్రుడు శక్రుడు పాండుకంబలశిల 
(చలువరాతియరుగు) నేర్చజుచెను. శాస్తయు దానిపై తన సంఘాటిని బటీచి నడుమ 
గూర్చొనెను. 

భూలోక ప్రజలది కానలేక సంబుద్దుడెందో పోయెనని విలపించుచు అనిరు 
ద్దష్టవి రుని జేరి యడిగిరి. అత డిట్లనియె. “ఇంద్రలోకమున పాండుకంబలశిలపై 
వర్గ్ణావాసము గడపుచు తల్లికి అభిధర్మపిటకము నుపదేశించుచున్నాడు.”' 

“పూజ్యాడా! తిరిగి యెప్పుడు రాగలడు?”” 

“మూడు నెలలవజకు అభిధర్మము నుపదేశించి మహా్రవారణమునాటికి 
(ఆశ్విన పూర్ణిమ) రాగలడు.”' 

భగవంతుని దర్శించనిదే తిరిగి పోరాదని జనులందటును (శ్రావస్తి) అందే 
శిబిరములు వేసికొని నిలిచిరి. ఆపరిషత్తుకంత టికి ని ధర్మోపదేష్ట మహామౌద్గల్యాయ 
నుడు. అన్నదాత చుల్ల అనాథపిండకుడు. 


అచ్చట సమ్యక్‌ సంబుద్దుడు ఉజ్వ్వలమగు తన కాంతిచే దేవతల శోభను 
మాయించుచు కూర్చొనియుండి * తుషిత దేవవిమానమునుండి వచ్చిన తల్లికి 
మాయాదేవికి అభిధర్మపిటకము నారంభించి కుశలధర్మములను, అకుశలధర్మము 
లను, అవ్యాకృత ధర్మములను ఉపదేశించుచున్నాడు. భిక్షాచారమునకు వేళయగుడు 
తనకు మాజుగ యోగమాయా నిర్మితుడగు బుద్దుని అందుంచి ధర్మోపదేశము 
చేయనియమించి హీమవంతమున కరిగి నాగలతాకాష్టమున పండ్లుదోమి అనవ 
తప్పదహము (మానససరోవరము) న ముఖము'కడిగి ఉత్తరకురుభూముల యందు 
భిక్షచేసి మహాశాలమాలకము ( దేవలో కమున నొకభవనము) న కూర్చొని భుజించు 
వాడు. భోజనము జేసి తన్ను సేవించుటకై అచ్చటికి వచ్చియున్న సారిపుత్రు నకు 
తల్లికి దానంతవటికు జెప్పిన ధర్మమును బో ధించి పంపించువాడు. అటనుండి తన 
స్థానమునకు బోయి నిర్మిత బుద్దుడు నిలిపిన చోటినుండి అందికొని ధర్మోప దేశము 
చేయువాడు. ఇట్లు మూడు నెలలు నిరంతరము తల్లికి అభిధర్మపిటకమును 


1. భూమండల మధ్యమున సుమేరు పర్వతము గలదు. దానిపై శిఖరమున ఇంద్రుని 
తయస్త్రీంశ లోకము గలదు. 
2. ఇంద్రలోకమునకంటె పై నుండు లోకము. 


పథమ ఖండము 89 
క్ర 


ఉపదేశించెను. భగవంతుని వద్ద ధర్మోపదేశము పొందివచ్చి దినదినమును సారీపు 
త్రుడు తన భిక్షుసంఘమునకు యేనూజుమందికిని దానిని బోధించుచుండెను. 
అట్లు శాస్త దేవలో కమునందున్నపుడే యిచ్చట ఆ అయిదువందలమంది భిక్షువులు 
1 సప్పప్రాకరణికులనిపించుకొనిరి. 


భగవంతుడు అభిధర్మపిటకము నుపదేశించి ముగించుసరికి కోటానుకోట్ల 
ప్రాణులు ధర్మదీక్షను పొందినవి. మహామాయాదేవియు స్రోతాపత్తిఫలమున 
ప్రతిష్టితయైనది. 

శ్రావస్తి యందలి పరిషత్తు భగవంతుడు దిగివచ్చు టెప్పుడో తెలిసికొనిరమ్మని 
మహామౌద్గల్యాయనుని బంపినది. ఆయనయు శాస్తయొద్దకుజని నమస్కరించి 
పృచ్చించెను. సుగతు డిట్లనియె. 


“వౌద్గల్యాయనా! నేటికి యేడవ దివము * సంకాళ్యనగరద్వారమున 
దిగుదును. చూడగోరువారు ఉపోసధిక వ్రతపరాయణులై వచ్చునది.” ఆ మాటను 
తిరిగివచ్చి మౌద్దల్యాయనుడు సభయందు చెప్పెను. శ్రావస్తినుండి సంకాశ్యనగరము 
ముప్పదియోజనములు. 


వర్ణావాసము ముగిసినది. ఆనాడు ఆశ్వినపూర్ణిమ. భగవంతుడు మనుష్య 
లోకమునకు పయనమైనాడు. కుడివైపు సువర్ణసోపానములనుండి దేవతలును 
యెడమ వైపు రజతసోపానములనుండి మహా బ్రహ్మలును తోడనడువ తాను స్వయ 
ముగ మధ్యనుండు మణిసోపానములనుండి, సురకుమారకులు ఛత్రచామ రాదిక 
ములుబట్టి యూడిగములు సేయుచుండ అపూర్వశో భాసౌభాగ్యశ్రీతో మనుష్య 
లోకమునకు దిగి వచ్చెను. దేవమానవ ప్రపంచములౌరౌరయని తలలూపినవి. సారి 
పుత్రుడు తన భిక్తుసంఘముతో సంకాశ్యనగర ముఖద్వారమున నిలువబడి యున్న 
సర్వప్రియుడగు బుద్దదేవుని సమీపించి నమస్కరించెను. ఆ తత్‌ క్షణమ సారి 
పుత్రస్టవిరుని శిష్యులు యేనూటుమంది భిక్షువులును అర్ణతపదమును ప్రాపించిరి. 


యమక స్రాతిహార్య మొనర్చి, దేవలోకమున వర్షావాసము జేసి సంకాశ్యనగర 
ద్వారమున దిగుట తొలుతనుండియు బుద్దులందటికిని త్రోసిపుచ్చరాని పద్దతి. 
భగవంతుడు బుద్దుడుసంకాశ్యమునందు కుడికాలుమోపినవోటు “ అచలవైత్యమ”= 


ను పేర వాసిగన్నది. 
1. అభిధర్మపీటకమునకు ఏడు ప్రకరణములు. వాటిని పఠించివవారు కావున సప్తప్రాకరి 
ణికులైరి. . 
2. సంకిసావసతపురం - మోటాప్టేషణ (2. 1 


రిం శ్రిబుద్దచర్య 
౧౯ 


జటిలసూ త్రము; కొన్ని భిక్షునియమములు (వి. పూ. 464) 


* ఒకప్పుడు భగవంతుడు (్రావస్తియందు జేతవనవిహారమున విహరించు 
చున్నాడు. కోసలరాజగు ప్రసేనజిత్తు అచ్చటికరుదెంచి కుశల ప్రశ్నమడిగి యొకచో 
కూర్చొని యిట్లనియె, 

“గౌత్రమా! అనుత్తర సమ్యక్‌ సంబోధిని (సర్వోత్తమ పరమ జ్ఞానము) 
తెలిసికొని యున్నానని మీరు నిష్కర్షగ చెప్పగలరా?” 

“వుహారాజా! అనుత్తరసమ్యక్‌ సంబోధిని తెలిసికొనియున్నవాడనిన 
నన్నేయనవలెను. * 


“గౌతమా! పూర్ణకాశ్యపుడు, మస్కరీగోశాలుడు, నిర్షంథజ్ఞాతృపు త్రుడు, 
సంజయ వేలట్టిపుత్రుడు, ప్రకృధకాత్యాయనుడు, అజితకేశకంబలుడు నను 
శ్రమణ బ్రాహ్మణులను గణాధిపతులను ఆచార్యులను తీర్ణంకరులను నిన్నడి గినట్ల 
యడిగితిని. వారు అనుత్తర సమ్యక్‌ సంబోధి నెటిగితిమని ధైర్యమున జెప్పలేక 
పోయిరి. మరీ నీవో వయస్సున చిన్నవాడవు. క్రొత్తగ సంన్యసించితివి. సాహసించి 
పలుకుచున్నావే?”? 


“మహారాజా! నాలిగింటిని చిన్నవని తలంచరాదు. చిన్నవని అవమానించ 
రాదు. వినుము. క్షత్రియుని, పామును, అగ్నిని, భిక్షువును (సంన్యాసిన్సి యీ 
నాలీగింటిని చిన్నవని శ్రోసిపుచ్చరాదు. మటీయు వినుము. 


“కులీనుడు కీర్షిమంతుడు ప్రతాపీయు నగు క్షత్రియుని వయస్సున చిన్న 
వాడని తీరస్కరించినచో ముందు ముందు ముప్పురాక తప్పదు. పామును చిన్నదని 
విడివిపెట్టినవో అదియే కాలాంతరమున స్రాణోపద్రవము చేయగలదు. అగ్నిని కొంచె 
మని ఉపేక్షించంినవో బలము చేకూర్చుకొని అదియే ప్రళయము చేయగలదు. అగ్ని 
కాల్చిన చెట్టు చేమలు తిరిగి అంకురించునేమోగాని భిక్షుతేజమున దగ్ధమైన వానికి 
పుట్టుగతులుండ బోవు. కావున వివేకియగువాడు సదాచారులగు భిక్షువులను 
యేనాడును పరాభవింప రాదు.” 


ప్రసేనజిత్తుడామాటలనువిని ““భంతే! ఆశ్చర్యము. అబ్బురము. నన్ను 
సాంజలి శరణాగత ఉపాసకునిగ స్వీకరింపు” మని వేడుకొనెను. 


సం ని 3-1-1. 


ప్రథమ ఖండము 91 


* పూర్ణకాశ్యపుడు మొదలగు ఆటుగురు ఆచార్యులవద్ద చింతామణి మున్నగు 
కొన్ని విద్యలను నేర్చికొని వారిభక్తులైన కొందు జనులు అందందు దిరుగుచు 
మేము బుద్దులమని జెప్పికొనుచు ఒకానొకనాడు శ్రావస్తీకి వచ్చి చేరిరి. అంతటవారు 
రాజువద్దకు బోయి, మహారాజా! పూర్ణకాశ్యపుడు మొదలగు ఆచార్యులు 
ఆజుగురును బుద్దులు సర్వజ్ఞులుకూడి* యని వాదించిరి. రాజు వారలను పిలిచి 
“మీ గురువులను ఏలిచికొని రండు పొండనెను. వారును పోయి రాజుగారి 
ఆహ్వానమును తెలీయజేసిరి. భయ సంభ్రమములతో వచ్చుటకు యిష్టము లేకపోయి 
నను భక్తులకోరిక త్రోసిపుచ్చ లేకయు మర్యాద చెడుననియు యెట్టకేలకు రాజు 
సభకు చనుదెంచిరి. మహారాజు ఉన్నతాసనముల నమర్చియుంచెను. భయవిహ్వలు 
లౌటబట్టి వారందుగూర్చొనలేక క్రిందనే గూర్చొనిరి. వారి దౌర్బల్యమును నరేం 
ద్రుడు గ్రహించెను. పీడుగుసోకినవానిని కొఅవితో పొర్లించినట్టు వారిని జూచి 
“మీరు బుద్దులవుదురా? కాదా?” యని ప్రల్నించెను. బుద్దులమని కల్లలాడినచో 
యేమిదండన విధించునోయని వారు “కామి” నిర. అంతట వారిని రాజు బయటకు 
పంపించెను. వారును బయటవచ్చి తమ తమ భక్తులతో నిట్లనిరి. “పాపము! 
బుద్దులవిషయము రాజుగారి కేమిదెలియును. లేనిపోని చిక్కులేలయని బుద్దులము 
గాదని చెప్పితిమి. మా బుద్దత్వము నీటితో గడిగినను పోవునది గాద?” ని ప్రగల్బములు 
పలికిరి, 


* బుద్దభగవంతుడు ఒకప్పుడు రాజగృహమున విహరించుచున్నాడు. ఆ 
సమయమున షడ్వర్గీయ భిక్షువులు స్నానము చేయుచు చెట్లకు శరీరములను 
రుద్దుచుండిరి. వీపులను తోముచుండిరి. కాళ్ళను రాచుచుండిరి. ప్రజలిది జూచి 
“శాక్యపుత్రీయులగు శ్రమణులు అసభ్యముగ మెలగుదురని నిందించుచుండిరి. 
భగవంతు డదివిని భిక్షువులను బిలిచి యిట్లనియె. 


““భిక్సువులారా! శరీరముతో చెట్లను రుద్దుటయు తోముటయు తగదు. 
అట్లు జీసేనవారెకి *“దుష్కృతి దోషము సంభవించును. 

“భిక్షువులారా! భిక్షువెనవాడు చెవికి గాని, చేతికిగాని, మెడకుగాని, నడుము 
నకుగాని, భుజములకుగాని వ్రేళ్ళకుగాని ఆభరణములను ధరింపరాదు. రెండు 
నెలలు పెరిగినవి లేదా రెండంగుళముల పొడవైనవి అంతకుమించి పొడగాటి వెండ్రు 
కలనుంచు కొనరాదు. తప్పీనచో “దుష్కృతి మను ఆపత్కి అద్దమునందుగాని 


1. సం-ని-అ-క.3-1-1. 
2. వినయపిటక. చులవగ 5 


92 శ్రిబుద్దచర్య 


జలపా త్రమునందుగాని ముఖమును జూచుకొనరాదు. రోగపీడితునకు మాత్రము 
చూచుకొనుటకు అనుజ్ఞ నిచ్చుచున్నాను. నృత్య గీతములకు, వింతలు వినోదములకు 
భిక్షువు పోరాదు. రాగములను తీసి తీసి ధర్మసూత్రములను పాడరాదు. వైదిక 
స్వరమువంటి స్వరము (స్వరభణ్యము) నకు అనుజ్ఞ నిచ్చుచున్నాను..? 

అంతట కొన్నాళ్ళకు భగవంతుడు చారికనొనర్చుచు వైశాలి కరుదెంచెను. 
అచ్చట మహావన కూటాగారశాలయందు విహరించుచు భిక్షువులను జూచి యిట్లు 
నియె. 


“భికువులారా! దోమతెరలను వాడుటకు అనుజ్ఞ యిచ్చుచున్నాను.:?: 


' ఆ సమయమున వైశాలియందు ఉత్తమభో జనముల భుజింపబట్టి భిక్షువులకు 
రోగములు మెండయ్యెను. ఏదోపనిమీద జీవకకుమారభృత్యుడు అచ్చటికి వచ్చి 
చూచి భగవంతునకు నమస్కరించి విహారశాలయు స్నానాగారమును భిక్షువుల 
కొసగవలెనని ప్రార్ధించెను, అంతట భగవంతుడు భిక్షువులను జూచి యిట్లనియె. 


“భిక్షువులారా! విహారశాలకును, స్నానాగారమునకును అనుమతించు 
చున్నాను.” “అటుతర్వాత వైశాలినుండి కదలి భగవంతుడు *భర్గదేశమునకుబోయి 
అందలి సుంసుమారగిరియొక్క భేసకలావన మృగదావమున విహరించుచుండెను. 


1. చుల్లవగ్గ* 


2. బనారస్‌, మిర్జాపుర, ఇలాహాబాద్‌ జిల్లాలయందలి గంగకు దక్షిణమున నుండు 
భాగము. 


ఆయుస్సు 43 - 48 వి. పూ. 463 - 458. 
Jeo) 
తీయ ఖండము 


భిక్షుసంఘమునందు కలహము - పాకలేయక గమనము 
(వి. పూ. 463 - 462) 


* భగవంతుడు బుద్దుడు కౌశాంబియందు ఘోషితారామమున విహరించు 
చుండెను. 


ఆ సమయమున భిక్తుసంఘములో అభి ప్రాయభేదము లేర్చడినవి. దానికి 
కారణమిట్లు జరిగినది. భిక్షు నియమము ననుసరించి బహిర్భూమికి తీసికొని 
పోయిన జలపాత్రను బోర్లించవలసిన పద్దతి కలదు. ఒకానొక భిక్షువు అట్లు చేయక 
పాత్రను వెలకిల బెట్టినాడు. ఆ చిన్నవిషయమును పురస్కరించుకొని భిక్షువులలో 
విరోధములు పెరిగినవి. సౌత్రాంతిక దళము, వినయాంతిక దళమని రెండు పార్టీలేర్చ 
డినవి. మీరు మిథ్యావాదులు, మీరు మిథ్యావాదులని కోలాహలముగ తగవులు 
"పెంచుకొనిరి. 


2 ఇట్లు * కౌశాంబియందలి భిక్షువులు కల్లోలములకు ఆలవాలమగుట 
భగవంతుడె అంగి సహించలేక ఆ చోటనుండుటకు మన స్పొప్పక తన శయనాసనము 
లను పొత్రవీవరములను (గ్రహించి నిలువబడి కొన్ని గాథల నిట్లు పలికెను. 


(1) మహావగ్గ 10. (2) మ. ని. ౩-౩-8. (3) కోసమ్‌ - అలహాబాదు 


94 శ్రీబుద్దచర్య 


“మూఢులైకూడ పండితవేషములను ధరించి తమ యవివేకమును తెలిసి 
కొనలేక నాకును సంఘమునకును తలవంపులు దెచ్చువారై అనీతిమార్గమున అడ్డము 
లేక నోటికివచ్చినట్లు ప్రేలుచుండువారి హృదయములందు వైరాగ్ని యెన్నడును 
శాంతించదు. వైరముతో వైరము చల్లారుననుట కల్లమాట. వైరమునకు విరుగుడు 
(ప్రేమయే. దీనినెటీంగిన పండితులు కలహ కల్గోలములనుండి ఉపశాంతులైయుం 
దురు. 


లోకమునందు నీచులు నిశాచరులు దొంగలు దుండగీండ్రు సైతము కలసి 
మెలిసి జట్టుగ మెలగగల్లుదురు. విద్యాబుద్దులు తెలివి తేటలుగల సాధునామధారుల 
వద్ద ఆయొద్దిక లేకపోయిన నెట్టు? తగిన సాంగత్యము లభింపకపోయినచో 
మహారాజువలి మత్తమాతంగమువలె యేకాకియై విహరించుట మేలుగదా!'’ 


అని కొన్ని గాథలను పొడి భగవంతుడు బుద్దుడు ఆవోటు వదలి బాలకలోణ 
కారమగు గ్రామమునకు బోయెను. అచ్చట ఆయుష్మంతుడగు భృగువునకు 
ధార్మికోపదే శము లొనర్చి ప్రాచీన వంశదావమునకు చేరుకొనెను. ఆ సమయమున 
నచ్చట నివసించియున్న అనురుద్దుడు నందియుడు కింబిలులనువారు బుద్దుదేవుని 
నెదుర్కొని ఉచితసత్కారములను నెజపీరి. భగవంతుడును వారికి వివిధ ధార్మిక 
ప్రసంగములను బోధించెను. 


పారిలేయక సూత్రము 


ఛ ఒక సమయమున భగవంతుడు బుద్దుడు కౌశాంబియందు ఘోషితారా 
మమున విహరించుచు భిక్షువులు భిక్షుణిలు ఉపాసకులు ఉపాసికలు రాజులు మహా 
రాజులు తైర్టికులు తైర్టిక శ్రావకులు తన్ను చుట్టిముట్టియుండ జనసంకులమగు 
నాచోట నుండనొల్లక దూరముగ నేకాంతమునకుబోవ నిశ్చయించెను. 

ఒకనాడు పూర్వాహ్హసమయమున పా త్రచీవరములను గొని కౌశాంబియందు 
భిక్షకుబోయి తెచ్చుకొని భుజించి తన ఆసనమును చుట్టుకొని భిక్షుసంఘమునకు 
చెప్పకుండా, యేరికిని తెలియకుండా ఒక్కడును పారిలేయకమునకు బోయెను. 
అచ్చట రక్షితవన ఖండముయొక్క భ ద్రశాలవృక్షము క్రింద విహారము చేయుచుండెను. 


ఆ అరణ్యములోని మహాగజ మొకటి సంకులమైయున్న తన యేనుగుల 
గుంపులో మెలగుటకు చాలవేదనబడి వాటినన్నిటిని వదలి యేకాంతమునకు పజ 


* ఉదాన 4-5-1 మహావగ్గ 10-1. 


ద్వితీయ ఖండము 95 


తెంచినది. అదియును పారిలేయకమున రక్షితవనఖండమందు భద్రశాలవృక్షము 
క్రింద భగవంతు డుండుచోటికి వచ్చినది. తాను ఆకులలములు గడ్డిగాదము దినుచు 
అపుడపుడు భగవంతునకు తొండముతో నీరుదెచ్చి యిచ్చునది. భగవంతుడు 
సుఖముగ అనుకూలముగ ఏకాంతమున విహరించుచుండెను. భద్రగజమున్ను తాను 
కోరినట్లు ఏకాంతమున సుఖముగ అనుకూలముగ విహారము జేయుచుండెను. 
ఒకనాడు ఈ క్రింది ఉదానము (ఆనందగీతము) ను భగవంతుడు పాడుచున్నాడు. 


గీ వనమునందు యేకాంతంబు వాంఛజేసి 
తిరుగుచున్నారు బుద్దుడు మరియు కరియు 
జార! బుద్దునివిత్తంబు, హస్తినాగ 
చిత్తము సమానమై యొప్పె, చిత్రముగను. 
రా 
పారిలేయకమునుండి శ్రావస్తి. సంఘ సామగ్రి (వి. పూ. 461) 


* భగవంతుడు యథాపూర్వముగ పారిలేయకమునందు విహరించు 
చుండెను. ఆయనతో దర్శన సల్లాపములజేయ మనస్సు పొడమి భిక్షువులు కొందజు 
ఆనందుని గూర్చుకొని అచ్చోటికివచ్చిరి. వచ్చి నమస్కరించి యొకచో గూర్చొనినంత 
అమ్మహనీయుడు వారిని వివిధ ధర్మకథా సల్హాపముల నాహ్లాదితుల జేసెను. వారిలో 
నొకభిక్షువునకు చిత్తముననొక వితర్కము కలిగినది. “దేనినిచాచి నంతట, 
తెలిసికొనినంతట ఆస్రవదోషములు తొలగిపోగలవు?”” అని విచారించుచుండెను. 
అతని చిత్తములోని వితర్కమును తన చిత్తమున బొడగాంచి భిక్షువులను సంబోధించి 
భగవంతు డిట్లనియె. **భిక్షువులారా! ధర్మమునంతయును తెలిపితిని. నాల్లు సృతి 
ప్రస్థానములను, నాలుగు సమ్యక్‌ ప్రధానములను, నాలుగు బుద్దిపాదములనుు, 
అయిదు యిం డ్రియములను, షడ్బలములను, సప్పబోధ్యంగములను, ఆర్యాష్ట్రాంగిక 
మార్గమును ఉపదేశించితిని. ఇంత జెౌప్పినను యింకను “దేనిని చూచిన - 
తెలిసికొనిన అస్రవములు తొలగిపోగలవ”'ని యీ భిక్షువు యోచించుచున్నాడు. 
ఆర్యధర్మములందు పండితుడు కానివాడు - నిష్ణుడు కానివాడునగు* పృథగ్థనుడు 
రూపమునే ఆత్మయని యెజుంగుచున్నాడు. వాని యెజుక కృదత్రివువుగు 


1. సం.ని,21-8- 9. 
2. స్రోతాపన్నుడు, సకృదాగామి, అనాగామి, శర్లతుడు, ఈ నాల్లుఫలములకు చెందిన 
వొడు అర్యుడు. చెందనివాడు పృథగ్ణనుడు. 


96 శ్రిబుద్దచర్య 


సంస్కారము. ఆ సంస్కారమెట్లు కలుగుచున్నది? అవిద్యాసంయోగముచే వేదనా 
యుతుడగు పృథగ్ణనునకు తృష్ణకలుగుచున్నది. దానివే సంస్కారము జనించు 
చున్నది. ఆ సంస్కారము అనిత్యమును ప్రతీత్యసముత్సన్నమునై (కారణమునుండి 
పుట్టినదియునై) యున్నది. తృష్ణయు నట్టిదే. వేదనయు నట్టిదే. సంయోగమును 
(స్పర్శము) అట్టిదే. అవిద్యయు నట్టిదే. ఇట్లెజీంగినవాడు రూపమును ఆత్మయని 
తలంచడు. కాని రూపవంతుని ఆత్మగ భావించును. ఆభావనయు (సమనుపశ్యను 
సంస్కార (కృత్రిమ) మైనదే. ఆ సంస్కారమునకు హేతువెద్ది? ఎట్లు కలుగుచు 
న్నది? అవిద్యాస్పర్శముచే కలిగిన వేదనతో కూడుకొన్నవానికి తృష్ణ ఉదయించు 
చున్నది. దానినుండి సంస్కారము కలిగినది. సంస్కారము తృష్ణ వేదన స్పర్శ అవిద్య 
యనునవన్నియు అనిత్యములు; ప్రతీత్యసముత్పన్నములు. ఇట్లు ముందు చెప్పిన 
బ్లెటీంగి చూచినకూడ ఆస్రవములు క్షయమగుచున్నవి. అట్టివాడు రూప మునుగాని 
రూపవంతునిగాని ఆత్మగ చూడడు. అయినను రూవమునందు ఆత్మను చూచును. 
ఆ తెలివియు సంస్కారమే. ఇట్లు క్రమముగ వేదనను ఆత్మయనియు వేదనావంతుని 
ఆత్మయనియు ఆత్మయందు వేదనలను వేదనలయం దాత్మను, సంస్కారములను 
ఆత్మయనియు సంస్కారవంతుని ఆత్మయనియు ఆత్మయందు సంస్కారములను 
సంస్కారములం దాత్మను విజ్ఞానము ఆత్మయనియు విజ్ఞానవంతుని ఆత్మయనియు 
ఆత్మయందు విజ్ఞానమును విజ్ఞానమందాత్మను యెటీంగి ఆ యెలుగుట కృ త్రిమమని 
(గ్రహించును. 


మటీయు ఆత్మవిషయమున శాశ్వతవాదియగును. ఉచ్చేదవాదియగును. 
సంశయవాదియగును. ఇవన్నియు సంస్కారములే. ఆ సంస్కారములకు కారణము 
తృష్ణ. దానికి కారణము వేదన. అందుకు కారణము స్పర్శ. అటుపై అవిద్య 
మూలము. ఇదంతయు తెలిసి కనుగొనినంత ఆస్రవములు క్షయించును. 


* పారిలేయకమునందు యిష్ట్రానుసారము విహరించి భగవంతుడు పాదచర్య 
యొనర్చుకొనుచు శ్రావస్తినిచేరబోయి అనాథపిండకుని జేతవనమున విహరించుచుం 
డెను. ఇది యిట్టుండ అచ్చట కౌశాంబియందు ఉపాసకులు ( గృహస్థ్రభక్తులు) 
గుమిగూడి యిట్లు తలంచిరి. “ఈ కౌశాంబిలోని భిక్షువులు తుంటరులు. వీరి 
పోరు పడలేక భగవంతుడు పారిపోయినాడు. మనము వీరిని మర్యాద జేయరాదు. 
చివరకు భిక్షకూడ పెట్టరాదు. అవమానితులై గృహస్మ్మలైన నయ్యెదరు. లేదా తెలివి 


శ మహావగ్గ 10 


ద్వితీయ ఖండము 97 


దెచ్చుకొని భగవంతుని కడకు అరిగి క్షమాపణనైన వేడుకొందురు.”? ఇట్లు తలంచి 
తీర్మానించినంత కౌశాంబీ బిక్షువులు కలవరపడి తమ పా త్రవీవరములను దీసికొని 
ఆసనముల ముడిచిచుట్టుకొని (శ్రావస్తికి బయలు దేరిరి. వారు వచ్చుచుండుట విని 
సారిపుత్రుడు భగవంతునివద్దకు వెళ్ళి “దేవా! జగడాలమారులగు కౌశాంబీ భిక్షవులు 
వచ్చుచున్నారు. మేము వారితో కలిసి మెలగుట యె" ట్లనెను. 


“సారిపుత్రా! ధర్మమును గుర్తెటిగి ధర్మవాదులతో గలసి మెలగుము.”” 
“భంతే! ధర్మమును అధర్మమును నేను గుర్తించుటెట్లు?” 


““స్రార్రిపుత్రా! వినుము. ఈ పదునెనిమిది విషయములను బట్టి అధర్మవాదిని 
గుర్తించుము. 1. అధర్మమును ధర్మ (సూత్ర) మని చెప్పువాడు, 2. ధర్మమును 
అధర్మమనువాడు, 3. అవినయమును వినయముగ, 4. వినయమును అవినయముగ 
జెప్పువాడు, 5. తథాగతుడు చెప్పని విషయమును చెప్పినట్టు, 6. చెప్పినదానిని 
వెప్పనట్లు పలుకువా డును, 7. తథాగతుడు నిర్దేశించిన అనాచారమును ఆచారముగ, 
8. ఆచారమును అనాచారముగ, 9. అ ప్రజ్ఞప్త (అవిహత) మును ప్రజ్ఞప్తముగ, 10. 
ప్రజ్ఞప్తమును అ ప్రజ్జప్తముగ, 11. అనాపత్తిని ఆపత్తి (దోషము గ, 12. అపత్తిని 
అనాపత్తిగ, 13. చిన్నదోషమును పెద్దగ, 14. పెద్దదోషమును చిన్నగ, 15. సావకేష 
(అపూర్ణ) ఆపత్తిని అనవశేష ఆపత్తిగ, 16. అనవశేష (పూర్ణ) ఆపత్తిని సావ 
శేషమైనదిగ, 17. దుః స్థాల్యమను అపత్తిని అదుఃస్టాల్యముగ, 18. అదుః్థాల్య మును 
దుఃస్థాల్యముగ చెప్పునట్టివాడు, అధర్మవాదిగ గ్రహంపుము. ఇటుగాక ఉన్నది 
ఉన్నట్టు చెప్పు యథార్ధవాదిని ధర్మవాదిగ గ్రహించునది.”? అని సారిపుత్రుని ముంది 
డుకొని భిక్షుసంఘమునకు ఉపదేశించెను. 


అంతట మహా(ప్రజాపతిగౌతమి వచ్చి “ఆ కలహశీలురగు భిక్షువులతో 
మేమెట్టు మెలగవలె” నని యడిగెను. 


“గౌతమీ! నీవు యిరువైపుల మాటలను వినుచు ధర్మవాదులగు భిక్షువుల 
యెడ ప్రసన్నతయు, విశ్వాసమును కల్గియుండుము. అవసరమైనపట్ల ధర్మవాదులగు 
భిక్షువులతోడనే భిక్షుణీసంఘము వ్యవహరింపవలెను.”? 


అనాథ పిండక గృహపతి వచ్చియడిగిన శాస్త యిట్లనియె. “*గృహపతీ! నీవు 
యిరువురకు దొనములిమ్ము. ఇరువైపులను ధర్మము వినుము. ధర్మవాదులగు 
భికుల మాటలయందు - సిద్దాంతమునందు ఆదరమును విశ్వాసమును కలిగియుం 
డుము.ి 


98 శ్రీబుద్దచర్య 


మృగారమాత విశాఖ వచ్చియడిగిన ఆమెకును అనాథపిండక గృహపతికి 
చెప్పినట్ల చెప్పెను. 


కౌశాంబీ భిక్షువులు క్రమమున శ్రావస్తి జేరికొనిరి. ఆ సమాచారము విని 
బుద్దదేవుడు సారిపుత్రుని పీలిచి “ ఆయుష్మంతా! వారికి ప్రత్యేకమైన ఆసనముల 
నిమ్ము. అట్టివి లేనిచో నిర్మించికాని, తెచ్చి కాని యిమ్ము. అంతియేగాని ముందటి 
వారైన వృద్దతర భిక్షువులను తొలగించి వారి ఆసనములను వీరికి యివ్వపనిలేదు. 
అట్లుచేసినచో ఆపత్తి. భోజనము అందరితోడను సమానముగ పంచిపెట్టుము.?) 
అని చెప్పి పుత్తెంచెను. 


కౌశాంబిభిక్షువులు “తాము ఉత్‌క్షిప్తుల (తప్పుచేసినవార) మనియు భిక్షు 
సంఘమునకు వెలియైతి? మనియు విచారించి పశ్చాత్తాపముతో భగవంతుని చేర 
బోయి తప్పునొప్పుకొని క్షమాపణ జెప్పుకొని భికుసంఘమునందు కలుపునట్లు 
వేడుకొనిరి. భగవంతుడు సమ్మతించి ఆ ఉత్‌క్షిప్త (వెలవేయబడినవారు) భిక్షువులను 
ఉత్‌క్షేపక (వెలివేసినవారు) భిక్షువులకడకు బంపెను. ఉత్‌క్షేపకులలో అర్హుడగు 
భికువొకడు భగవంతుని యొద్దకువచ్చి “భంతే! వీరు సంఘసామ గీ (సమ్మేళ 
నము) ని జేసి ఈ వ్యవహారమును తీర్మానింపగో రుచున్నారు. ఎట్టు చేయవలెను?”: 
అని యడిగెను. 


“భిక్షువులారా! ఈ భిక్షువు అపన్నుడు, ఉత్‌క్షిప్తుడు అపసా రితుడుకూడా. 
ఇతనికీ తప్పును తొలగించవలసియుండి సంఘసామ గి చేయబడినది. ఇందు సమర్ధ 
డగు భిక్షుడొకడు సంఘమునకు యిట్లు సూచన నివ్వవలెను. 


““భద్రపురుషులారా! వినుడు. సంఘమునందు కలహకల్లోలములు కలిగించి 
వీడు దోషయుక్తుడై వెలిబెట్టబడినాడు. తిరిగి వినిని దోషముక్తుని చేయుటకై 
సంఘము కూర్చబడినది.” అని జ్ఞప్తి. (సూచన) 


“భద్రపురుషులారా! సమ్మతించినవారు మిన్నకుండుడు. సమ్మతిలేనివారు 
మాట్లాడవచ్చును.”' ఇట్లు మూడు మార్గు పలికి “సంఘము మౌనముగనున్నదిగాన 
సమ్మతీంచినదిగ తలంచుచున్నాను” అని తీర్మానించ వలయును. అని బుద్దదేవుడు 
సంఘ సామగ్లి విధానమునుపదేశించెను. 


ద్వితీయ ఖండము gg 


అసిబంధకుని ప్రశ్నలు (వి. పూ. 461) 


' పదునొకొండవ వర్చావాసము భగవంతుడు నాలా బ్రాహ్మణ (గ్రామమున 
గడిపెను. 


అసిబంధక పుత్ర సూత్రము 


? ఒకప్పుడు బుద్దదేవుడు కోసల దేశమునుండి గొప్ప భిక్షుసంఘముతో గూడి 
నాలందకు పోయెను. అచ్చట ప్రావారిక శ్రేష్థియొక్క మామిడివనమునందు విహ 
రించుచుండెను. ఆసమయమున నాలందా ప్రదేశము కజివుకొటకములతోను రోగ 
పీడలతోను దుర్చికధామమై యుండినది. అదే సమయమున బ్రహ్మాండమగు నిగంఠ 
(జైనసాధు) సమూహముతో నిగంఠ * నాటపుత్తుడు (నిర్షంథ జ్ఞాతృపుత్రుడు - 
మహావీరుడు) కూడ ఆ నాలందా పట్టణముననే నివాసము చేయుచుండెను. ఒకానొక 
నాడు అసిబంధక పుత్రుడను జైనశిష్యుడు గురువగు నిగంఠనాటపుత్తుని వద్దకు 
వెళ్ళి నమస్కరించి యొక చోట కూర్చొనెను. అతని జూచి నాటపుత్తు డిట్లనియె. 


“గ్రామణీ! శ్రమణగౌతముడు వచ్చియున్నాడు. అతనితో వాదము పెట్టు 
కొనుము. నీకు మంచికీర్తి లభింపగలదు. ప్రజలు నిన్ను ప్రశంసించెదరు. 


““భంతీ! సుప్రసిద్దుడగు ఆతనితో యేమని వాదము జీయుదును??”= 


“గ్రామణీ! వినుము, గౌతమునివద్దకు పొమ్ము. ఇట్లనుము. పూజ్యపురుషా! 
తాము యెందటీనో ఉద్దరించితిరి. ఎన్నికులములనో (ప్రేమతో పోషించితిరి. లోకక 
ల్యాణమూర్తులని కొనియాడుము. దానిని విని ఆతండు నిజమే. తథాగతు డట్టి 
వాడే యని పలుక గలడు. ఆ పై నీవిట్లనుము. “అయ్యా! ఇట్టి కజవుకాటకములతో 
కటకట బడుచున్న ఈ ప్రదేశమునకు యింతటి భిక్షుసంఘముతో యెందుకు 
వచ్చితిరి? ఇదిలోకులను పీడించుటకుగాదా?”? అని ఆక్షేపింపుము. ఆ మాటవిని 
మ్రింగను క్రక్కను వీలు లేక శ్రమణగౌతముడు సతమతము కాగలడు.” 

(1) అంని, అక. 2-1-65. (2) సం. ని. 460-1-9. 

(3) నాటపుత్త = జ్ఞాత్భపుత్ర జ్ఞాతృశబ్దమునుండి నేడు ప్రచలితమైయున్న జథరియా 
శబ్దము కల్గినది. మహావీరుడు - జథరియా - అను వీరిరువురకును కాశ్యప 
గోత్రమే. భ్ఞాతృకులము లిచ్చివీకులమున నొకశాఖ - ప్రస్తుతము వైశాలికి 
చుట్టుముట్టునున్నది. 


100 'శ్రుబుద్దచర్య 


చిత్తము. పోయివత్తునని సెలవందికొని అసిబంధక పుత్రగ్రామణి భగవం 
తునివద్దకు వెళ్ళి నమస్కరించి యొకచోట గూర్చొని యిట్లనియె. 


“పూజ్యుడా! కులోద్దారకుడవు. లోకకల్యాణమూర్తిపా' 
“గ్రామణీ! తథాగతుడు అట్టివాడే. *” 


“అయ్యా! అటులైన ఈతిబాధలతో పీడితమైయున్న యీ ప్రదేశమునకు 
యింతటి భిక్షుసంఘముతో వచ్చుట లోకులను నష్టభ్రష్టము చేయుటకుగాదా?”: 


“ గ్రామణీ! తొంబదియొక్క కల్పములనుండి చూచుచు వచ్చుచున్నాను. 
పట్టెడు భిక్షనుపెట్టీ పాడైపోయిన వాడెవ్వడును నాకు కానరాలేదు. అంతేకాదు. 
వెనుకటి దినములలో - గతజన్మములందు దానములు చేయబట్టి సత్యము పలుకబట్టి 
శ్రామణ్య ధర్మము ననుష్టింపబట్టియే నేడు వీరు సంపన్నులు శ్రీమంతులు వస్తు 
వాహన సౌభాగ్యయుతులు నైనారు. 1. రాజువలన, 2. దొంగలవలన, 3. నీటివలన, 
4. అగ్నివలన, 5. బూడ్చీ పెట్టుటవలన, 6. పైరుపంటలను చక్కగ పాటింపకపోవుట 
వలన, 7. కులనాపకుడగు పుత్రునివలన, 8. సహజముగ సర్వమనిత్యమగుటవలన- 
యిట్లు యెనిమిది కారణములచే ఐశ్వర్యము నష్టభ్రష్టమగుచున్నది. అంతేకాని నీవు 
చెప్పినట్లు తథాగతుడు లోకమును నశింపజేయ రాలేదు. ఈ అభిప్రాయమును 
నీవు వదలక పోయినచో పరలోకమున శాశ్వతనరకమే నీకు ప్రాప్తించును.” 


భగవంతుని మాటవిని అసిబంధకపుత్రుడు తన్ను గృహస్థశిష్యునిగ స్వీకరిం 
పుమని ప్రార్టించెను. 


పిండసూత్రము 


* ఒకనాడు సుగతదేవుడు మగధదేశమునందు పంచశాలా బ్రాహ్మణ 
(గ్రామమున విహరించుచుండెను. ఆనా డా గ్రామమున యేదోపండుగ. బుద్దుడు 
మధ్యాహ్నము కాకముందె పాత్ర చీవరములను గొని గ్రామములోనికి భిక్షకు 
పోయెను. అచ్చటి బ్రాహ్మణగృస్థులు మారుని ప్రేరణతో “శ్రమణగౌ తమునకు 
భిక్షము పెట్టరాద'ని నిశ్చయించిరి. భగవంతుడును రిక్తపాత్రముతో ఊరకనే 
వెనుకకు వచ్చుచుండెను. పాపీయగు మారుడు భగవంతునితో నిట్లనియె. 


““శ్రమణా! భిక్షాన్నము దొరకలేదా?”* 


౫ సం. ని 4-2-8. 


ద్వితీయ ఖండము 101 


“పాపీ! యిట్లు చేసినది నీవేగదా?” : 
“అయ్యా! ఈ సారీిపామ్ము. దొరకునట్లు చేసెదను.” 
“ఓయీ! 

ఖలుడు మారుడు తథాగతుని వెన్నంటి 

రీత్త; పాపంబు నార్జించుచున్నాడు. 

మాకేమి? ఆనందమను భోజనంబు, 

మేటి వేల్పులరీతి మెసవుచుండెదము.”' 


ఆ మాట విని “తథాగతుడు నన్ను గుర్తించ” నని మారుడు పలాయనమ 
య్యెను. 


౮ 


మాగందియ సంవాదము (వి. పూ. 460) 


కురుదేశమునందు కల్మాషదమ్యమను నొక నిగమము (పెద్ద గ్రామము 
గలదు. అందు నివసించు మాగందియుడను బ్రాహ్మణునకు ల్ట్యుత ప్రాప్తయున్నదని 
భావిఫలము నెటీంగి భగవంతుడా గ్రామమునకు ఫోయి సమీపమున నొక వనము 
నందు సువర్ణకాంతులను వెదజల్లుచు కూర్చొనియుండిను. మాగందియ బ్రాహ్మ 
ణుడు ముఖము కడుగుకొనుటకై వనములోనికి ప్రవేశించి ఆ మహాపురుషుని గాంచి 
విస్మయముతో నిట్లు తలంచెను. 


“బంగారువన్నెలతో నితడు ప్రజ్వరిలుచున్నాడు. నాకూతురును సువర్ణవ 
ర్లయై యున్నది. క్షత్రియ కూమారు లెందటో వచ్చి వేడినను వారికివ్వ లేదు. స్వర్ణ 
భాస్వరుడగు యీ శ్రమణునకు పుత్రిక నొసంగి సంతృప్తి వహించెదను.”” అని 
నిశ్చయించి యింటికిబోయి భార్యతో నిట్లనియె. “* భవతీ! పుత్రికకు సమానమైన 
వర్ణముగల పురుషుని జూచివచ్చితిని. బిడ్డను అలంకరింపుము. అర్పించివత్తము.”” 

బ్రాహ్మణియు సుతను సుగంధజలముల స్నానమాడించి పుష్పాలంకారము 
లచే సొగసు జేసినది. బ్రాహ్మణదంపతులు కూతురను వెంటగొని భగవంతుడు 
కూర్చొనియుండిన వనఖండములోనికి వచ్చిరి. భిక్షాచార సమయమగుటచే తథాగ 
తుడు గ్రామములోనికి పోయియున్నాడు. అందుచే వారతని వనమునందు గానక 
అందందు వెదకుచు ఆయన కూర్చొనియుండిన తృణాసనము వద్దకు పోయిరి. 
బ్రాహ్మణి ఇట్లనియె. - 

“నాథా! యీ తృణాసన మతనిదేనా?”? 

“సతీ! అవును.” 


102 శ్రిబుద్దచర్య 


“అయినచో, విప్రవరా! మనపని నెరవేజిదు."' 
“ఎందుకు?” 


“కామజయమును పొందిన పురుషుని ఆసనమిది. అందుచేతమే యిటు 
నటు చెదరియుండలేదు.”” 


“శుభమునకువచ్చి అశుభమును పల్కకుము.”” 

“పూజ్యాడా! అంతేకాదు. ఈ పాదచిహ్నములను చూడుము. ఈ ప్రాణి 
కామములందు తగుల్కొనడు.”” 

అని యిట్లు వారు మాట్లాడుకొనుచుండగనే భగవంతు డచ్చటికరుదెంచెను, 

“నాథా! మీరు జూచినది యితనినేనా?*” 

“అవును.” 

““మనరాక నిష్టలము. ఇట్టివారు కామభో గముల నెన్నటికిని అంటరు.” 

బుద్దదేవుడు తృణాసనమున కూర్చొనియున్నాడు. బ్రాహ్మణుడు కన్యకను 
యెడమచేత పట్టుకొని కుడిచేత కమండలువును గ్రహించి సమీపించి యిట్లనియె. 

“ఓ శ్రమణా! నీకీకన్య నర్చింతును. సువర్ణాంగియగు నిది నీకెంతయు 
దగినది. భార్యగ (గ్రహింపుము. చేయిపట్టుము. జలధారాసహితముగ అప్ప గించె 
దను.” 

ఈ మాట చెప్పి యిచ్చుటకు సంసిద్దుడైయున్న బ్రాహ్మణుని జూచి బుద్దుడు 
ఇతరులకు చెప్పినట్లు అన్యోక్తిగ యిట్లనెను. 

“మారుని కన్యలగు తృష్ణ అరతి, రాగములను జూచికూడ నాకు కామాస్తక్తి 
కలుగ లేదు. మలమూత్ర భాండమును దీనిని కాలితోనైనను తాకను.” 

మాగందియు డిట్లనియె ““శ్రమణా! శుభలక్షణవతియగు నారీరత్నమును 
తిరస్క రించుచున్నావు. చెప్పుము. నీ ధర్మమేది? నీదర్శనమేది? నీ వెట్టి శీల వ్రతకర్మల 
ననుష్టించుచున్నావు? పునర్జన్మము నీకు సమ్మతమా?”' 

“మాగందియా! ఆధ్యాత్మిక శాంతిని బొందిన నేను వాదవివాదములను 

విడచితిని. నేను యేదర్శనమును బలపజుచను. 

“శ్రమణా! ఏదర్శనమును, యే సిద్దాంతమును అంగీకరింపక నీవు అధ్యాత్మ 
శాంతి నెట్లు పొందితివి?”” 

“మాగందియా! నేను బొందిన ఆధ్యాత్మిక శాంతి దర్శనముచే 'శ్రుతిచే 
శీలవ్రతములచే పొందదగినది కాదు. వాటిని విడిచినకూడ లభ్యమగునది కాదు.” 


ద్వితీయ ఖండము 103 


=) జ్రమణా! నీ పలుకులు విలక్షణములుగ నున్నవి. అయినను ఉన్మత్త ప్రలాప 
ములు కాదు గదా?” ॥ 

“మాగందియా! మనుష్యులకు ధర్మమునందు రుచిలేదు. అందుచేవారు 
వాస్తవశాంతికి దూరులైనారు. సంసారభోగములందు లేదా దార్శనిక వివాదము 
లందు తగుల్కొనిన వారికి ధర్మము యొక్క యథార్ధరూపము గోచరించుట కష్టము. 
సమవిశేష హీనభావములందు తగుల్కొనినవాడు వాద వివాదములకు దూరుడు 
కాలేడు. ఎవనికా వ్యత్యాసములు లేవో - యెవడు సమ్యక్‌ జ్ఞానమును పొందినాడో 
బ్రాహ్మణా! వాడెవ్వనితో వాదము చేయును? తృష్టారహితుడు, వీతరాగుడునగు 
పురుషుడు యీ ప్రపంచమున సర్వోత్తముడు. నీటియందును బురదయందును 
పుట్టిన కమలపుష్పము ఆ రెంటికి అతీతమై యంటనట్లు అట్టి మహాపురుషుడు 
లోకమునందు నిర్లిప్తుడై విహరించును.?* 


అని యిట్లు బోధించి బుద్దభగవంతుడు ఆసనమునుండి లేచి యథేచ్చగ 
బోయెను, 


| 
మహాస్మృతి ప్రస్థాన సూత్రము (వి. పూ. 460) 


౫ అదియొక సమయము, భగవంతుడు కురుదేశమున కల్మాషదమ్యమను 
(గ్రామమున విహరించుచుండెను. ఒకనాడు భిక్తుసంఘము నుద్దేశించి- 


“ఓ భిక్షువులారా!*”” అని సంబోధించెను. 
“భదంతా!”” అని వారు మాజుపలికిరి. 


““భిక్షువులారా! వినుడు. నాలుగు విధములని చెప్పబడుస్మృతి ప్రస్థానము 
ప్రాణులకు శోకకష్టములను బో ద్రోచుటకు, దుఃఖదౌ ర్మనస్యములను నిర్మూలించు 


* ది. ని 2-22 

కురుదేశ వాసులగు భిక్షు భిక్షుణి ఉపాసక ఉపాసికలు, ఆ వాతావరణము యొక్క అను 
కూల్యముతో స్వస్టశరీరులు స్వస్థవిత్తులునై యుందురు. ప్రజ్ఞాబలము కూడ వారికి గంభీరముగ 
నుండును. దానివలన భగవంతుడు గంభీరార్టయుక్తవుగు మహాస్కృతి ప్రస్తానసూ(త్రము 
నుపదేశించుచున్నాడు. ఈ దేశమునందలి నాలుగు (భీక్షు బీక్షుణీ ఉపాసక ఉపాసికలు) పరి 
షత్తులును సహజముగనే స్మృతి (స్థానమును భావించుచు విహరించుచుందురు. వని పాటలుజేయు 
దాసదాసీజనములును, నీటిరేవులవద్ద రాట్నములు వడకుచోట ఆడువారునుగూడ ఈ స్మృతి 
ప్రస్థాన సంబంధమగు కథలను విచారములనే జరుపుచుందురు. 


F10 


104 శ్రీబుద్దచర్య 


టకు న్యాయసత్యమును ప్రాపించుట కొఅికు నిర్వాణపదమును సాక్షాత్కరింప 
జేయుట కొఅకు యేకాయన (యేకమాత్ర) మార్గమై యున్నది. ఈ ధర్మమునందు 
భిక్షువు * కాయమునందు కాయానుపశ్యకుడయి, ఉద్యోగశీలములతో కూడిన 
అనుభవజ్ఞానస్మృతి కలిగినవాడై ప్రపంచమునందును శరీరమునందును లోభ 
దుఃఖములను దాటి విహరించగలడు. సుఖాదివేదనలయందు * వేదనానుపశ్యకు 
డయిి, చిత్తమునందు చిత్తానుపశ్యకుడయి. ధర్మములందు ధర్మానుపశ్యడకుయి 
ఉద్యోగశీలములతో కూడిన అనుభవజ్ఞానస్మృతి కల్లినవాడై ప్రపంచమునందును 
శరీరమునందును లోభదుఃఖములను దాటి విహరింపగలడు. 

భికువులారా! *కాయమునందు కాయానుపశ్యకుడ గు భిక్షుడెవ్వడో 
వినుడు. అరణ్యమునందు వృత్షమూలమున శూన్యాగారములో దృఢాసనమున 
గూర్చుండి శరీరమును చక్కగ నిలిపి స్థృతిని స్థిరముగ యెదుట బెట్టుకొనును, 
ఎజుకతో గూడియె ఊపిరిని వదలును. యెజుకతో గూడియె ఊపిరిని తీసికొనును. 
శ్వాసను పొడవుగ విడిచినప్పుడు పొడవుగ విడిచితిననియు, ద్లిర్ణముగ తీసికొనినపుడు 
ద్బీర్ణముగ తీసికొంటిననియు, కొద్దిగ విడిచినపుడు కొద్దిగ విడిచితిననియు, కొంచె 
ముగ బీల్చినపుడు కొంచెముగ బీల్చితిననియు, స్మరించుచున్నాడు. శరీర (కాయ) 
భాగమంతయును ప్రజ్ఞతో ననుభవించుచు శ్వాసను కొనుచున్నాడు. శ్వాసను 
విడుచుచున్నాడు. కాయిక సంస్కారములను శాంతింపజేయుచు శ్వాసను విడుచు 
చున్నాడు. కాయిక సంస్కారములను శాంతింపజేయుచు శ్వాసను తీసికొను 
చున్నాడు. ఇట్లు కాయముయొక్క లోభాగమునందు కాయానుపశ్యకుడై విహ 
రించును. కాయముయొక్క వెలిభాగమునందు కాయానుపళ్యకుడై విహరించును. 
కాయముయొక్క లోవెలి భాగముల రెంటను కాయానుపశ్యకుడై విహరిం చును, 
కాయమునందు సముదయధర్మము (ఉత్పత్తి ధర్మమును) జూచి విహరించుచు 
న్నాడు. కాయమునందు వ్యయ ధర్మమును దర్శించి విహరించుచున్నాడు. కాయ 
మునందు ఉత్పత్తి వ్యయ ధర్మముల రెంటిని చూచి విహరించు చున్నాడు. “కాయము 
న్నది యను స్మృతి జ్ఞానస్థృతులయొక్క ప్రమాణముకొటికు నిలచి యున్నది, 

bs శరీరముయొక్క వాస్తవస్థితిని కేశనఖమలమూ గ్రాది రూపమునందు చూచువాడు 

కాయమునందు కాయానుపశ్యకు డనబడును. 
2. సుఖము దుఃఖము అసుఖము అదుఃఖమునను అవస్థారూపములైన చిత్తము యొక్క 


వేదనల మూడింటిని చూచువాడు వేదనలయందు వేదనానుపశ్యకుడు. 
3. ప్రాణాయామ (ఆనాపాన) రూపము. 


ద్వితియ ఖండము 105 


మటీయు తృష్ణ మొదలగువాటియందు అంటుకొనక విహరించు చున్నాడు. లొకము 
నందు దేనిని కూడ నేను, నాది యని గ్రహింపడు. ఇట్లు కాయమునందు కాయబుద్ది 
నుంచుకొని భిక్షువు విహరింపగలడు. 


"వుటీయు భిక్షువులారా! నడుచుచు నడుచుచున్నానని, కూర్చొనుచు 
కూర్చొనుచున్నానని పరుండుచు పరుండుచున్నానని కాయమే యే యవస్టలయం 
దున్న ఆ యా వాటిని గమనించుచున్నాడు. కాయముయొక్క లోభాగమునందును, 
వెలిభాగమునందును, లోవెలి భాగములందును కాయానుపశ్యకుడై విహరించుచు 
న్నాడు. కాయమునందు సముదయ ( ఉత్పత్తి) ధర్మమును, వ్యయ (నాశన) ధర్మ 
మును సముదయ వ్యయ ధర్మములను చూచి విహరించుచున్నాడు. 


* బిక్షువు గమనాగమనములను ఆలోకన విలో కనములను ఆకుంచన ప్రసార 
ణములను గుర్తెటీగి అనుభవించుచు చేయుచున్నాడు. పాత్రచీవరములను ధరించు 
నప్పుడు తెలిసికొని చేయుచున్నాడు. ఆసనాచ్చాదనములందు పానభోజనము లందు 
ఆలోకన విలోకనములందు మలమూ త్రవిసర్ణనములందు గమనించి గుర్తించి వ్యవహ 
రించుచున్నాడు. కాయముయొక్క లోపలిభాగమునందు కాయానుపశ్యకుడై విహ 
రించుచున్నాడు. 


*కాల్రీద్రేలు మొదలుకొని తలవెంట్రుకల వణకు కాయమును నానామల 
సంపూర్ణముగ దర్శించుచున్నాడు. ధాన్యములతో నింపివెట్టిన బస్తాలను కన్నులుగల 
వాడు విప్పిచూచి యివి బియ్యము, యివి నువ్వులు, యివి పెసలు, యివిమినుము 
లని సరాసరి గమనించినట్టు ఈ కాయమును మలమూత్రములతో చీమునెత్తురులతో 
యెముకలు వెండ్రుకలతో చర్మమాంసములతో క్రొవ్వు మెదడులతో కఫపీత్తములతో 
చీమిడి పీసరులతో నిండియున్న దానిగ గుర్తించుచున్నాడు. ఇట్లు భిక్షువు కాయము 
యొక్క లోభాగమునందు కాయానుపశ్యకుడై విహరించుచున్నాడు. 


“ఈ కాయమును పృథివీధాతువు జలధాతువు అగ్నిధాతువు వాయుధాతువు 
లచే కూర్చబడిన దిగ - రచింపబడిన దిగ దీని ఉనికిని ఉన్నదున్నట్టు విభజించి 
యెటీంగి కాయముయొక్క లోభాగమునందు కాయానుపళ్యకుడై విహరించుచు 
న్నాడు. 


(1) ఈర్యాపధము. (2) సంపప్రజన్యము. (3) ప్రతికూల మనసీకారము. 
(4) ధాతుమనసికారము. 


106 శ్రీబుద్దచర్య 


శ్మృశానమునకు యీడ్వబడి కాకులచే పొడవబడుచు గ్రద్దలచే చీల్చబడుచు 
కుక్కలచే తినబడుచు క్రిమికీటకములవే తొలువబడుచునున్న పీనుగును చూవి ఆ 
దురవస్థ తన దేహమునకుకూడ ఒకానొకనాడు తప్పనిసరి వచ్చునదిగ తలపోయుచు 
కాయమునందు కాయానుపశ్యకుడై విహరించుచున్నాడు. 


భిక్షువులారా! వేదనలయందు వేదనానుపశ్యకుడయి భిక్షువెట్లు విహరించు 
చున్నాడో వినుండు. సుఖవేదన ననుభవించుచు “సుఖవేదన ననుభవించుచున్నా' 
ననియు దుఃఖవేదన ననుభవించుచు *దుఃఖవేదన ననుభవించుచున్నా ననియు, 
అదుఃఖ అసుఖవేదన ననుభవించుచు 'అదుఃఖ అసుఖ వేదన ననుభవించుచున్నా 
ననియు తెలిసికొనుచున్నాడు. సామిష (భో గపదార్దసహిత) సుఖవేదన ననుభవిం 
చుచు, నిరామిష సుఖవేదన ననుభవించుచు, సామిష దుఃఖ వేదన ననుభవించుచు, 
నిరామిష దుఃఖవేదన ననుభవించుచ్చు సామిష అదుఃఖ అసుఖ వేదన ననుభవించుచు, 
నిరామిష అదుఃఖ అసుఖ వేదన ననుభవించుచు అప్పటికప్పుడు వాటి వాటి ననుభవిం 
చుచున్నట్లు తెలిసికొను చున్నాడు. 


భిక్షువు చిత్తమునందు చిత్తానుపశ్యకుడై విహరించుచున్నాడు. సరాగచిత్త 
మును “ఇది సరాగచిత్తమ ని విరాగచిత్తమును “ఇది విరాగవిత్తమి ని సద్వేషచిత్తమును 
“ఇది సద్వేషవిత్తము ని, వీత ద్వేషవిత్తమును “ఇది వీత ద్వేషచిత్తమ ని తెలిసి కొనుచు 
న్నాడు. అల్లే సమోహచిత్తమును, వీతమోహవిత్తమును, సంక్షిప్పచిత్తమును, విక్షిప్త 
చిత్తమును, మహద్గత చిత్తమును, అమహద్గత చిత్తమును, సోత్తర చిత్తమును, అనుత్త 
రచిత్తమును, సమాహితచిత్తమును, అసమాహితచిత్తమును, విముక్తవిత్తమును, అవి 


ముక్త చిత్తమును అప్పుటికప్పుడు అయావాటిని ఉన్నదున్నట్లు తెలిసికొని విహరించు 
చున్నాడు. 


భిక్షువు ధర్మములందు ధర్మానుపశ్యకుడై విహరించుచున్నాడు. కామచ్చం 
దము (కాముకత), వ్యాపాదము (ద్రోహము), సాన మృద్దము (సోమరితనము), 
బొద్దత్యకౌ కృత్యము (ఉద్వేగ - భేదములు), విచికిత్స (సంశయము), యనెడి 
నీవరణ ధర్మము లయిదింటియందును ధర్మానుపశ్యకుడై యున్నాడు. లోన కలిగిన 
కామచ్చంద మును “నాలో కామచ్చందము కలిగియున్ను దని తెలిసికొనుచున్నాడు. 
లేనియపుడు లేదని తెలిసికొనుచున్నాడు. దాని ఉత్పత్తి వినాశములను తెలిసికొనుచు 
న్నాడు. నశించినది తిరిగి పాడమకుండుటను కూడ తెలిసికొనుచున్నాడు. 


ద్వితియ ఖండము 107 


లోపలి ధర్మములందు ధర్మానుపశ్యకుడై విహరించుచున్నాడు. బైటిధర్మము 
లందు ధర్మానుపళ్యకుడై విహరించుచున్నాడు. ధర్మములందు సముదయధర్మమును 
వ్యయధర్మమును, సముదయ వ్యయధర్మమును యెటుగుచున్నాడు. “ధర్మమున్నది' 
యను స్మృతి వానికి స్పృతిజ్ఞానముల ప్రమాణము కొటికు మాత్రము సరాసరి 
నిలిచి యున్నది. తృష్టాదులందు అంటుకొనక లోకమునందు దేనినికూడ 'నేను 
- నాది యని (గహింపడు. ఇట్లు భికువు ధర్మములందు ధర్మానుపశ్యకుడై విహరిం 
చుచున్నాడు. 


రూప, వేదనా, సంజ్ఞా, సంస్కార, విజ్ఞానములనెడు అయిదు ఉపాదాన 
స్కంధ ధర్మములందు ధర్మానుపశ్యియై విహరించుచున్నాడు, ఇది రూపమని, ఇది 
దాని ఉతృత్తియని, ఇది దాని వినాశమని తెలిసికొనుచున్నాడు. ఇది సంజ్ఞయని, 
ఇది దాని ఉత్పత్తి యని, ఇది దాని వినాశమని యెజుంగుచున్నాడు. సంస్కారమును, 
విజ్ఞానమునుకూడ అట్లే తెలియుచున్నాడు. ఇట్లు అంతరంగధర్మములందును, బహీ 
రంగధర్మములందును, అంతర్భాహ్య ధర్మములందును ధర్మానుపశ్వియై మెలగుచు 
న్నాడు. ధర్మములందు (వస్తువులందు) ఉత్పత్తిధర్మమును, వినాశధర్మమును, 
ఉత్పత్తివినాశధర్మమును, అనుభవమునకు దెచ్చికొని విహరించుచున్నాడు. 


చక్షుః శ్రోత్ర ఘ్రాణ జిహ్వా చర్మ మనస్సులనెడి ఆరు అంతర్చాహ్య ఆయతన 
ధర్మములందు ధర్మమును అనుభవించుచు విహరించుచున్నాడు. చక్షువును, రూప 
మును, ఆ రెండింటిచే కలుగు ౫ సంయోజనమును, ఆ సంయోజనము యొక్క 
ఉత్పత్తిని నాశమును, నశించినది తిరిగి ఉదయింపకుండుటను తెలిసికొనుచు 
న్నాడు. అట్లే శ్రో: ' నును గూర్చియు, ఘ్రూణమును గూర్చియు, జిహ్వను 
గూర్చియు, చర్మమునుగూర్చియు తెలిసికొనుచున్నాడు. పై విధముననే మనస్సును, 
మనోధర్మమును (విషయము) ఆ రెండింటిచేత గలుగు సంయోజన (బంధ) మును, 
ఆ సంయోజనము యొక్క ఉత్పత్తిని, నాశమును, తిరిగి ఉదయిం చకుండుటను 
తెలిసికొని విహరించు చున్నాడు. ' 


ఆ సంయోజనము అనగా బంధనము. అవి పది. 1. ప్రతిఘ = ప్రతీహింస, 2. మానము 
= అభివూనము, 3. దృష్టి = ధారణము; వుతము, 4. విచికిత్స = సంశయము, 5. 
శీలప్రతవరామర్శ, 6. భవరాగము,7. కామచ్చందము, 8. ఈర్ధ్య, 9. మాత్సర్యము, 10. అవిద్య. 


108 శ్రీబుద్దచర్య 


భిక్షువులారా! ఏడు బోధ్యంగ శ ధర్మము (పదార్థము) అందును ధర్మ 
(స్వభావ) ము నెటీంగి విహరించుచున్నాడు. లోపల నున్న స్మృతిసంబోధి అంగ 
మును “నాలోపల స్మృతిసంబోధి అంగమున్న” దని గ్రహించుచున్నాడు. లేని 
యప్పుడు లేదనియు, ఉదయించినపుడు ఉదయించినదనియు, మెండుకొనినపుడు 
మెండుకొ నియున్నదనియు తెలిసికొనుచున్నాడు. ఇట్లే తక్కిన సంబోధి అంగము 
అనుగూడ అనుభవించుచున్నాడు. శరీరముయొక్క లోపలి వెలుపలి బో ధ్యంగధర్మ 
ములందు ధర్మానుపశ్యియై విహరించుచు న్నాడు. 

నాలుగు ఆర్యసత్యధర్మములందును ధర్మము ననుభవించి విహరించుచు 
న్నాడు. ఇది దుఃఖమనియు, ఇది దుఃఖకారణ (సముదయు మనియు, నిది దుఃఖ 
మునకు నిరోధ (నాశ) మనియు, నిది దుఃఖనిరో ధమువైపు కొనిపోవు మార్గము 
(దుఃఖనిరో ధగామినీ ప్రతిపదము) అనియు యథాభూతముగ ఉన్నదున్నట్టు తెలిసి 
కొనుచున్నాడు. 

దుఃఖము ఆర్యసత్యమననేమి? జన్మము దుఃఖము, జరయు దుఃఖము. 
వ్యాధి దుఃఖము. మరణము దుఃఖము, శోక దౌర్మనస్యములు దుఃఖము, వెయ్యేల, 
అయిదు ఉపాదాన స్కంధములు దుఃఖములు, జన్మమనిననేమి? ఆ యా సత్త్వ 
ములు (చిత్తధారలు) ఆయా ప్రాణి సముదాయములందు వెల్లడియగుట - రూపాది 
పంచస్కంధములయొక్క ప్రాదుర్భావము - చక్షురాది ఆయతనముల యొక్క 
లాభము, ఇదియే జన్మము. 

జర యననేమి? ఆయా సత్త్వములు ఆయా ప్రాణి సముదాయములందు 
జీర్ణించుట - పండ్లుపోవుట - వెండ్రుకలు తెల్లనగుట - చర్మము ముడుతలుపడుట 
- ఇంద్రియములు పక్వములగుట - దీనినే జర (ముసలితనము) యని చెప్పుదురు. 

మరణ మననేమి? ఆయా సత్త్వములు ఆయా ప్రాణిసముదాయమునుండి 
జారిపోవుట - అంతర్జానమగుట - రూపాదిస్కంధములు విడిపోవుట - ఇదే 
మరణము. 

భిక్షువులారా! శోకమననేమి? ఆయా వ్యసనములయందు, ఆయా దుఃఖ 
ధర్మము లందు తగుల్కొనిన పురుషునకు లోపలకలుగు పరితాపము - సంతాపము, 
అదియే శోకము. | 


౫ సంబోధి అంగములు, 1. స్మృతి, 2. ధర్మవిచయము, 3. వీర్యము, 4. ప్రీతి, 5. 
ప్రశ్రబ్దీ (శాంతి, 6. సమాధి, 7. ఉపేక్ష, 


ద్వితీయ ఖండము 109 


పరిదేవ మననేమి? ఆయా వ్యసనములందు - ఆయా దుఃఖధర్మమునందు 
తగుల్కొనిన పురుషుడు ఏడ్చుట మొత్తుకొనుట. ఇదియే పరిదేవనము. 


దుఃఖ మననేమి? కాయసంబంధమైనది. అప్రియ సంయోగము. ప్రతికూల 
వేదనముచే కల్గునది. అదియే దుఃఖము. 


దౌర్మనస్యమననేమి? మానసిక దుఃఖము. మానసిక ప్రతికూలత. 
ఉపాయాసమననేమి? అటమట పడుట. ఆయాసపడుట, 


భిక్షువులారా! కోరిక మొక్కవోయినను దుఃఖమే. జన్మమే స్వభావముగగల 
ప్రాణికోట్లు “అయ్యో! మేము జన్మింపకున్న బాగుండెడిది. పుట్టుక కల్గరా“దని 
తలంతురుకాని అది నిష్టలము. 


ముసలితనము, రోగములు, చావు, శోకపరిదేవ దుఃఖదౌర్మనస్య ఉపాయాస 
ములే స్వభావముగాగల ప్రాణులు అవియివి తమకు రాకున్న మంచిదని తలంచును 
గాని ఆ కోరికవలన ప్రయోజనము శూన్యము. తద్ద్వారా తిరిగి దుఃఖమే ఫలము. 


రూపఉపాదానస్కంధము, వే దనాఉపాదానస్కంధము, సంజ్ఞాఉపాదాన 
స్కంధము, సంస్కార ఉపాదానస్కంధము. విజ్ఞాన ఉపాదానస్కంధము. ఇట్లు 
సంక్షేపముగ అయిదు ఉపాదానస్కంధములు దుఃఖములు. భిక్షువులారా! దుఃఖము 
ఆర్యసత్యము. 

దుఃఖసముదయము అర్యసత్యమనిననేమి? రాకపోకలను కల్గించునది 
తృష్ణ. అదియే కామతృష్ణు భవత్ళష్ణ, విభవళ్ళష్ణ యననొప్పారునది. అది సుఖేచ్చతో 
గూడినదై ఆయావస్తువుల నభినందించుచు లో కమునందలి ప్రీయరూప వస్తువులను 
జేరి అందే పాదుకొనుచున్నది. చక్షువు ప్రయరూపము. తృష్ణ అందుచేరినది. పాదు 
కొనినది. (క్రో త్రము ప్రీయరూపము, తృష్ణ అందు చేరినది. పాదుకొనినది. ఘ్రాణ 
జిహ్వా చర్మ మనస్సులు ప్రీయారూపములు. తృష్ణ అందుచేరినది. పొదుకొన్నది. 
రూప శబ్ద గంధరసస్పర్శధర్మములు ప్రియరూపములు. చక్షుర్విజ్ఞానము (చక్షు 
వునకు రూపమునకు సంబంధ మేర్చడినపుడు కలుగు జ్ఞానము) (క్రో త్ర విజ్ఞానము, 
ఘ్రాణవిజ్ఞానము, జిహ్వా విజ్ఞానము, చర్మవిజ్ఞానము, మనో విజ్ఞానమును ప్రియరూప 
ములు. చక్షుసంస్పర్శము, శ్రోత్ర సంస్పర్శము, ఘ్రాణ సంస్పర్శము జిహ్వా 
సంస్పర్శము, చర్మ(కాయ) సంసృర్శము, మనస్సంస్పర్శమును ప్రియరూ పములు. 


110 శ్రీబుద్దచర్య 


చక్షుసంస్పర్శమున కలుగు వేదన, శ్రోత్ర సంస్పర్శ్మమున కలుగువేదన, ఘ్రాణ 
సంస్పర్శమున కలుగువేదన, జిహ్వా సంస్పర్శమున కలుగువేదన, కాయ (చర్మ) 
సంస్పర్శమున కలుగువేదన, మన స్సంస్పర్శమున కలుగువేదనయు ప్రియరూప 
ములు. రూపసంజ్ఞ (వేదనకు తర్వాత యిది ఫలానిదియని కలుగుజ్ఞానము) శబ్ద 
సంజ్ఞ, గంధసంజ్ఞ, రససంజ్ఞ, స్పర్శసంజ్ఞ, ధర్మసంజ్ఞయు ప్రియరూపములు. రూప 
సంచేతనము, (రూపజ్ఞానానంత రము దానినే చింతించుట) శబ్దసంచేతనము, 
గంధసంచేతనము, రససంచేతనము, స్పర్శసంచేతనము, ధర్మసంచేతనము, ప్రియ 
రూపములు. రూపత్ళష్ణ (చింతించిన తర్వాత గల్గుదానియందలి లోభము) శబ్దతృష్ణ, 
గంధతృష్ణు రసతృష్ణ, స్పర్శతృష్ణు ధర్మతృష్ణయు ప్రియరూపములు. రూపవితర్కము, 
శబ్దవితర్కము, గంధవితర్కము, రసవితర్శము, స్పర్శవితర్కము, ధర్మ వితర్కమును 
ప్రియరూపములే. రూపవిచారమును, శబ్దవిచారమును, గంధవిచారమును, రస 
వివారమును, స్పర్శవిచారమును, ధర్మవిచారమును ప్రేయరూపములే. తృష్ణవీటి 
యందు జేరినది. పాదుకొనినది. ఇదియే దుఃఖసముదయమను ఆర్యసత్యము. 


భికువులారా! దుఃఖనిరో ధమనెడి ఆర్యసత్యమును వినుడు. తృష్ణయొక్క 
సంపూర్ణ వైరాగ్యము - సమ గ్రనిరోధము - ముక్త. ఇదియే రెండవ ఆర్యసత్యము. 
ఈ తృష్ణను యెచ్చట నిరో ధింపవలెను? ఆయాతృష్ణను ఆయా ప్రియరూపమునందే 
నిరోధింపవలెను. లోకమునందు చక్షువు ప్రయరూపము. అచ్చట తృష్ణను నిరోధిం 
చిన తృష్ణ నిరుద్దమగును. అట్లే ప్రయరూపముల నన్నిటను నిరోధించినచో తృష్ణ 
నిరుద్దమగును. ఇది దుఃఖనిరొధ ఆర్యసత్యము. 


దుఃఖనిరోధగామినీ ప్రతిపదము. - దుఃఖవినాశనమువైపునకు కొనిపోవు 
మార్గము అనిన నేమి? ఇదియే ఆర్య అష్టాంగిక మార్గము. సమ్యక్‌ (శోభను దృష్ట 
సమ్యక్‌ సంకల్పము, సమ్యక్‌వచనము, సమ్యక్‌ కర్మాంతము (పని), సమ్యక్‌ ఆజీ 
వము (వృత్తి, సమ్యక్‌ వ్యాయామము, సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాధి యనెడి 
యెనిమిది అంగములు కలమార్గము. 

భిక్షువులారా! సమ్యక్‌ దృష్టి[ శోభనదృష్టు యననేమి? దుఃఖవిషయమును, 
దుఃఖసముదయవిషయమును, దుఃఖనిరో ధవిషయమును, దుఃఖనిరోధగామినీ ప్రతి 
పదవిషయమును గూర్చియు చక్కగ నెటిగిన జ్ఞానము. ఇదియే సమ్యక్‌ దృష్టి. 

నిష్కర్మతాసంకల్చ్పము, అ ద్రోహసంకల్సము, అహింసాసంకల్పము, సమ్యక్‌ 
సంకల్ప (శోభనసంకల్పము) మని చెప్పబడును. 


ద్వితియ ఖండము ian 


కల్ణలను, చాడీలను, కఠినోక్తులను, వదరుబోతుతనమును వదలియుండునది 
సమ్యక్‌ వచనము. (శోభనవాక్కు) 


ప్రాణిహింస లేనిది, అదత్తాదానమును (దొంగతనము) కామమిథ్యాచార 
మును కానిది సమ్యక్‌ కర్మాంతము. (శోభనకర్మ) 


అపవిత్రమగు వృత్తులను వదలి పవిత్రమగు వృత్తులతో జీవనమును గడుపుట 
సమ్యక్‌ ఆజీవము. (శోభనవృత్తి) 


అకుశలధర్మము (పాపము) లను నిరోధించుటయందు, నశింపజేయుట 
యందు, కుశలధర్మములు (పుణ్యములు) కలీగించుకొనుటయందు, పెంపొందిం 
చుకొనుట యందు తత్పరుడైయుండి నిత్య నిరంతరము చేయు పరిశ్రమను - ఉద్యోగ 
మును సమ్యక్‌ వ్యాయామ (శోభన పరిశ్రమ) మందురు. 


లోభమోహములను వదలి కాయమునందు కాయానుపశ్యియై వేదనల 
యందు వేదనానుపశ్యియ్రై, చిత్తమునందు చిత్తానుపశ్యియై, ధర్మములందు ధర్మా 
నుపశ్వియై అనుభవ జ్ఞానయుక్తుడై యుండుటను సమ్యకొస్మృతి యందురు. 

భిక్షువులారా! సమ్యక్‌ సమాధి యననేమి? అకుశలధర్మములను వీడి సవి 
తర్క సవిచార వివేకములతో గలిగిన ప్రీతిసుఖమును అనుభవించుచు ప్రథమధ్యాన 
మున విహరించుచున్నాడు. వితర్కమును విచారమును శాంతించినంత, నిర్వితర్క 
నిర్వచార సమాధిని, చిత్తఏకా(గ్రతను, అంతశ్శాంతిని బొంది ప్రీతిసుఖము ననుభవిం 
చుచు ద్వితీయ ధ్యానమున విహరించుచున్నాడు. ప్రీతినుండికూడ విరక్తుడై 
ఉపేక్షకుడై స్పృతివంతుడును అనుభవయుక్తుడునునై తృతీయధ్యానమున విహరించు 
చున్నాడు. సుఖదుఃఖములను దాటి చిత్తసంతాపమును బాసి చిత్తోల్లాసమును శమిం 
పజేసి, అదుఃఖమును అసుఖమును ఉపేక్షా స్మృతి పరిశుద్దమునునగు చతుర్రధ్యాన 
మును పొంది విహరించుచున్నాడు. ఇదియే సమ్యక్‌ సమాధి. 


ఈ ఆర్యాష్ట్రాంగిక మార్గమే దుఃఖనిరోధగామినీ ప్రతిపదము. ఇది నాల్గవ 
ఆర్యసత్యము. ఇట్లు లోపలిధర్మములందు ధర్మానుపశ్యియై, అంటుకొననివాడై 
లోకమునందే వస్తువును “నేను - నాది యని గ్రహింపక ఆర్యసత్యధర్మములందు 
నాల్గింటను ధర్మానుపశ్యియై విహరించుచున్నాడు. 

ఓ భిక్షువులారా! ఈ స్మృతి ప్రస్థానముల నాలిగింటిని యెవ్వడైనను 
యేడేండ్లు భావన చేసినచో, ల్లర్లత్త్వు సాకాత్కారముగాని, లేదా దుఃఖకారణములగు 


112 శ్రీబుద్దచర్య 


తృష్టాది ఉపాధులు మిగిలియున్నచో అనాగామిభావమునుగాని పొందుచున్నాడు. 
ఏడేండ్లు యెందులకు? ఆటేండ్లు - ఐదేండ్లు - నాలుగేండ్లు - మూడు, రెండు, 
ఒక్క సంవత్సరము - అటునెలలు - మూడునెలలు - ఒకనెల - అర్టనెల - వారము 
దినములైననూ- 


ఓ భిక్షువులారా! ఈ స్మృతి ప్రస్థాన చతుష్టయము ప్రాణులకు శోకకష్టముల 
నిర్మూలించుటకు దుఃఖదౌర్మనస్యముల దొలగించటకు, న్యాయసత్యమును ప్రాపిం 
చుట కొలకు, నిర్వాణపదమును సాక్షాత్కరింప జేయుటకొటికు ఏకాయన మార్గమై 
యున్నది.” 


భగవంతుడిట్లు చెప్పి ముగించెను. భిక్షువులు సంతుష్టులైరి. 


ర్‌ 
మహానిదాన సూత్రము (వి. పూ. 460) 


* శీబుద్ద భగవంతుడు కురుదేశమునందు కురువులకు నిగమమగు 
కల్మాషదమ్యమున విహరించుచుండెను. ఆ సమయమున ఆయుష్మంతుడు ఆనం 
దుడు వచ్చి నమస్కరించి యొకచో గూర్చొని యిట్లనియె. “స్వామీ! ఆశ్చర్యము. 
ప్రతీత్యసముత్సాదమతి గంభీరము. కాని నాకు విశద విశదమైపోయినది.”* 


“ఆనందా! ఆరీతి పలుకకుము. |ప్రతీత్యసముత్సాదము గంభీరమైనది. 
గంభీరమై తోచునదికూడ. ఈ ధర్మమును యెజుంగని జనులు సంసార దుర్గతినుండి 
గట్టెక్కజాలరు. 

ఆనందా! జరామరణములు సకారణములేనా! యని అడిగిన బౌొననవల 
యును. ఏకారణముతో జరామరణములు కలుగుచున్నవి? అని యడిగిన “జాతి 
(జన్మము) యొక్క కారణముతో జరామరణములు కలుగుచున్నవనవలెను. జాతి 
(జన్మము) సకారణమా? అవును. ఏ కారణముచేత జాతి కలుగుచున్నది? భవము 
యొక్క కారణము చేత జాతి (జన్మము) కలుగుచున్నది. భవము సకారణమా? 
అవును. ఏ కారణమువేత భవము కలుగుచున్నది. ఉపాదానముయొక్క కారణము 
చేత భవము కలుగుచున్నది. ఉపాదానము సకారణమా? అవును. ఏ కారణముతో 
ఉపాదానము కలుగుచున్నది? తృష్ణయొక్క కారణముచేత ఉపాదానము కలుగుచు 


* దీ. ని.2 - 15. 


ద్వితియ ఖండము 113 


న్నది. తృష్ణకు కారణమేది? వేదన, వేదనకు కారణమేది? స్పర్శనము. స్పర్శమునకు 
కారణమేది? నామరూపములు. నామరూపములకు కారణమేది? విజ్ఞానము. 
విజ్ఞానమునకు కారణము యేది? నామరూపములయొక్క కారణముతో విజ్ఞానము 
కలుగుచున్నది. 


ఇట్లు నామరూపకారణమున విజ్ఞానము, విజ్ఞానకారణమున నామరూప 
ములు, నామరూపకారణమువలన స్పర్శము, స్పర్శకారణమువలన వేదన, వేదన 
కారణమువలన తృష్ణ తృష్టాకా రణమువలన ఉపాదానము, ఉపాదాన కారణమువలన 
భవము, భవకారణమువలన జాతి (జన్మము, జాతికారణమువలన జరామరణ 
ములు, జరామరణముల కారణముతో దుఃఖమును శోకమును పరిదేవనమును 
దౌర్మనస్యమును ఉపాయాసమును సంభవించుచున్నవి. ఇట్లు సంపూర్ణ దుఃఖస్కం 
ధము సంఫ్రాప్తమగుచున్నది. 

ఆనందా! మజీయు వినుము. జాతియొక్క కారణమున జరామరణములు 
కల్గిన వంటిమి. దేవతలకు దేవత్త్యము జాతి. గంధర్వులకు గంధర్వత్త్యము, యక్షులకు 
యక్షత్త్వము, భూతములకు భూతత్త్వము, మనుష్యులకు మనుష్యత్తము, పశువు 
లకు పశుత్త్వము, పక్షులకు పక్షిత్త్యము, జాతియనబడును. 


అట్టి జాతియే, దాని ప్రాదుర్భావమే లేకపోయినచో జరామరణములు గోచర 
మగునా? 


దేవా! గోచరింపవు. 


అందువలననే జరామరణములకు కారణము - నిదానము - సముదయము 
- ప్రత్యయము 'జాతి యని చెప్పబడినది. ఆ జాతి (జన్మము) భవముయొక్క 
కారణముతో కల్లెనని యంటిమిగదా! ఆనందా! వినుము. కామభవము, రూప 
భవము, అరూపభవము ననెడి భవమే (లోకము) లేకపోయినచో - నశించినచో 
జాతియనునది సంభవించునా? 

దేవా! లేదు. 

“అఆనందా! అందువల్లనే జాతికి కారణము భవమని చెప్పితిమి. భవముయొక్క 
కారణముచేత జాతికల్లినది. సరియే. భవమునకు కారణము ఉపాదానముగదా? 
కామఉపాదానము, దృష్టి ఉపాదానము శీలవ్రత (ఆత్మవాద) ఉపాదానము ఈ 
మున్నగు ఉపాదానములే నితాంతము అభావమైనచో, ఆనందా! భవము యేర్చడ 
గలదా?” 


“దేవా! లేదు.” 


114 శ్రిబుద్దచర్య 


“అందుచేతనే భవమునకు కారణము ఉపాదానమని చెప్పీతిమి. ఉపాదానము 
నకు కారణము తృష్టయంటిమి. రూపతృష్ట, శబ్దతృష్ణ, గంధతృష్ట్ణ, రసతృష్ణ 
స్పర్శతృష్ణ, ధర్మతృష్ణ అనెడి తృష్ణయే బొత్తుగ లేకపోయినచో ఉపాదానమనునది 
పొడగట్టునా?”” 

“దేవా! లేదు.” 


ఆ హేతువుననే ఉపాదానమునకు కారణము తృష్టయని అంటిమి. ఆ తృష్ణకు 
కారణము వేదనము. చక్షు సంస్పర్శమున కలిగిన వేదనము, శ్రో త్రసంస్ఫర్శమున 
గలిగిన వేదనము, ఘ్రూణసంస్పర్శమున గలిగిన వేదనము, జిహ్వాసంస్పర్శమున 
గలిగిన వేదనము, కాయసంస్పర్శమున కలిగిన వేదనము, మనస్సంస్పర్శమున కలిగిన 
వేదనము, అనెడి వేదనములే లేకపోయినచో తృష్ణ కలుగుటకు వీలుగలదా? 


స్వామీ! లేదు. 


అందుచేతనే తృష్ణకు వేదనయే కారణము. వేదనచే తృష్ణ, తృష్ణచే పర్యేషణము 
(వెదకుట), పర్యేషణచే లాభము, లాభముచే వినిళ్ళియము, వినిశ్చియమువే 
ఛందరాగము ( ప్రయత్నవాంఛ), ఛందరా గమున అధ్యవసానము, అధ్యవసానమున 
పరి[గ్రహము, పరిగ్రహమున మాత్సర్యము (లోభత్వము), మాత్సర్యమున ఆరక్ష 
(కాపుదల), దానిచే భండన దండనములు కలహకల్లోలములు అకుశలధర్మముల 
న్నియు అవిర్భవించు చున్నవి. 


అనందా! వేదనకు కారణము స్పర్శము. స్పర్గ్శ్గమునకు కారణము నామ 
రూపములు. ఆ నామరూపములకు కారణము విజ్ఞానము. విజ్ఞానమే మాతృ గర్భ 
మున (ప్రవేశించి జన్మమెత్తుచున్నది. ఆ విజ్ఞానము నామరూపములతో కలిసి జాతి 
జరామరణ దుఃఖసముదయమై తోపట్టుచున్నది. వ్యవహారమంతయు దీనిచేతనే 
నడుచుచున్నది. 


ఆనందా! ఆత్మవాదులగు కొందజు అత్మనుగూర్చి యిట్లు చెప్పుదురు. 
రూపవంతుడును అణువునుగా జెప్పుదురు. రూపవంతునిగ అనంతునిగ మటీ 
కొందటు జెప్పుదురు. రూపరహతునిగ అణువుగ కొందటు చెప్పుదురు. రూపరహి 
తము ననంతము నని మటీకొందజాడెదరు. వీరిలో కొందటు * వర్తమానమున 
ఆత్మను అంగీకరింతురు. కొందరు” భావి (భవిష్యత్‌) ఆత్మను అంగీకరింతురు. 
ఆత్మనుగూర్చి చెప్పువారు యీ పద్దతులకు జెందియుందురు. 


1. ఉచ్చేదవాది, అత్మకు వినాశము నంగీకరించి వర్తమానమున సత్తాను స్వీకరింపగలడు. 
2. శ్వాశతవాది ఆత్మను నిత్యమని అంగీకరించి భవిష్యత్తునందు కూడా దాని ఉనికిని ఒప్పు 
కొనును. 


ద్వితీయ ఖండము 115 


ఆత్మవాది కాని, తథాగతుడు ఆపై వాదములను దేనిని గ్రహింపడు. అతడు 
అనాత్మ వాది. ఆత్మ ప్రజ్ఞప్తి జోలికి పోడు. 


ఆనందా! ఆత్మావాదలలో నొక్కొకడు వేదననే ఆత్మయనును. వేజొకడు 
వేదనల అభావమే ఆత్మయనును. మటీయొకడు అత్మ, వేదన ధర్మముగలది - 
వేదితమని పలుకును. అందులో వేదనయే ఆత్మయనువాని నిట్లడుగుదుము. 
అయ్యా! సుఖము, దుఃఖము, అదుఃఖము, అసుఖమని వేదనలు నాలుగు విధములు. 
అందు ఏ వేదనను ఆత్మయని తలంచితివి. ఒకటియున్నపుడు తక్కినవి లేవు. సుఖవేద 
నను ఆత్మయందునని పలికితివా, ఆ సుఖవేదన అనిత్యము, కృతకము, |ప్రతీత్యసము 
తృన్నము, వ్యయధర్మము - నిరోధ ధర్మమునైనది. కడమ రెండు వేదనలును నట్టివే. 
వేదనయే ఆత్మయనినచో ఉత్పత్తి వ్యయధర్మములు - సుఖదుఃఖములు దానికి 
అంటుకొనినవగును. 


వేదానానుభవము లేనియపుడు (అ్రతిసంవేదమున) నేనున్నాననునది 
కలదా? లేదు. లేనియపుడు వేదనల యభావమే ఆత్మయెనెడి వానివాదము చెల్లదు. 
ఆత్మ వేదన ధర్మముకలది, వేదితమనువాని నిట్లడగుదము. వేదనలన్నియు సర్వ 
సమూలముగ నిరుద్ద మైనపుడు “నేనున్నాననుట ప్రత్యేకముగ నున్నదా? లేదు. 
అందుచే ఆ మాటయు పొసగదు. 


ఇన్నింటీనిబట్టి ఆనందా! భిక్షువు దేనినిగూడ అత్మ యనడు. లోకమునందు 
దేనినికూడ నేననడు. నాదియనడు. వాడు నిర్భయుడు. నిర్వాణము వానిసామ్ము, 
జన్మసము[ద్రమును గట్టెక్కినాడు. వాని బ్రహ్మచర్యవాసము పండినది. కృతకృత్యుడు. 
కరణీయమొకటి లేదు. ప్రజ్ఞను ప్రజ్ఞావిషయములను, భాషను, భాషావ్యవహారమును, 
(ప్రపంచమును, ప్రపంచములో గల వస్తువులను యెటీంగి భిక్షువు విముక్తుడగుచు 
న్నాడు. 


ఆనందా! జీవుని (విజ్ఞానము) యొక్క స్థితులు యేడు. ఆయతనములు 
రెండు. ఒకానొక సత్త్వము (జీవుడు) నానాకాయములు, నానాసంజ్ఞలు గలిగి 
మానవునివలె ఒకానొక దేవగణమువలె, పిశాచమువలె' నొప్పును. ఇది (ప్రథమ 
విజ్ఞానష్టితి. 2. ఒకానొక సత్త్వము ప్రథమధ్యానముతో బుట్టిన బ్రహ్మకాయక 
దేవతవలె నానాకాయములు కలిగియు ఒక్కసంజ్ఞ (పేరు) కలిగియుండును. ఇది 


116 శ్రీబుద్దచర్య 


రెండవ విజ్ఞానస్టితి. ౩. ఒకకాయము నానాసంజ్ఞలు కలీగి అభాస్వరదేవతవలె 
నుండుట మూడవ విజ్ఞానస్టితి. 4. ఏక కాయము ఏకసంజ్ఞతో శుభకీర్ణదేవతవలె 
నొప్పునది నాల్గవ విజ్ఞానస్టితి. 5. రూపసంజ్ఞను అతిక్రమించి ప్రతిహింసాసంజ్ఞను 
బాసి నానాత్త్వసంజ్ఞను వునమున చేర్చకుండుటచే అనంతాకాళ స్థానమును 
బొందును. అది అయిదవ విజ్ఞానస్టితి. 6. ఆకాశస్థానమును దాటి విజ్ఞానానంత 
ఆయతనమును పొందుట ఆటివ విజ్ఞానస్టితీ. 7. విజ్ఞానాయతనమును గడిచి 
ఏమియు లేని అకించన్య ఆయతనమును పొందుట యేడవ విజ్ఞానస్టితి. అసంజ్ఞి 
సత్వాయతనమని, నైవసంజ్ఞా నాసంజ్ఞాయతనమని ఆయతనములు రెండు. 


ఆనందా! పైన జెప్పిన సత్త్వస్టితులు ఏడును. ఆయతనములు రెండును ఉత్పత్తి 
నాశములు కలవిగను, పరిణామ విపాకములు కలవిగను యెటీంగి పరిత్యజించి 
భిక్షువు ప్రజ్ఞావిముక్తుడగుచున్నాడు. 


ఆనందా! విమోక్షములు యెనిమిది. 1. రూపవంతుడగు తాను కడమరూప 
ములను జూచుట ప్రథమ విమోక్షము. 2. లోపల రూపరహిత సంజ్ఞకలవాడై బయట 
రూపములనుచూచుట, రెండవవిమోక్షము. 3. “శుభమున్నది' అనుదీనినుండి 
విముక్తుడగుట మూడవ విమోక్షము. 4. రూప సంజ్ఞనుదాటి, ప్రతిహింసాసంజ్ఞ 
నశించినంత, నానాత్త్వసంజ్ఞను లెక్కిడక ఆకాశాయతనమును పొంది విహరించుట 
నాల్గవ విమోక్షము. 5. దానిందాటి విజ్ఞాన ఆయతనమున విహరించుట ఐదవ 
విమోక్షము. 6. విజ్ఞానాయతనమునుదాటి “ఎమియులే” దను అకించన్యాయతన 
మున విహరించుట ఆజవ ఏమోక్షము. 7. దానినికూడ దాటి నైవసంజ్ఞానా సంజ్ఞాయ 
తనమును పొందుట ఏడవ విమోక్షము. 8. దానినికూడ వదలి సంజ్ఞావేదనా నిరోధ 
మును పొందియుండుట యెనిమిదవ విమోక్షము. ఇవియే యెన్మిది విమోక్షములు. 


భిక్షువు ఈ యెనిమిది విమోక్షముల అనులోమ ప్రతిలోమ క్రమమున 
పొందుచు, సమాధియందు యథేచ్చగ విహరించుచు ఈ జన్మమునందే ఆ(స్రవరహి 
తుడై సర్యోత్తమమగు ఉభతోభాగవిముక్తి (నామరూపములనుండి విముక్తి) ని 
పొందుచున్నాడు.”' 


ఆ మాటలను విని ఆనందుండుప్పాంగి భగవంతుని అభినందించెను. 


ద్వితీయ ఖండము 117 


పతిపల్నీ గుణములు - వేరంజక బ్రాహ్మణ సూత్రము (వ. పూ. 460) 


ఒక సమయమున భగవంతుడు మథురానగరమునకును వేరంజాపురికిని 
నడుమ మార్గమున పోవుచున్నాడు. ఆ దారియం దింకను యెందటో గృహిణులును 
గృహపతులును పయనించుచుండిరి. భగవంతుడు మార్గమునుండి వైదొలగి ఒక 
చెట్టుక్రింద కూర్చొనెను. బాటసారులు కొందటు తాముగూడ ఆమహాత్మునితోడ 
బోయి నమస్కరించి ఒకవైపుగ కూర్చొనిరి. వారిని జూచి బుద్దదేవుడిట్లనియె. 


“ఓ గృహపతులారా! ఓ గృహిణులారా! లోకమునందు నాలుగు విధములగు 
సహవాసములు యేర్చడుచున్నవి. 1 భూతముతో భూతముచేయు సహవాసము 
? భూతముతో దేవతజేయు సహవాసము 3 దేవునితో భూతముచేయు సహవాసము 
4 దేవునితో దేవత చేయు సహవాసము.’ 


1 క్రూరుడు చోరుడు దురాచారి త్రాగుబోతు కల్లరి పిసినారి సాధు బ్రాహ్మణ 
నిందకుడు నగు భర్తతో వానియట్టి గుణము లెగల భార్యచేయు కాపురము భూత 
ముతో భూతమువేయు సహవాసము. 2 పైన చెప్పినట్టి దుర్గుణములుగల భర్తతో 
అహింసారత, సదాచారిణి, సుశీల, పుణ్యధర్మనిలయ, శ్రమణ। బ్రాహ్మణ పూజాపర 
యునగు భార్యచేయు కాపురము భూతముతో దేవతచేయు సహవాసము. 3 
అహింసారతుడు, సదాచారి, సుశీలుడు, పుణ్యధర్మి, శ్రుణబ్రాహ్మణ పూజాపరు 
డగు భర్తతో క్రూరురాలు చోరస్వభావ దురాచారియగు భార్య చేయు కాపురము 
దేవునితో భూతముచేయు సహవాసము. 4 సుస్వభావులు సుశీలురునైన భార్యాభర్తల 
కాపురము దేవునితో దేవత చేయు సహవాసము. ఓ గృహపతులారా! ఓ గృహిణు 
లారా! ఇది లకములోని మాట. 


వేరంజక సూత్రము 


2 ఒకనాడు భగవంతుడు వేరంజాపురియందు పీచుమంద (వేప) వృక్షము 
క్రంద విహారము చేయుచుండెను. వేరంజకుడను బ్రాహ్మణు డచ్చోటికి వచ్చి 
కుశల ప్రశ్న మడిగి యొక్కెడ గూర్చొని బుద్దదేవునితో నిట్లనియె. “గౌతమా! 


1. అం. ని4ఉ-2-1-3. 
2. అం. ని. 8- 1- 2-1, పారాజికా 1 


118 శ్రిబుద్దచర్య 


వయోవృద్దులగు బ్రాహ్మణులు వచ్చిననుకూడ శ్రమణగౌతముడు ఆదరింపడు; 
అభివాదనము చేయడు; ఆసనమును అర్చించ ' డని వినియున్నాను. నిజమేనా?” 
అని యడిగెను. 

“బ్రాహ్మణా! దేవమార బ్రహ్మసహిత విశ్వ బ్రహ్మాండములో శ్రమణ బ్రాహ్మణ 
దేవ మనుష్యులందు నాచే ఆదరాభిమానములు పొందదగు వానిని యెవ్వనిగూడ 
నేను చూచుట లేదు.” 

గౌతమా! నీవు రసరూపహీనుడవు.” 

ఒ బ్రాహ్మణా! రసరూపహీనుడనిన నన్నే చెప్పవలెను. రూపరసము (ఆసక్తీ), 
శబ్దరసము గంధరసము రసరసము స్పర్శరసమును తథా గతునియందు మొదలంట 
నజికివేయబడినవి. వాటికి తిరిగి పుట్టుక లేదు. అందుచే తథాగతుడు రసరూపహీ 
నుడు. కాని నివు తలంచినట్లుగాదు.” 


“గాత్రమా! భోగరహితుడువు నీవు.” 


+ బ్రాహ్మణా! నిజమే చెప్పేతివి. నిర్భోగుడనిన నన్నే చెప్పవలెను. శబ్బాదిభోగ 
ములు తథాగతునియందు నిశ్ళేషమై పోయినవి. అదువలన నతడు నిర్భోగుడు. 
కాని నీవు తలంచిన పగిదిగాదు. 


“గాత్రమా! నీవు అశ్రీయావాదివి.”” 


ఆ బ్రాహ్మణా! ఆపేరు నాకే వెళ్లినది. శారీరక దురాచారములగు ప్రాణిహింస, 
చౌర్యము, వ్యభిచారమును, వాచికదురాచారములగు అబద్దములను కొండెములను 
పలుకుట, పరుసములాడుట, వదరుబోతుతనమును, మానసీక దురాచారములగు 
లోభమును (ద్రోహమును మిథ్యాదృష్టియు, మున్నగు అకుశల ధర్మములను నేను 
అక్రీయ (చేయరానిది) లందును. అందున నే నక్రియావాదిని. కాని నీవు తలంచి 
నట్లు కాదు. 


_““గౌతమౌ! నీవు ఉచ్చేద వాదివొ” 


“బ్రాహ్మణా! నిక్కమే. రాగద్వేషమోహములను ఉచ్భేదము జేసితిగాన నేను 
ఉచ్చేదవాదిని.” 


“గౌత్రమ్రా! నీవు అసహ్యపరుడవు.” 


ద్వితీయ ఖండము 119 


“బ్రాహ్మణా! కాయిక వాచిక మానసిక దురాచారములను అసహ్యముగ 
జూతునుగాన నేను అసహ్యపరుడ ed 


“గౌతమా! నీవు వైనయికుడవు (త్రోసివేయువాడు).”? 


“బ్రాహ్మణా! రాగద్వేష మోహములను వినయనము చేయుట (తొలగిం 
చుటుకు నేను ధర్మోపదేశమును చేయుచుందును గాన వైనయికుడనే.”* 


““గౌతమా! తపస్వీవి నీవు.” 


“బ్రాహ్మణా! అకుశలధర్మములను మతీయు అంకురింపకుండ తపింపజేసి 
నాను కాబట్టి నేను తపస్విని.” 


“గౌతమా! నీవు అపగర్చ్భుడవు.”” 


“బ్రాహ్మణా! ఇకపై మున్ముందు నాకు గర్భవాసదుఃఖము లేదు కాబట్టి 
అపగర్చ్భుడనే. కాని నీవు భావించినట్టుగాదు. 


“బ్రాహ్మణా! కోడి, (గ్రుడ్లను పెట్టి పొదుగును. ఆ పదిపండ్రెండు గ్రుడ్ల 
యందు ఒక గుడ్డును పెగల్చుకొని ముందుగనే బయటికివచ్చు కో డిషిల్లను తక్కిన 
వాటీకంటె పెద్దదందురా? చిన్నదందురా?”' 

“గౌతమా! వాటియందదియే పెద్దది.” 

“బ్రాహ్మణా! అట్లే అవిద్యారూపమగు (గ్రుడ్లయందు చిక్కి నానావెతలకు 
లోనైయుండు ప్రజాజనమునందు మున్ముందుగ నేనొక్కడనే గ్రుడ్డును పెగల్చి 
అనుత్తర (సర్వ శ్రేష్ట సమ్యక్‌ సంబోధితో బైటికి వచ్చితిని. కాబట్టి నేను జ్యేష్టుడను, 
శ్రేష్ణుడను. అణగి పోని ఉత్సాహము, ఆటిపోని స్మృతి, అచల ప్రశాంతమగు శరీరము, 
ఏకా(గ్ర సమాధానమగు చిత్తముతో నొప్పాటీతిని. సవిచారము సవిత్కరమునైన వివేక 
మచే కల్లిన ప్రీతి సుఖమును ప్రథమధ్యానమున ననుభవించుచుంటిని. వితర్కవిచార 
శూన్యమగు సమాధివలన కలిగిన ప్రీతిసుఖమును ద్వితీయధ్యానమున ననుభవిం 
చుచు విహరించు చుంటిని. పదంపడి ఆ ప్రీతిసుఖమును ఉపేక్షించి ఆర్యజనులు 
ఉపేక్షకుడు, సృతిమంతుడు, సుఖవిహారియని కొండాడుచుండ తృతీయధ్యాన 
మును పొంది విహరించుచుంటిని. సుఖదుఃఖములు, సౌమనస్య దౌర్మనస్యములును 
అందంద ముందే తొలగియుండుటచే అదుఃఖమును అసుఖమును ఉపేక్షాయుత 
మును, శుద్దస్మృతిరూప మును నగు చతుర్ణధ్యానమును బొంది విహరింప దొడగి 

Fll 


120 శ్రీబుద్దచర్య 


తిని. అంతట పూర్వజన్మ స్మృతిజ్ఞానము కొఅకు చిత్తమును మొగ్గించితిని. ఆ 
రాత్రి మొదటిజామునందు ప్రమాద రహితుడనై ఆత్మసంయమినై విహరించుచు 
ప్రథమ విద్యను స్రాపించితిని. అవిద్య తొలగినది. విద్య వికసించినది. చీకటి పోయి 
నది. వెలుగు వచ్చినది. ఇట్లు ఒకసారి గ్రుడ్డును పెగిలించితిని. మణటీయు చిత్తమును 
మొగ్గించి ఆ రాత్రి రెండవజామునందు అమానుష దివ్య చక్షువునుబొంది, సర్వ ప్రా 
ణులను - వారనుభవించు జన్మమరణములను - దానికి కారణమగు కర్మప్రవాహ 
మును సందర్శించితిని. అది ద్వితీయవిద్య - ఈ విధమున రెండవసారి అవిద్యాండ 
మును భంగించితిని. 


వెండియు ఆస్రవక్షయము కొటకు చిత్తమును వంచి “ఇది ఆస్రవము - 
ఇది ఆస్రవ సముదయము - ఇది ఆస్రవనిరోధము - ఇది ఆవ్రనిరోధగామినీ ప్రతిపద 
మని యెతీంగితిని. అంతట చిత్తమునుండి కామాస్రవములు, భవా స్రవములు, 
అవిద్యాస్రవములు, రాలి పోయినవి. జన్మబంధము ముగిసినది. బ్రహ్మచర్యఫలము 
పండినది. కొజతలు లేవు. ఇట్టి జ్ఞానము ఆ రాత్రయందు చివర మూడవ జామున 
నుదయించినది, అవిద్యారూపమగు గుడ్డును మూడవసారి పెటిలించితిని.”? 


భగవంతుని ఈ మాటలు విని వేరంజకుడు గౌతమా! ఆశ్చర్యము, జ్యేష్టుడవు. 
శ్రేష్ణుడవయ్యా! నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ స్వీకరింపుమనెను. 


౮ 
వేరంజా వర్దావాసము (వి. పూ. 460) 


* “దేవా! ఈతూరి భగవానులవారు భిక్షుసంఘసహితముగ వేరంజ 
యందు వర్దావాసమును అంగీకరించవలెను.”” భగవంతుడు మౌనముతో సమ్మతించి 
నాడు. అనుజ్ఞను దీసికొని వేరంజక బ్రాహ్మణుడు ఆసనమునుండి లేచి ప్రదక్షిణముగ 
వెళ్ళిపోయినాడు. 


వేరంజయందు, కబివు, మవామారి పీడలతో దుర్భిక్షము యేర్బడినది. భిక్షు 
సంఘముతో గూడి సుగతుడు వార్దావాసము చేయుచున్నాడు. పట్టుమని పట్టెడు 
భిక్షము' పెట్టువారు లేరు. ఉత్తరదేశమునుండి గుజ్జముల వ్యాపారస్థులు అయిదు 
వందల గుజ్జములతో వేరంజకువచ్చి అందే వర్షావాసము ముగయువజకు నుండదలం 
చినారు. దినదినమును భిక్షకువచ్చు ప్రతియొక భిక్షువునకును సోలెడు సోలెడు 
* పారాజిక 1 


ద్వితియ ఖండము 121 


బియ్యము వారే పెట్టుచు వచ్చిరి. భిక్షువులును వాటిని ఆరామమునకు దెచ్చుకొని 
దంచుకొని తినువారు. ఆయుష్మంతుడు ఆనందుడు తడిపిన బియ్యమును పిండి 
గొట్టి భగవంతునకు పెట్టినంత, ఆయనయు దాని భుజించుచుండెను. 


తథాగతుడు తెలిసియె అడుగును. కాలమును గుర్తించియె అడుగును. అర్ధ 
యుక్తమునె అడుగును. దేనిని అడిగినను ధర్మమును ఉపదేశించుటకు లేదా భిక్షువు 
లకు నియమములను విధించుటకునై యడుగుచుండును. 


భిక్షువులు, తెచ్చిన బియ్యమును జోటబోసి దంచుచున్నారు. ఆ దంపుడు 
శబ్దమును విని భగవంతుడు ఆనందుని బిలిచి, “ఆనందా! ఆ శబ్దమేమిటి?” యని 
యడిగె. ఆనందుడును ఉన్నవిషయము తెలియజేసెను. 


“లెస్స! లెస్స! ఆనందా! సత్పురుషులగు మీరు లోకమును గెలిచితిరి. 
రాబోవువారు మిమ్ము అనుసరింతురుగాకి' అని ప్రసన్నుడై భగవంతుడు పలికెను. 


ఒకనాడు ఏకాంతమున ధ్యానస్టితుడైయున్న సారిపుత్రునకు చిత్తమునం దొక 
వితర్కము కలిగినది. “గతకాలమునందలి బుద్దులలో యెవ్వరెవ్వరి బ్రహ్మచర్య 
సంప్రదాయము స్థీరమైయుండినది? ఎవ్వరెవ్వరిది చిరస్టాయి కాకపోయినది? 
భగవంతుని అడుగుదు” నని వచ్చి నమస్కరించి యిట్లనెను. 


“దేవా! నాకొక వితర్కము కల్గినది. గతించిన బుద్దులలో యెవ్వరెవ్వరి 
బ్రహ్మచర్యము చిరమైయుండినది. ఎవరిది కాలేదు?”” 


“సారిపుత్రా! *విపశ్యి. శిఖి. విశ్వభువులను వారి బ్రహ్మచర్యమును చిరస్టా 
యిగ నుండలేదు. క్రకుభంద, కోనాగమన, కళ్యపులయొక్క బ్రహ్మచర్యము చిరస్ట్రా 
యియై యుండినది.”” 


“భగవంతా! కారణమేమి?** 


“సారిపుత్రా! విపశ్యి, శిఫి, విశ్వభువులనువారు తమ శిష్యులకు ధర్మోపదేశ 
ములను విస్తారముగ జెప్పుటకు ప్రాలుమాలిరి. వారియొక్క 2 సూత్రములు, గేయ 
ములు, వ్యాఖ్యానములు, గాథలు, ఉదానములు, ఇతివృత్తకములు, జాతకములు, 


1. భద్రకల్పమునకు యేడుగురు బుద్దులు. వీరు ఆటువురు. యేడవవాడు గౌతమ 
బుద్దుడు. 
2. బుద్దుని ఉపదేశములు ఇట్లు తొమ్మిది విధములు. 


122 శ్రిబుద్దచర్య 


అద్భుతధర్మములు, వేదల్ల (సుభాషిత) ములును క్లుప్తములై యుండినవి. వారు 
శిక్షా పదములను - భిక్షు నియమములను విధించి యుండలేదు. * ప్రాతిమోక్ష 
ఉద్దేశ్యమును చేసియుండలేదు. అందుచేత ఆ బుద్దులును, వారి అనుబుద్దులును, 
బుద్ద శావకులును కాలముజెంది కనుమాటైనంత నానా నామముల, నానాగోత్ర 
ముల, నానా జాతుల, నానాకులములనుండి ఫ్రవ్రజితులైన వారిశ్రావకులు బ్రహ్మ 
చర్యమును అంతర్జానము చేసిరి. సారిపుత్రా! దారమునకు కూర్చక విడివిడిగ నుంచిన 
పూలు, గాలికి చెల్లాచెదరై పోవుట లేదా? అట్లే వారు గతించిన పిమ్మట పరంపరలోని 
శిష్యులు దానిని పాటింపకపోయిరి. మజీయు వినుము. క్రకుఛంద కోనాగమన 
కశ్యపులట్లుగాక వారిశ్రావకులకు ధర్మములను విస్తారముగ జెప్పుచువచ్చిరి. వారి 
సూత్రాదికములు విస్తారముగ నుండినవి. శిక్షాపదమును, ప్రాతిమోక్ష ఉద్దేశ్యమును 
నిర్మించియుండిరి. అందువలన వారితర్వాత యెంద టెందజు శిష్యులు వచ్చినను 
ఆ బ్రహ్మచర్యము చిరకాలమువజికు స్థిరమైయుండినది.”? 


చేతులు జోడించి సారిపుత్రు డిట్లనియె. “భగవంతా! ఇదియె సమయము. 
బ్రహ్మచర్యము చిరస్థాయియై యుండుటకొటికు తాము శ్రావకులకు శిక్షాపద 
మును, ప్రాతిమోక్ష ఉద్దేశ్యమును ఏధించుడు.”' 


“సారిపుత్రా! ఆగుము. ఆగుము. సమయము - కాలము తథాగతునకు 
తెలియును. ఎంతవటికు సంఘమునందు ఆస్రవధర్మములు, చిత్తమల ధర్మములు 
సంభవింపవో అంతవటికు శ్రావకులకు శిక్షాపదమును విధించుట యుండదు. ఆస్రవ 
ధర్మములు, చిత్తమల ధర్మములు సంఘమునందు తలజూపినచో వాటిని బోకార్చు 
టకు శికాపదమును విధించుటయు, ప్రాతిమోక్ష ఉద్దేశ్యమును చేయుటయు 
వలయును. ప్రస్తుతము మనకు అవసరము లేదు. ఈ సంఘములో కడగొట్టువాడు 
కూడ సంబోధి పరాయణుడై స్రోతాపత్తి ఫలమును పొందియున్నాడు.” - 


అని సారిపుత్రున కుపదేశించి ఆనందుని పిలిచి యిట్లనియె. * ఆనందా! 
మనలను వర్జావాసమునకు ఆహ్వానించిన వారితో కలసి మాట్లాడనిదే వెనుకకు 
పోరాదు. వార్దావాసము ముగియనున్న దిగదా. వేరంజక బ్రాహ్మణునివద్దకు పోదము 
పద.” ఇట్లు చెప్పి పాత్రచీవరములను గొని ఆనందుని వెంటబెట్టుకొని భగవంతుడు 
వేరంజ (బ్రాహ్మణుని యింటికి పోయెను. బ్రాహ్మణుడును ససంభ్రమముతో లేచి 
ఆసనమును బథీచి నమస్కరించినంత కూర్చొని భగవంతు డిట్లనియె. “అయ్యా! 


1. పాప నిషేధక నియమము. 


ద్వితీయ ఖండము 123 


వర్షావాసమునకు నీవు మమ్మాహ్వానించితివి. చెప్పిన కైవడి మేమును వచ్చి వర్షావాస 
మును ముగించి పోవుచున్నాము. జనపద చారిక (దేశాటనము)కై వెళ్ళవలసియు 
న్నది. పోయివత్తు” మనుడు బ్రాహ్మణు డిట్లనియె. 


“గౌత్రమా! నిజమే ఆహ్వానించితిని. సత్కరించవలసిన ధర్మముండికూడ 
సత్కరించలేక పోతిని. అశక్తతతో గాదు. యిష్టము లేకనుగాదు. గృహస్టులముగదా? 
గుక్క త్రిప్తుకొనుటకు ఊపిరి ఫిరాయించుకొనుటకు తీజీకయున్నదా? మహాత్మా! 
జేపటిదినము భిక్షుసంఘ సహితముగ నా భోజనమును (గ్రహింపవలెను.”' 


మౌనముతో అంగీకరించి ఆసనమునుండి లేవి భగవంతుడు తన ఆరామము 
నకు బోయెను. రాత్రి గడచి వేకువయగుడు వేరంజ బ్రాహ్మణుడు తన యింటి 
యందు ఉత్తమ ఖాద్యభోజ్యములను తయారు జేయించి సమయమైనదని భగవాను 
నికి సూచన బంపించెను. భగవంతుడు భిభక్షుసంఘ సహితముగ పాత్రవీవరము 
లనుగొని బ్రాహ్మణుని యింటికి జనుదెంచి పటీచిన ఆసనముపై గూర్చొనెను. విపు 
డును సరసబో జనములను చేతులార వడ్డించి తనివితీఅ భుజించిన పిదప భగవంతుని 
* మూడువ(న్హ్రములవే కప్పి పూజించెను. భిక్షువులకు జంటశాలువలిచ్చి సత్కరిం 
చెను. దశబలుడును వేరంజ బ్రాహ్మణునకు ఆయాధర్మముల నుపదేశించి యథ్ళే 
బోయెను. 


ఇట్లు వేరంజయందు వర్షావాసమును పూర్తిజేసికొని * సోరేయ్యము, * 
సంకాళ్యము, * కాన్యకుబ్బములగుండా భగవంతుడు ప్రయాగకు పోయెను. అచ్చట 
గంగానదిని దాటి కాశికి అరిగెను. వారాణసినుండి చారిక నొనర్భుకొనుచు వైశాలి 
నగరము చేరి అచ్చట కూటాగారశాలయందు విహరించుచుండెను. 


వర్దావాసము ముగించి ” ప్రవారణము చేసినపీదప లో కసం గ్రహముకొజకై 
పాదచర్య యొనర్భుకొనును మహమండల మధ్య మండల అంతిమమండలములనెడి 
మూడు మండలము లందును యేయొక్క మండలమునందైనను చారిక నొనర్భుట 
మొదటినుండి కూడ బుద్దుల పద్దతి. మహామండలము తొమ్మిదినూర్ల యోజనము 


(1) అంతరావాసకము (ధోవతి), ఉత్తరాసంగము (ఉత్తరీయము), సంఘాటి 


(దుప్పటి 
(2) ఏబాజిల్లా సోరో (3) ఫరుఖాబాదుజిల్లా సంకిసావసంతపురము. 
(4) కన్నాజ్‌ (5) అలహాబాదు (6) వీనయట్టకథా - పారాజికా 


(7) ఆశ్విన పూర్ణిమనాటి ఉపవాస వ్రతమునకు ప్రవారణమందురు. 


124 శ్రీబుద్దచర్య 


లును, మధ్యమండలము అఆఅునూర్ల యోజనములును అంతివువుండలము 
మున్నూజు యోజనములును కలది. మహామండలమున చారిక నొనర్చవలసియు 
న్నచో మహాప్రవారణము ( ఆశ్వినపూర్ణిము నాడు ప్రవారణము ముగించుకొని 
పాడ్యమినాడు భికుసంఘముతో గూడ బయులు దేరి గ్రామ గ్రామములందు నిగమ 
నిగమములందు దిరుగుచు భిక్షాన్నమును గొనుచు ధర్మోపదేశము నొనర్చుచు 
తొమ్మిదినెలలు చారిక నొనర్భెదరు. భీతువులకు సమాధి (ప్రజ్ఞ అపరిపక్వమై 
యున్నచో 'ప్రవారణను కార్తికపూర్ణిమకు ముగించి మార్గశీర్మముయొక్క మొదటి 
దినమున భిక్షుసంఘముతో కదలి యెనిమిది నెలలు మధ్యమండలమున పాదచర్య 
నొనర్తురు. వర్షావాసమున భిక్షువులకు భావనాపరిపక్వ మింకను సీద్దింపక పోయినచో 
మార్గశీర్షమంతయు నందేయుండి పుష్యముయొక్క మొదటిదినము భిక్షుసంఘ 
ముతో బయల్వెడలీ యేడునెలలు అంతిమమండలమున పర్యటనము జేయుదురు. 


కాశీయందును - వైశాలియందును (వి. పూ. 459) 


౫ ఒక సమయమున భగవంతుడు వారాణసియందలి బుషిపతన మృగదా 
వమున విహరించుచున్నాడు. అచ్చట నొకనాడు పా త్రచీవరములను గొని పురిలోనికి 
ప్రవేశించి గోయోగప్టక్షమున భిక్షను గొనుచుండెను. అందు ఒక శూన్య హృద 
యుడు, బహిర్ముఖ చిత్తుడు ప్రాకృతుడును నగు భిక్షవును జూచి వానితో నిట్లనియె. 
“భికూ! నిన్ను నీవు మైల జేసికోవద్దు. ఎంగిలి జేసికొనవద్దు. నీపైన ఈగలు 
ముసురును సుమా! అయ్యా! ఇది యోగ్యముకాదు. 


భగవంతుని ఉపదేశమును విని వాడు వైరాగ్యమును పొందెను. బుద్దుడును 
భికాటనమును ముగించుకొని భో జనమువేసి భీక్షువులనందటీని కూర్చి యిట్లనియె. 


“ఓ భిక్షువులారా! ఈనాడు పూర్వాహసవముయమున భిక్షకు పోయి 
యుంటిని. అక్కడ ఒక భిక్షువును జూచి యిట్లంటిని. “భిక్షూ! నిన్ను నీవు మైలజేసి 
కోవద్దు. ఎంగిలి జేసికోవద్దు. నీపైన ఈగలు ముసురును సుమా! అయ్యా! ఇది 
యోగ్యముకాదు.”? 


ఆమాటలను విని భగవంతునితో సంఘములోని భిక్షువాక డిట్లనియె. 
“స్వామీ! ఎంగిలియననేమి? మైలయననేమి? ఈగలు అనిన యేమి?” 


*అ.ని. ౩-3-6. 


ద్వితియ ఖండము 125 


“భిక్షువులారా! లోభము యెంగిలీ. ద్రోహము మైల. చెడ్డ తలంపులు 
యీగలు.”” 


వెశాలిలో 


ఛ్‌ వైశాలికి యొక్కింతదూరమున కలందకమనెడి గ్రామముండెడిది. అందు 
సుదిన్నకలందకపు త్రుడను శెట్టిబిడ్డ గలడు. అతడొకనాడు కొందటు చెలికాం డ్రతో 
గూడి ఏదియో పనిమీద వైశాలికి అరుదెంచెను. ఆసమయమున భగవంతుడు 
బుద్దుడు గొప్ప సభయందు ధర్మమును ఉపదేశించుచున్నాడు. సుదిన్నుడును 
అందొక మూల గూర్చొని ఆ ప్రబోధమును ఆసాంతము వినెను. వినిన ప్రభావముతో 
అతని చిత్తమున వితర్కమి ట్లుదయించినది. “ఈ మహానుభావుని ధర్మబోధ సర్వ 
పరిపూర్ణ మైనది. ఈ పరిశుద్ద బ్రహ్మచర్యధర్మమును యింటిలోనుండి కాపురము 
చేయు గృహస్టుడు పొలించుటకు సాధ్యముకాదు. నేను సంన్యాసమును తీసి 
కొందును” అని తలంచుచుండెను. ఉపదేశము ముగిసినది. సభికులు యెక్కడ 
వారక్కడ పోయినారు. ఆ పైన సుదిన్నకులపుత్రుడు భగవంతుని సమీపించి దండ 
ప్రణామంబు లర్చించి ప్రార్టించెను. 


“ప్రభూ! తమ ఉపదేశమును విని ప్రవ్రజితుడను కాగోరినాను. నాకు ప్రవ్రజ్య 
నిప్పింపుడు.”' 

“సుదిన్నా! నితలిదండ్రులయొక్క అనుమతిని పొంది యున్నావా'' 

“దేవా! లేదు.” 


“సుదిన్నా! తల్లిదండ్రులవద్ద ఆజ్ఞను బొందని కుమారులకు తథాగతుడు 
సంనా ము నివ్వబోడు.” 
_“భంతే! అట్లే జేసెదను. అనుజ్ఞ గొనివత్తును.”' 


అంతట సుదిన్నుడు వైశాలినుండి తన గ్రామమగు కలందకమునకు అరుగు 
దెంచి తల్లిదండ్రుల చేరబోయి యిట్లనియె. 


““ఫీత్రరులారా! బుద్దభగవంతుని ధర్మోపదేశమును విని సంన్యసింపవలెనని 
తమక మొదవినది. ఆ ధర్మము గృహములందుండి నెజవేర్చవీలుగానిది. ప్రవ్రజించు 
టకు నాకు మీ రనుజ్ఞ యివ్వవలెను.”” 


౫ వినయపారాజిక 1 


126 శ్రీబుద్దచర్య 


“కుమారా! ఇది యేమిమాట? మా ప్రాణములే నీవుగదా? అయ్యో! కడ 
గండ్ల నునవి కలలో గూడ నెజుగని సుకుమారుడవు. నీవు సంన్యసించి మా బొందిలో 
ప్రాణములుండగనే యిట్లువదలి పోయెదవటరా?”” 


ఎంతెంత జెప్పినను తలిదండ్రులు వినలేదు. కుమారుడును వారి అనుజ్ఞను 
పొంద లేనైతినే యని ఒకటే బెంగతో నేలను గటిచుకొని “విజయమో వీరస్వర్గమో 
కానిమ్మని అన్నపానములు వదలెను. ఒక దినము గడచినది. రెండుగాళ్ళు పోయినవి. 
మూడవ రోజును అట్లే గడచినది. వారము తిరిగ వచ్చినది. సంన్యసింప ననుజ్ఞ 
నిచ్చుటకు వారు ఒడంబడ లేదు. అన్నము దినుటకు యితడు ఒప్పుకొనలేదు. 


సుదిన్నునకు మిత్రు డొకడు గలడు. ఈ వ్యవహారమంతయు నతడు చూచి 
సుదిన్నుని మెత్తబలుపలేక ముదుసళ్ళ దగ్గజపోయి యిట్లనియె. 


“పెద్దలారా! ఇక మీ పట్టుపైన మీరు గట్టిగ నిలచినచో నిక్కముగ కుమారుని 
కోల్ళోగలరు. సంన్యసించినగూడ అపుడపుడు చూచుటకు వీలుండగలదు. చచ్చిన 
మటేమి జూచెదరు? నా మాటవిని అతనికి ప్రవ్రజించుటకు అనుజ్ఞనిండు.”* అని 
ప్రార్ధించెను. 


విధి లేదు కాబట్టి వారును సమ్మతించిరి. 


తల్లిదండ్రుల యనుమతిని సంపాదించి కొన్నాళ్ళకు దేహమున బలమును 
చేకూర్చుకొని * భగవంతుని వద్దకు బోయి “దేవా! ప్రవ్రజించటకు నా తలిదండ్రులు 
అనుమతించినారు. దయయుంచి ప్రవ్రజ్యనొసగుడి'ని మనవి జేసెను. 


ఈ విధమున సుదిన్న కలందపుత్రుడు ప్రవ్రజ్య ( శ్రామణేరభావము) ను 
ఉపసంపద (భికుభావము) ను పొందగలిగెను. ఉపసంపన్నుడైన కొన్నిదినములకు 
వజ్జి దశమునందలి ఒకానొక గ్రామమున విహరించుచు, అరణ్యవాసము, పిండ 
పాతము (భిక్షు, పాంశుకూల ధారణము (పేలికలను కూర్చి కట్టుకొనుటు, సప 
దానచరణము (పాదచర్య - చారిక) ననెడి అవధూతగుణముల నాశ్రయించెను. 


1. భగవంతుడు పదమూడవయేట చాలియ పర్వతముపై వర్ణావాసమును 
గడిపెను. (అ- ని- అ- క2- 4-5) 


ద్వితియ ఖండము 127 


౧౦ 
సింహసూత్రము (వి. పూ. 458) 


1 వైశాలీనగరమున మహావనముయొక్క కూటాగారశాలయందు భగవం 
తుడు బుద్దుడు విహారము చేయుచుండెను. అచ్చలయందు చావిడులయందు సంస్థా 
గారములందు సభాగ్భృహములందు సామాన్యపౌరులేగాక గణక్షత్రియులగు లిచ్చ 
వీనాయకులు బుద్దుని, అతని సంఘమును, అతని ధర్మమును వేనోళ్ళ గొనియాడు 
చుండిరి.. జైనశిష్యుడగు సింహసేనాపతి ఆ (ప్రశంసలను విని “నిజమునకు గౌత 
ముడు ల్బర్లతుడు, సమ్యక్‌ సంబుద్దుడై యుండనోపును. కానిచో యింతింతటివారు 
రిత్తగ వర్ణింపబోరు. ఆ భగవంతుని స్వయముగ నేనే వెళ్ళి దర్శించివచ్చెదను” అని 
తనలో తాను చింతించెను. 


అట్లు చింతించి నిశ్చయించి తనగురువగు నిగంఠనాట పుత్తుని (నిరంథజ్ఞాత్ళ 
పుత్రుని) వద్దకు వెళ్ళి సంహు డిట్లనియె. 


“పూజ్యాడా! నేను శ్రమణగౌతముని దర్శనము చేసికొని వచ్చెదను.” 


“సింహా! నీవు క్రియావాదివి. అతడు అక్రియావాది. అతని దర్శనముతో 
యేమిపని?”? 


గురువుమాట త్రోయలేక సింహసేనాపతి ప్రయత్నముడిగి మిన్నకుండెను. 
ఈ సంఘటన మూడుమార్లు గడచినది. అంతట నొకనాడు సింహుడు ఆచార్యునితో 
చెప్పుట పనియేమని దలంచి తిన్నగ బుద్దుడు విహరించు ఆరామమునకు దారి 
తీసెను. అది మిట్టమధ్యాహ్నము. అయిదు నూరులు రథికబలముతోడ వచ్చుచుండ 
సింహసేనాపతి తథాగతుని దర్శనమున్దై వైశాలినుండి బయల్వెడలెను. పోవదగునం 
తకు రథములను పోనిచ్చి అవ్ఫోటినుండి కాలినడకతో ఆరామములోనికి ప్రవేశిం 
చెను, 


భగవంతుని దర్శించెను. అభివాదనము జేసి యొకచో గూర్చొని భగవంతు 
నితో నిట్లనియె. 


“స్వామీ! శ్రమణగౌతముడు అక్రియావాది యనియు, శిష్యులకు ఆ ధర్మ 
మునే ఉపదేశించుననియు నేను ఆయా యెడల వినియున్నాను. ఆ మాట అసత్యము 
గాదుకదా! మిమ్ము తూలనాడుటకై నేను చెప్పుట లేదు. మీరే సెలవిండు.”” 


1. అం. ని 8-1-2-2, 


128 శ్రీబుద్దచర్య 


“సింహా! తగిన కారణములను తెలిసికొని చెప్పినచో “శ్రమణగౌతముడు 
* అక్రియావాది యను మాట తగియే ఉన్నది.” 


“సింహా! చెప్పెద వినుము, కాయిక దురాచారములను, వచనదురాచారము 
లను, మానసిక దురాచారములను మజీయు ననేక పాపములను అకుశల ధర్మము 
అను నేను అక్రియలు (చేయరానివి అన్ని చెప్పుదును. అందుచే నేను అక్రియా 
వాదిని, 


సింహా! శ్రమణ గౌతముడు క్రియావాదికూడా. క్రియకొజకు ధర్మమును 
ఉపదేశించుచున్నాడు. శిష్యులను అవైపునకే గొని పోవుచున్నాడు. కాయిక సదా 
చారములను, (అహింస - అస్తేయము - అవ్యభిచారము), వాక్‌ సదాచారములను 
(సత్యము - చాడీలు లేకుండుట, తియ్యనిపలుకులు, మితభాషణము), మానసిక 
సదాచారములను (అలోభము, అద్రోహము, సమ్యక్‌ దృష్టి, మజీయు వివిధ 
కుశల ధర్మములను క్రియలని జెప్పుదును. అందుచే నేను క్రియావాదిని. 


సింహా! నేను * ఉచ్భేదవాదిని, జుగుప్పువును, వైనయికుడును, అపగర్భు 
డను. ఇంతియేగాదు. నేను ఆశ్వసంతుడను. పరమమగు ఆశ్వాసము ( ఓదార్చును 
పొందితిని గావునను, దానికొరై ధర్మము నుపదేశింతును గావునను, ఆ మార్గము 
నకే శిష్యులను కొంపోవుదును కావునను నేను ఆశ్వసంతుడను.” 


ఆ మాటలను విని అబ్బురముతో సింహాసేనాపతి యిట్లనియె. 


“ప్రభూ! ఆశ్చర్యము. అబ్బురము. నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ 
స్వీకఠింపుడు.”' 

“సింహా! నీవు ప్రతిష్టగల పురుషుడవు. కొంత యోచించి నిశ్చయించు 
కొనుము.” 


“దేవా! మీ మాట చేత మటీంత ప్రసన్నుడనైతిని. నన్ను శిష్యునిగ స్వీకరింపు 
డనినే నితర తైర్టికులతో యింతమా త్రము చెప్పీ నట్టయిన అంతలోనే 'సింహసేనాపతి 
మాకు శిష్యుడైనాడని వారు వైశాలి నగరమును తూర్పు పడమరలు ఏకము 
జేసియుందురు. మీరో * యోచించి నిశ్ళయించుకొమ్మ' ని నన్ను తాళజెష్టుచున్నారు. 
మీ నితి ఉదారమైనది. భగవంతుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును శరణుజొచ్చు 
చున్నాను. సంఘమును శరణు జొచ్చుచున్నాను.”” 


1. అక్రియావాదిని గూర్చినవ్యాఖ్య వేరంజకసూత్రమున జూచునది. పేజి 117 
2. విటివివరము వేరంజక సూత్రమున చూడవలెను. 117 వ పేజి చూడుడు. 


ద్వితీయ ఖండము 129 


“సింహా! చిరకాలమునుండి నీవు జైనసాధువులకు ధర్మసత్రమువలె 
ఆశ్రయమై ఉంటివి. ముందుముందు కూడ యెప్పటివలెనే వారిని ఆదరించుచు 
అన్నపానముల నర్పించుచుండుము.”? 


““భగవంతా! మీ సల్గ్లాపములకు హృదయము నిండిపోయినది. మీ పౌజు 
న్యము లోకాతీతము, అమానుషము. దేవా! మూడవసారి శరణుజొచ్చుచున్నాను.” 


అంతట భగవంతుడు సింహునకు దానకథ, శీలకథ, స్వర్గకథ, కామభోగ 
దోషములు, నిష్కర్మతామావోత్మ్యము, మొదలగు ఆనుపూర్వ కథను జెప్పి, అతడు 
మృదుచిత్తుడు ప్రసన్నచిత్తుడు నౌటజాచి బుద్దులను ఉద్దరింపజాలిన దుఃఖము 
సముదయము, నిరోధము, మార్గమనెడి అర్యసత్యచతుష్టయమును ఉపదేశించెను. 
నిర్మలమగు వ స్త్రమునకు రంగుపట్టినట్లు సింహసేనాపతికి అప్పటికప్పుడే విరజధర్మ 
చక్షు వుత్సన్నమైనది. వినీతుడై భగవంతునితో యిట్లనియె. 


“ప్రభూ! భిక్తుసంఘ సహితముగ టేపు నా భోజనమును స్వీకరింపవలెను.” 
బుద్దుడు మౌనముతో అంగీకరించెను. సింహుడును నమస్కరించి పనివినియెను. 


మటురోజు సింహసేనాపతి తనయింట వివిధాహారములను సంసిద్దపజిచెను. 
భగవంతుడును పాత్రచీవరములను గొని భిక్షుసంఘము తోడ్త వచ్చి పటీచిన ఆసన 
ములపై గూర్చొనెను. ఆ సమయమున జైనసాధువులు పలువురు వైశాలియందు 
వీధులు వీథులు దిరుగుచు “నేడు సింహసేనాపతి పెద్దపశువును హింసించి శ్రమణ 
గౌతమునకు విందు జేసినాడు. తెలిసీ తెలిసి దానిని గౌతముడు భుజించుచున్నాడ” ని 
కేకలు వెట్టుచు గగ్గోలు జేసిరి. 


ఆ కల్గోలమును వారి దు స్తుచారమును ఎవడో ఒక మనుష్యుడు వచ్చి సింహు 
నకు తెలియజేసెను. అతండు ఆ మాటనువిని “ఓహో! పోనిమ్ము. తెలిసి తెలిసి 
మా ప్రాణములకొటకై గూడ మటొక్క ప్రాణిని హీంసింపబోము. శ్రమణగౌతము 
నిపైగల అసూయతో జేయు వ్యాపారమిది. సిగ్గులేక పెక్కుభంగుల భగవంతుని 
కాటులు ప్రేలెదరు.” అని ఉగ్గడించి ఆ వైపు ఉదాసీనుడయ్యెను. 


భగవంతుడు భికుసంఘముతో కలిసీ వివిధావారములను సింహసేనాపతి 
చేచేతుల వడ్డించుచుండ సంతృప్తిగ భుజించి ధర్మకథాసల్థాపములచేత నతని నావ్లాద 
పజచి ఇచ్చమెయి లేచిపోయెను.. 


130 శ్రిబుద్దచర్య 


౧౧ 
మేండకదిక్ష - విశాఖాదేవి (వి. పూ. 458) 


* భగవంతుడు సుగతుడు వైశాలీయందు యిచ్చానుసారము విహరించి 
పదిరెండువందల యేబదిమంది మహాభిక్తుసంఘముతో క్రమముగ చారిక నొన 
ర్ఫుచు * భద్దియా (భద్రికా) నగరము చేరుకొనెను. అచ్చట జాతికావనమున 
విహరించు చుండుటను మేండకుడను గృహపతి యొకడు విని యిట్లు దలంచెను. 
““అర్హతుడు సమ్యక్‌ సంబుద్దుడు విద్యాచరణ సంయుక్తుడు సుగతుడు లోకవేత్త 
అనుత్తరుడు, పురుషదమ్యసారథి, దేవమనుష్యశాస్త భగవంతుడు బుద్దుడు. అతడు 
స్వయముగ పరమతత్త్వమును సాక్షాత్కరించుకొని దేవమార బ్రహ్మసహిత విశ్వ 
బ్రహ్మాండమునందలి శ్రమణ బ్రాహ్మణదేవమనుష్యులందటికిని ఆదిమధ్యాంత 
కల్యాణమగు ధర్మమును ఉపదేశించుచున్నాడు. ఆతని పుణ్యదర్శనము చేసికొందును 
గాకు 


ఇట్లు దలంచి మేండక గృహపతి తగిన కొందలు పరిజనము వెంటరాగా 
భద్రయానమునెక్కి భద్రికనుండి గదలెను. తైర్టికులు పలువురు యెదుట తటప్టించి 
“గృహపతీ! నీవు క్రీయావాదివి. గాతముడు అక్రియావాది. ఆతని దర్శనము నీ 
కెందుకి' ని నిరోధించిరి గాని వారి మాటల నతడు సరకుగొనలేదు. 


దవ్యులనె రథమునుండి దిగినాడు. పాదచారియై పోయి భగవంతునకు ప్రణ 
మిల్లి యొక్క చక్కటి గూర్చొన్నాడు. బుద్దుడును అతనికి * ఆనుపూర్వికథను 
జెప్పినంత “సముదయధర్మమంతయు నిరో ధధర్మమే” యనెడి విరజధర్మచక్షువు 
మేండక గృహపతికి అప్పటికప్పుడే సంభవించినది. 

“భంతే! ఆశ్చర్యము. అబ్బురము. నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ 
స్వీకరించండి. బుద్దుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును భిక్షుసంఘమునుకూడా. 
భగవానులవారు భిక్తుసంఘ సహితముగ రేపు నా భోజనమును అంగీకరింపవలెను.”? 

భగవంతుడు మౌన రూపమున నిచ్చిన అంగీకారమును (గ్రహించి మేండకగృహ 

తి ఆసనమునుండి లేచిపోయెను. ఆ రాత్రి గడచినంత వివిధ శాకపాకములను 
ంసిద్ద పటీచి సమయమైనదని భగవంతునకు సూచన బంపించెను. తథాగతుడు 
ర్వాహసమయమున పా త్రచీవరములను ధరించి భిక్షుసంఘసహీతముగ మేండక 


(1) మహావగ్గర (2) ముంగేర్‌ (బీహార్‌ (3) 31 వపేజి చూడుడు. 


Ex 


వ్‌] రగ 


ద్వితియ ఖండము 131 


గృహపతియింటికి జనుదెంచి పటీచిన ఆసనముపై కూర్చొనెను. గృహపతి భార్యయు 
పుత్రుడును కోడలును దాసజనమును వచ్చి భగవంతునకు నమస్కరించి కూర్చొనిరి. 
వారికి శాస్త ఆనుపూర్వి కథను యెటీంగించినంత ధర్మచక్షువు కలిగి వారందలును 
బుద్దునకును ధర్మమునకును సంఘమునకును శరణుజొచ్చి ఉపాసకులు ఉపాసికలు 
నైరి. 


మేండకుడు వండిన పదార్ధములను బుద్దునకును భిక్షుసంఘమునకును తానే 
స్వయముగ వడ్డించి 'సంతృప్పుల జేసి చేతులను కడిగి కొనిన పీదప భగవంతునితో 
యిట్లు విన్నవించెను. 


“భగవంతా! ఈ భద్రికానగరమందు తాము విహరించుచున్నంతవటికు 
భిక్షుసంఘసహితముగ నా భోజనమునే స్వీకరించుచుండవలెను. 


అమ్మెయి నంగీకరించి భగవంతుడు యథేచ్చ బోయెను. 
విశాఖ జన్మము (వి. పూ. 465) 


*అంగదేశమునందుండు ” భద్రికానగరమున నివాసము చేయు మేండక 
గృహపతియొక్క పెద్దకుమారుడగు ధనంజయ శ్రేస్టికి, అతని పెద్దభార్యయయిన 
సుమనాదేవియందు విశాఖ జన్మించినది. ఆమె యేడేండ్ల యీడుగలదియైై యున్న 
పుడు శెల బ్రాహ్మణ ప్రభృతులకు బో ధచేయుటకై భగవంతుడు మహాభిక్షుసంఘముతో 
ఆ నగరమునకు వచ్చెను. మేండక శ్రేష్టియు, అతని ప్రధానభార్య చంద్రపద్మయు, 
వారికుమారుడు ధనంజయుడును, అతని పత్ని సుమనాదేవియు, వారిభృత్యుడు 
పూర్ణుడును, యీ అయిదుగురును ఆ నగరమున మహాపుణ్యులన ్రసిద్దులైయుం 
డిరి. వీరిలో ్రేష్టడగుటవే మేండకగృహపతి * శ్రేష్టి? పదమును పొందియుండెను. 
అంతేగాదు, బీంబీసారుని రాజ్యమందు మహాభో గపురుషులని అయిదువురు యెన్నిక 
గనియుండిరి. వారు, జోతియుడు జటిలుడు మేండకుడు పూర్ణకుడు కాక 
బలియుడనువారు. మేండకుడు వారిలోకూడ నొకడు. 


భగవంతుడు బుద్దుడు తన నగరమునకు విచ్చేయుచున్నాడని విని మేండక 
శ్రేష్ట తన మనుమరాలగు విశాఖకన్యను, మటీయైదు వందల కన్యలతోడ రథము 
నెక్కించి స్వాగతమిచ్చుటకు యెదురుగ పంపించెను. తానును వెంట వెంట బోయెను. 


1. ధమ్మపదము అ. క. 4 - 8. 
2. గంగకు దక్షిణమునందు భగల్‌పురము ముంగేరజిల్లాల ప్రాంత ప్రదేశము (బీహర్‌) 


132 శ్రిబుద్దచర్య 


పోవదగి యున్నంతకు రథములపై బోయి ఆపై వాటినిదిగ కాలీనడకతో అమ్మహా 
పురుషుని సమీపించి వందనము అర్చించి తోడికన్యలతోడ విశాఖకన్యయు మేండక 
గృహపతియు నొకచో గూర్చొనిరి. భగవంతుడు ధర్మచర్యనుపదేశించుచున్నాడు. 
ఆ ఉపదేశమును విని మేండకుడును, విశాఖయు తోడికన్యలుకూడ ్రోతాపత్తి 
ఫలమును పొందిరి. మణినాటి భో జనమునకు సంఘసహితముగ బుద్దుని తనయిం 
టికి ఆహ్వానించి మేండక గృహపతి వారిని సంతృప్తులను జేసి ఆ నగరమున వారు 
నివసించిన యెనిమిదినెలలును అట్లే మహోదారముగ నన్నదానమొనర్చిను. అట్లు 
భద్రికానగరమున స్వేచ్చమెయి విహరించి భగవంతుడు అటనుండి కదలి చనియెను. 


ఆ కాలమున మగధరాజు బింబిసారుడు, కోసలపతి ప్రసేసజిత్తును పరస్ప 
రము బావయు బావమరదియు నైయుండిరి. “బింబిసారుని రాజ్యములో మహాభోగ 
పురుషులు అయిదుగురు గలరు. నా రాజ్యమున నొక్కడును లేడు. అచ్చోటినుండి 
ఒక్కనిని యిచ్చటికి పలీపించుకొందునుగాకి” యని కోసలేశ్వరుడు చింతించి 
బింబిసారుని వద్దకు పోయెను. అతనిచే ఆదరసత్కారములబొంది “మీ రాజ్యము 
లోని మహాభో గపురుషు లయిదుగురిలో నొక్కని నా రాజ్యమునకు తీసికొనిపోవ 
వచ్చితిని. పంపవలయు”' ననెను. 


“పంపను వీలులేదే.”” 
“పంపినంతకు నేను పోను.” 


బింబిసారుడు మంత్రులతో మంతనము జేసి మేండక గ్రేష్టికుమారుని ధనంజు 
యుని పంపుదమని తలపోసి, ఆతనిని పీలువనంపి యిట్లడి గిరి- 


“అయ్యా! కోసలరాజు ప్రసేనజిత్తు ధనికుడగు నొక ్రేస్టిని ఈ పురమునుండి 
తీసికొనిపోవ వచ్చినాడు. నీవు పోయెదవా?”' 


“దేవా! ఆజ్ఞ. 

“అటులయిన సీద్దముగమ్ము పొమ్ము.” 

ధనంజయశ్రే్టి ప్రసేనజిత్తుని వెంట వెళ్లుచు కోసలరాజ్యముయొక్క హద్దు 
లోనికి ప్రవేశించి నాటి సాయంకాలమున విడి దికొటికు డేరావేయించెను. అంతట 


రాజును జూచి- 
“రాదా! ఈ రాజ్య మెవరీది?*? 


ద్వితీయ ఖండము 133 


“గృహపతీ! నాదే.” 
“శ్రావస్తి యిక్కడికి యెంతదూరముూి* 
“దాదాపు యేడామడలు” 


“రాజా! నేనిక్కడనే నిలివెదను. నగరములో సందడి అధికముగ నుండును, 
నాకు పరిజనులు మెండు. చిత్తగించినవో యిక్కడనే నివసించెదను.”” 


ఆ మాటకు రాజు సమ్మతించెను. సాయంకాలనికేతనమై యొప్పుటబట్టి, 
ఆ చోటు ఒక మహాపురమై సాకేతమన ప్రసిద్దమయ్యెను. 


x x x 


* అక్కడ భగవంతుడు బుద్దుడు మేండకగృహపతికి చెప్పకనే భద్రికా నగరము 
నుండి బయలుదేరి పండైండువందల యేబదిమంది మహాభిక్షుసంఘముతో చారిక 
నొనర్భుచు * అంగుత్తరాపమును బోయి చేరిరి. మేండక గృహపతి భగవంతుడు 
భికుసంఘముతో అంగుత్తరాపమున విహరించుచున్నాడని విని తన పరిజనులను 
సేవకులను బిలిచి భో జనవస్తుసంభారములను సమృద్దిగ బండ్లకెత్తించి పాడియావుల 
ననేకము వెంటబెట్టుకొని భగవంతుడు విహరించు ప్రదేశమునకు ప్రయాణము 
య్యెను. దారినడుమ నొక యరణ్యమున భిక్షుసంఘసహితముగ భగవంతుడు 
బుద్దుడు కానవచ్చేను. మండకగ్భహపతి సమీపేంచ నమస్కరించి గురుదేవుని 
యనుమతిబొంది ఉత్తమ ఖాద్యభో జ్యముల నాయత్తపటిచెను. పటీచిన ఆసనములపై 
భిక్షుసంఘసహితముగ తథాగతుని గూర్చుండబెట్టి వివిధములగు వంటకములను 
వడ్డించి ఒక్కొక్క భిక్షువు యెదుట నొక్కొక్క అవును నిలిపి అప్పుడే పిదికిన వేడిపాల 
(ధారోష్టముల) తో భోజనము చేయవలెనని కోరెను. భిక్షువులు తొలుత ధారోష్టము 
లను నిరాకరించిరి. కాని భగవంతు డనుజ్ఞ నిచ్చినంతటనే గ్రహించి భుజించిరి. 


భోజనానంతరము బుద్దభగవంతుడు భిక్షువుల నుద్దేశించి యిట్లు కొన్ని 
నియమముల నాదేశించెను. 


“భీకువులారా! పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న నెయ్యి యనెడి గోరసముల 
వైదింటిని వాడుకొనుటకు అనుమతి నిచ్చుచున్నాను. దుర్గమములగు అరణ్యము 
లందు నడచునపుడు వాని వాని యభిరుచిని బట్టి దారిబత్తెమునుంచుకొ నవచ్చును. 
కాని భిక్షువగు వాడు బంగారమును వెండిని సంగ్రహించి పెట్టుకొనరాదు.” 


1. మహవగ్గ 6 
2. ముంగేరము భాగల్పురము జిల్లాలయందు గంగకు ఉత్తర ప్రదేశము. 


134 శ్రిబుద్దచర్య 


ఇట్లు ఆదేశించి భగవంతుడు క్రమముగ సంచారముచేసీకొనుచు ఆపణ 
గ్రామము నకు బోయెను. 


౧౨ 
పోతలియ సూత్రము (వి. పూ. 458) 


+ అంగుత్తరాపదేశమునకు చెందిన ఆపణమను గ్రామమున భగవంతుడు 
బుద్దుడు విహరించుచుండెను. అది పూర్వాహ సమయము. పా త్రచీవరములను 
గొని బుద్దస్వామి ఆపణములో నికి పోయి భిక్షను గొనివచ్చి భుజించి ఆ పగటియం 
దొక వనఖండమున విహరించుటకు బోయి ఒకానొక చెట్టుక్రింద కూర్చొనెను. 
పోతలియుడను గృహపతి (వైశ్యుడు) ఆయా దుస్తులను ధరించి చెప్పులు దొడిగి 
గొడుగు పట్టుకొని ఉబుసుపోక్షకి ఆ వనములోనికే వచ్చి వృక్షమూలమున కూర్చొని 
యుండు భగవంతుని చేరబోయి కుశల ప్రశ్నమడిగి యొక్షవైపు నిలువబడి యుండెను. 
భగవంతు డిట్లనియె. 


“గృహపతీ! నిలబడెదవేల? ఇష్టమున్న అట కూర్చొనుము.”? 


బుద్దుడు 'గృహపతీ యని తన్ను పీలుచుట అతనికి కంటకమైనది. గృహస్ట 
వైక్యు ఉనని బుద్దుడు హిళనగ పెలుచుచున్నాడన అతని హృదయము ఆరాటపడినది. 
బదులు పలుకలేదు. భగవంతుడట్లే ముమ్మాటు జెప్పెను. 


శమ. ని. 2-1-4 
(అట్టకథలో) అంగదేశముననుండు మహీనదీజలము ఉత్తరమున కలది కావున 

అంగుత్తరాపమని పేరు. (అంగ + ఉత్తర + ఆపము). ఆ మహీనది యనునదేది? = జంబూద్వీపము 
పదొివేలయోజనముల విస్త్రీర్ణముగలది. అందు నాలుగువేల యోజనముల ప్రదేశము సముద్రము. 
మూడువేల యోజనములందు మనుష్యులు వసింతురు. తక్కిన మూడువేల యోజనములందు 
హిమాలయము వ్యాపించినది. అది యెనుబదినాల్లువేల శిఖరములతో ఏనూరు నదులతో 
శోభితమైయున్నది. ఆ పర్వతమునందు అనవతప్పము. కణ్ణముండము, రథకారము, ఛద్దంతము, 
కుణాలము, మందాకిని, సింహ ప్రపాతకము ననెడి యేడు మహాసరోవరములు గలవు. గంగయు, 
యమునయు, అవిరవతి, సరయు, మహీ (గండకి) నదులయిదును హిమవంతునినుండి 
బయలుదేరును. అయిదవదియగు మహీనదియే యిచ్చట అభి(ప్రేతము. 

అట్టి అంగుత్తరాపమున ఆపణమను (గ్రామము కలదు. ఆ గ్రామమున యిరువదివేలు 
దుకాణము లుండుటవే దానిపేరు ఆపణమని ప్రసిద్దమైనది. ఆ గ్రామసమీపమున నదీతీరమునందలి 
ఒక వనములో భగవంతుడు విహరించుచున్నాడు. 


ద్వితియ ఖండము 135 


“గౌత్రమా! “గృహపతి - గృహపతి యని నన్ను సంబోధించుట నీ బోటి 
వానికి ఉచితముగాదు.”” 


“గృహపతీ! నీ రూపరేఖలు నీ ఆకార ప్రకారములు నీవు గృపతివని చెప్పక 
చెప్పుచున్నవి. అప్పట్లో నేనేమని పీలువగలను?” | 

“గౌత్రమా! అవుగాక. సేద్యము వదలితిని. వ్యాపారమును మానితిని, 
పనిపాట లకు స్వస్తిచెప్పితిని. ధనధాన్యములు వస్తువాహనములు కొడుకులకు 
అప్పగించితిని. తినుటకుతప్ప నాకు యింటితో పని లేదు. ఇట్లు వ్యవహార త్యాగినైన 
నన్ను మీరు గృహపతి యని పిలుచుట భావ్యమా?” 

“గృహపతీ! వ్యవహారత్యాగమనిన నీవు చెప్పినట్టిదికాదు. పెద్దలట్లు జెప్పరు. 
వారు జెప్పునది మజీయొక విధము.” 


“భంతే! అది యెట్టిది?”” 
“గృహపతీ! వినుము.” 


ఆర్య వినయమునందు వ్యవహారనాశనము కొజికు యెనిమిది ధర్మములు 
చెప్పబడినవి. 1. అహింస (అప్రాణాతి పాతము) కొటికు హింసను ( ప్రాణాతిపాత 
మును) వదలుట. 2. అస్తేయము ( దిన్నాదానము) కొటికు, స్తేయవృత్తిని ( అదిన్నా 
దానమును) వీడుట. 3. సత్యము కొకు మృషావాదమును విడుచుట. 4. అపిశున 
వచనము కొటికు పీశునవచనములను. 5. నిర్గోభముకొఅకు లోభమునురి. అనింద 
కొజికు నిందను.?. అక్రోధ - ఉపాయాసము కొటకు క్రోధోపాయాసమును, 
8. అమానిత్వము కొబికు అతిమానితను పరత్యజింవలెను. ఈ యెనిమిది 
ధర్మములు ఆర్యవినయమమునందు వ్యవహార నాశనమునై చెప్పబడినవి. 

““భంతే! విస్తారముగ చెప్పగోరుచున్నాను. 

“గృహపతీ! వినుము. అహింస (అప్రాణాతిపాతము) కొటికు హీంసను 
(ప్రాణాతి పాతము) వీడవలెను. బంధవిముక్తిని గోరు నేను హింసను ఆ శ్రయించినచో 
బంధము మటింత బిగిసీకొనును. నా చిత్తమే నన్ను ధిక్కరించును. పెద్దలు ఫీకొట్టె 

. దరు. శరీరమును విడిచిన పీదప నరకము ప్రాప్తించును. మటీయు హింస ( ప్రాణాతి 
పాతము) చేత విఘాత పరిదానము, ఆస్రవదోషమును సంభవించును. ఇన్నింటిని 
బట్టి అప్రాణాతిపాతము (అహింస) కొఅకు ప్రాణాతిపాతము (హింసను అవ 
శ్యము వదలవలసియె యున్నది.” అని శ్రావకుడు చింతించును. 

[12 


136 ట్రీబుద్దవర్య 


“దిన్నాదానము కొబికు అదిన్నాదానము (చోరవృత్తి) ను వీడవలెను. బంధ 
విముక్తిని గోరు నేను అదిన్నాదానమును ఆశ్రయించినచో బంధము మటీంత బిగిసి 
కొనును. నా చిత్తమే నన్ను ధిక్కరించును. పెద్దలు భీకొట్టెదరు. శరీరమును విడచిన 
పిదప నరకము ్రాప్తేంచును. మటీయు అదిన్నాదానముచేత విఘాత పరిదానము, 
ఆస్రవదోషమును కలుగును. ఇన్నింటినిబట్టి దిన్నాదానము కొజికు, అదిన్నాదాన 
మును అవశ్యము వదలవలసియే ఉన్నది.” అని' ఆర్యశ్రావకుడు చింతించును.”” 


బుద్దభగవంతు డిట్లుతక్కిన ఆజింటిని గూర్చికూడ విస్తారముగిజెప్పి 
మటీయు నిట్లనియె.“ గృహపతీ! వ్యవహార నాశముకొటికు యెనిమిది ధర్మములను 
జెప్పీతిని. అయినను బొత్తుగ వ్యవహారనాశము వీటితోనే సిద్దించదు.”' 

“ప్రభూ! అది యెట్టిదో చెప్పుడు?” 

“గృహపతీ! ఆకలితో అలమటించు కుక్క యెముకను కొటికినచో దాని 
అకలిదీబునా? 

“భంతే! మాంసరహితమైన యెముకను కొటికి వేదనపడుట తప్ప దానికి 
సుఖము లేదు.” 


“అట్లే గృహపతీ! దుఃఖబహుళము వేదనా బహుళమునగు భో గజాలమున 
కడగండ్లే మెండని గ్రహించి ఆర్యశ్రావకుడు అనేకతాయుక్తమగు అనేకమునందు 
మెలగెడి అపేక్షను వదలి ఏకాంతయుక్తమగు ఏకాంతమునందు మెలగెడి (బోధి 
అంగము) ఉపేక్షను భావనచేయును. దానిచే వానికి లౌకిక విషయ[గ్రహణము నితాం 
తము ఉపశమించుచున్నది. గృహపతీ! గ్రద్ద యొకటి మాంసపుముక్కను గైకొని 
ఆకాశమున కెగిరినప్పుడు పక్షులనేకము దానిని చుట్టుకొని ముట్టడించిన యెడల 
ఆమాంసఖండమును వదలకపోయినచో చావుగాని, అంతటివేదనగాని తప్పునా? 
తప్పదు. అట్లే మాంసఖండములబోలిన కామములయందు అగచాట్లే యధికము. 
దోషములే మెండని గ్రహించి ఆర్యశ్రావకుడు అనేకతాయుక్తమగు అనేకమునందు 
మెలగెడి అపేకనువదలి, ఏకాంతయుక్షమగు యేకాంతమునందు మెలగెడి ఉపేక్షను 
(సంబోధి - అంగము) భావన చేయును. దానివే వానికి లౌకిక విషయ[గ్రహణము 
నితాంత ముపశమించుచన్నది. 


ఓ గృహపతీ! ఆర్యశ్రావకు డిట్లు శ స్మృతిపారిశుద్దిని కల్గింపజాలు అనుప 
మమగు ఉపేక్షను ఆశ్రయించి అనేక ప్రకారములగు పూర్వజన్మములను స్మరించుచు 


* వెరంజసూ్ర. 119 పేజి చూడుడు. 


ద్వితియ ఖండము 137 


న్నాడు. మజీయుఅమానుష విశుద్దమగు దివ్యచక్షువును బొంది కర్మప్రవాహమున 
జన్మమరణ కల్గోలములందు కకావికలగుచున్న ప్రాణికోటిని దర్శించుచున్నాడు. 
ఇట్టి ఆర్యశ్రావకునకు ఆ(ప్రవములు ఊడినవి. చిత్తవిముక్తి లభించినది. వ్యవహారనా 
శము సంపూర్ణముగ సిద్దించినది. గృహపతీ! నీవు వ్యవహార త్యాగివంటివా? వానివలె 
వ్యవహారనాశమైనదా?”” 


“భగవంతా! నక్క యేడ? నాకలో కమేడ? నాకును దానికి బహుదూరము. 
ఇంతవటికు నేను పవి త్రుల నపవిత్రులని, అపవిత్రుల పవిత్రులని దలంచితిని. అనర్హుల 
నాదరించి అర్హుల ననాదరించితిని. దేవా! వస్తుస్టితి దెలీసికొంటిని. నా అస్తవ్యస్తము 
'సమసినది. తమ దయవలన సాధుప్రేమయు సాధుప్రసాదమును సాధుగౌరవమును 
సంప్రాప్తించినవి. ఆళ్చ్ళర్యమాళ్ళర్యము. అంజలి బద్దఉపాకునిగ భగవంతుడు 
నన్నను గ్రహింపవలయును.” 


౧౩ 
శెలసూ త్రము (వి. పూ. 458) 


* అసమయమున భగవంతుడు వెయ్యియిన్నూట యేబదిమంది మహాభిక్షు 
సంఘముతో అంగుత్తరాపదేశమున అపణనాయక నిగమమున నివసించుచున్నాడు. 
శాక్యపుత్రుడు ప్రవ్రజితుడు శ్రమణగౌతముడు పురమునకు విచ్చేసి యున్నాడను 
వార్త విని కేణియజటిలుడను బ్రాహ్మణుడు అతని దర్శింప 2 నిచ్చగించి భగవంతు 
డున్నడకు పోయి సమ్మాదనమునర్భ యుకచీ గూంఏనను. దశబలు డతనికి 
ధర్మోపదేశముచేసి సందర్శన సమాదపన సముత్తేజన సం ప్రశంసనము లొనల్బెను. 
అంతట కేణియజటిలుడు తథాగతునితో నిట్లనియె. 

“దేవా! భిక్షుసంఘసహితముగ రేపు నా భోజనమును స్వీకరింపవలెను.”' 


““కేణియా! భికుసంఘము చాల గొప్పది. పోనిమ్ము. నీవు (బ్రాహ్మణులలో 
చాల శ్రద్దావంతుడవు. సంతోషము.) 

“గౌతమా! భిక్షుసంఘము గొప్పదియె కానిమ్ము. తప్పక తాము రేపు నా 
భోజనమును స్వీకరింపవలెను.” 


మ. ని2-౨- ఈ, సుత్తినపాతి3౩ - / 
2. 40 వ పేజి చూడుడు. 


138 శ్రీబుద్దచర్య 


ముమ్మాటు నిషేధించినను కేణియుడు పట్టు వదలకపోవుటచే చివరకు 
మౌనము వహించి భగవంతు డంగీకారమును సూచించెను. కేణియజటిలుడును 
తన ఆశ్రమమునకు బోయి తన మిత్రబాంధవులను ప్రోగుజేసికొని యిట్లనియె. 


“ అప్పులారా! నేను రేపటి భోజనమునకు నా యింటికి భిక్షుసంఘసహితముగ 
శ్రమణగౌతముని నిమంత్రించి వచ్చితిని. మీరు మ. శరీరముతో సేవ 
జేయవలెను.”' 


ఆ మాటను విని వారలును మంచిదని సమ్మతించి, కట్టెలు గొట్టువారునై, 
నీరు దెచ్చువారునై , పాత్రలు దోమువారునై, వంటలు వండువారునై, ఆసనములు 
బటిచువారునై వారు వారు ఆయా పనులయందు తల్లీనులైరి. 


ఈ విషయ మిట్లుండ ఆ అపణ (గ్రామమునందు శ్రలుడను బ్రాహ్మణుడు 
నివసీంచు చుండెను. అతడు అంగములతో కూడిన వేదములను మూడింటిని 
చదివినవాడు. ఇతిహాస పారంగతుడు. సాముద్రిక శాస్త్రవేత్త. అతనివద్ద మూడు 
వందలమంది విద్యార్థులు వేదము పఠించుచున్నారు. అతనికిని కేణియజటిలునకును 
ప్రగాఢస్నేహము. ఆ శైలుడు ఆపూట సరదాగా కేణియజటిలుని ఆశ్రమమునకు 
వచ్చెను. శిష్యులతో అప్తులతోగూడి కేణియుడు మహాకోలాహల సంరంభములో 
నున్నాడు. అదంతయుజూచి ఆశ్చర్యముతో కూడి శైల బ్రాహ్మణుడు కేణియ 
జటిలుని చేరబోయి “అయ్యా! నీ ఆశ్రమమున నేమికార్యము జరుగును? వివా 
హమా? ఆవాహమా? యజ్ఞమా? యాగమా?** అని యడిగెను. కేణియుడును 
ఆ మాటలు విని “శైలా! నీవు చెప్పిన దేదియుగాదు. ఇదియొక అపూర్వ యజ్ఞము. 
అర్హతుడు సమ్యక్‌ సంబుద్దుడు విద్యాచరణ సంపన్నుడు. సుగతుడు లోకవిదుడు, 
అనుత్తరుడు, పురుషదమ్యసారథి దేవ మనుష్యశాస్తభగవంతుడు బుద్దుడు మన 
పుణ్యవశమున అపణమునకు వచ్చినాడు. ఆయనను భిక్షుసంఘసహితముగ రేపటి 
దినము నా యీ ఆశ్రమమునకు భోజనమునకై నిమంత్రించినాను. అందుకు 
వలయు సన్నాహమిది”' అని ప్రత్యుత్తర మిచ్చెను. 

“న “కేణియా! బుద్దుడని చెప్పుచున్నావా?”? 

“శెలా! అవును. బుద్దుడే” 

“అహా! బుద్దుడెనా?” 
“అవునయ్యా! బుద్దుడేను.”' 


ద్వితీయ ఖండము 139 


+ శైలబ్రాహ్మణుని అశ్చర్యమునకు మేర లేదు. తనలో తానిట్లు తలపోయుచు 
న్నాడు. “లోకమున బుద్దుడను మాట నితాంతము దుర్లభము. శా(స్త్రములందు 
మహాపురుష లక్షణములు ముప్పది రెండు జెప్పుదురు. అట్టి లక్షమములతో గూడిన 
వానికి రెండే పరి పాకములు. గృహవాసియైనచో సర్వవసుంధరకు సార్వభౌముడ 
గుట; గృహత్యాగియైనచో సమ్యక్‌ సంబుద్దుడగుట - కేణియా! ఇప్పుడు గౌతమ 
బుద్దు డెక్కడ విహరించు చున్నాడు?” 

'శైలా! అదిగో! ఆ నీలవన పంక్తివద్ద.??" 


శైలుడు తన మున్నూజుమంది శిష్యులతో భగవంతుని దర్శింపబోవుచు 
నిట్లనియె. “శిష్యులారా! శబ్దము చేయకుడు. బుద్దుడు నిశ్శబ్ద ప్రియుడు. అదీగాక 
నేను ఆయనతో ప్రసంగించునపుడు మీరు మధ్యలో మాట్లాడకుడు.”” 


అని బోధించుచు భగవానుని చేరబోయి సమ్మోదనము (కుశల ప్రశ్నము) 
నొనర్చి యొకచో గూర్చొని ముప్పదిరెండు మహాపురుషలక్షణము లితనియం 
దున్నవా యని తత్పరతతో వెదుక నారంభించెను. ముప్పదింటిని కనుగొనెను. కడమ 
రెండును కలవో లేవో యని సందేహము, ఒకటి - గుహ్యేంద్రియము కోశాచ్చాది 
తమై యుండుట. రెండు - నాలుక మిగుల నిడుపై యుండుట. శైలుడు యీ 
రెండు లక్షణములనుకూడ గమనింప కోరినాడు. ఆతని యింగిత మెటీంగి భగవం 
తుడు తన యోగబలముతో కోశావృతమగు వస్తిగుహ్యమును శెలుడు కాంచునట్లు 
జేసెను. అటు పీమ్మట నాలుకను దెటీచి చాచి రెండు చెవులకును తాకించెను. శ్రైలుని 
సందేహము సమసినది. “శ్రమణగౌతముడు పరిపూర్ణముగ మహాపురుషుడు. 
అయినను బుద్దుడవునో గాదో; లోకమునందు సమ్యక్‌ సంబుద్దు డవతరించగలడని 
మహల్ల్ణక (వృద్ద) బ్రాహ్మణులు తొల్లి చెప్పుచుండువారు. నేనిప్సు డతని ప్రశంసా 
వాక్యములతో |ప్రస్తుతించెదను. దానిని విని తథాగతుడు తన్ను దాను వెల్లడి జేసిక' 
గలడు,” అని తలంచి స్తుతి పాఠముల నిట్లు పాడెను, 


“కమనీయంబగు దేహమద్భుత పరిజ్ఞానంబు బంగారుతో 
సమమైయొప్పెడి కాంతి సత్కులమునం జన్మంబు సౌభాగ్య చి 
హ్నముల౯ ముప్పది రెంట శోభిలుట, కన్నామా? మటేవోట నో 
శ్రమణా! గౌతమ! నీకుసాటి మటీలేరయ్యా, ప్రపంచంబునన్‌! 


“గాతమా! నాలుగు చెజిగుల నేలనంతయు నేలుటకు దగియు ఈ భిక్షువృత్తి 
నేలాగ పేక్షించితివి,? 


140 శ్రీబుద్దచర్య 


“శైలా! నేను రాజును. మహారాజును. ధర్మరాజును. నిత్యమై మార్పొందని 
ధర్మచక్రము నధిస్టంచి పాలించుచున్నాను. అనుపమమగు నా ధర్మచక్రమునకు 
సేనా నాయకుడు సారిపుత్రుడు. అతడు దీనిని అనుసంచాలనము జేయును. 

ఎటుగదగినదాని నెటీగితి, విడువంగ 
వలయుదాని విడువగలిగియుంటి 
సందియంబదేల సంబుద్దుడను నేను, 
అవని నిట్టి జన్మ లరుదు విప్ర! 

“దేవా! శిష్యసహితముగ శరణుజొచ్చుచున్నాను. ప్రవ్రజ్యనొసంగి బ్రహ్మచర్య 
చరణమునకు అనుజ్ఞనివ్వుడు.”” 

ఇట్లు శెల బ్రాహ్మణుడు శిషృసంఘసహితముగ భగవంతుని ప్రా నించి సాంద్భృ 
ష్టేకమును, * అకాలికమును, * స్వాఖ్యాతమునగు ప్రవ్రజ్యను అమ్మహనీయుని 
వలన ప్రాపించి ఉపసంపన్నుడయ్యెను. 

అక్కడ కేణియజటిలుడు మలునాడు పెందలకడనె ఉత్తమ భోజనములను 
సంసీద్దము జేసి భగవంతుని నాహ్వానించి భికుసంఘసహితముగ సంతర్పితుని 
జేసెను. కేణియజటిలు నుద్దేశించి భగవంతు డిట్లనియె. “'యజ్ఞములందు 
అన్నిహోత్రమును, ఛందస్సులందు గాయత్రియు, మనుష్యులందు రాజును, నదుల 
యందు సముద్రమును, నక్షత్రములందు చంద్రుడును, వెలిగించువారల సూర్యు 
డును, కోరదగిన వాటియందు పుణ్యమును, పూజ్యస్థానములందు సంఘమును 
శ్రేష్టములు.”” ఇట్లు చెప్పి భగవంతుడు యథేచ్చంబోయెను. 

శైలబ్రాహ్మణుడును పరిషత్తుసహితముగ అనుపమ బ్రహ్మచర్య ఫలమును 
బొంది కృతకృత్యుడై ల్హతపదమును ప్రాపించెను. 


౧౪ 
కేణీయజటిలుడు - రోజమల్ల ఉపాసకుడు - అపణమునుండి (శ్రావస్తి 
(వి. పూ. 458) 


“అంతట * శ్రమణగొతముని కొకు నేనేమి కొనిపోదుని ని కేణియజటి 
లుడు కొంతవడి యోచించి యిట్లు దలంచెను. పూర్వము మంత్రకర్ణలగు బుషులు, 


(1) ప్రత్యత్షఫల[వ్రదము (2) తాత్కాలికఫలప్రదము (3) సుందరముగ వర్ణింపబడినది. 
(4) మహావగ్గ ర్‌ 


ద్వితీయ ఖండము 141 


అష్టకుడు వామకుడు వామదేవుడు విశ్వామిత్రుడు జమదగ్ని అంగిరసుడు, భరద్వా 
జుడు వసిష్టుడు కశ్యపుడు భృగవుననువారు రా త్రులందును వికాలము (మధ్యా 
హ్మోత్త రకాలము) లందును భుజించెడివారుకారు. అయినను కొన్ని పానీయ 
ములను వారు గ్రహించెడివారు. శ్రమణగౌతముడును వారివలెనే రాత్రులయందును 
వికాలములందును భుజించడు. కావున కొన్ని పానీయములను గొనిపోదునని 
తయారు జేసికొని కావిడులకెత్తించుకొ ని భగవంతుని వద్దకు వెళ్ళి సమ్మోదనమొనర్చి 
పానీయమును పానము జేయగోరెను. భగవంతుడు భిక్షువుల కిమ్మనెను. కాని 
భీక్షుసంఘము ఆ పానీయములను త్రాగుటకు శంకించిరి. భగవంతు డిట్లనియె. 


“భిక్షువులారా! యెనిమిది విధములగు పానీయములను పానము చేయు 
టకు మీకు నేను అనుజ్ఞ నొసగుచున్నాను. ఆమ్రపానము (మామిడిపండు రసము), 
జంబూ (నేరేడు పానము, చోచపానము, మోచ (అరటి) పానము, మధుపానము, 
అంజూరపానము, సాలూక(ఒకానొక దుంప) పానము, ఫాలసాపానము ఈ పాన 
ములకు అనుమతించుచున్నాను. పత్రరసములందు మోదుగ ఆకును విడిచితక్కిన 
అన్నింటికి, పుష్పరసములందు యిప్పపూవును వదలి కడమ పుష్పరసములకును, 
చెజికురసమునకును అనుజ్ఞ నిచ్చుచున్నాను.”” 


అపణ[గ్రామమును వదలి పండ్రెండువందల యేబదిమంది భీకుసంఘముతో 
భగవంతుడు * కుశీనారమునకు వచ్చుచున్నాడు. కుశీనారవాసులగు * మల్టురు ఆ 
వార్త విని అందజును సమావేశమై “భగవంతుని యెదుర్కొనుటకు పోవలెను. రాని 
వానికి అయిదు వందలు అపరాధి మని కట్టడి జేసిరి, క్రమముగ చారికనొనర్భు 
కొనుచు భగవంతుడు కుశీనారమును సమీపించినాడు. మల్టురును భగవంతునకు 
ప్రత్యుధ్గమనము జేసి స్వాగతమిచ్చిర. వారిలో నొకడగు రోజుమల్హుడనువాడు ఆనం 
దునకు స్నేహితుడు ఒిడును ముందు భగవంతునికి యెదురేగి నమస్కరించి 
తర్వాత అయుష్మంతుడగు ఆనందునివద్దకు వచ్చి అభివాదనము జేసి నిల్వబడెను. 
ఆ రోజమల్లుని ఆలోకించి ఆనందుడిట్లనియె. 


““ఆయుష్మంతా! రోజా! మంచిపని జేసితివి. భగవంతుని సత్కరించి నీ 
సౌజన్యమును వెల్లడి జేసితివి.”” 


“పూజ్యుడవగు అనందా! అట్లు చేయకపోయినచో మాకులపెద్దలు మమ్ము 
బ్రతుకనిత్తురా? వారి దండభయమున జేసితిని.? 


(1) కసయా (గోరఖపూర్‌జిల్లా) (2) నేటి సైథనారజాతి. 


142 శ్రీబుద్దచర్య 


ఆ మాటను విన్నంతన ఆనందుని హృదయము కళుక్కుమనెను. వెంటనే 
భగవంతుని కడకువెళ్ళి నమస్కరించి యిట్లనియె. “దేవా! రోజమల్టుడు అన్నివిధ 
ముల ప్రతిష్టగలవ్యక్తి. అట్టివాడు మన ధర్మమునందు శ్రద్దవహించుట మంచిది, తాము 
చిత్తగించునది”' అనిచెప్పి పోయెను. బుద్దదేవుడును రోజమల్టుని యెడ మిత్రతాయుక్త 
చిత్తముగలవాడై ఆ చిత్తముతో డనే అతని స్పర్శించి ఆసనమునుండి లేచి విహారము 
లోనికి వెళ్ళెను. అక్కడ రోజమల్టుడును భగవంతుని చిత్తస్పర్శచే విహ్వలుడై ఆవును 
బాసిన దూడవలె భగవంతుని గానక వెదుకుచు, బుద్దు డెక్కడ? సంబుద్దు డెక్కడని 
కనబడిన భిక్షువునెల్ల నడుగుచు పరిభ్రమించుచుండెను. కొంతవడికి “తలుపులు 
వేసికొని విహారములోవల నున్నాః డనుట తెలిసికొని వాకిండ్ల చేరబోయి మెత్తగ 
శబ్దము జేసెను. తథాగతుడు తలుపు దెరివెను. రోజమల్టుడును లోనికి ప్రవేశించి 
నమస్కరించి యొకచోట గూర్చొనిన ంత భగవంతుడు యెప్పటయట్ల వానికి 
* ఆనుపూర్విక కథను చెప్పెను. తక్షణమున రోజమల్ట్లునకు “' ఉత్పత్తిగలదంతయు 
నశించునదియో” యను విమల ధర్మ చక్షువు సంభవించినది. అంతట వాడిట్లనియె, 


“ప్రభూ! భికుసంఘమునకు శాశ్వతముగ అన్నవ॥న్త్రములు, ఆసన 
బౌషధములు నేనే యిచ్చెదను. ఇతరులనుండి గ్రహింపవలసీన పని లేదు.” 


“రోబా! “నే నిచ్చునవియె గ్రహించునది. ఇతరు లిచ్చునవి గ్రహింపవలద' ను 
యీ మాట అర్జపక్వజ్ఞాన్నివైన నీకే తగినది. పూర్ణజ్ఞానుల కిది పోలదు.”? 


భగవంతుడు కొన్నాళ్ళు కుశీనారమున విహరించి యటనుండి ఆత్మ గ్రామము 
నకు చారిక నొనర్చుచు బయలు దేరెను. ఆ గ్రామమున నొక వృద్ద భిక్షువు గలడు. 
తొలుత మంగలి వృత్తితో జీవించుచుండి ముసలితనమున సంన్యసించినాడు, వాడు 
తన గ్రామమునకు భగవంతుడరుదెంచుచున్నాడని విని తన కుమారుల నిరువుర 
జేరబిలిచి యిట్లనియె. “బిడ్డలారా! మన పని ముట్లను దీసికొని యింటింటను, 
చుట్టుముట్టు గ్రామములను దిరిగి క్షారము జేసి పప్పు ఉప్పు పిండి బియ్యము 
మున్నగు సంభారమును ప్రోగుజేయుడు. భిక్షుసంఘసహితముగ భగవంతునకు 
పులగము జేసి నివేదింపవలెను.? 


నేర్చరులగు కుమారు లిర్వురును ఉత్సాహపూర్వకముగ తిరిగి మంగలిపని 
జేసి వలయు సామాగ్రిని సంపాదించిరి, వృద్ద భిక్షువును, భగవంతుడు అత్మ గ్రామము 
నకు వచ్చి భూసాగారమున విహరించుచున్నాడని విని పులగము నాయత్తపణచి తీసి 
కొనిపోయి నివేదించి యిట్లనియె, 


* 31 వ పేజి చూడండి. 


ద్వితీయ ఖండము 143 


“దేవా! నా భోజనమును స్వీకరింపుడు."” 
“భిక్షూ! దీని నెట్లు సంపాదించితివి.” 


వృద్ద భికువు విషయమంతయు జెప్పెను. దానివిని భగవంతుడు కసరుకొని 
“వ్యర్థుడా! శ్రమణ భిక్షువులకు తగనిపని జేసితివి. వస్తువులను అయోగ్య వర్తనమున 
సంపాదించుటకు ఆసించితివొ ని పలికి భిక్షుసంఘముతో నిట్లనియె. 


“భికువులారా! నిషిద్దములకు అనుమతి యీరాదు. ఇచ్చినవో దుష్కృత 
మను ఆపత్తి. ఈ భిక్షువు వెనుకటి మంగలివృత్తిని ఆశ్రయించినాడు. ఇట్లు బేసినవారికి 
“దుష్కృతి మను అపత్తి.? 


ఇట్లు భిక్షువులకు శిక్షాపదమును విధించి భగవంతు డాత్మగ్రామమునుండి 
పాదచర్యనొనర్చుచు శ్రావస్తీనగరము జేరి అందు అనాథపిండకుని జేతవనవిహారమున 
విహరించుచుండెను. ఆ తరుణమున శ్రావస్తియందు ఫలములును పండ్లును మిక్కుట 
ముగ నుండెడివి. ఆ విషయమును విని భగవంతుడు- 


“భిక్షువులారా! ఖాద్యఫలముల (తినద గినపండ్లు కన్నింటికి అనుమతి 
నిచ్చుచున్నాను.”” అని ఆదేశింవెను. 


ఆ సమయమున అచ్చటివారు సంఘబీజములను వ్యక్తిగత క్షేత్రములందును, 
వ్యక్తిగతమగు విత్తనములను సంఘసంబంధమగు పొలములందును విత్తుచుండె 
డివారు. ఆ విషయమునుగూర్చి భగవంతుడిట్లనియె. 


“సంఘబీజవులను వ్యక్తి గతక్షేత్రములందు వేసినచో భూస్వామికి 
* పదింట నొకభాగమిచ్చి అనుభవించవలెను. అట్లే వ్యక్తిగత బీజములను సంఘ 
క్షేత్రములందు విత్తినచో భూస్వామికి పదింట నొక భాగ మివ్వవలెను.”' 


మటీయు నో భిక్షువులారా! ఇది విహితముగాదు అని చెప్పి నేను ఒక్కొ 
క్కచో నిషేధింపకపోయినను వాస్తవమునకది నిషిద్దమునకు అనుకూలమై విహిత 
మునకు విరోధమైనపుడు దానిని మీరు స్వీకరింపరాదు. అట్లే “ఇది విహిత మని 
నేను చెప్పకపోయినను అది నిషీద్దమునకు విరో ధమై విహితమునకు అనుకూల మైనచో 
స్వీకరింప వచ్చును. 


ఇ పదింట నొకభాగము భూస్వామి కిచ్చుట ప్రాచీన ప్రథ అని అట్టకథ చెప్పుచున్నది. 


144 శ్రిబుద్దచర్య 


౧౫ 
క్షుల్లహస్తిపదోపమసూ త్రము (వి. పూ.458) 
* పదునాల్గవ వర్జావాసము భగవంతుడు జేతవనమునందు గడపెను. 


2 భగవంతుడు బుద్దుడు శ్రావస్తిలో అనాథపిండకుని జేతవనారామమునందు 
విహరించుచున్నాడు. అట్టీసమయమున జానుశ్రోణియను బ్రాహ్మణుడు తెల్లని 
గుజ్జములు బూన్చిన రథముపై నెక్కి మిట్టమధ్యాహ్నము వేళ శ్రావస్తిని నిర్గమించి 
బయటకుపోవుచు తనకు యెదురుగ వచ్చుచున్న పీలోతిక పరివ్రాజకుని జూచి 
యిట్లనియె. 


“అయ్యా! ఈ మధ్యాహ్నసమయమున తామెక్కడనుండి వచ్చుచున్నారు.” 
“విప్రా! నేను శ్రమణగౌతముని వద్దనుండి వచ్చుచున్నాను. 


“ఆర్యా! వాత్స్యాయనా! శ్రమణగౌతముని ప్రజ్ఞాపొండిత్యములను గూర్చి 
నీ కేమైన తెలియునా?” 


“శ్రమణగౌతముని ప్రజ్ఞాపాండిత్యముల నెటుంగుటకు నేనెంత వాడను?** 
“ఓహో! గొప్పగా పొగడుచున్నావే?”” 

“ఎంతపొగడినను తక్కువయే. అతడు దేవమానవులలో శ్రేష్టుడు.” 
“వాత్స్యాయనా! నీవు యేమెటింగి చెప్పెదవు?”' 


“భూసురా! వినుము. ఏనుగులను పట్టువాడు అరణ్యములోనికిబోయి 
అందందు దిరుగుచు పెద్దపెద్దవియగు హస్తిపాదచిహ్నములను ఒకచోచూచి అచ్చట 
తిరిగిన యేనుగు చాలగొప్పదని ఊహించుచున్నాడు. అట్లే నేనును శ్రమణగౌతముని 
విషయమున నాలుగు పదములను జూచితిని. తద్ద్వారా అతడు భగవంతుడు సమ్యక్‌ 
సంబుద్దుడని, అతని ధర్మము స్వాఖ్యాతమైనదని అతని శిష్యసంఘము సు ప్రతిపన్న 
మని నిశ్చియించుకొంటిని. ఆ నాలుగు యేమిటో చెప్పెదను వినుము. 

ఇవి నా అనుభవములోని మాటలు. ఒక్కొక్కపుడు వాదవివాదములందు 
ఆరితేటీన దిట్ట, సునిసితమై డేగచూపువంటి ప్రజ్ఞ కలవాడు క్షత్రియ పండితు 
డొకానొకడు శ్రమణగాతమునితో వాదము జేయుదునని పాతాళ ప్రశ్నలను యేర్చి 
పెట్టుకొని భగవంతుని వద్దకు వచ్చును. అచ్చటికివచ్చి బుద్దదేవుని ధర్మోపదేశములను 


(1)అ.ని. అకు2-4-4 (మని 1-3-7 


ద్వితీయ ఖండము 145 


విని సందర్శితుడై సమాదపితుడై సముత్తేజితుడై సం|ప్రశంసితుడై ప్రశ్నలనే మజవి 
పోవును. ఇక వాదించుట యెక్కడిది? చివరకు శిష్యుడై పోవును. ఈ మొదటి పద 
మును జూచి అతడు భగవంతుడు సమ్యక్‌ సంబుద్దుడని, అతని ధర్మము స్వాఖ్యాత 
మని, అతని శిష్యసంఘము సుప్రతిపన్నమని నిశ్చయించుకొంటిని. 


అట్లే మజీయు ఒక్కొక్కపుడు బ్రాహ్మణపండితు డొకానొకడువచ్చి చివరకు 
శిష్యుడై పోవుచున్నాడు. ఇది రెండవపదము. దీనిని బట్టియు నేను నిశ్చయించు 
కొంటిని. మజీయు నొక్కొక్కప్పుడు వైశ్యపండితు డొకానొకడు వచ్చి చివరకు 
శిష్యుడై పోవుచున్నాడు. ఇదిమూడవ పదము. దీనినిబట్టియు నేను నిశ్చయించు 
కొంటిని. ఇంకను ఒకానొక సమయమున ప్రవ్రజితుడగు శ్రమణ పండితు డొక్కొ 
క్కడువచ్చి ప్రశ్నలనే మటీచి భగవంతునివలన ప్ర వ్రజ్యను పొంది ఉపసంపన్నుడై యిట్లు 
వాపోవును. “అయ్యో! ఇన్నాళ్ళు మేము శ్రమణులము కాకకూడా శ్రమణులమని 
ప్రగల్బములు పల్కితిమి. బ్రాహ్మణులము కాకకూడా బ్రాహ్మణులమని రజ్ఞులు 
(పీలితిమి. ల్లగ్లత పదమును పొందకనే అృర్ణతులము మేమని బడాయీలు కొట్టితిమి. 
బుద్దభగవంతుని దయతోనిపుడు శ్రమణులమైతిమి. బ్రాహ్మణులమైతిమి. ల్లర్ణతుల 
మునైతిమి.*” వారి యీ మాటలను విని శ్రమణగౌ తముని నాల్గవపదమును దర్శించి 

- నేను నిశ్చయించుకొంటిని, 


ఇట్లు గ్గడించుచున్న పిలోతిక పరివ్రాజకుని వచనములు విని జానుశ్రోణి 
బ్రాహ్మణుడు రథమునుండి దిగి భగవంతుడున్న వైపునకు చేతులెత్తి మొక్కి *' 
నమోతస్య భగవతో ల్ఞర్హతో సమ్యక్‌ సంబుద్దస్య' (లృర్ణతుడును సమ్యక్‌ సంబుద్దుడు 
నగు ఆ భగవంతునకు నమస్కారము) అని ముమ్మాటు పలికి అతని దర్శించెదనని 
రథమెక్కి పోయెను. 


పోవదగి యున్నంతకు రథమెక్కిబోయి ఆపై కాలినడకన భగవంతుని దాపు 
కరిగి సవెళ్ళాదన మొనర్చి యొక్కెడ గూర్చొనెను. కూర్చొని తనకును పీలోతిక 
పరివ్రాజకునకును నడచిన ప్రసంగమును సుగతున కెటీంగించెను. ఆ మాటలను 
విని బుద్దదేవు డిట్లనెను. 

“బ్రాహ్మణా! హస్తి పదమును గూర్చిన ఉపమానము అంతటితో పూర్తికా 
లేదు. విస్తరించి చెప్పెదను. వినుము. తెలివిగల నాగవణికుడు (యేనుగులను బట్లి 


అమ్మువాడు) అరణ్యములోనికి ప్రవేశించి గొప్పగొప్ప అడుగుజాడలను జూచినంతనె 
యిది గొప్పు యేనుగని తలంపడు. ఎందుకన అడవులలో వామకీ యనెడి ఆడయేను 


146 శ్రీబుద్దచర్య 


గుల జాతి యొకటి గలదు. వాటి యడుగులు పెద్ద పెద్దవి. ఆ నాగవణికుడు మటీంత 
ముందుకుబోయి మజొకచోట ముందటికంటె పెద్దవియగు అడుగు జాడలను 
చూడగలడు. కాని నేర్చరియగువాడు ఆ పాద చిహ్నములనుబట్టి ఆ యేనుగు 
గొప్పదని విశ్వసింపడు. కారణమేమియన కాంతారములయందు ' కాలారికి మను 
ఒకానొక ఆడయేనుగుల జాతి యుండును. ఆ పదచిహ్నము దానిదై యుండ నోపు 
నని తలంచును. ఇంకను మటీయొకచోట ముందటికంటె విశాలమును విస్తృత 
మునునగు చరణచిహ్నముల గాంచును. అంతటితో నది యొక మహానాగము యొక్క 
అడుగ్రైయుండునని చతురుడగు వాడు నమ్మడు. ఏలననిన విపినములందు ' కరేణుక 
అనెడి ఒకానొక జాతి ఆడయేనుగు లుండుటగలదు. ఆ నాగవణికుడు మజీయు 
వెదకి ఒకానొకచోట ఒడ్డు పొడువు బలము తూకమును గల్లీ మంచి దంతములతో 
నొప్పారి చెట్టు కొమ్మలను దినుచు నడుచుచునో నిలువబడియో లేదా పరుండియో 
నుండు మహాగజమును చూచి ఇదియె నాకు కావలసినదని అపేక్షించును. 
బ్రాహ్మణా! వినుము. తథాగతుడు ల్లరతుడు సమ్యక్‌ సంబుద్దుడు విద్యాచ 
రణ సంపన్నుడు సుగతుడు లోకవిదుడు అనుత్తరుడు పురుషదమ్యసా రథి దేవమను 
ష్యశాస్త బుద్దభగవంతుడు లోకములో ఉత్పన్నమైనాడు. అతడు దేవమార బ్రహ్మ 
సహిత లోకమునకు, శ్రమణ బ్రాహ్మణ దేవమనుష్య సహితమగు ప్రజకు తాను స్వయ 
ముగ నెటింగి తెలుపుచున్నాడు. ఆదికల్యాణము మధ్య కల్యాణము అంత్యక ల్యాణ 
మునగు ధర్మమును అతడు ఉపదేశించును. అతని బ్రహ్మచర్య చరణము అర్ధసహిత 
మును వ్యంజనసహితమును కేవలమును పరిపూర్ణమును పరిశుద్దమును నైనది. 
ఆ ధర్మమును గృహపతియైనను గృహపతిపుత్రుడైనను లేదా మటీయు నిమ్నకుల 
మున పుట్టినవాడైనను వినగల్లుచున్నాడు. విని శ్రద్ధాలాభమును పొందగల్లు చున్నాడు. 
పొంది యిట్లు యోచించుచున్నాడు. “ గృహవాసము ముటిీకి కూపము. ్రవ్రజనము 
విశాలమైదానము. పరిశుద్దమగు బ్రహ్మచర్యచరణము గృహవాసికి అందని పండు. 
కావున నేను తలయు గడ్డమును గొటిగించుకొని కావిబట్టలను దాల్చి సంన్యాసి 
నెందుకుగారాదు??* ఇట్లు దలంచి వాడు భోగభాగ్యములను బంధు బలగమును 
పరిత్యజించి ప్రవ్రజితుడగుచున్నాడు. మరియు భిక్షుదీక్షనుగొని ప్రాణాతిపాతమును 
వదలి దండత్యా గియు శ స్త్రత్యాగియు లజ్ఞావంతుడును దయాళువును సర్వభూత 
హితరతుడునై విహరించుచున్నాడు. అదిన్నాదానము (చోరవృత్తి)ను వీడి అస్తేయావ 
లంబీ దత్త ప్రతికాంక్ష పవి త్రాళ్ముడునై విహరించు చున్నాడు. బ్రహ్మచర్యమును ధరించి 
గ్రామ్యధర్మమగు మైథునమును వర్ణించి పామరజన సంగతినొల్లక విహరించుచు 


ద్వితీయ ఖండము 147 


న్నాడు. మృషావాదమును వీడి సత్యవాదియు సత్యసంధుడును విశ్వాసపా త్రుడునై 
విహరించుచున్నాడు. చాడీలు చెప్పుటమాని తగవులను తంచాలను సుతరాం పరిత్య 
జించి కలుపుగోలుతనమును సమన్వయభావమును కలిగి విహరించుచున్నాడు. 
కఠోర వచనములుమాని కర్ణసుఖములును (పీమణీయములును హృదయం గమము 
లును సభ్యసంయుతులును బహుజన ప్రియములునగు వాక్కులతో విహరించుచు 
న్నాడు. వదరుబోతు తనమును వర్ణించి కాలవాదియు భూతవా దియు అర్ధవాదియు 
ధర్మవాదియు వినయవాదియునై తాత్పర్య సహితమును పర్యంత సహితమును 
అర్ధసహితమును నగు ప్రసంగముతో విహరించుచున్నాడు. 


మటీయు బీజసముదాయము భూతసముదాయముల వినాశమునుండి 
విరతుడగుచున్నాడు. ఏకాహారియై అపరాహ్హ భోజనమును మానుచున్నాడు. మాలా 
గంధ ములను మండన విభూషణములను వదలుచున్నాడు. ఉచ్చశయనములను, 
బంగారు వెండిని గ్రహించుటను పచ్చిధాన్యమును దినుటను మానుచున్నాడు. 
స్త్రీకుమారికలకు దాసీదాసులకు యిండ్లువాకిండ్లకు గుజ్టాలేనుగులకు ఆవులు 
ఎద్దులకు గొడ్డుగోదలకు దూరుడగుచున్నాడు. దూతపనిచేయుట క్రయవిక్రయము 
లాడుట లంచముగొనుట వంచనచేయుట ఇవన్నియు వానికి గిట్టని కార్యములు. 


కడుపునకన్నము కాయమునకు బట్ట - అంతమాత్రమున సంత్నప్తివహించి 
అందందు విహరించుచున్నాడు. పక్షి తనటెక్కలనువలె వాడును తనసామానును 
తానె గొంపోవుచుండును. ఇట్లు ఆర్యశీలుడు విహరించుచున్నాడు. 


కంటితో రూపమును జూచునుగాని నిమిత్తమును అనువ్యంజనమును ఆశ్ర 
యింపడు. కంటిని కాపాడుకొన లేనివానిని రాగద్వేషములు సతాయించును. 
అందుచే వాడు చక్షుఠింద్రియమును రక్షించుచున్నాడు. అట్లే తక్కిన యింద్రియము 
లను నిగ్రహించి ఆర్యశీలుడు నిర్మలసుఖమును పొందుచున్నాడు. 


గమనా గమనములందు ఆలో కనవిలో కనములందు ఆకుంచన ప్రసారణము 
లందు ఆహారనిద్రలయందు పాత్రవీవరధారణమందు మలమూ త్రత్యాగమందు 
వెయ్యేల కనుచు వినుచు తినుచు దిరుగుచు సర్వకాల సర్వా వస్టలయందును సం ప్రజ 
న్యయుక్తుడై యెజుకతో గూడినవాడై శీలస్కంధము ఇంద్రియ సంవరము 
స్మృతిసం ప్రజన్యమును తన్నాశ్రయింప అడవియందో చెట్టువాటుననో కొండగుహల 
లోనో గడ్డివాములకక్రిందనో శ్మశానవాటికనో కాలక్షేపము జేయుచు లోభమును 
జయించి ద్రోహమునకు స్వస్తిజెప్పి చిత్తాలస్యముతోడి పొత్తుడిగి జౌద్దత్యమును 


148 శ్రీబుద్దచర్య 


సాగనంపి విచికిత్సకు దండమువెట్టి కుశలధర్మములు సర్వోసర్వము తనవైయుండ 
అది యిది యనక ఆర్యశీలుడు విహరించుచున్నాడు. 


ఇట్లు పైన పేర్కొనిన నీవరణముల నైదింటిని చిత్తమునుండి దొలగించి ఉషక్లేశ 
ములను దుర్భలము జేయుటకై వితర్కవివేకముతో విచారవివేకముతో గూడినదియు 
ప్రీతిసుఖము గలదియునగు ప్రథమధ్యానమును బొంది విహరించుచున్నాడు. ఇది 
మొదటిపదము. ఇదియు తథాగత సేవితమును తథాగత రంజితమునైనదియే. కాని 
యీ గుర్తును జూచియే ఇతడు సమ్యక్‌ సంబుద్దుడని యితని ధర్మము స్వాఖ్యాతమని 
యితని సంఘము సు|ప్రతిపన్నమని ఆర్య[శ్రావకుడు తలంచడు. 


వితర్కవిచారములు ఉపశమింప చిత్తమునకు ప్రసన్నతయు యేకాగ్రతయు 
లభింప భిక్షువు ద్వితీయధ్యానమును పొందుచున్నాడు. అదిగూడ తథాగతుని 
పదమే. దానిని బట్టి గూడ ఆర్యశ్రావకుడు విశ్వసింపడు. 

పిమ్మట ప్రీతి విరాగములందు ఉపేక్ష జనింప స్మృతి సం ప్రజన్యములతో 
గూడి కాయసుఖమును పొంది భిక్షువు తృతీయధ్యానము నధిగమించుచున్నాడు. 
అదియుగూడ నొకపాదమే. అంతమాత్రమున ఆర్య శ్రావకుడు నమ్మడు. 


సుఖదుఃఖములు సౌమనస్య దౌర్మనస్యములు గతించినంత భిక్షువు చతుర్ధ 
ధ్యానమును పొందుచున్నాడు. అది నాల్గవపదము. ఆర్య[శ్రావకు డంతటితో ఆగడు. 


భిక్షువు మృదువును మలరహితమును, స్టీరమును పరిశుద్దమును నగు చిత్త 
మును వంచి పూర్వ జన్మస్మృతిజ్ఞానమును సంపాదించుచున్నాడు. గతించిన కోటాను 
కోట్ల జన్మలను సృష్టులను ప్రళయములను దర్శించుచున్నాడు. బ్రాహ్మణా! ఇది 
కూడ తథాగతుని పదమనియె జెప్పబడును. 

మటీయు చిత్తము నాకర్షించి అమానుష దివ్యచక్షువును బొంది, జననమరణ 
ప్రవాహమునందు దొర్లి సుఖదుఃఖ కల్గోలముల సుడివడుచున్న ఆర్హజీవకోటిని 
దర్శించుచున్నాడు. కర్మజీవులయొక్క పడుబాట్లను గమనించుచున్నాడు. “ఈ 
జీవులు కాయముతో వాక్కుతో మనస్సుతో పరిపరి దురాచారము లాచరించి 
పెద్దలను నిందించి మిథ్యాదృష్టి వహీంచి దుర్గతులను బొందుచు దురవస్టలనందు 
చున్నారు. మటీ ఈ జీవులు కాయముతో వాక్కుతో మనస్సుతో పెక్కులు సదాచా 
రము లాచరించి పెద్దలను బూజించి సత్యదృష్టిని వహించి సద్గతులను పొందుచు 
సంతసించుచున్నారు.”” ఇట్లు దివ్యచక్షుఃజ్ఞానముతో భిక్షువు ప్రాణికోట్లను వీక్షించు 
చున్నాడు. బ్రాహ్మణా! ఇదికూడ తథాగతుని పదమని చెప్పబడును. 


ద్వితీయ ఖండము 149 


ఇట్లు చిత్తము సమాహితమగుడు “ఇది దుఃఖము - ఇదిదుఃఖసముదయము 
- ఇది దుఃఖనిరోధము - ఇది దుఃఖనిరోధ గామినీ ప్రతిపదముూ” అని యథార్ద 
జ్ఞానమును పొందుచున్నాడు. వానికి కామాస్రవములు లేవు. భవా[ప్రవములు 
తొలగినవి, అవిద్యాస్రవ ములు నశించినవి. జన్మబంధములు బాసినవి. బ్రహ్మచర్య 
ఫలము సిద్దించినది. అతడు కృతకృత్యుడు. వానికి చేయదగినది మిగిలిలేదు. 
విముక్తుడైనాడు. బ్రాహ్మణా! ఇదికూడ తథాగత పదమే. అతడు భగవంతుడు సమ్యక్‌ 
సంబుద్దుడని, అతని ధర్మము స్వాఖ్యాతమని, అతని శిష్యసంఘము సు ప్రతిపన్నమని 
ఆర్య[శ్రావకుడు విశ్వసించుచున్నాడు. హస్తిపదమును గూర్చిన ఉపమానము విస్తార 
ముగ జెప్పితిని. 


భగవంతుని యా మాటలు విని జానుశ్రోణి బ్రాహ్మణు డిట్లనియె. “భంతే! 
ఆశ్చర్యము. అబ్బురము. బుద్దుని - ధర్మమును - భిక్షుసంఘమును శరణుజొచ్చుచు 
న్నాను. నన్ను అంజలి బద్దశరణాగత ఉపాసకునిగ అను [గ్రహీంపుడు. 7” 


౧౬ 
మహాహస్తిపదోపమ సూత్రము (వి. పూ. 458) 
౫ భగవంతుడు బుద్దుడు శ్రావస్తియందు అనాథపిండకుని జేతవనారా 


మమునందు విహరించుచున్నాడు. ఆ సమయమున నొకనాడు సారిపుత్రుడు భిక్షు 
వుల నామంత్రించి సంబోధించి యిట్లనియె. 


“ ఆయుష్మంతులగు భిక్షువులారా! అడవిలోని మృగకోటియొక్క పాదముల 
న్నియు హస్తిపాదములోనికి అడగుచున్నవి. గొప్పతనమందు యేనుగు అడుగును 
ముందు జెప్పవలెను. అట్లే లోకమునందలి కుశల ధర్మములన్నియు ఆర్యసత్య 
చతుష్టయమున నొదుగుచున్నవి. ఏమిటా ఆర్యసత్యములు? దుఃఖము ఆర్యసశ్యము. 

*ఖసముదయము ఆర్యసత్యము. దుఃఖనిరోధము ఆర్యసత్యము. దుఃఖనిరోధగా 
మినీ ప్రతిపదము ఆర్యసత్యము, 

దుఃఖము ఆర్యసత్యమననేమి? జన్మము దుఃఖము జరయు దుఃఖము. చావు 
దుఃఖము. ఏడ్చుట మొత్తుకొనుట, చింతించుట సంతాపించుటయు దుఃఖము. 
కోర్కె ఫలింపకున్న దుఃఖము. ఒక్కమాటలో ఉపాదానస్కంధము అయిదును 
దుఃఖము. 

శమ. ని1-3-3౩. 


150 శ్రీబుద్దచర్య 


ఆయుష్మంతులారా! పంచఉపాదానస్కంధములన గానేమి? రూపము, 
వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞాన మనునవైదును ఉపాదానస్కంధములు. 
రూపఉపాదన స్కంధ మనగానేమి? నాలుగు మహాభూతములతో ఏర్పడురూప 
ములు. నాలుగు మహాభూతము లేవేవి? పృథివీ ధాత్గువు, జలధాతువు, అగ్నిధాతువు 
వాయుధాతువు ననునవి. పృథివీధాతువన నెట్టిది? పృథివీధాతువు ఆధ్యాత్మికమును 
భౌతికమునని రెండువిధములు. శరీరమునందు క ఠినభా గములైయుండు ఎముకలు 
రోమములు గోళ్ళు పండ్లు ప్రేవులు పురీషము ఇదంతయు ఆధ్యాత్మిక పృథివీధా 
తువు. రెండవ విధము బైటగానవచ్చు భౌతిక పృథివీధాతువు. ఇట్టి వృథివీధాతువును 
జూచి “ఇది నాదిగాదు. నేనును గాదు. నా యాత్మయుగాదు”” అనిచక్కగ నెజుంగ 
వలయును. ఇట్టెటింగినవాడు పృథవీధాతువునుండి నిర్వేదము (ఉదాసీనము)ను 
పొందుచున్నాడు. 


బైటి భౌతిక పృ థివీధాతువుకూడ ఒకప్పుడు నశించుట గలదు. ఇంతటి మహా 
వస్తువునకే నాశనము సిద్దమైనపుడు ఈ క్షుద్రశరీరము మాట యేమిటి? తృష్టావివశుడై 
నేను - నాదియనుట కేవలము_మూర్థ (ప్రలాపము. 


ఇతరులచే నిందింవబడినపుడు భిక్షు విట్లు దలంచుచున్నాడు. ఈ దుఃఖరూప 
మగు వేదన నాకు శ్రోత్ర సంస్పర్శమున కలిగినది. స్పర్శములు అనిత్యములు. 
వేదనలును అనిత్యములే. సంజ్ఞలు అనిత్యములు. సంస్కారములు అనిత్యములు. 
విజ్ఞానము లనిత్యములు. అని భావించి చిత్తమును ధాతురూప విషయములనుండి 
యెడము చేయుచున్నాడు. చేతితో గొట్టినను రాళ్ళతో వేసినను కట్టెతో మోదినను 
కత్తితో నటీకీనను అట్లే దలంచి అసంగుడగుచున్నాడు. ఆయుష్మంతులారా! 
ఒకప్పుడు భగవంతుడు బుద్దుడు జెప్పినమాటను స్మరింపజేతును. వినుడు; - 
““భిక్షువులారా! అంగాంగములను అంపములతో గోసినను యెవని వీర్యము చెడదో, 
విస్మరణశక్తి పడదో, కాయము కంపింపదో, చిత్తము త్తల మొందదో వాడే నా అను 
శాసనము పొలించువాడు. అటుగాక మనస్సును కళవళపెట్టినవాడు నా శాసనము 
నకు ప్రతీకూలుడు.”' 


ఆయుష్మంతులారా! బుద్దునకును ధర్మమునకును సంఘమునకును 
అనుకూలుడై యుండియు యేభిక్షువునకు కుశలసంయుక్తమగు ఉపేక్ష (బోధి - 
అంగము) సంభవింపదో వాడు సంతాపించుచుండును. అట్టి ఉపేక్షపొందినవాడు 
సంతసీంచుచుండును. వాడే ఘనుడు. 


ద్వితీయ ఖండము 151 


జలధాతువుకూడ అంతరము బాహ్యమని రెండు విధములు. శరీరములో 
పీత్తము శ్లేష్మము చీము నెత్తురు చెమట మెదడు జొల్లు కన్నీరు. చీమిడి గుమిలి 
మూత్రము మొదలగు జలభాగమంతయు లోపలీది. ఈ జలధాతువును “నేను - 
నాది - నా యాత్మ యని తలంపక భిక్షువు దానినుండి చిత్తమును విరక్తము 
జేయుచున్నాడు. 


బాహ్యజలధాతువు ప్రపంచమునంతటిని ముంచి వేయజాలునదయ్యు 
ఒకానొకప్పుడు సమూలముగ నశించును. ఇక యీ చిన్నదేహము మాట యేమి? 
తృష్టావివశుడై “నేను - నాది యనుట మూఢప్రలాపము. ఈ జలధాతురూప 
సంబంధ మున కల్లెడి వేదనలను, సంజ్ఞలను సంస్కారములను విజ్ఞానములను అనిత్య 
ములని యెటీంగి విషయములనుండి చిత్తమును వేలు జేయుచున్నాడు, వాడే 
ఘనుడు. 


అగ్ని ధాతువుకూడ లోపల - వెలుపల నని రెండు తెగలు. ఆ రెంటి అనిత్య 
తను 'పైవాటివలెనె (గ్రహించి విహరించు భిక్షువు వాడే ఘనుడు. 


వాయుధాతువుకూడ అంతర్చాహ్యములతో రెండుభంగులు, ఆ రెండింటి 
అనిత్యతను పైవలె పరిభావించి విషయములనుండి చిత్తమును వేటుజేసి ఉపేకతో 
కూడిన భిక్షువు, వాడే ఘనుడు. 


ఆయుష్మంతులారా! మట్టితోను కట్టెలతోను కప్పబడి ఆకసము యిల్లనిపించు 
= కొన్నది. ఎముకలు చర్మముతో చుట్టబడి అదియె రూపమనిపించుకొన్నది. శరీరము 
నందలి చక్షువు (శ్రోత్రము- ఘ్రాణము - జిహ్వ - చర్మము - మనస్సు) అవికృతమై 
యున్నంతకు బాహ్యరూపము లెదుటకురావు. విషయభ్ఞానము కలుగదు. అందుకు 
సంబంధించిన విజ్ఞానభాగ ముదయింపదు. ఎప్పుడైతే శరీరమునందలి చక్షువు 
(శోత్రము - ఘ్రూణము - జిహ్వ - చర్మము - మనస్సు) వికృతమగుచున్నదో 
అప్పుడే బాహ్యరూపములు గోచరించును. విషయభ్ఞాన ముదయించును. అందుకు 
సంబంధించిన విజ్ఞాన భాగమును ప్రొదుర్భవించును. 


చక్షువిజ్ఞానముతో కూడిన రూపమునకు రూపఉపాదానస్కంధమని పేరు. 
చక్షువిభ్ఞానముతో కూడిన వేదనకు వేదనా ఉపాదానస్కంధశునిపేరు. చక్షువిజ్ఞాన 
ముతో కూడిన సంజ్ఞకు సంజ్ఞా ఉపాదానస్కంధమనిపేరు. చక్షువిజ్ఞానముతోకూడిన 
సంస్కారమునకు సంస్కార ఉపాదానస్కంధమని'పేరు. చక్షువిజ్ఞానముతో గూడిన 
F13 


152 శ్రీబుద్దచర్య 


విజ్ఞానమునకు విజ్ఞాన ఉపాదానస్కంధమని పేరు. భిక్షువు యిట్లు వీటినెణుంగుచు 
న్నాడు. ఇట్లు యీ ఉపాదానస్కంధ పంచకమును సం గ్రహించుచున్నాడు. దీనినే 
భగవంతుడు బుద్దుడు యిట్లు చెప్పేయున్నాడు. “యెవడు ప్రతీత్యసముత్సాదము 
నెరుగునో వాడు ధర్మము నెటుగుచున్నాడు. ఎవడు ధర్మము నెటుగుచున్నాడో 
వాడు ప్రతీత్యసముత్సాదమును తెలిసికొనుచున్నాడు. ఈ ఉపాదానస్కంధము 
లయిదును ప్రతీత్యసముత్సన్నములు. వీటియందు కలిగెడి ఆసక్తియె దుఃఖసముద 
యము. ఆ ఆసక్తిని వదలుటయె దుఃఖనిరోధము. ఇంతవట్టు |యెరిగినవాడు 
ఘనుడు.” 1. 


1. 
ఆయుష్మంతుడు సారిపుత్రు డిట్లు చెప్పినంత భికువులందటును అతని 
నభినందించిరి. 


(౧౬ 
ఆశ్వలాయనసూత్రము (వి. పూ. 458) 


+ భగవంతుడు బుద్దుడు శ్రావస్తీయందు అనాథపిండకుని ఆరామమగు 
జేతవనమునందు విహారము జేయుచుండెను. ఆ సమయమున నానాదేశవాసులగు 
అయిదు నూర్వురు బ్రాహ్మణులేదో పని మీద శ్రావస్తికి వచ్చియుండిరి. వారంద 
యును గుమిగూడి యిట్లు తలపోసిరి. “శ్రమణ గౌతముడు చాతుర్వర్థ్యశుద్దిని 
ఉపదేశించుచున్నాడు. ఈ విషయము నందాతనితో వాదము చేయగలవాడెవ్వ”” డని 
యోచించిరి. శ్రావస్తియందు ఆశ్వలాయనుడను తరుణమాణవకుడు బ్రాహ్మణు 
డొకడు గలడు. ఆతడు వేదములందు వేదాంగములందు ఇతిహాసములందు కళల 
యందు గంభీర పండితుడు. అందు కతడు తగినవాడు. వానింబంపుదమని తలంచు 
కొని వారందటును ఆశ్వలాయనుని చేరబోయి యిట్లనిరి. 


“ఆశ్వలాయనా! శ్రమణగౌతముడు కేవలము బ్రాహ్మణులకే గాక కడమ 
నాల్గువర్ణములకును ధ్యానాదికములచే పాపశుద్దిని బో ధించుచున్నాడు. ఈ విషయ 
మున నీవతనితో వివాదము చేయవలెను.” 


“అయ్యలారా! శ్రమణగౌతముడు ధర్మవాది. అట్టివానితో వాదించుట 
దుష్కరము. అది నాకు సాధ్యముగాదు.” అని ఆశ్వలాయనుడు చెప్పెను గాని 
వారు సమ్మతించలేదు. మరియు మరియు నిర్భంధించిరి. చివరకు వారి నిర్వాకము 

*మ.ని. 2-5-93. 


ద్వితీయ ఖండము 153 


బడలేక ఆశ్వలాయను డిట్లనియె. * శ్రమణగౌతముని గెలుచుట ద్వుర్ణటము. అయి 
నను మీ మాటను త్రోసిపుచ్చ లేక పోవుచున్నాను.?? 


బ్రాహ్మణ గణముతోకూడి ఆశ్వలాయనుడు భగవంతుడున్నెడకువచ్చి 
సమ్మోదన మొనర్చి యొక్కడ గూర్చొని యిట్లనెను. 

“గౌతమా! “బ్రాహ్మణు డెక్కువజాతివాడు. తక్కినవారు తక్కువవారు. 
బ్రాహ్మణుడు పరిశుద్దుడు. తక్కినవారు గాదు. బ్రాహ్మణుడు బ్రహ్మకు బౌరస 
పుత్రుడు. ముఖమున కలిగినవాడు. బ్రహ్మకు వారసుడు అని యీ బ్రాహ్మణులు 
చెప్పుదురు. మీ అభిప్రాయమేమి?”: 

ఆశ్వలాయనా! బ్రాహ్మణ స్త్రీలుకూడ బుతుమతులై గర్భవతులై ప్రసవిం 
చుచున్నారు. అట్టియెడ అందటీవలె యోనినుండి బుట్టి బ్రాహ్మణుడు శ్రేష్టుడని 
యేమేమో పల్కుట యెట్ట్లుదగును?” 


““గౌతమా! కాని వీరందజును అట్టు చెప్పుచున్నారు. 


“ఆశ్వలాయనా! * యవన * కాంభోజ దేశములలోను యితర సీమాంత 
దేశములలోను ఆర్యులనియు దాసులనియు రెండువర్ణములు గలవని నీ వెలుగు 
దువా? వారిలో ఆర్యులు దాసులగను, దాసులు ఆర్యులుగను కాగల్లుదురా? 


“అవును. కాగల్గుదురు.”? 


“అటులైన యీ బ్రాహ్మణు లిట్లు చెప్పుటకు వీరికేయాధారము గలదు. 
ఆశ్వలాయనా! ప్రాణిహింస, చోరత్వము దురాచారము కల్లలాడుట కటుభాషణము 
లోభము ద్వేషము మిథ్యాదృష్టియు కల్లి వర్తించువారు యితర జాతులైనచో చచ్చి 
నరకమునకు బోవుటయు, బ్రాహ్మణుడె అట్టివాడైనవో నరకమునకు పోకుండటయు 
గలదా?” 

“గౌతమా! అట్లు లేదు. ఎవరైనను పోవలసినదే.?' 

“ఆశ్వలాయనా! అట్టి దురాచారములనుండి విరతుడైనవాడు సత్యవా దియ 
గువాడు క్షత్రియుడు వైశ్యుడు శూ ద్రుడునైనచో స్వర్గమునకు బోవ వీలు లేదా?”? 


“సదాచారుడగువా డెవ్వడైనను పోగలడు.”” 


(1) తుర్కిస్తానము. (2) ఈరాన్‌ 


154 శ్రీబుద్దచర్య 


“ఆశ్వలాయనా! పవిత్రజలముగల నదిలోనికి వెళ్ళి బ్రాహ్మణుడొక్కడు 
మాత్రము మైలను కడుగుకొన నర్హుడనియు తక్కినజాతుల వారనర్హులనియు చెప్ప 
పొసగునా?”? : 


“గౌతమా! నదీజలముల ముటీకి కడుగుకొనుటకు నాల్లువర్ణముల వారికిని 
హక్కు ఉన్నది.” 

“ఆశ్వలాయనా! బ్రాహ్మణ గృహమున మండు అగ్ని, కాంతితో ప్రకాశించు 
టయు, చండాలగృహమున మండెడి అగ్ని, కాంతిలేకుండుటయు నైందెనగలదా?”' 

“అగ్నీ యెందున్నను ప్రకాశవంతమే.”” 

“అఆశ్వలాయనా! మరి యెందుకీ బ్రాహ్మణు లిట్లు బలుకుట. వినుము. 
క్షత్రియ కుమారుడు బ్రాహ్మణకన్యతో సహవాసము చేసినచో వారికి పుత్రుడు 
కలిగిన తల్లిని అనుసరించియో తండ్రిని అనుసరించియో బ్రాహ్మణుడనిగాని 
క్షత్రియుడనిగాని చెప్పవలసీయున్నదా?*” 

“గౌతమా! చెప్పవలయును.”' 


“ఆశ్వలాయనా! బ్రాహ్మణకుమారుడు క్ష త్రియకన్యవలన పుత్రుని గన్నవో 
తలిదం[డ్రులనుబట్టి వానిని బ్రాహ్మణుడనియో క్షత్రియుడనియో చెప్పవలెనా??* 


“గౌత్రమా! వెప్పవలయును.” 


“ఆశ్వలాయనా! గుట్టమునకును గాడదకును సంయోగము కల్లినచో కల్లెడి 
బిడ్డను “గుజ్జ మని గాని గాడిదిని గాని చెప్పవచ్చునా?”” 

“గౌతమా! చెప్పరాదు. దానియందు భేదమున్నది. దానిని కంచరగాడిద 
యందురు. పైన చెప్పినచోట్ల యిట్టి భేదము లేదు. 


“ఆశ్వలాయనా! ఇచ్చట యిద్దరు స్నేహితులు గలరు. ఒకడు ఉపనీతుడై 
గురుకులమునందు అధ్యయనము చేయువాడు. మరియొకడు ఉపనీతుడు కాలేదు. 
విద్యాహీనుడుగూడ. వీరిద్దరిలో యెవ్వనికి ప్రథమ భోజన మివ్వదగును.” 


“గౌతమా! ఉపనీతుడును విద్యావంతుడు నగువాని కీవ్వవలెను. అనుపనీతు 
నకు విద్యాహీనున కిచ్చుటలో మహాఫలము లేదు.” 


ద్వితీయ ఖండము గక 


“ఆశ్వలాయనా! అట్లే యిద్దరు మిత్రులున్నా రనుకొనుము. ఒకడు ఉపనీ 
తుడు; విద్యావంతుడును; కాని దురాచారుడు, పాపకర్ముడు. మరియొకడు అను 
పనీతుడు విద్యాహీనుడు. అయినను శీలవంతుడు కల్యాణధర్ముడు, వీరిరువు 8లో 
యెవ్వనికి పుణ్యకార్య ములందు ప్రథమ భోజన మివ్వవలెను.” 


“గౌతమా! శీలవంతునకే యివ్వవలెను. దుశ్శీలున కొసగుటచే సతృలము 
అభింపదు.”” 


“ఆశ్వలాయనా! తొలుత జాతికి గొప్పతన మిచ్చితివి. తర్వాత విద్యకు పెద్ద 
రిక మిచ్చితివి. ఇప్పుడు శీలములకు గ్రేష్టత్వ మం గీక రించుచున్నావు. అయ్యా! నేను 
జెప్పునది అంతేగాదు!” 


తెల్లబోయి ఆశ్వలాయనుడు మిన్నక కూర్చొని యున్నాడు. భగవంతుడు 
మరియు నిట్లనియె. 


“అశ్వలాయనా! పూర్వకాలమునందు అరణ్యములో యేడుగురు బ్రాహ్మణ 
బుషులు పర్ణశాలలు వేసికొని నివసించుచుండిరి. ఒకనాడువారి హృదయములందు 
మేము బ్రాహ్మణులము. శ్రేష్టులి* మనెడీ దురహంకారము పొటకరించినది. దాని 
నెటీంగి అసిత దేవలుడను బుషి తలను గొఅీగించుకొని యెజ్ఞబట్టలను గట్టుకొని 
పాదుకలను బెత్తమును ధరించి వారి పర్ణశాలల ముంగిట యిటు నటు పచారు 
చేయుచు ఈ బ్రాహ్మణబుషు లెటుబోయిరి. ఎచ్చటబోయిరా ని అజచుచుండెను. 
ఆ బ్రాహ్మణు లేడ్వురును ఆ కేకలకు కినిసి 'శాపమిత్తు మని “శూ[ద్రా! భస్మము 
కమ్మి ని పలికిరి. పదింబది వారు శాపమిచ్చుకొలది అతడు మటజీంత దిట్టముగ 
నున్నా ".. బ్రాహ్మణులు నివ్వెజగంది “* బెరా! మనతపములు వ్యర్థమైనవాయేమి? 
ముందటవలె శాపములు ఫలించుట లేదెందు”” కని చింతించుచున్నంతలో దేవలుడు 
వారితోనిట్లనియె. 


“బ్రాహ్మణ బుషులారా! చింతింపకుడు. మీ తపస్సులు వ్యర్థముగా లేదు 
శాంతించండి. నాపైగల కోపమును వదలి పెట్టండి.” 


“అయ్యా! వదలితిమి. తామెవ్వరో జెప్పుడు?” 


“ఎప్రర్షులారా! అసితదేవలుడను పేరును వినియున్నారా? అతడే నేను.” 


156 శ్రీబుద్దచర్య 


ఆశ్వలాయనా! అంతట ఆ యేడ్వురు బ్రాహ్మణులచేతను పూజితుడై అసిత 
దేవలుడు వారితో నిట్లనియె. “విప్రులారా! మీ హృదయములందుమేము బ్రాహ్మణు 
లము గొప్పవారి మని తలంచితిరి గదా?” 


“అయ్యా! అవును.” 


-  “ోమీతల్లి బ్రాహ్మణుని పొందినదో అబ్రాహ్మణుని పొందినదో మీకు తెలి 
యునా?” 


“తెలియదు” 


“మీ వంశమునందు పూర్వమునుండియు సాంకర్యము కల్లలేదని'దృఢముగ 
జెప్పుదురా?”' 


“చెప్పలేము. 


“గర్భమెట్లు గలుగునో యెలుగుదురా?” 


ఖు 


“ఎటుగము.” 


“బుతుమతియైన స్త్రీతో పురుషుడు సంగమించినప్పుడు ఆతోట జన్మింప 
వలసిన జీవుడొకడు (గంధర్వుడు) ఆ గర్భమున ్రవేశించచున్నాడు. ఇట్లు కాంతా 
శోణితము, పురుషవీర్యము, జీవ ప్రవేశమునను మూడింటికలయికతో గర్భమేర్చడు 
చున్నది. ఆ జీవుడు (గంధర్వుడు) యేజాతివాడో తెలిసీకొంటిఠా?-. 


“లేదు.” 
“అట్లగుచో మీ రెవరని తలంచితిరీ?” 


“అశ్వలాయనా! అసితదేవలుడడిగిన మాటకు ఆ బ్రాహ్మణులేడ్వురును 
మాటు మాటాడ లేక పోయిరి. అంతటి వారియెదుట మీ ప్రజ్ఞ యెంతటిది? పోనీ; 
నీవేమి జెప్పెదవు?* 


భగవంతుని మాటలు విని ఆశ్వలాయన మాణవకుడు సం భ్రమాశ్చర్యములు 
పెనగ్‌న “గౌతమా! ఆశ్చర్యము అబ్బురము. నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ 
స్వీకరించండి” అని ప్రార్థించెను. 


ద్వితీయ ఖండము 17 


౧౮ 
మహారాహులోవాదసూ త్రము - అక్షణసూత్రము 
(వి. పూ. 458) 


౫ బుద్దభగవంతుడు [(శ్రావస్తియందు అనాథపిండకుని జేతవనమునందు 
విహారము చేయుచున్నాడు. ఒకానొకనాడు పూర్వాహసమయమున పా త్రవీవరము 
లను ధరించి పురములోనికి భిక్షాచరణమునై బయల్వెడలెను. ఆయుష్మంతుడు 
రాహులుడును పాత్రచీవరములను గొని భగవంతుని వెంట వెంట నడచుచుండెను. 
ఆతని చూచి సంబోధించి సుగతు డిట్లనియె. 


“రాహులా! ఈ రూపములన్నియు - భూత భవిష్యత్‌ వర్తమానములకు 
చెందినవైనను, శరీరమునకు లోనివైనను వెలీవైనను, చిన్నవెనను గొప్పవైనను, మంచి 


- ఇవి నేను గాను - ఇవి నా యాత్మగాదని యెటీంగి భిక్షువు సత్యదర్శనుడు 
కావలెను.”” 


“భ్రగవంతా! రూపములనేనా?”* 


““రాహులా! వేదనలను, సంజ్ఞలను, సంస్కారములను, విజ్ఞానములను 
కూడా.” 


ఆ మాటలను విని రాహులుడు భిక్షకుపోవుట విరమించి వెనుకకువచ్చి శరీర 
మును నిట్టనిలిపి స్మృతిని యెదుట బెట్టుకొని నిమ్మళముగ నొక చెట్టుక్రింద గూర్చా 
నెను. కొంతవడికి భగవంతుడు వృక్షతలమున నాసీనుడైయున్న రాహులునిగాంచి 
పిలిచి యిట్లనియె. 


“రాహులా! ప్రాణాయామ భావనను భావనజేయుము,. అది మహాఫలదాయ 
కము. మాహాత్మ్యయుతమునై యున్నది.” 

సాయంకాలమైనది. ధ్యానమునుండి లేచి ఆయుష్మంతుడు రాహులుడు 
భగవంతుడున్నెడకు బోయి దండప్రణతు లాచరించి యొకవో గూర్చొని యిట్లనెను. 


“భంతే! ప్రాణాయామస్కృతి నెట్టు భావించిన, యెట్లు సాగించినచో నది 
మహాఫలదాయకము. మహాత్మ్యయుతమును గాగలది?” 


శ మ.ని2-1-2. 


158 శ్రీబుద్దవర్య 


“రాహులా! అన్నిశరీరములయందును లోవైపున క ఠినభాగములైయుండు 
వెండ్రుకలును గోళ్ళును పండ్లును యెముకలును చర్మమును మాంసమును హృదయ 
మును స్లీహాయకృత్తులును (ప్రేవులును మలమును, ఇవియన్నియు అధ్యాత్మపృధివీ 
ధాతువని చెప్పబడును. ఇదిగాక బైటగానవచ్చునది బాహ్యప్పధథివీధాతువు. దీనిని 
“ఇదినాది యని గాని - “ఇదినేనొని గాని - “ఇది నాయాత్మయని గాని తలంపక 
నిజమునెలిగిన భిక్షువు పృథివీధాతువునుండి లెస్సగ ఉదా సీనుడై చిత్తమును విరక్తము 
జేయుచున్నాడు. 


రాహులా! ఇట్లే శ జలధాతువును అగ్నిధాతువును వాయుధాతువును గూర్చి 
కూడ “ఇది నాదిగాదు - నేనుగాదు - నా యాత్మయు గాది ని యెజింగి నిజమును 
దర్శించి భిక్షువు ఆ ధాతువుల నుండి ఉదాసీనుడై చిత్తమును విరక్తము జేయుచు 
న్నాడు. 

రాహులా! ఆకాశ ధాతువుగూడ ఆధ్యాత్మికమని బాహ్యమని యిరు తెటి 
గులు. ప్రతియొక్క శరీరమునందుండు కర్ణభిద్రములు నాసికాచ్చి ద్రములు లోని 
అవకాశమంతయు ఆధ్యాత్మిక అకాశధాతువు. బైట కానవచ్చునదంతయు బాహ్యా 
కాశధా తువు. దీనినంతను “ఇది నాదిగాదు - నేను గాదు - నా యాత్మయు 
గొది ని యెటీంగి నిజమును దర్శించి భిక్షువు ఆకాశధాతువునుండి ఉదాసీనుడై 
చిత్తమును విరక్తము జేయుచున్నాడు. 


పృథివీసమానమగు భావనను ధ్యానము జేయుము. అట్టి భావన బలపడిన 
పుడు యెట్టి సంస్పర్శములును చిత్తమును ముట్టడింప లేవు. పృథివి, పవిత్రమును, 
అపవిత్రమును మలమును మూత్రమును మంచిని చెడ్డనన్నింటిని భరించుచున్నది. 
కోపించదు. తపించదు. కలత లేదు. అలత లేదు. రాహులా! నీవును పృ థివీసమాన 
మగు భావనను భావించుచు చిత్తమును పదిలపబచుకొనుము. 


ఇట్లే తలంచి జలసమాన భావనను భావించుచు, అగ్నిసమానభావనను భావిం 
చుచు వాయుసమాన భావనను భావించుచు చిత్తమును పదిలపజచుకొనుము. 


ఆకాశము దేనిపైనను అధారపడదు. నీవు అట్టి ఆకాశముతో సమానమగు 


* 151 వ పేజి చూడుడు. 


ద్వితీయ ఖండము 159 


రాహులా! మైత్రీ భావనను భావింపుము. దానిచే ద్వేషము నశింపగలదు. 
కరుణా భావనను భావింపుము. దానిచే హింస తొలగగలదు. ముదితాభావనను 
భావింపుము. దానిచే నిస్ప్రహవీడగలదు. ఉపేక్షాభావనను భావింపుము. దానిచే 
ప్రతిహింసావృత్తి యడగగలదు. 


విషయదోషమును భావన చేయుము. దానిచే రాగము వదలగలదు. 


విషయ - అనిత్యతను భావన జేయుము. దానిచే అహంకారము చల్లాటి 
గలదు. 


రాహులా! ప్రాణాయామ భావనను భావన జేయుము. అది మహాఫల ప్రదము. 
భిక్షువు అరణ్యమున చెట్టు క్రిందనో శూన్యగృహముననో అసనబద్దుడై స్మృతిని 
యెదుటబెట్టుకొని కూర్చొని స్మరించుచు శ్వాసను తీసికొనుచున్నాడు. స్మరించుచు 
శ్వాసను వదలుచున్నాడు. శ్వాసను నిడివిగ విడుచుచు 'నిడివిగ విడుచుచున్నా నని 
యెజుగుచున్నాడు. నిడివిగ తీసికొనుచు 'నిడివిగ దీసికొనుచున్నా' నని తెలీసికొను 
చున్నాడు. పనులన్నిటిని ననుభవించుచు ఊపిరిని వీడుట నేర్చుకొనుచున్నాడు. 
అట్లే ఊపిరిని తీసుకొనుటగూడ నేర్చు కొనుచున్నాడు. కాయానుభవములను ఉప 
శమింపజే యుచు ఊర్పును గ్రహించుచున్నాడు; త్యజించుచున్నాడు. ప్రీతిసుఖము 
ననుభవించుచు చిత్తమును ్రమోదింపజేయుచు, విరాగదృష్టితోడను నిరో ధదృష్టి 
తోడను గూడియు అన్నింటిని యెటీంగి యెటీంగి భావనజేయుచు శ్వాస ప్రశ్వాసల 
నొనర్చుచున్నాడు. రాహులా! ఇట్లు భావనజేయబడి పెంపొందింపబడిన ప్రాణాయా 
మస్మృతి మహాఫలదాయకము - మాహాత్మ్యయుతమునై యున్నది. దాని పాటవము 
బొందినవాడు చివరి శ్వాస ప్రశ్వాసలనుగూడ యెటీగియె నిరో ధించుచున్నాడు.'' 


ఈ పల్కుల విని రాహులుడు సంతుష్టుడై భగవంతుని అభినందించెను. 
అక్షణసూ త్రము 


' అనాథపీండకుని జేతవనారామమున విహరించుచు భగవంతుడొకనాడు 
భిక్షువులను బిలిచి యిట్లనియె. 


“భిక్షువులారా! “లోకము క్షణకృత్యము, క్షణకృత్యమా ని పామరుడగు 
పృథగ్గనుడు పల్కునుగాని క్షణవుననేమో అక్షణవుననేవో యెటుగడు. 


(1) అం. ని8-1-3-8. 


160 శ్రీబుద్దచర్య 


లోకమునందు తథాగతుడు ల్లగ్లతుడు సమ్యక్‌ సంబుద్దుడు విద్యాచరణ సంపన్నుడు 
సుగతుడు లోకవిదుడు అనుత్తర పురుషదమ్యసారధి దేవమనుష్య శాస్త బుద్ద 
భగవంతు డుతృన్నుడై నిర్వాణమునకు గొనిపోవజాలు సంబో ధిజ్ఞానము నుపదే 
శించుచుండియు బ్రహ్మచర్యవాసమునకు ఈ క్రిందివి యేడును అక్షణములు. 
(అసమయములు - అనుకూలము లేని పరిస్థితులు). 


1. పుద్గలుడు (పురుషుడు) నరకమునందు బుట్టుట, 2. పశుజాతియందు 
గలుగుట, 3. ప్రేతయోని నుదయించుట, 4. దీర్జాయువగు దేవ సముదాయమున 
జన్మించుట, 5. దూరవిదేశములందు ఆర్యులు లేని చోట పుట్టుట, 6. మధ్యమ 
జనపదమున (ఆర్యావర్తము) బుట్టియు మిథ్యాదృష్టిగలవాడును, దుష్క్కుతియు 
నగుట, 7. వజ్రమూర్చుడును అనర్జజ్ఞుడును నగుట - భిక్తువులారా! బ్రహ్మచర్యవాస 
మున కివి అక్షణములు. 


మరియు వినుడు. పుద్గలుడు మధ్యమదేశమందు జన్మించి ప్రజ్ఞావంతుడును 
పండితుడును సుభాషీతములను దుర్భాషతములను యెజుంగగల్లువాడును సమర్ధు 
డును నగుట. భిక్షువులారా! బ్రహ్మచర్యవాసమున కిది క్షణమని చెప్పబడును. 
(కణము = సమయము అనుకూలము).”* 


౧౯ 
ప్రోష్టపాద సూత్రము (వి. పూ. 458) 


* భగవంతుడు బుద్దుడు అనాథపీండకుని జేతవనా రామమున యథాపూర్వక 
ముగ విహరించుచు ఒకనాటి పూర్వాహ్హ సమయమున పాత్రచీవరములను గొని 
భికాచరణమున్ద శ్రావస్తిలోనికి బోవుచు యింకను భిక్షకు వేళగాకుండుటచే యిట్లని 
దఠంచెను. “భిక్షను గొనుటకింకను కొంత సమయము దాటవలెను. ఇంతలో గా 
నేను * తిందుకాచారమువెళ్ళి అచ్చోటి సమయ ప్రవాదకము (వివిధమతములకు 
వాదస్థానము) ను, ఏకసాలకమును (పెద్ద శాలగలది) నగు * మళల్లికారామము 
నందుండు ప్రోష్టపాద పరివాజకుని చూచి వత్తును గాక,” అని తలంచి తిందుకాచా 
రము వెళ్ళెను. 


అక్కడ ప్రోష్టపాదుడు మహాపరివ్రాజక సంఘమును గుమిజేసికొని రాజు 
కథలు, చోరకథలు, మాహాత్మ్య కథలు, అన్నపానశయనాసనములకథలు గ్రామకథలు 


(1) దీని 1-9 (2) వర్తమానమందు చీరేనాథము (బహరైచ్‌జిల్లా) 
(3) మళ్లిక = కోసలేశ్వరమహిషి, 


ద్వితీయ ఖండము 161 


పురకథలు స్త్రీ పురుషుల కథలు నానా లోకాభిరామాయణము ప్రసంగించుచుండి 
భగవంతుడు వచ్చుచుండుట దవుదవ్వులనెగాంచి అందరిని సద్దణచి తానును 
మౌనముగ నుండెను. లోనికి ప్రవేశించిన భగవంతునకు ప్రోష్టపాద పరివ్రాజకుడు 
స్వాగతమిచ్చి ఆసనమును సమర్పించి తానొకచో గూర్చొనినంత భగవంతు డిట్లనియె. 


““ఫ్రోష్టపాదా! ఏమో ప్రసంగించుచుంటిరి కాబోలు మధ్యనె ఆసితిరా?*' 


“దేవా! ఆ ప్రసంగముల కేమిలెండు. పోనిండు. వెనుకటి దినాలలోని 
ఒకమాట. కుతూహల శాలయందు నానా సంప్రదాయముల శ్రమణ బ్రాహ్మణులు 
సమావేశమై అభి సంజ్ఞానిరోధ సమాధిని గూర్చి చర్చించిరి. అందొక డిట్లనియె 
- హేతువులేనిదే, ప్రత్యయము లేనిదే పురుషునియొక్క సంజ్ఞ(చేతన) ఉత్పన్నమగు 
చున్నది; నిరుద్దమును నగుచున్నది. అప్పు డతడు సంజ్ఞారహితుడు అసంజ్ఞి యగుచు: 
న్నాడు. . 

మటీయొక డిట్లనియె -“అదియట్లుగాదు. సంజ్ఞ పురుషుని ఆత్మ. అది 
వచ్చును. పోవును. వచ్చినపుడు సంజ్ఞావంతుడ గుచున్నాడు. పోయినపుడు 
సంజ్ఞారహితుడు అసంజ్ఞి యగుచున్నాడు. అభిసంజ్ఞానిరో ధము నిట్లు జెప్పుదురు. 
వేజొక డిట్లనియె - “అదియు పొసగదు. మహాబుద్దిమంతుడగు శ్రమణ బ్రాహ్మణు 
డొకానొకడు పురుషుని సంజ్ఞను కూర్చును; యెడబాపును. అదియె అభిసంజ్ఞానిరో 
ధము' ఇంకొకడు యిట్లనియె - “కాదు. కాదు. మహాబుద్దిమంతమగు దేవతయుం 
డును. అదియె ఈ పురుషుని సంజ్ఞను చేర్చుటయు విడదీయుటయు జేయును. 
విడదీసినపు డతడు అసంజ్ఞి యగును. అదియె అభిసంజ్ఞా నిరోధము అని యిట్లు 
పలువురు పలువిధముల (ప్రసంగించిరి.. తాము సర్వజ్ఞ మూర్తులరు - చతుర మేధావు 
లరు సెలవివ్వండి.”’ 


“ప్రోష్టసాదా! హేతువు లేనిదే ప్రత్యయము లేనిదే పురుషుని సంజ్ఞలు గలుగు 
ననియు తొలగుననియు పలికిన శ్రమణ (బ్రాహ్మణుడు తొలుతనె జాటీనాడు. 
హేతువుతో గూడియె ప్రత్యయముతో గూడియె పురుషుని సంజ్ఞలు కలుగుటయు 
నిరుద్దమగుటయు గలదు. శిక్ష (నియమము) వలన కొన్ని సంజ్ఞ లుదయించు 
టయు, నిరుద్దమగుటయును గలదు. శిక్షయనిన నేమనెదవా? వినుము. 


ప్రోష్టపాదా! తథాగతుడు లోకమునం దుదయించినాడు. అతడు సమ్యక్‌ 
సంబుద్దుడు. విద్యాచరణ సంపన్నుడు. సుగతుడు. లోకవిదుడు. బుద్దభగవంతుడు. 
అతడు లోకమున కంతటికి కల్యాణమయమగు ధర్మము నుపదేశించుచున్నాడు. 


162 శ్రీబుద్దచర్య 


+ ఆ ధర్మమును బొంది భిక్షువు శీలసంపన్నుడై నీవరణ పంచకమును దొలగి 
తన్ను దాను జూచుటవే ప్రమోదమును పొందుచున్నాడు. ప్రముదితునకు ప్రీతి 
కల్లుచున్న ది. ప్రీతిసహిత చిత్తునకు కాయము ఫ్ర శ్రబ్రమగుచున్నది. ప్రశ్రబ్రకాయునకు 
సుఖానుభూతి దొరకుచున్నది. సుఖితచిత్తునకు సమాహిత (ఏకాగ్ర) మేర్చడుచు 
న్నది. వాడు కామములనుండి అకుశలధర్ములనుండి వేటై, సవితర్క వివేకమువలన 
గలిగిన ప్రీతి సుఖముతోకూడ ప్రథమధ్యానమును పొందుచున్నాడు. ఇంతకు 
ముందుండెడి కామసంజ్ఞ యిపుడు నిరుద్దమగుచున్నది. (కొత్తగ సూక్ష్యసత్య సంజ్ఞ 
ఉదయించుచున్నది. వాడపుడు “సూక్ష్యసత్యసంజ్ఞి' యగుచున్నాడు. ఈ శిక్షతో 
కొన్ని కొన్ని సంజ్ఞలు దయించుటయు కొన్ని కొన్ని సంజ్ఞలు నిరుద్దమగుటయు 
గలదు. ఇదియే శిక్ష 

ప్రోష్టపాదా! వితర్కవిచారములుపశాంతింప అంతః ప్రసన్నత సిద్దింప, 
వితర్కవిచార రహిత సమాధివలన గలిగిన ప్రీతిసుఖయుతమగు ద్వితీయధ్యానమును 
భిక్షువు ప్రాపించుచున్నాడు. అంతట వానికి యింతకుముందుండిన సూక్ష్మసత్య సంజ్ఞ 
నిరుద్దమైపోవును. సూక్షసత్యసంజ్ఞావంతుడే యైపోవును. ఈ శిక్షయందుకూడ 
కొన్ని కొన్ని సంజ్ఞలుదయించుటయు, కొన్ని కొన్ని నిరుద్దమగుటయు గలదు. 
ఇదియే శిక్షాపద్దతి. 


మరియు స్రోష్టపాదా! భిక్షువు ఆపైన ప్రీతి విరాగములనుండి ఉపేక్షకుడై 
తృతీయధ్యానమును బొంది ముందటి సంజ్ఞలన్నియు నిరుద్దమగుచుండ ఉపేక్షాసుఖ 
ముతో గూడిన సూక్షసత్యసంజ్ఞను బొందుచున్నాడు. ఈ శిక్షనుండియు కొన్ని 
కొన్ని సంజ్ఞలుదయించుటయు, అడగిపోవుటయును గలదు. ఇదె శిక్షాపద్దతి. 


ప్రోష్టపాదా! భిక్ష వటుపిమ్మట చతుర్హధ్యానమున్సు బొంది ముందటి సంజ్ఞలను 
బాసి అదుఃఖ అసుఖ సూక్మసత్యసంజ్ఞ గలవాడగుచున్నాడు. దీనియందును కొన్ని 
సంజ్ఞలు గల్గుటయు కొన్ని తొలగుటయును గలదు.' 


ఇట్లు భిక్షువు క్రమముగా ఆకాశ ఆనంత్య ఆయతన సంజ్ఞను, విజ్ఞాన ఆనంత్య 
ఆయతన సంజ్ఞను, అకించన్యాయతన సంజ్ఞను బొందుచూ ముందటి ముందటి 
సంజ్ఞలను వదలుచున్నాడు. ఈ ప్రతియొక్క శిక్షాపద్దతియందును కొన్ని సంజ్ఞలు 
గల్లుటయు కొన్ని తొలగుటయు గలదు. 


జ 1465 - 147 పేజీలు చూడుడు. 


ద్వితీయ ఖండము 163 


ప్రోష్టపాదా! అంతట భిక్షువు స్వకసంజ్ఞియై (తనయందెసంజ్ఞలను [గ్రహించు 
వాడై) క్రమముగ (సంజ్ఞా గ్రము) శ్రేష్టమగు సంజ్ఞను బడసి చింతనములను వదలి 
నిరోధమును సృర్శించుచున్నాడు. అప్పుడు అభిసంజ్ఞానిరో ధయుతమగు సం ప్రజ్ఞాత 
సమాధి యుదయించుచున్నది. ఈ విషయమునుగూర్చి యీ వర కిట్లు వినియు 
న్నావా?” 


“భగవంతా! మీరిప్పుడు చెప్పగ వినుచున్నాను. దేవా! మీరు ఒకే సంజ్ఞాగ్ర 
మును జెప్పుచున్నారా? వేలు వేగు సంజ్ఞాగ్రములను జెప్పుచున్నారా?”? 


“పోస్టప్రాదా! ఒక్కటిగను భిన్నభిన్నములుగను కూడ నేను సంజ్ఞాగ్రము 
(శ్రష్టమగు సంజ్ఞ) లను జెప్పుచున్నాను. ఎట్టెట్టి నిరోధమును పొందుచున్నాడో అట్టి 
యట్టి సంజ్ఞా(గ్రములను జెప్పుచున్నాను.”? 

“భంతే! సంజ్ఞ ముందుగను, జ్ఞానము వెనుకగను కల్లుచున్నదా! లేక జ్ఞానము 
ముందుగను సంజ్ఞ వెనుకయు గల్లుచున్నదా?"' 


“ప్రోష్టపాదా! సంజ్ఞయే మొదట్ట కలుగ్రుత్చున్నది. వెనుక జ్ఞానము క్రలుగుచు 
న్నది. ప్రతివాడును ఈ కారణ్రివవెచేత యా జ్ఞానము కల్గినది ని తలంచుచున్నాత్యు 
కాబట్టీ సంజ్ఞయే మొదట కలిగి తర, జ్ఞానము కల్గినది. 

“సుగతా! పురుషునకు సంజ్ఞయే, ఆత్మయా? లేక వేర్వేరా??” 

“స్రోష్టపాదా! నీవు ఆత్మను దేనినిగ తలంచుచ్చున్నావు??”-- 

“గౌతమా! స్టూలరూపము గలదిగను, నాల్గు మహాభూతములతో గూడిన 
దిగను కవలింకార ఆహారముగను (కబళములరేసి భుజించునట్టిది) నే నాత్మను 
దలంచుచున్నాను.”' - 

“ప్రోష్టపాదా! అట్లయిన సంజ్ఞయు ఆత్మయు వేర్వేజెియగుచున్నవి.? 

“భంతే! ఆత్మను మనోమయమును, అంగ ప్రత్యంగ సహితమును, యిం ద్రి 
యయుతమునుగ దలంతును.”? 


ప్రోష్టపాదా! అటులయినను సంజ్ఞలును ఆత్మయు వేరువేరె యగును. అంగ 
ప్రత్యంగ యుతమును యింద్రియ సహితమును మనోమయమును ఆత్మయగువో 
నీ పురుషునకు కొన్ని సంజ్ఞలు కల్లుటయు, కొన్ని తొలగుటయునై యున్నది.” 


164 శ్రీబుద్దచర్య 


“శాస్తా! ఆత్మను రూపరహితముగను సంజ్ఞామయముగను భావింతును.”? 
“ప్రోష్టపాదా! అలాగైనను సంజ్ఞలును ఆత్మయు భిన్నభిన్నములె” 


“ప్రభూ! సంజ్ఞయు అత్మయు ఒకటేయనిగాని, వేర్వేరని గాని నేనెటుంగ 
గల్లుదునా?”” 


“ ప్రోష్టపాదా! భిన్న దృష్టి - భిన్నరుచి గలవారలకు, భిన్నాచార్యానుగతుల 
కట్టు యెటుంగుట కరము దుష్కరము.”” 


“గౌత్రమా! అటులవుగాక. లోకము నిత్యమనుట నిజమా? అనిత్యతా 
విచారము వ్యర్థమా??? 


“ప్రోష్టపాదా! ఆ విషయమును నేను అవ్యాకృతము (విచారించుటకు 
యోగ్యము కానిది అనినాను. 

“గౌతమా! లోకము అశాశ్వతమనుట నిజమా?” 

“ఫ్రోస్టప్రాదా! ఆ చర్చ అవ్యాకృతము.”” 

“గౌత్రమా! లోకము అంతవంతమా?”” 

oe ప్రోష్టపాదా! ఆ విషయము అవ్యాకృతమనినాను.” 

“గౌత్రమా! లోకము అనంతవంతమా?” 

“ప్రోష్టపాదా! అదియు నవ్యాకృతమే.”? 

“గాతమా! జీవుడు, శరీరము నొకటియా?”” 

“ ప్రోష్టపాదా! అవ్యాకృతమే”” 

“గౌతమా! జీవుడు శరీరము వేువేజా?”' 

“ప్రోష్టపాదా! అవ్యాకృతమే.”' 

“గౌతమా! తథాగతుడు మరణించి మరియు జిన్మించ్చునా?”' 

“రోష్టపాదా! ఆ విషయ మవ్యాకృతమనినాను,?? 77 

“భంతే! తథాగతుడు తిరిగి జన్మించడా?”” 

“ ప్రోష్టపాదా! అదియు నవ్యాకృతమే.?” 

“భంతే! అవ్యాకృతమని భగవంతు డెందకు పల్కినాడు?” 

““ ప్రోష్టపాదా! అర్థయుక్తముగాక, ధర్మయుక్తమునుగాక, బ్రహ్మచర్యమున 
కును నిర్వేదమునకును విరాగమునకును నిరోధమునకును ఉపశమమునకును 
అభిజ్ఞకును సంబోధికిని నిర్వాణమునకును కొజగాని యీ ప్రసంగములను అవ్యా 
కృతములని తీర్మానించినాను.” 


ద్వితీయ ఖండము 165 


“ప్రభూ! వ్యాకృతము (చెప్పదగినవి) లని వేటిని జెప్పినారు?”” 


“ప్రోష్టపాదా! ఇది దుఃఖమనియు, ఇది దుఃఖసముదయమనియు, ఇది 
దుఃఖనిరోధ మనియు, ఇది దుఃఖనిరోధగామినీ ప్రతిపదమనియు నేను వ్యాకృతము 
లొనర్భినాను.”' 


“ప్రభూ! వాటిని వ్యాకృతములని భగవంతు డెందుకన్నాడు?” 


“ప్రోష్టపాదా! అర్జమునకును ధర్మమునకును బ్రహ్మచర్యమున కును, 
నిర్వేదమునకును విరాగమునకును నిరోధమునకును ఉపశమమునకును అబిజ్ఞకును 
సంబోధికిని నిర్వాణమునకు ఉపయోగమగుట వలన వ్యాకృతములన్నాను."* 


“దేవా! చిత్తము.” 


ఆసనమునుండి లేచి భగవంతుడు భిశాచరణమునకు బోయెను. అంతట 
ప్రోష్ట పాద పరివాజకుని చుట్టుముట్టుకొని తక్కిన పరివ్రాజకులు చీవాట్లు పెట్ట 
దొడగిరి.*' ప్రోష్టపాదా! గౌతముడు చెప్పినదాని కెల్లను తల నూపుచుంటివి. అతడో 
ఒక విషయమునైన నిక్కచ్చిగ తీర్మానించి చెప్పియుండలేదు. అవ్యాకృతములని 
తప్పుకొన్నాడు. నీకిది తగునా?” 


“అయ్యలారా! మీరు జెప్పునది నిజమే. శ్రమణగాతముడు దేనిని నిష్కర్షించ 
లేదు. అయినను అతడు ధర్మవేత్త. ధర్మ నియామకుడు. అంతవాడు చెప్పినదానిని 
కాదన లేక తలనూపితి” నని ప్రోష్టపాదుడు పలికెను. 


రెండుమూడు దినములు గడవినంత ప్రోష్టపాదుడును, చిత్రహస్తి సారిపుత్రు 
డును భగవంతు డుండువోటికి బోయి అభివాదనము జేసి యొకచో గూర్చొనిరి. 
ప్రోష్టపాదుడును ఆనాడు పరివ్రాజకులు తన్నుతూలనాడిన సమాచారము బుద్దునకు 
నివేదించెను. బుద్దుడు యిట్లనియె. 


“ప్రోష్టపాదా! ఆ పరివ్రాజకు లందలు గ్రుడ్డినారు. వారిలో నీ వొక్కడవే 
కన్నులు గలవాడవు. అయ్యా! ఏకాంశిక ధర్మములనెన్నియో నేను జెప్పితిని. అనైకాం 
శిక ధర్మములను గూడ చెప్పితిని. “లోకము శాశ్వతము; అశాశ్వతము; తథాగతుడు 
మరణించిన పిదప తిరిగి పుట్టును. పుట్టుట లేదు ఈలాంటి విషయములన్నియు 
నేను అనైకాంశిక ధర్మములుగ ఉపదేశించితిని. ఇవి అర్ధధర్మములకుగాని నిర్వేద 
నిర్వాణములకుగాని దేనికిని కొజిగానివి. ప్రోష్టపాదా! దుఃఖము, దుఃఖసముద 


166 శ్రిబుద్దచర్య 


యము, దుఃఖనిరోధము, దుఃఖనిరోధగామినీ ప్రతిపదమనెడి ఏకాంశిక ధర్మముల 
నుపదేశించితిని. ఇవి ధర్మార్థములకును నిర్వేద నిర్వాణములకును ఉపయోగించు 
నవి. 


ప్రోష్టపాదా! ఒక్కొక్క శ్రమణ బ్రాహ్మణుడు “మరణానంతరము ఆత్మసుఖ 
లోకములకు బోయి మహాసుఖవంతమై యుండు నని చెప్పును. “నీవా సుఖలోక 
ముల నేనాడైన చూవివచ్చితివా?” యని వాని నడిగిన వాడు “లేదో నును “పోనిమ్ము, 
మహాసుఖవంతమై యుండు ఆత్మను చూచినావా?” యని అడిగిన “లేదు అనును, 
“ఆ సుఖలోకములకీ మార్గము తప్పక చేర్చునని నిక్కముగ నీకు తెలియునా 
యని ప్రశ్నించిన దానికిని వాడోతెలియదు అనును. ఇట్టి శ్రమణ బ్రాహ్మణుల 
మాటలు ప్రమాణ శూన్యములుగాక మరేమి యగును?” 


“భంతే! అవశ్యము ప్రమాణరహితములే, 92 


ప్రోష్టపాదా! ఒకానొక పురుషుడు “నేనీ దేశమునందలి జనపదకల్యాణి 
(అత్యంత సుందర స్త్రీ) ని వలచియున్నా' నని జెప్పును. వానింజూచి “ఓయీ! ఆమె 
యేజాతిది? ఏరూపు గలది? ఎచ్చట నివసించును?” అనియడిగినచో వాడు ' అదేమి 
యును నాకు తెలియదు. ఆమె మాత్రము కావలెనని పలుకును. 'మూఢుడా! 
ఊరుపేరు తెలియక జాడపో కడ నెజుంగక, ఆమె నాకు కావలే ననుటలో అర్థమేమి? 
ప్రోష్టపాదా! నీవేమి జెప్పెదవు? 


“దేవా! ఆ మాట అర్ధహీనమైది.” 


“మరియు ప్రోష్టపొదా! ఒకానొక పురుషుడు నాల్గుదారులు కలియు కూడలి 
యందు సోపానములు (తాపలు) కట్టుచున్నాడు. వానిని జూచి ప్రజలు “అయ్యా! 
ఈ సోపానములు యే మేడలు యెక్కుటకు కట్టుచున్నావు? ఆ మేడ యే దిక్కునందు 
న్నది?” అని యడిగిన వాడు “నాకు తెలియది న్నచో * ఓయీ! నీవా ప్రాసాదమును 
తెలియనిదే చూడనిదే దానిపై నెక్కుటకు తాపలు గట్టుచున్నాన' నుట యేపాటి తెలివి 
గలమాట? అని (ప్రజ లడుగకుందురా? ప్రోష్ట్రపాదా! నీవే మనెదవు?”* 


“దేవా! నిరర్ధకమైన ఆ మాటకు' ప్రామాణికత లేదు.” 


““ప్రోష్టపాదా! ఆ శ్రమణ బ్రాహ్మణుడు ' మరణించిన పేదప ఆత్మ సుఖలోక 
ములకు పోయి సుఖము ననుభవించు ననుటకూడ అట్లే యున్సది.”” 


ద్వితీయ ఖండము 167 
“దేవా! నిజము. 


“ ప్రోష్టపాదా! స్టూలఆత్మ ప్రతిలాభమని, మనోమయాత్మ ప్రతిలాభమని, 
అరూప ఆత్మ ప్రతిలాభమని ఆత్మ ప్రతిలాభము (శరీరగ్రహణము) లు మూడు 
విధములు. రూపవంతమును నాలుగు మహాభూతములతో కూడినదియు, ఆహా 
రమును కొనునదియు నగునది స్టూలాత్మ ్రతిలాభము. రూపవంతమును 
అంగ్రత్యంగయుతమును ఇంద్రియ సహితమును నగునది మనోమయాత్మ ప్రతి 
లాభము. రూవహీనమును, సంజ్ఞావంతమును నగునది అరూపాత్మప్రతి లాభము. 
(శరీర పరిగ్రహము) నేనా మూడు విధములగు శరీర గ్రహణములనుండి విముక్తు 
డగుటకు ధర్మోపదేశము చేయుచున్నాను. ఈ మార్గమున నడచువానికి అకుళల 
ధర్మములు నశించును. కుశలధర్మములు సంభవించును. ప్రమోదమును ప్రీతిని 
ప్రశ్రబ్దిని స్మృతిని సంప్రజన్యమును సుఖమును బొంది విహరించ గలడు.” 


భగవంతుడు బుద్దుడు యిట్లు చెప్పుచుండుటను విని చిత్రహస్తి సారిపుత్రు 
డిట్లనియె - ““భంతే! స్ట్రూలశరీరపరి[గ్రహమున్నపుడు, మనోమయ శరీర పరి 
గ్రహముగాని, అరూపశరీరపరి గ్రహముగాని సార్ధకమగుట లేదు. ఆ సమయమునకు 
స్టూలశరీర పరి గ్రహమొక్కటియే సత్యమగుచున్నది. అట్లే తక్కిన రెండింటి విషయము 
కూడ. ఏదో ఒకటి యుండినపుడు తక్కిన రెండును మిథ్యలగును.”” 


“చిత్రా! అవును. పాలనుండి పెరుగు గలుగుచున్నది. పెరుగునుండి నెయ్యి 
కలుగుచున్నది. కాని పాలున్నపుడు తక్కిన రెండును లేవు. 'పెరుగున్నపుడు పెరుగే 
సత్యము. కడమరెండును మిథ్యలు. నెయ్యి ఉన్నపుడు దానిని నెయ్యియని యందురు 
గాని పాలనిగాని పెరుగనికాని చెప్పుట లేదు. అట్లే స్టూలశరీర పరిగ్రహము న్నపుడు 
మనోమయ శరీర పరిగ్రహముగాని అరూపశరీర పరిగ్రహముగాని చెప్పబడదు. 
మనోమయశరీర పరిగ్రహమున్నపుడు మిగత రెండును చెప్పబడవు. అరూపశరీర 
పరిగ్రహమున్నపుడును స్టూలశరీర పరిగ్రహముగాని మనోమయశరీర పరిగ్రహ 
ముగాని చెప్పబడవు. చిత్రా! ఈ లౌకికసంజ్ఞల నంటక తథాగతుడు వ్యవహరించు 
చున్నాడు.” 


ఇట్లు చెప్పినంత ప్రోష్టప్రాద పరివ్రాజకుడు భగవంతుని జూచి “భంతే! 
ఆశ్చీర్యము - అబ్బురము - నేటినుండి నన్ను అంజలిబద్ద శరణాగత ఉపాసకునిగ 
స్వీకరించండి” అని ప్రాక్టించెను. 

F14 


168 శ్రీబుద్దచర్య 


చిత్రహస్తి సా రిపు త్రుడును భగవంతునితో “దేవా! ఆశ్చర్యము - అబ్బురము. 
నేను భగవంతుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును భిక్షుసంఘమునుగూడ, 
భగవానులవద్ద నాకు ప్రవ్రజ్య లభించుగాక. ఉపసంపద ప్రాప్తించుగాకో” అని వేడు 
కొనెను. 

బుద్దభగవంతుని వద్ద చి త్రహస్తీ సారిపుత్రుడు ప్రవ్రజ్యను ఉపసంపదను బొంది 
ఏకాకియై ప్రమాదరహితుడై ఆత్మసంయమియై విహరించుచు, దేనికొజకు కుల 
పుత్రులు గృహములవదలి ప్రవ్రజితులయ్యెదరో అట్టి అనుపమ బ్రహ్మచర్య ఫలము 
యొక్క సాకాత్కారమును బొంది విహరింపదొడగెను. జన్మబంధములు క్షీణించి, 
బ్రహ్మచర్య ఫలము సిద్దించి కృతకృత్యుడై కరణీయమేమియు లేక ఆయుష్మంతుడు 
చిత్రహస్తి సారి పుత్రుడు ల్హతులయందొక్కడయ్యెను. 


— m/e 


ఆయుస్సు 49 - 55 వి. పూ. 457 - 451 


శ్రిబుద్ద చర్య 
తీయఖండము 


తైవిద్య సూత్రము (వి. పూ. 457) 


“ ఒక సమయమున భగవంతుడు బుద్దుడు * కోసలదేశమునందు సంచరిం 
చుచు అయిదునూర్ల భిక్షువులతో మనసాకటమను బ్రాహ్మణా గ్రహారమును వచ్చి 
చేరెను. ఆ గ్రామమున కుత్తరముననుండు అచిరవతీ నదీతీరమున నొక ఆమ్రవన 
ములో విడిసి విహారము చేయుచుండెను. 


ఆ కాలమునందు సుప్రసిద్దలును మహాధనవంతులును నగు* చంక, తారు 
క్షుడు, పౌష్కరసాతి, జానుశ్రోణి, తోదేయ్యుడు మున్నగు బ్రాహ్మణులు పలువురు 
ఆ గ్రామమునందే నివసించుచుండిరి. 


ఇట్టుండ నొకానొకనాడు పౌష్కరసాతి శిష్యుడగు వాసిష్టుడును, తారుక్షుని 
శిష్యుడగు భారద్వాజుడును వాహ్యాళికై దారినడచుచు యేదో విషయమును తీసికొని 
వివదించుచుండిరి. అందు వాసిష్టమాణవుకు డిట్లనియె. 


1.దీ.ని1-13. 

2, యుక్తప్రాంతములోని ఫైజాబాదు, గోండా, బహరైచ్‌, సుల్తాన్‌పూర్‌, బారాబంకీ, 
బస్తీజిల్లాలును, గోరఖ్‌పూర్‌ జిల్లాలో కొంతభాగమును. 

. చంకి ఓపసాదనివాసి, తారుక్షుడు ఇచ్చానంగలవాసి, పౌష్కరసాతి ఉక్కుట్టవాసి 
జానుగ్రోణి శ్రావస్తీవాసి, తోదేయ్యుడు తుదీగ్రామనివాసి. 


యలు 


170 'శ్రీబుద్దచర్య 


“భారద్వాజా! బ్రహ్మసాలోక్యమునకు సత్వరముగను, నిరాటంకముగను 
జేరుటకు పొష్కరసాతి బ్రాహ్మణుడు జెప్పుమార్షమే శ్రేష్టమైనది.” అది విని 
భారద్వాజు డిట్లనియె. 


“వాసిష్టా! తారుక్షబ్రాహ్మణుడు జెప్టునదియే అందుకు యోగ్యము.: 
ఒకరిమాటొకరికి నచ్చ లేదు. చివరకు భారద్వాజునకు వాసిష్టు డిట్లనియె. 


“భారద్వాజా! శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు ఈ గ్రామమునకు ఉత్తరదిశ 
యందుండు అవిరవతీ (రాపతీ) నదీతీరమున మామిడివనములో విహరించుచు 
న్నాడు. అతడు సుప్రసిద్దుడు. ఆతని కడ కరిగి ఈ విషయమును తీర్మానించు 
కొందము.”” 


సరియే పోదమని యిర్వురు మాణవకులును భగవంతుడున్నెడకు బోయి 
కుశల ప్రశ్నములొనర్చి ఒక్కెడ గూర్చొనిరి. అందు వాసిష్టమాణవకు డిట్లనియె. 


““గౌతమా! మాకొక వివాదము వచ్చినది. బ్రహ్మసాలోక్యము నతిశీఘ్రముగ 
చేర్చుటకు పొష్కరసాతి చెప్పెడి మార్గమే శ్రేష్టమని నే నన్నాను. తారుక్షుడు చెపుమా 
గ్గే ఉత్తమమని ఈ భారద్వాజు డనుచున్నాడు. ఇదియె వివాదము.” 


“వాసిష్టా! నీవిట్లు చెప్పెదవు. భారద్వాజు డట్టు చెప్పును. ఇక దీనిలో 
నిగ్రహము - వివాదము యెందులకు?”* 

“గౌతమా! ఆ మార్గము బ్రహ్మసాలోక్యమును చేర్చగల్లుననుటలో వివాదము 
లేదు. అదియొక టేమి? మార్గామార్గములను గుఠీంవి ఐతరేయ బ్రాహ్మణుడు, 
తైత్తిరీయ బ్రాహ్మణుడు, ఛందోగ బ్రాహ్మణుడు, ఛందావా బ్రాహ్మణుడు, బ్రహ్మచర్య 
బ్రాహ్మణుడు మున్నగువారు పలుదెరువుల చెప్పినారు. త్రోవలనేకములయ్యును 
ఒకే గ్రామమునకు జేర్చినట్లు వీరు జెప్టుమార్గములును అన్నియుకూడ బ్రహ్మసలోక 
తనె సిద్దింపజేయును.”* 

“వాసిష్టా! వారు జెప్పు మార్గములు బ్రహ్మసలోకతను జేర్చగలవా?”” 

“గౌతమా! చేర్చగలవనియె జెప్పుచున్నాను.”? 


“వాసిష్టా! ఆత్రైవిద్య (మూడువేదముల నెటీగిన) బ్రాహ్మణులందొకరైనను 
బ్రహ్మమనిన యేమో, అతని లోక మెట్టిదో కండ్లార చూచినారా!” 


తృతీయ ఖండము 171 
“గౌతమా! లేదు.” 


“వాసిష్టా! పోనిమ్ము. వారి గురువులలో - ఆచార్యులలో నెవడైన చూచి 
నాడా?’ 


“గాతమా! లేదు.” 
“వాసిష్టా! వారి గురుపరంపరలో యేడవమూలవురుషుడైనా చూవినాడా?” 
“గౌతమా! లేదు.” 


““వాసిష్టా! సరే పోనిమ్ము. నీవు చెప్పిన త్రెవిద్య బ్రాహ్మణుల పెద్దలు, పెద్దలకు 
పెద్దలు, గురువులు, వారిగురువులలో నొక్కడైనను ' బ్రహ్మమిట్టిది - ఈ విషయ 
మందున్నది - ఇక్కడున్నది - మేమెజుగుదుము - మేము చూచితిమి” అని చెప్ప 
గల్లిరా?”* 


“గాతమా! లేదు.” 


“వాసిష్టా! వీరేగాదు, వీరి అవార్యులు స్రాచార్యులు పరంపరాచార్యులు గూడ 
బ్రహ్మమును చూడనివారేయైయుండ, వీరు ఇపుడు “మేము జూడని - మేమెజుగని 
బ్రహ్మసాలోక్యమునకు చక్కని సులభమగు మార్గమును ఉపదేశించుచున్నామి ని 
వెవుచుండుట హాస్యాస్పదము అప్రమాణము కాదా?” 


“గాతమా! నిజమే” 


“వాసిష్టా! ఇదియంతయు అంధపరంపరా న్యాయము. గ్రుడ్డీవారొకని 
నొకడు అంటుకొని బారుదీసి నిలిచిన కూడా వస్తువును చూచుటకు ఒక్కడును 
సమర్చుడుగాడు. ముందున్న వాడును గాన లేడు. నడుమనుండువాడును గానలేడు. 
చివరనుండువాడును గానలేడు. అట్లే ఈ విద్య బ్రాహ్మణుల మాటకూడా నిరర్ధ 
కమును, నిస్సారమును నైనది. అయ్యా! వాసిష్టా! మీ తైవిద్య బ్రాహ్మణులు 
సూర్యచంద్రులు యెందుండి పుట్టు చున్నారో యెందు గ్రుంకుచున్నారో చూచుచు 
న్నారా? ఆ సూర్యచంద్రులను గూర్చి ఉపాసనా ప్రార్థనలను జేయుదురా? చేయు 
వారిని చూచుచున్నారా?”* 


“గౌతమా! చంద్రసూర్యుల ఉదయాస్తమానముల జూచుచున్నారు. వారిని 
ఉపాసించుచున్నారు. ఉపాసించువారిని గూడ జూచుచున్నారు.”? 


171 శ్రీబుద్దచర్య 


“వాసిష్టా! ఆ చంద్రసూర్యుల సాలోక్యమును పొందుటకు భక్తులైనవారికి 
చక్కని మార్గమును వారు బోధించుట లేదా?” 


“గౌతమా! లేదు.” 


కశ వాసిష్టా! ఇది యేమి? తాము కండ్లారా చూడగల్ల్గీన, ఉపాసింపగల్లిన చం ద్ర 
సూర్యుల లోకములకు పంపే మార్గమును చెప్పు టకే అసమర్హులైన వీరు, తాముగాని 
తమ పూర్వులుగాని కండ్లతోనైన జూడని బ్రహ్మసాలో క్యమునకు చక్కని మార్గవ ఎను 
ఉపదేశించుచున్నామనుట, యేమంత విశ్వసింపద గియున్నది?”' 

“గౌతమా! నిజమే.” 


“వాసిష్టా! * ఒకానొక పురుషుడు “నేనీ దేశమునందలి జనపదకళ్యాణి 
(మహా సుందర స్త్రీ) ని వలచియున్నా' నని చెప్పును. వానిని జూవి “ఓయీ! అమె 
యేజాతిది? ఏరూపు గలది? ఎచ్చట నివసించు నని యడిగినచో వాడు “అదేమియు 
నాకు తెలియదు. ఆమె మాత్రము కావలె? ననును. వాసిష్టా! ఆ మాటకేమైన విలువ 
యున్నదా??” 


“గౌత్రమా! అది అర్ధము లేనిమాట."” 


“వాసిష్టా! (తైవిద్య బ్రాహ్మణుల మాటలుకూడ నట్టివే. మథీయు వినుము. 
అద్దరి యిద్దరి నీటితో నిండియున్న యీ అచిరవతీనదిని దాటగోరి ఒక పురుషుడు 
ఈ వైపు తీరమున నిలువబడి “ఓ అవైపుననుండు తీరమా! ఇటురమ్ము. ఇచ్చటికి 
రమ్ము? అని యెంతగా కేకలు వేసినను ఆవలి యొడ్డు యీవలికి రాగలదా?”* 

“గౌతమా! రాలేదు.” 

“వాసిష్టా! ఇట్లే తైవిద్య బ్రాహ్మణులుకూడ బ్రాహ్మణయోగ్యములగు 
ధర్మములను వీడి అబ్రాహ్మణధర్మములను ఆగ్రయించినవారై “మే మింద్రుని 
ఆహ్వానించుచున్నాము. ఈశానుని ఆహ్వానించుచున్నాము. బ్రహ్మను ఆహ్వానము 
చేయుచున్నాము. ప్రజాపతిని ఆహ్వానము జేయుచున్నాము. దేహము వదలిన తర్వాత 
మేము వారిలోకములందు నివాసమును (సాలోక్యమును) పొందగలొ మని యే 
మేమో ప్రల్లదము లాడుచుందురు. అది అసంభవము. అయ్యా! ఈ అచిరవతీ నదిని 


దాటగోరువాడు యీ ఒడ్డుననే బంధింపబడినచో వాడు ఆవలితీరము నెట్టు చేర 
గలడు?” 


౫ 166వ పేజీ చూడుడు. 


తృతీయ ఖండము 173 
“గాతమా! చేరలేడు.” 


“అక వాసిష్టా! కామగుణము లయిదును బంధములని ఆర్యవినయమున 
వెప్ప బడును. 1. కంటితో చూడబడు ప్రియరూపము. 2. చెవితో వినడు ప్రియ 
శబ్దము. 3. ముక్కుతో (గ్రహింపబడు ప్రియగంధము. 4. నాలుకతో తీసికొను 
ప్రియరసము. 5. చర్మముతో గైకొను ప్రియస్పర్శము - ఈ అయిదు కామగుణము 
లును రాగోత్సాదకము లౌటచే బంధనములని చెప్పబడినవి. ఆ తైవిద్య బ్రాహ్మణులీ 
అయిదింట బంధింపబడి వివశులై విస్టృతులై 'వెలువడు మార్గము గానక వెతనొందు 
చున్నారు. ఇట్టి వీరు బ్రహ్మసలోకతను కాయమువిడిచిన పిదప పొందెదమనియు 
పొందించెదమనియు పలుకు పలుకులు సత్యమెట్లు కాగలవు. ? వాసిష్టా! ఈ అచిరవతీ 
నదిని దాటి ఆ గట్టును చేరగోరువాడు ఈ గట్టునందే మొగమును మూసుకొని 
పరుండినచో వాడు ఆ తీరము నెట్లు 'జేరగలడు?” 


“గౌతమా! చేరలేడు.”? 


“అట్లే, వాసిష్టా! నీ వరణము లయిదింటిని ఆర్యవినయమందు ఆవరణము 
లని బంధనములని చెప్పుదురు. 1. కామచ్చందము 2. వ్యాపాదము, 3. స్యానమృ 
ద్దము, 4. బెద్దత్యకౌకృత్యము, ర్‌. విచికిత్స యనునవి. ఈ అయిదింటిచే కప్ప 
బడియున్న త్రైవిద్య బ్రాహ్మణులు చచ్చిన పిదప బ్రహ్మలోకమును చెందుదుమనుట 
సుతరాం అసంభవము. వాసిష్టా! కులవృద్దులగు పెద్దలు బ్రహ్మమును సపరి గ్రహమని 
చెప్పుదురా? అపరిగ్రహమని చెప్పుదురా?”” 


“గౌతమా =పరిగ్రహమనియే”” 

“వాసిష్టా! ద్వేషముతో కూడినదనియా, ద్వేషముతో వీడినదనియా?”* 
“గౌతమా! ద్వేషముతో వీడినదనియె చెప్పుదురు.” 

“వాసిష్టా! బ్రహ్మము వ్యాపాద (ద్రోహ) సహితమా? వ్యాపాదరహితమా?”? 
“గౌతమా! వ్యాపాదరహితమే”' 

“వాసిష్టా! క్లిష్ట చిత్రమా? లక్షిష్టవిత్తమా??” 

“గౌతమా! అక్షిష్ణ చిత్తమే” 

“ వాసిష్టా! బ్రహ్మము జితేంద్రియమా? అజితేంద్రియమా?? 
“గౌతమా! జితేంద్రియమే”” 


174 శ్రీబుద్దచర్య 


“వాసిష్టా! తైవిద్య బ్రాహ్మణులు సపరిగ్రహులు. బ్రహ్మము అపరిగ్రహము. 
సపరిగ్రహులగు తవిద్య బ్రాహ్మణులు పరి గ్రహ (స్త్రీ) రహితమగు బ్రహ్మముతో 
సమానమగుటగాని కలియుటగాని సలోకతను బొందుటగాని సంభవించునా?? 

“గౌత్రమా! సంభవింపదు.”” 

“వాసిష్టా! సద్వేషవిత్తులు సవ్యాపాదచిత్తులు సంక్షిష్టబిత్తులు అజితేంద్రి 
యులు నగు త్రైవిద్య బ్రాహ్మణులకు ద్వేషహీనము వ్యాపాదహనము శ్లేశహీనము 
జితేంద్రియము నగు బ్రహ్మముతో సాలోకత, సిద్దించుట యేటిమాట? పెడదారుల 
ద్రొక్కి నిక్కముగ విషాదములకు గుజీయైనారు. గొడ్డేట నీదుచున్నారు. త్రివిద్య 
లనెడి కీకారణ్యమునందు ఊరక పరిభ్రమించుచు వ్యసనములపాలైనారు.”' 


ఇట్లు భగవంతుడు బుద్దుడు ఉపదేశించినంత వాసిష్టమాణవకు డిట్లనియె. 
“గొతమా! తాము |బ్రహ్మసాలో క్యమార్గము నెటీగియున్నారని నేనిదివణకు విని 
యుంటిని. నిజమేనా? 


““వాసీష్టా! మనసాకట మిచ్చటికి దూరమా? సమీపమా?* 
““గౌతమా! దూరము లేదు. సమీపమే.”' 


“వాసిష్టా! ఈమనసాకటమునందే పుట్టిపెరిగిన ఒక పురుషుడు యిందున్నా 
డనుకొందము. వాన్నిల్హి జూచి మనసాకటమునకు దారి యేదని అడిగినచో వాడు 
చెప్పుటకు ఆలోచనగాని ఆలస్యముగాని చేయునా?” 


“గౌత్రమా! మిక్కిలిగ గుర్తెజీగిన ఈ విషయమందు జవాబు చెప్పుటకు వాడు 
ఆలోచన చేయడు. ఆలస్యమును జేయడు.” 

“వాసిష్టా! అట్లే తథాగతునకును బ్రహ్మలోకము చిరపరిచితము. బ్రహ్మము 
నెజుగుదును. బ్రహ్మలోకము నెజుగుదును. దానిని పొందించు మార్గము నెజుగు 
దును.”' 


“గాతమా! బ్రాహ్మణసంతాన ముద్దరింపబడునట్లు దానిని మా కుపదే 
శింపుము.”” 

“వాసిష్టా! వినుము. లోకమునందు తథాగతు౫ డుత్సన్నుడైనాడని విని 
సర్వకల్యాణమగు అతని బ్రహ్మచర్యచరణము నభిలషించి భిక్షుదీక్షను గొని 
కడుపునకు అన్నము, కాయమునకు బట్ట యింతమాత్రమున సంతృప్తివహించి శీల 


* 146, 147, 161, 162 పేజీలు చూడుడు. 


తృతీయ ఖండము 175 


సంపన్నుడైన శ్రమణ భిక్షువు * నీవరణముల నైదింటినుండి విముక్తుడై ప్రీతిమంతుడై 
విహరించుచున్నాడు. అతని చిత్తము మిత్రభావయ్యుక్తము. వాడు ప్రశ్రబ్ద (శాంత) 
శరీరుడు. బలముగలవాడు అవలీలగ శంఖమును పూరించి దాని శబ్దముతో 
నాల్గుమూలలను నిండించినట్లు ప్రసన్నచిత్తుడగు భిక్షువు తన మై త్రీభావనతో దిక్కు 
లకు దిక్కు కల్గించుచున్నాడు. అదియె బ్రహ్మసాలోక్యమునకు మార్గము. 

వాసిష్టా! మరియు నతడు నిరవధికములైన కరుణాముదితా ఉపేక్షలను చిత్త 
మునకు హత్తించుకొని లోకములందు సర్వ పరిపూర్ణుడై విహరించుచున్నాడు. 
ఇదియె బ్రహ్మసలోకతకు మార్గము. వాసిష్టా! వాడు అపరిగ్రహుడు; అద్వేష్ట్ర అవ్యా 
పాదలిత్తుడు; అక్లేశస్వభావుడు; జితేంద్రియుడు. వాడు బ్రహ్మమునకు వేటుగ లేడు. 
అనాయసముగ బ్రహ్మసాలోక్యమును బొందుచున్నాడు.”” 

అని యిట్లు భగవంతుడు బుద్దు డుపదేశింప విని సహర్షముతో వాసిష్టమాణవ 
కుడును, భారద్వాజమాణవకుడును చేతులు జోడించి “గౌతమా! ఆశ్చర్యము; 
అబ్బురము, మమ్ము అంజలిబద్ద శరణాగత ఉపాసకులుగ అను గ్రహించవలసినది' ని 
వేడికొనిరి. 


అంబష్టసూత్రము (వి. పూ. 457) 


2 భగవంతుడు బుద్దదేవుడు యేనూరు భిక్షువులతో కూడి * చారికనొన 
ర్చుచు కోసలదేశమునందలి ఇచ్చానంగలమను బ్రాహ్మణా గ్రహారము జేరి అందలి 
ఒక వనఖండమున విహారము జేయుచుండెను. 


1. 146, 147 పేజీలు చూడుడు, 

2.దీని.1-1. 

3. అ. క. భగవంతుని చారిక (పాదచర్య) రెండువిధములు. త్వరితచా రికయని, 
మందచారిక యని. దూరముగ నుండువానికి బో ధింపవలసి వడివడిగబోవుట త్వరితచారిక. 
మహాకాశ్యవస్టవిరుని యెదుర్కొనినపుడు ముహూర్తమునకు మూడుపరువుల నేల (3/4 
యోజనము) భగవంతుడునడిచినాడు. అట్లే ఆలవకుని కొజకు ముప్పదియోజనములును, 
అంగుళివూలునికి అకు ముప్పదియోజనములును, పుక్కుసాతికొజుకు నలభైైయ్రైదు 
యోజనములును, మహాకప్పునునికొజకు నూటయిరవై యోజనములును, ధనియునికొజకు 
నూటయేడు యోజనములును, తిష్యశ్రామణేరుని.కొజకు నూరుయిర్వదియోజనములును 
మూడుగవ్యూతులును నడిచినాడు. దీనిని త్వరితచారిక యందురు. మామూలుగ దినమునకు 
యోజనము/ అర్దయోజనముచొప్పున గ్రామ గ్రామములందు భికాచరణమొనర్చుకొనుచు 
shew చరించుట మందచారిక యందురు. 


176 (శ్రీబుద్దచర్య 


కోసలరాజుచేత * ఉక్కట్టయనెడి గ్రామమును బహుమానముగ బొంది రాజ 
భోగ్యముల ననుభవించుచున్న పొష్కరసాతియను బ్రాహ్మణుడు ఇచ్చానంగల వన 
భూమియందు సుగతుడు గౌతముడు విహరించుచున్నాడని విని అతని దర్శింప 
కుతూహలించెను. ఒకనాడు పొష్కరసాతి తన శిష్యుని మహాపండితుని అంబష్టనామ 
కుని చేరబిలివి “నాయనా! నీవు అన్నింటను నాయంతటివాడవు. యోగ్యుడవు. 
నేర్చరివి. అదిగో! శాక్యకులోత్పన్నుడగు గౌతముడు ప్ర వ్రజితుడై ఆ వనఖండమందు 
విహరించుచున్నాడట. ల్లర్లతులగు అబ్టిబోంట్లదర్శనము అత్యంత దుర్గభములు, 
లోకమునందతనికీర్ణి పీక్క టిల్లి యున్నది. ఆ కీర్తికి తగినంతటివాడు అవునో కాదో, 
నీవు పోయి పరికించి రమ్ము.” 


““పూజ్యుడా! ఆ విషయమును నే నెట్లు గ్రహింపగల్లుదును?? 


“నాయనా! అంబుష్టా! ముప్పదిరెండులక్షణములనొప్పినవాడు మహాపురుషు 
డని వేదములు వాకొన్నవి. అట్టి లక్షణసంపన్నుడు యింటియందుండిన సర్వ 
సర్వంసహాకు సార్వభౌముడు కాగలడు. విరక్సుడె యిల్లువదలి సంన్వసించినచో 
ల్లగ్గతుడు సమ్యక్‌ సంబుద్దుడు నిక్కము కాగలడు. ఇంతకువినా మూడవదారి 
లేదు. ఆ యానవాళ్ళతని యందు (గ్రహించి సంప్రదించిరమ్ము. పొమ్ము.” 


వల్లెయని గురువును వీడ్కొని అంబష్టమాణవకుడు రథమునెక్కి పలువురు 
బ్రాహ్మాణమాణవకులు తనవెంట వచ్చుచుండ ఇచ్చానంగల వనఖండము దిశకు 
మొగమై పయనించెను. వనము సమీపించినంత రథంబుడిగ్గి కాలినడకనె లో నికిజొచ్చి 
అందందు దిరుగుచున్న భిక్షువులతో నిట్లనియె. 


“పూజ్యాలారా! భగవంతు డెచ్చట విహరించుచున్నాడు? వారిని దర్శింప 
వలెను.” 


“అంబష్టా! అదిగో, తలుపులు మూసియున్న ఆ విహారము చెంతకు నిళ్ళ 
బ్రముగ బోయి సూచనకొటకై, తలుపుదట్టి, తాళమును కదలింపుము. భగవంతుడు 
ద్వారము తెజివగలడు.”” 


భిక్షువుల ప్రత్యుత్తరమాలించి వారు చెప్పినట్లు జేసెను. బుద్దుడును తలుపు 
దెజిచినంత అంబష్ముడు లోనికి ప్రవేశించి సమ్మోదన మొనర్చి యొకచో గూర్చొనెను. 


1. పౌష్కరసాతి బాల్యమందే మూడువేదములందును పారంగతుడై పండితుడై 
కోసలరాజుచే మెప్పువడసి ఉక్కట్టయనెడి నగరమును పారితోషికముగ పొందెను. 


తృతీయ ఖండము 177 


భగవంతు డటునిటు తిరుగుచున్నాడు. అంబష్టుడు కూర్చొనియే 'ప్రశ్నించుచున్నాడు. 
ఒక్కింతవడకి భగవంతు డిట్లనియె. 


“అంబష్టా! పెద్దవారితో ప్రసంగించుట యిట్లేనా? నిల్వబడియో, తిరుగు 
చునో ఉన్నవారితో నీవలె కూర్చొని సంభాషించుట తగినదేనా?”* 


“గాతమా! తగదు. తిరుగుచున్న వానితో తిరుగుచును, నిలువబడియున్న 
వానితో నిల్వబడియు, కూర్చొనియున్న వానితో కూర్చొనియు సంభాషించుట 
తగినది. అయినను ముండకులు, శ్రమణులు, హీనజాతులును బ్రహ్మకు పాదము 
లందు కల్గిన సంతానము. వారిపట్ల యిట్లు వర్ణించుట తగినదే.? 


“అంబష్టా! ఏదో అర్థమును - ప్రయోజనమును మనస్సునందు పెట్టుకొని 
యిచ్చటికి వచ్చితివి. కాని, “నేను అర్జిని అని గమనింపవైతివి. గురుకులవాస పద్దతి 
నీకు తెలియదు. గురుకులమున వసించితినని వ్యర్ణముగ విజ్ఞవీగుచున్నావు.”” 


భగవంతునిమాట బాణమై తాకుటచే భరింపలేక బ్రాహ్మణు డిట్లనియె. 
“గౌతమా! శాక్యజాతి మిగుల క్షుద్రమైనది. శాక్యవంశీయులకు సభ్యతయే తెలి 
యదు. ఊరక కాటులు (పీలుచుండుటయే వారిపని. బ్రాహ్మణులను ఆదరింపరు, 
పూజింపరు, గౌరవింపరు. నీచులగువారికే అది యొప్పినది.?* అని అవేశభరితుడై 
అంబష్టుడేమేమో ఆక్షేపేంచుచున్నాడు. ప్రశాంతిచిత్తమున కొంతదూరము విని బుద్దు 
డిట్లనియె. 


“అంబష్టా! శాక్యులు నిన్నెక్కడ కబిచినారు?”' 


““గౌత్రమా! నేనొకానొక సమయమున మా ఆచార్యుడగు పొష్కరసాతి పంప 
బూని యేదో పనికొజ్లకై కపీలవస్తునగరమునకు బోయితిని. అక్కడ శాక్యకుమార 
కులు తమ సభాగృహము ( ప్రజాతంత్రభవనము) నందు పెద్ద పెద్ద కుర్చీలపై 
కూర్చొని యొకరినొకరు గేలీచేసికొనుచు కేరడములాడుచు, లోనికి ప్రవేశించిన 
నన్ను జూచి ఒక్కడైనను కూర్చొను మని మాటమాత్రానికైనను చెప్పలేదు. గౌతమా! 
శాక్యజాతి క్షుద్రజాతి.”” 


“అంబష్టా! పిట్ట తన గూటిలో యిష్టానుసారము ఆలాపించును. దానికి 
ఒకని అడ్డ మేమి? శాక్యులకు కపిలవస్తు సౌంతతావు. దానిజూచి నీవు తామస పడ 
నేల?” 


178 శ్రుబుద్రచర్య 


“గౌత్రమా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూ ద్రులనెడి నాల్లువర్ణములయందును 
మొదటివాడైన బ్రాహ్మణునకు తక్కిన మూడు జాతులవారును సేవకులై మెలగ 
వలెను. నిజమట్లుండ శాక్యు లుద్దతులై ఆనా డట్టు ప్రవర్తించుట వారి అసభ్యతకు 
పరిచాయకము.”” 


అంబష్పు డిట్లు మీదమీద శాక్యుల నాక్షేపించుట, నిందించుట గొంచిగాంచి 
సుగత బుద్దుడు వానికి శృంగభంగము కల్పింపనెంచి మెల్లిగ నిట్లనియె. 


“అంబష్టా! నీ వేగో త్రమువాడవు?” 
“గౌత్రమా! నాది కృష్ణాయన గోత్రము.” 


“ఓహో! అంబష్టా! నీ గో త్ర నామమునుబట్టి చూచిన నీవు శాక్యులకు దాసీ 
పుత్రు డవు. వారు నీకు ప్రభువులు. ఎట్లందువేని వినుము. శాక్యులకు వంశకర్తయై 
మూలపురుషుడై ఇక్ష్వాకుడను రాజొకడు పూర్వముండెను. అతడు చిన్నభార్య 
యందులి మక్కువతో ఆమెకొడుకునకే రాజ్యమప్ప గించదలంచి పెద్దకొడుకులై 
యుండిన ఉల్కాముఖుడు కరండుడు హస్తినికుడు సినీసూరుడనెడి నల్వురుని 
రాజ్యమునుండి వెడలనడిపించెను. వారును వలసబోయి హిమాలయ ప్రాంతమున 
నొక సరోవరము నాను కొనియుండు నొక శాకవనమున (టేకువనము) నివసింప 
దొడగిరి. అనుకూలమగు సంబంధ బాంధవ్యము లభింపమిచేతను, జాతి చెడునను 
భయముచేతను వారు తోబుట్టువులనే చేబట్టి పొందుచువచ్చిరి. కాలము గడవినంత 
ఒకనాడు యిక్షాకుడు తన మంత్రులతో 'కుమారులి ప్పుడెందున్నారో ని యడిగెను. 
మంత్రులును 'నరేంద్రా! హిమాచల ప్రాంతమునందు మహాశాకవనమున నున్నారాని 
వారి కథను సవిస్తారముగ జెప్పిన నాలకించి నరపతి నివ్వెజవోయి ““జారా! 
కుమారులు శాక్యులు (సమర్ధులు), శాక్యులు, శాక్యులు గదే” యనెను. అప్పటి 
నుండి వారు శాక్యులని పేరువడసిరి. ఇట్లు శాక్యులకు యిక్వాకువు మూలపురు 
షుడు. ఆ యిక్షాకునకు దిశ యనెడి దాసి యుండినది. ఆమె కొక బిడ్డడు కల్లి 
నాడు. ఆ శిశువు ఫుట్టినతో డనే తల్లిని జూచి “ అమ్మా నన్ను కడుగుము. ఈ ముటిీకిని 
కడిగివేయుమ” ని మాటలాడెను. పురిటి శిశువు మాటలాడుట కరము విస్మయక 
రమై “కృష్ణపుట్టినది - కృష్ణపుట్టిను దని పల్కిరి. ఆ కాలమునందు కృష్ణ అను మాటకు 
దయ్యము - పిశాచము అని అర్థము. వాడే పెరిగి పెద్దవాడై కృష్ణాయనుడని పేరువడ 
సెను.వాని సంతతివారే మీరు. కాబట్టి, అంబష్టా! నీవు శాక్యులకు దాసీ పుత్రుడవు. 
నిజముగాదేమో చెప్పుము?” 


తృతీయ ఖండము 179 


అంబష్టుడు మిన్నకున్నాడు. భగవంతుడు ముమ్మాజడిగిన కూడ మాజుపల్క 
లేదు. కినిసి బుద్దు డిట్లనియె. “అంబష్టా! ఊరకున్న నెట్లు పొసగును? తథాగతుని 
ప్రశ్నకు మూడుమాజులకును ఉత్తరమివ్వక పోయినచో తల యేడు ప్రక్కలు కాగ 
లదు. అదె యటు చూడుము.” 


భయంకరుడగు యక్షు డొకడు యినుపగుదియ నొకటి చేత బట్టి అంబప్టుని 
తలకు సూటిగ నాకసమున నిలువబడియున్నాడు. అదిగాంచి అంబష్టుడు భయకంపీ 
తుడై భగవంతునితో “గౌతమా! మీరన్నమాట నిజమే. నేనును అట్లే వినియున్నా?” 
ననెను. అంతట అచ్చోట ఆసీనులైయున్న బ్రాహ్మాణకుమారకులు ఎలుగెత్తి “ అంబష్ట 
మాణవకుడు దాసీపుత్రుడు గౌతముని అపహసింపబోయి స్వయముగ తానే 
పరిహాసములకు పాలయ్యెను' అని బిగ్గరగ గేలోసీయ దొడగిరి. దీనాననుడై యుండు 
ఆంబష్టునియందు జాలివొడమి బుద్దదేవుడు పరిపరి విధముల పరిహసీంచుచున్న 
బ్రాహ్మణ కుమారకులతో నిట్లనియె. 


“మాణవకులారా! దాసీపుత్రుడని మీరు అంబష్టుని తూలనాడకుడు. వీరి 
మూల పురుషుడు కృష్ణాయనుడు చిన్నవాడుగాడు. అతడు మహాబుషి ఆయన 
దక్షిణదేశమున కరిగి బ్రహ్మమంత్రముల పఠించి మహాపండితుడై తిరిగి యిక్షాకుని 
చెంతకువచ్చి అతని కన్యను తనకు యిమ్మని కోరెను. “దాసీపుత్రుడు వీడు, నా 
కన్యను కోరుటయా' యని కుపితుడై ఇక్వాకుడు బాణమును యెక్కు పెట్టెను. 
కాని అమ్మహాత్మునిపై వేయనుగాని, వెనుకకు తీయనుగాని సామర్షుడుగాక తత్త 
పడుచున్న భూపాలునిగాంచి అమాత్యులు కృష్ణాయనుని డగ్గణీ యిట్లు విన్నవించిరి. 


“భదంతా! మారాజునకు మంగళమొదవుగాక.”? 


*=మంత్రులారా! రాజునకు మంగళమే. కాని ఆ బాణమును క్రిందికి 
విడిచినచో భూమి బ్రద్దలగును. పైకి వదిలినచో యేడేండ్లు వాన గురియదు.”” 


“భదంతా! రాజునకును రాజ్యమునకును మంగళము చేకూఅవలెను,”” 


“మంత్రులారా! అటులైన ఈ బాణమును రాజు తన జ్యేష్టపుత్రునిపై వదలు 
నది. వానికిని చేటు లేదు. బట్టతలగలవాడుగ మాత్రము కాగలడు.” 


కృష్ణాయనుని మాట చొప్పున వర్తించి రాజు సుఖమును బొందెను. పిదప 
నతని మహానుభావునిగ గుర్తించి కూతురి నొసగెను. మాణవకులారా! దాసీపుత్రుడని 
అంబష్టకుని నిందింపకుడు. అతడు మహాబుషి సంతతివాడు. 


180 శ్రిబుద్దచర్య 


అని యిట్లు మాణవకుల నదలించి దశబలుడు అంబష్మనితో నిట్లనియె. 
“అంబష్టా! “జాతినిబట్టి జూచిన క్షత్రియు డుత్తముడు. విద్యాచరణ సంపన్నుడ 
. గువాడు దేవమానవులందు ఉన్నతుడు ని సనత్కుమారుని మాటగలదు. నిజమంతే,”' 


“గౌతమా! విద్యయనిన ఆచరణయనిన నెట్టిది??” 


“అంబష్టా! అనుపమమగు విద్యాచరణసంపదకు జాతివాదమక్కటిరాదు. 
గో త్రవాదము కొటిగాదు. అభిమానవాద మసలే పనికిరాదు. ఆ చిక్కులు ఊడిన 
వానికే విద్యాచరణసంపద లభింపగలదు. అంబష్టా! లోకమునందు" తథా గతుడుత్ప 
న్నుడైనాడని విని బ్రహ్మచర్య చరణమును నిర్వహించుచు భిక్షువు ప్రథమధ్యానమును, 
ద్వితీయధ్యానమును, తృతీయధ్యానమును, చతుర్రధ్యానమును, పూర్వ జన్మజ్ఞాన 
ములను, జీవకోటియొక్క జననమరణములను దర్శించుచున్నాడు. * వానికి జన్మ 
బంధము లుడిగినవి. బ్రహ్మచర్య చరణము పండినది. కృతకృత్యుడు వాడు. కరణీయ 
మొక్కటి లేదు. వాడే విద్యాసంపన్నుడు. వాడే ఆచరణసంపన్నుడు. 


ఈ విద్యాచరణ సంపదను అభిలషీంచువానికి అపాయముఖములు (విఘ్న 
ములు) నాలుగు. తన నిష్ట నుజ్జగించి అన్యనిష్టకు దాసుడై ఫలముల భక్షింప మరగి 
వాన(ప్రస్థుడగుట. ఇది మొదటి అపాయముఖము. ఆ చోట గూడ నిలువక కందమూ 
లముల నాశించుట; ఇంకను జాటీ గ్రామ ప్రాంతముల జేరి అగ్నిపరివర్య నారంభిం 
చుట; మటీయు గ్రామము నందే ప్రవేశించి “శ్రమణ బ్రాహ్మణుల కాతిథ్యమిచ్చి 
సత్కరింతు నని మహా వ్యాసంగ పరుడగుట. ఇట్లు ఈ నాల్లును విఘ్నములు. 


1. 146, 147 పేజీలు చూడుడు. 


2. అ. క. తాపసులు యెనిమిది విధములు. 1. పుత్రభార్యాసహితుడు 2. ఉంఛాచారి 
3. అనగ్నిపక్వకుడు 4. అస్వయంపాకీ 5. అశ్మనుష్టికుడు 5. దంతవల్కలికుడు 7. 
ప్రవృత్తపలభోజి 8. పాండుపలాశికుడు. ఇందు కేణియజటులునివలె కుటుంబము గలవాడు. 
పుత్రభార్యాసహితుడు. గ్రామమునందు భిక్షించి దొరికిన ధాన్యమును తెచ్చుకొనువాడు అనిగ్నిప 
క్వకుడు. వండిన అన్నమును తెచ్చుకొనువాడు అస్వయం పాకి. రాతితో గాని, చేతితోగాని వృక్ష 
ముల తాటను ఒలిచికొని తినువాడు అశ్మముష్టి కుడు. పండ్లతో ఒలిచికొని తినువాడు దంతవల్క 
లికుడు. రాలిన ఆకులను తినువాడు పాండు పలాసికుడు. ఉంఛవృత్తిచేయువాడు ఉంఛాచారి. 
పండ్లను తినువాడు (ప్రవృత్తిఫలభోజి. వీరిలో కూర్చున్న చోటునుండి లేవక చేతికి అందిన దానిని 
తినువాడు ఉత్కృష్టుడు. కూర్చొన్న చెట్టును వదలనివాడు మధ్యముడు. ఆ యా చోట్ల బోవువాడు 
సామాన్యుడు. 


తృతీయ ఖండము 181 


అంబష్టా! ఈ అనుపమవిద్యాచరణ సంపదను నీవును నీ ఆచార్యుడును తెలిసికొని 
ఉపదేశించుచున్నారా?”* 


“గౌతమా! లేదు. దానికిని మాకును యెంతో దూరము.” 
“అంబష్టా! అపాయముఖములయందై నా నున్నారా?”* 
“గౌతమా! అదియును లేదు.” 


“అంబష్టా! శ్రమణులు - ముండకులు మొదలగువారు బ్రహ్మకు పాద 
ములందు కల్లిన సంతానము. వారికిని (తైవిద్య బ్రాహ్మణులకును సాటియెక్కడ?”* 
అని యంటివి గదా? ఆ మాట మీ గురువు నేర్చిన పాఠమా? కోసలరాజు ప్రసేన 
జిత్తుడు దయాధర్మమని పెట్టిన మృష్టాన్నమును దిని విద్యయు లేక ఆచరణయు 
లేక వ్యర్ధముగ విజ్ఞవీగుచున్నారే. మీ ఆచార్యుడగు పౌష్కరసాతి బ్రాహ్మణునకు 
కోసల రాజేంద్రుడు ముఖమైన చూపింపడు. ౫ తెరచాటునందుండియే మాటలా 
డును. మీ పొంకము లట్లున్నవి; బింకము లిట్లున్నవి. అంబష్టా! భూపాలుడు పల్కిన 
మాటలను విని వాటినె భృత్యుడు పునరుచ్చరించినవో అంతటితోడనె వాడు రాజు 
కాగలడా?”” 


“గౌత్రమా! కాలేడు.” 


“అట్లే అంబష్టా! మంత్రకర్తలును మంత్ర ప్రవక్తలును నగు అష్టవామక వామదేవ 
విశ్వామిత్ర జమదగ్ని అంగిరస భరద్వాజ వసిష్ట కశ్యప భృగువులు మున్నగు పూర్వ 
బుషు లుచ్చరించిన వేదమంత్రములను చదివినంత, చదివించినంత, పలికినంత, 


౫ అ. క. పొష్కరసాతి సమ్ముఖావర్ణనీ మాయను (HYPNOTISM) తెలిసిన వాడు. 
కోసల రాజా అమూల్యమగు భూషణముల నలంకరించుకొని యున్నపుడు బ్రాహ్మణు డతని 
వద్దకు పోయి ఆ మాయా ప్రభావమున ఏఅభరణమును అడిగినను కాదనక రాజు దానిని తీసి 
యిచ్చును. మబునాడు నా ఆభరణము లెక్కడ? యని మంత్రుల నడుగును. వారును 
పౌష్కరసాతికి యిచ్చితివని చెప్పుదురు. ఎందుకిచ్చితినని రాజు వితర్కించును. ఆవర్డనీ మాయా 
మూలమున (గ్రహించినాడని యెతీంగి నాటిసుత ముఖాముఖి చూచుట మానుకొనెను. 


మరికొంద రిట్లు చెప్పుదురు. రాజునకును పౌష్కరసాతికిని గల ప్రగాఢ స్నేహమును 
జూచి ఓర్చలేక బ్రాహ్మణుని దేహమున కుష్టు ఉన్నదని చెప్పుటచే రాజు అతనిని చూచుట మాను 
కొనెను. కాని రాజనీతి కుళలుడగు ఆ బ్రాహ్మణునితో వలయు సలహాను తెరచాటు నుండెయే 
రాజేంద్రుడు గ్రహించువాడు. 


182 శ్రీబుద్దచర్య 


పఠించినంత మీరును బుషులు కాగల్లుట కల్ల, అదియునుగాక, అంబష్టమాణవకా! 
మంత్రకర్తలగు పూర్వబుషులు యీనాడు మీవలెనే మణికుండలభూషితులు, 
మహనీయ వ స్రాలంకృతులు, మంజాలకేశ పాశధరులునై యుండిరా?”* 


“గౌతమా! లేదు.” 


“అంబష్టా! పాతబియ్యపుటన్నము పక్వములగు శాకపాకములు, తెల్లనిపప్పు 
చల్లని పానీయములతో మీ వలెనే మంత్రకర్తలగు పూర్వ బుషులు పొంపిరి 
బోవుచుండిరా?) 


“గౌతమా! లేదు.” 


“అంబష్టా! నూనూగుయౌవనమున నొప్పెసలారు రమణీమణులతో మీవలె 
వారును రమించుచుండెడివారా?”* 


“గౌతమా! లేదు.” 


“అంబష్మా! కత్తిరించిన వెండ్రుకలుగల గుట్టములను బూన్ఫిన రథములనెక్కి 
మీవలె వారును విహరించుచుండిరా?”) 


“గౌతమా! లేదు.” 


“అయ్యా! అంబష్టా! నీవును నీ ఆచార్యుడును బుషులును గారు. బుషిత్వ 
మార్గమున అడుగుపెట్టిన వారుగూడ కాదు. మరియు నేమైన ప్రశ్నింపవలసి యున్న 
ప్రశ్నింపుము.”” అని పలికి భగవంతుడు గౌతముడు విహారమునందుండి 
బయటకువచ్చి చంక్రమణ వేదికపై బోయి నిలువబడెను. అంబష్టుడును అతని వెంట 
వెంటబోయి మహా పురుష లక్షణములను పరిశీలించుచు తాను స్వయముగ ముప్పు 
దింటిని గాంచగల్లెను, x తక్కిన రెంటినికూడ భగవంతుని దివ్యశక్తి ప్రభావమున 
దర్శించి సంతుష్టుడై సెలవందికొని మరలి తన రథంబెక్కి నిజస్టానమును చేరుకొనెను. 

అక్కడ పౌపష్కరసాతి బ్రాహ్మణుడు గొప్ప బ్రాహ్మణగణముతో కూడి అంబష్ట 
కుని రాక నెదురు జూచుచు తన ఉద్యానవనమున నుండెను. వాడును రథంబును 
దవ్వులన దిగివచ్చి ఆచార్యునకు నవుస్కరించి కూర్చొనినంత పౌష్కరసాతి 
యిట్లడిగెను. 


+ 139 వ పేజీ చూడుడు. 


తృతీయ ఖండము 183 


“అంబష్టా! భగవంతుని గౌతముని జూతివచ్చితివా?” 
“దేవా! అవును.” 
- “నాయనా! అతడుకీర్తికి దగిన మూర్తియేనా?” 


“అయ్యా! సందేహము లేదు. వుహాపురుషలక్షణములన్నియు వెలితి 
లేకుండా నతనిలో నున్నవి. 


“అంబష్టా! ఏమేమి ప్రసంగించితిరి?”? 


అని ఆచార్యు డడిగినంత విషయమంతయు సవిస్తరముగ అంబష్టమాణవ 
కుడు యెటీంగించెను. అది విని ఆచార్యుడు పౌష్కరసాతి, శిష్యునితో కనలి యిట్ల 
నియె. 


“మూఢుడా! మహానుభావుని చిత్తము త్తలపెట్టి క్రొత్తనరకమునే గొంటివి. 
నీ పాండిత్యమును బహుశ్రుతత్వము కాల్పనా? ఇటనుండి తొలగుమి” ని గద్దించి 
పలికి మజునాడు గొదమబుద్దుని దర్శనమునకు పోవలెనని సమయమును నిశ్ళయిం 
చెను, 


మటునాడు వటువాతన లేవి వలయు భత్యభోజ్యముల నన్నిటి సజ్ఞము 
చేసికొని తాను నివసించు ఉకట్టాపురినుండి బయల్వెడలి ఇచ్చానంగల వన ప్రదేశమున 
కనతిదూరమున వాహనములను దిగి లోన బ్రవేశించి భగవంతుని సందర్శించి 
సమ్మోదన మొనర్చి పౌష్కరసాతి యిట్లనియె. 

“గౌతమా! నా శిష్యుడు అంబప్పుడు మిమ్ము దూజనాడినాడు. వాని తప్పీద 
ములను క్షమించి ఆశీర్వదింతురని ప్రార్టించుచున్నాను.”' 


“అంబష్ట మాణవకా! సుఖీభవ! సుఖీభవ! 1? 


అట్లు భగవంతుని (ప్రేమాలాపములను గైకొని పొష్కరసాతి బ్రాహ్మణు డతని 
యంగాంగముల మహాపురుషలక్షణములను సంపూర్ణముగ (గ్రహించి తాను దెచ్చిన 
భోజనమును ఆనాడు స్వీకరించునట్లు తథాగతుని అభ్యర్థించెను. 


భగవంతుడును మౌనమున అంగీకరించెను. అంత పొష్కరసాతి చేతులార 
తొనె వడ్డించి భిక్షుసంఘముతో గూడ బుద్దిని సంతృప్పుని జేసెను. షడభిజ్ఞాడును 
యథాపూర్వ ముగ* ఆనుపూర్వికథను బ్రాహ్మణునకు బో ధించినంత వానికి ' ఉత్పత్తి 


184 శ్రీబుద్దచర్య 


ధర్మము కలదంతయు - వినాశధర్మము కలదియో యనెడి విరజధర్మచక్షువు 
సంభూతమైనది. అటు పిమ్మట పౌష్కరసాతి బ్రాహ్మణుడు శాస్తతో నిట్లనియె. 

“భంతే! గౌతమా! పరివారసహితముగ నేను బుద్దుని శరణుజొచ్చుచున్నాను. 
ధర్మమును శరణుజొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచున్నాను. నేటినుండి 
అంజలీబద్ద శరణాగత ఉపాసకునిగనన్నను గ్రహించవలసినది. ఈ ఉక్కబ్యాపురము 
నందలి ఉపాసకులలో నన్ను గూడ నొక్కనిగ నెన్నునది. మాకును మా సంతతికిని 
శ్రేయస్సు లభించును. దేవా! అనుగ్రహింపుము.” 


శ బ్రాహ్మణా! శుభమగుగాక.”” 


చంకిసూత్రము (వి. పూ. 457) 


*ఒక సమయమున భగవంతుడు బుద్దుడు మవోభిక్షుసంఘముతో కోసల 
దేశమునందు చారిక నొనర్చుచు ఓపసాదమను బ్రాహ్మణాగ్రహారమునకు వచ్చి 
చేరెను. ఆగ్రామమునకు ఉత్తరమున శాలవృక్షములతో నొప్పియుండు దేవవనము 
నందు విడిసి విహారము జేయుచుండెను. 


ఆ గ్రామమునందు చంకి యనెడి బ్రాహ్మణుడు గలడు. అతడు కోసలరాజు 
చేత సన్మానితుడై ఆ ఓపసాద గ్రామమును ఉపాయనముగ సంపాదించి రాజభో గము 
లననుభవిం చుచుండెను. శాక్యపు క్రుడు శ్రమణగౌతముడు ఊరిబైట విడిచియున్నా 
డను వార్తను విని, యిదివజకె అమ్మహనీయుని” మహాక్షీర్తిని బహువిధముల నాకర్ణిం 
చియున్న వారగుటబట్టి ఆ గ్రామవాసులగు బ్రాహ్మణులు పల్వురు గుమికూడి 
దర్శింప నభిలషించి ఊరికి ఉత్తరమువైపునకు బయల్వెడలి నడచుచుండిరి. 


పగటిని [ద్రక్రై ప్రాసాదమునెక్కి అందుండి వీధిని బోవు జనసముదాయమును 
వీక్షించి చంకి బ్రాహ్మణుడు తన మహామాత్యుని పీలిచి “యేమిటా సంరంభమిని 
యడిగెను. వాడును శ్రమణగౌతముడు ఊరివెలుపల దేవవనమున నుండుటయు, 
నతని సంద ర్థించుకౌతుకముతో గ్రామవాసులగు బ్రాహ్మణులు పోవుచుండుటయు 


' నివేదించిన నంతయు విని ఆ విషు డిట్లనియె. 
చత 
౨ ఢుముని2-5-5... (240, 4 పేజీలుచూడుడు.. 


తృతియ ఖండము 185 


““క్షత్రా! పోపొమ్ము. నేనుకూడ వచ్చెదనని చెప్పి ఆ గుంపును కొంతసేపు 
నిలుపుము” అనిన యజమానుని ఆజ్ఞను గైకొని వాడును అట్లే జేసెను. చంకి బ్రా 
హ్మణుడును శ్రమణగౌతముని దర్శనము నపేక్షించి పోవనుద్యుక్తుడై యున్నాడనెడి 
సమాచార మును, నానా దేశములనుండి వచ్చి ప్రస్తుతము ఓపసాద గ్రామముననె 
నివసించుచున్న యేనూర్వురు బ్రహ్మణులు విన్నవారై ఆతనికడ కరిగి యిట్లనిరి. 
“చంకీ! నీవు శ్రమణగెతముని దర్శింపపోవ దలంచియుంటివా?”' 


“అవును. ఇదియే వెడలుచున్నాను.” 


“అయ్యా! చంకి బ్రాహ్మణా! ఆగుమాగుము. నీయంతటివాడు స్వయముగ 
శ్రమణగౌతముని కడకేగగోరుట యుచితముగాదు. అతడె నీకడకు వచ్చుట 
యోగ్యము. నీవు విశుద్దకులమున బుట్టితివి. నీ కీర్తి విశ్వవిశ్రుతము సజ్జనుడవు - 
సంపన్నుడవు - సర్వసమర్దుడవు. వేదవేదాంగ పారంగతుడవు. భవ్యశీలుడవు - 
(బ్రహ్మవర్శస్వివి. నీమనో వాక్కాయములు త్రికరణములు మూడును కల్యాణమయ 
ములు. బుద్దిమంతుడవు. వృద్దోపసేవివి. మూడు వందలమంది శిష్యులకు వేదమును 
పఠింపజేయు ఆచార్యు డవు. కోసల రాజపూజితుడవు. ఖుద్దున ఓపసాద గ్రామము 
నకు ప్రభువవు. అయ్యా! నీవే శ్రమణ గౌతముని వద్దకరుగుట నితాంతమయోగ్యము. 
అతడె నీ కడకు రాదగియున్నది.?? 


“బ్రాహ్మణులారా! ముచ్చటైన మి మాటలకెంతయో మెచ్చితిని. కృతజ్ఞుడను. 
అయినను నొకమాట. ఎన్నివిధముల పర్యాలో చించినను శ్రమణగౌతముని యెడకు 
నేనేగుటయలెస్స. అతడె నావద్దకు రాదగుననుట దూరమాలోచించని మాట. తెప్పల 
దేలు మహాభో గభాగ్యములను నిరాకరించి అతడు సంన్యాసియైనాడు. తారుణ్యము 
తొణికిసలాడు నిండారిన యౌవనమందే సతీసుతులను యిల్లు వాకిండ్లను వదలి 
తలను గొటీగించుకొని వనములకు మరలినాను. అతని శీలమలో కసామాన్యము. 
అతని సౌజన్య మనన్యసాధారణము. స్వతః క్షత్రియుడు. సార్వభౌముని కొడుకు. 
సర్వమును వదలి సంన్యాసియైనాడు. దేవమానవులకతడు పూజ్యాడు. మగధ 
నాథుడగు బింబిసారునివే సన్మానితుడు. బ్రాహ్మణులారా! పుణ్యవశమున మన గ్రా 
మము పొంతకే వచ్చినాడు. నిజమున కిప్పు డతడు మనకు అతిభికూడా. “అతిథి 
దేవుడ నుమాట మీరెజుగనిదిగాదు. అతనిని సత్కరించుట మన ధర్మమును మనము 
బాలించుట. ఇట్లెంతదూరమాలోచించినను నేనే బోవుట ఒప్పైనపని, పదండు 
బోదము. మీరును రండు.” 


186 శ్రీబుద్దవర్య 


చంకి బ్రాహ్మణు డిట్లు సమాధానముజెప్పి మహా బ్రాహ్మణసంఘము తనతోడ 
వచ్చు చుండ భగవంతుడున్నెడకుబో యి అతనితో సమ్మోదనమొనర్చి ఒకవైపున 
గూర్చొనెను. తథాగతుడును పండితులగు వృద్ద బ్రాహ్మణులతో యేదో సంభాష్షిం 
చుచు కూర్చొని యున్నాడు. ఆ పరిషత్తులోనే ఒకడై కూర్పొనియుండు కాపథికుడ 
నుమాణవకుడు మాటి మాటికి భగవంతుడు మాట్లాడునెడ తానును మధ్యమధ్య 
అడ్డము మాట్లాడుచు యిట్లు ప్రశ్నించెను. 

“గౌత్రమా! మంత్రవేత్తలగు బ్రాహ్మణులు వేదములందె శ్రద్దగలిగి 'యిదియె 
సత్యము. కడమయంతయుకల్ల' యనుచున్నారు.”” 


“భారద్వాజా! కాపథికా! “ఇదియే సత్యము. తక్కినదంతయు దబ్బజు 
యని చెప్పు యీ బ్రాహ్మణులలో ఒక్కడైనను “దీనిని నే నెటీగితిని - జూవిత్రిని 
అని దృఢముగ చెప్పగల్లుచున్నాడా?”” 

“గౌతామా! లేదు.” 


“భారద్వాజా! వారీ ఆచార్యులుగాని, ప్రాచార్యులుగాని మూలపురుషులగు 
అష్టక వామకాది మంత్రకర్తలుగాని ఒక్కడైనా చెప్పగల్లినాడా?”” 


“గౌతమా! లేదు.” 


“భారద్వాజా! ఇదియంతయు అంధపరంపరాన్యాయము. అట్టియెడ వారి 
శ్రద్ద నిర్మూలమైనదిగదా? అ ప్రమాణముగదా?”: 


“గౌతమా! అటుగాదు. ఆ బ్రాహ్మణులు శ్రద్ధనే ఉపాసించుట లేదు. అనుగ్ర 
వము (ఏనుట) ను గూడ ఆగ్రయింతురు.'? 


“భారద్వాజా! ఇంతకుముందు గ్రద్దయని యంటివి. ఇప్పుడు అనుశ్రవమను 
చున్నావు. 1. శ్రద్దా 2. రుచి 3. అనుశ్రవము 4. ఆకారపరివిత్కరము 5. ద్ము 
నిధ్యాసా క్షము లనెడి అయిదు ధర్మములీజన్మమునందే రెండువిధములగు 
పరిపాకములనిచ్చుచున్నది. చక్కగ ననుష్టించినను నిష్టలమగుటయు గలదు. చక్కగ 
ననుష్టింపకపోయినను ఫలించుటయుకూడ గలదు. కావున సత్యానురక్షకుడగు 
విజ్ఞపురుషుడు “యిదియే సత్యము - మిగతది మిథ్య? యని యెన్నడును అనరాదు. 
పురుషునకు శ్రద్దగలుగుచున్నది. వాడు యిదియె నా శ్రద్దయనునుగాని అన్యమం 
తయు అబద్దమ నడు. అట్లే ఇది నారుచి ఇది నా అనుశ్రవము, ఇది నా ఆకార పరి 
విత్కరము, నా దృష్టి నిధ్యానాక్షమిదొ యని యనునేగాని కడమవన్నియు కల్లి 
యనడు. ఇట్లు సత్వమును రక్షించుచున్నాడు. 


తృతీయ ఖండము 187 


భిక్షువగువానిని చూచినంతనె గృహస్టులగువారు వానిని పరీక్షింపవలెను. 
“లోభ ద్వేషమోహములతో విముక్తుడైనాడా? వాడుపదేశించు ధర్మమును స్వయ 
ముగ వాడు అనుభవించినాడా? ఆ ధర్మము లోకులకు చిరకాలసుఖము నొడగూర్చ 
గలదా? అని యిట్లు పరీక్షించి ఆతనియందు శ్రద్దావంతులగుచున్నారు. పరిచర్య 
చేయుచున్నారు. చెవియొగ్గి ధర్మములను వినుచున్నారు. విన్నవాటిని అర్ధపరీక్ష జేయు 
చున్నారు. అర్ధపరీక్ష జేసీ ధ్యానించుచున్నారు. వారికి రువి గల్లుచున్నది. ఉత్సాహము 
కల్లుచున్నది. ఉత్చానము కల్లుచున్నది. పరమసత్యసాక్షాత్కార మేర్చడుచున్నది. 
భారద్వాజా! మజీయు వినుము. 

సత్య ప్రాప్తికి సాధనము ప్రయత్నము. దానికి ఉత్చానము. అందుకు ఉత్పా 
హము. అట్లే ధర్మనిధ్యానాక్షము, అరపరీక్ష ధర్మధ్యానము, ధర్మశ్రవణము, పర్యు 
పాసనమును శ్రద్దయు క్రమముగ నొకదాని కొకటి సాధనములు.” 


భగవంతుని మాటలను విని పరిషత్తంతయును చేతులు మోడ్చి దేవా! శ్రమణ 
ద్వేషులమైన మాకు శ్రమణభక్తిని కల్గించితిరి. శరణాగత ఉపాసకులుగ మమ్మను 
గ్రహింపుడ” ని వేడుకొనిరి. 


౮ 
కుల్ల దుఃఖస్కంద సూత్రము (వి. పూ. 457) 


* సర్వజ్ఞుడు సుగతుడు ఒకానొక సమయమున శాక్యదేశమునందు కపిల 
వస్తునగరముయొక్క న్య గ్రోధారామమునందు విహారము జేయుచున్నాడు. అట్టియెడ 
మహానాముడను శాక్యుడు భగవంతుని చేరవచ్చి యిట్లనియె. 


“భంతే! పెక్కుదినాలనుండి తాము సెలవిచ్చు ధర్మమును వినుచు లోభ 
ద్వేష మోహములు చిత్తమునకు ఉపక్లేశములని తెలిసికొంటిని. కానీ లోభవృత్తి నా 
చిత్తమునకు హత్తుకొనియె యున్నది. దాని జంజాటము నాకు తొలగలేదే,”' 


““అయుష్మంతుడా! మహానామా! లోభము నీయందు సమూలముగ లోపీం 
చియె యుండినచో యింటిలో కాపురము జేయనిచ్చగించవు. కామోపభోగము 
లందు ఆసక్తుడవును కాబోవు. నీవిపుడు గృహస్టుడవు. కామభోగ లంపటుడవు. 
లోభము నిన్ను వీడ లేదనుటకు యింతకుమించిన బుజువేల? భోగములు యేవేళను 


*మ.ని.1-2-4. 


188 శ్రీబుద్దచర్య 


అశాంతినె కల్గించును. ఆయాససాధ్యములైన భోగసామగ్రులకు ఆర్యశ్రావకుడు 
అల్టుజాచడు. అకుశల ధర్మములగు కామసుఖములకు అతిరిక్టమైయున్న పరమ 
శాంతి పరమ ప్రీతి అందనిదై యున్నంత వజికు పురుషుడు కామభోగములందె 
మున్లుచు తేలుచుండును. 


మహానామా! నేనును బోధిసత్వుడనైయుండి బుద్దుడనగుటకు ముందు 
కామునివలన పలువెతలనొందితిని. పరిపాకమున కీడును గల్లించునవి కామములని 
యెటీంగి వాటికి వేజైన పరమశాంతిని పొందనుంకించియు పొందలేకపోయితిని. 
కాని, నిరాశజెంది కాలువెనుకకు వేయలేదు. కామవృత్తులకును అకుశల ధర్మము 
లకును యించుకేని తలవంచలేదు. చివరకు శాంతమగు నిర్వాణమును సాధించితిని. 


మహానామా! ఇష్టము, కాంతము, రుచి, ప్రియము, రంజనము ననెడి అయి 
దును కొమగుణములు. మానవుడు వీటితో గూడి కామభో గములకై ఉవ్విళ్ళూరుచు 
న్నాడు. ఇంద్రియ గ్రాహ్యములగు విషయములందన్నిటను ఈ కామగుణములు 
ప్రవర్తించుచున్నవి. కామరసము ఊరుటకు మొదటి తావులు యివియే. కామము 
లెప్పాటను కష్టదాయకములే. కులపుత్రుడు జీవికకొటికు, ఆకలినిబూడ్చుట 
కొటికు కామదేవుని తృప్తీకొఅకు కృషి చేయుచున్నాడు; వ్యాపారమొనర్చుచున్నాడు. 
రాజసేవకు పాల్పడుచున్నాడు. ఎండనక గాలియనక, సుఖదుఃఖముల మానావమా 
నముల పొటింపక, ఓహరిసాహరి అశ్రాంతపరి శ్రమ నొనర్భుచున్నాడు. కామముల 
వలన గలీగెడి దుష్పరిణామ మింతకంటె కావలెనా? ఘనఘోరపరిశ్రమ జేసికూర్చి 
"పేర్చిన వస్తుభో గములకు ముప్పెక్కడ చేకూటునోయని అడుగడుగున దిగులొం 
దుచు మహాభూతములు వానిపాలిటి మహాభూతములే యైతోచ అగ్నీకళుకుచు జల 
మునకు జళుకుచు దొంగలకు భయపడుచు దొరలకు భీతిజెందుచు యింకను 
అది లేదిది లేధని ఆరాటము జెందుచున్నాడు. 


మహానామా! కామములకు లొంగి రాజులు రాజులు రణము నొనర్శుచు 
న్నారు. తల్లీకొడుకులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, భార్యాభర్తలు, వెయ్యేల 
విశ్వబ్రహ్మాం డము సర్వోసర్వము కామపిశాచికి కసాయిదుకాణము. అస్త్రములు 
శస్త్రములు, కత్తులు కటార్డు, గదలు గుదియలు, బాణములు తూణములు, 
కామదేవుడు కల్పించిన సృష్ట ఆయుష్మంతా! కామములవలన గలుగు దుర్విపాకము 
లంతకెంతకొ జాలినవి. 


తృతీయ ఖండము 189 


కామములు తమ్ము ప్రేరేపింప దోపిడులు, దొంగతనములు జేసి, పరదారాగ 
మనము జేసి రాజుల చేతికి చిక్కుచున్నారు. వారు కొరడాలతో కొట్టింతురు. బెత్త 
ముల బాధింతురు. అపరాధములు విధింతురు. అంగాంగములను ఖండింప బంపు 
దురు. విలంగథాలికము, శంఖమూర్దిక, రాహుముఖము, జ్యోతిమాలిక, హస్త 
ప్రజ్యోతికము, ఏరకవార్డికము, చీరకవాసికము, ఐణేయకము, బడిశమాంసిక, 
కార్జాపణకము, పరిఘపరివర్తకము, పలాలపీఠకము మున్నగు దండములను విధిం 
తురు. కాగిననూనెయందు బడవైపింతురు. కుక్కలతో గఅపింతురు. శూలముల 
జెక్కింతురు. ఇట్లు రాజదండనలచే మరణమునో మరణాంతవేదనలనో బొందుచు 
న్నారు. 

మహానామా! నే నొకప్పుడు రాజగృహ పురమందలి గృధ్రకూట పర్వతముపై 
విహారము జేయుచుంటిని. ఆ సమయమున జైన సాధువు లనేకులుకాలశిలపై నిలువ 
బడి అదేవ్రతముగ అనుష్టించుచుండిరి. నేనును సాయంతనసమయమున ధ్యానము 
నుండి లేచి ఆ జైన సాధువులు నిలువబడియుండెడి బుషిగీరి ప్రాంతమందలి కాలశిల 
వద్దకు పోయితిని. వారినిజూచి “ఓ నిగంఠువు (జైను లారా! కూర్చొనుట మాని 
అట్లే నిలువబడి యెందుకు కష్టపడుచున్నారి'ని అడిగితిని. వారును నన్ను జూచి 
“ఓ గౌతమా! సర్వజ్ఞుడు సర్వధర్మవేత్తయగు జైనతీర్థంకరుని మహావీరుని ఆదేశము. 
ఇంతవఅికు జేసిన పాపకర్మలకిది ప్రాయశ్చిత్తము. గతకర్మలు నశించగలవు. 
భవిష్యత్తులో పాపకర్మలు వచ్చి చొఅకుండుట కిది కంచుకోట. కర్మలు క్షయించినంత 
ఆగస్రవములు క్షీణించును. దుఃఖ ములు తొలగును. వేదనలు నశించును. చివరకు 
సర్వదుఃఖ నివృత్తి సంభవించగలదు.”” అని పలికిరి. 


నే నిట్లంటిని * ఓ జైనసాధువులారా! గతకాలమునందు మేముంటిమని మీరు 
తెలిసికొనియున్నారా?”” 


“గౌత్రమా! లేదు.” 
“వెనుక ఈ ఈ పాపముల జేసితిమని మీరు గుర్తెలీగి యున్నారా?” 
“గౌతమా! లేదు. 


“నిగంఠువులారా! దుఃఖమింత నశించినదనియు, నశింపవలసినదింతయు 
న్నదనియు, అకుశలధర్మము లీజన్మమున నూడగలవనియు, కలప రరంక 
చేకూజిగలవనియు, మీరు నిరూఢిగ చెప్పగలరా?” 


“గాౌతమా! లేదు.” 


190 శ్రీబుద్దచర్య 


“అయ్యా! ఇట్లయిన హంతకులు నీచులు క్రూరులు కూడ నిగంఠు జైన 
సాధువులు కాగల్లుదురు.” 


“గౌత్రమా! సుఖముతో సుఖము స్రాప్తించదు. దుఃఖముతోనే సుఖము 
ప్రాప్తీంచుచున్నది. సుఖముతో సుఖము స్రాప్తించినచో మగధరాజు బింబిసారుడును 
సుఖమును బొందెడివాడు. గౌతమా! నీవును బింబిసారుడును సమానముగ 
'సుఖవిహారులేనా?”* 


““ఆయుష్మంతులారా! గౌతముడును, బింబిసారుడును వీరియందు అధిక 
సుఖ విహారు లెవ్వరు? యోచించి చెప్పుడు? రాజగు బింబిసారుడు శరీరమును 
కదలించక వాక్కుతో మాటలాడక చివర కొక్కదినమైనను కేవలసుఖమును 
పొందగలడా?”” 


“అయుష్మంతా! గౌతమా! పొందలేడు. 


“ఓ నిగంఠువులారా! నేను శరీరమును కదిలించక, నాలుక మెదలించక 
వారముదినముల పర్యంతము కేవలసుఖానుభవమును పొందగల్లుదును. అట్టియెడ 
మగధరాజా బింబిసారుడు అధిక సుఖవిహారియో, లేక నేనో మీరే చెప్పుడు.” 


““అయుష్మంతా! మగధరాజగు గ్రేణిక బింబిసారునకంటె ఆయుష్మంతుడు 
'గౌతముడె అధికసుఖవిహారి.*” అని జైనసాధువులు పలీకిరి. ఇట్లు భగవంతుడు 
బుద్దుడు చెప్పిన వాక్యములను విని మహానామశాక్యుడు సంతుష్టుడయ్యెను. 


» 
కుటదంతసూత్రము (వి. పూ. 457) 


* గౌతమబుద్దుడు అయిదు నూర్వురు భికుసంఘముతో కూడి మగధదేశ 
మున చారికనొనర్చుచు ఖాణుమతమను బ్రాహ్మణ గ్రామమును జేరి అందలి ఆమ 
యష్టి కావనమున విహారము చేయుచుండెను. ఆ గ్రామమున కుటదంతుడను బ్రాహ్మ 
ణుడొక డుండెను. అతడు మగధరాజగు బింబిసారుని సత్కారమునకు పా క్రుడై 
ఖాణుమత [గ్రామమును జాగీరుగ బొంది రాజభోగముల నలరారుచుండి యొక 
ప్పుడు మహాయజ్ఞము నొండు దలపెట్టి విశసనము (బలీ) కొజకు పశువులను 
వందలకొలది చేర్చిబెబ్టెను. 


(1)దీ ని1-ర్‌. 


తృతియ ఖండము [91 


సర్వవిదితకిర్తిసంపన్నుడు శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు ఆమ్రయష్టికావన 
మునకు వచ్చి విడిసీ విహరించుచున్నాడనువార్తను విని ఖాణుమత గ్రామవాసులగు 
బ్రాహ్మణులు అతని దర్శింపగోరి గుంపులు గుంపులుగ పయనమగుటను తన మేడపై 
నుండి కుటదంత బ్రాహ్మణుడు వీక్షించి ప్రధానకర్మచారుని బంపీ నిలువబెట్టించి 
తానును వారితో బోవనుద్యమించెను. 


యజ్ఞమును దర్శించుటకై వివిధ ప్రాంతములనుండి వచ్చి చేరి యున్న బ్రాహ్మ 
ణులనేకులు కుటదంత బ్రాహ్మణుడు స్వయముగ శ్రమణగౌతముని సందర్శింపబో 
వుచున్నాడని విని సహింపజాలనివారై ఆతని చేరువజేరి యిట్లనిరి. “ కుటదంతా! 
“నీవు శ్రమణ గౌతముని వద్దకు బోవద్దు. దీనిచే నీ పరువు ప్రతిష్టలకు కొటిత వాటి 
బల్లను. గణ్యమాన్యుడవు. రాజపూజితుడవగు నీ కడకె గౌతముడు రావలెను. 
అయ్యా!మా మాట వినుము.” 


“ బ్రాహ్మణులారా! మీ రెటీగినంతకు హితమునె జెప్పీతిరి. కాని వాస్తవమట్టిది 
గాదు. శ్రమణగౌతముని గూర్చి యెంతగ కొని యాడినను అది సుంతయె కాగలదు. 
ముప్పదిరెండు * మహాపురుషలక్షణములతో గూడినవాడు. దేవమార బ్రహ్మసహిత 
లోకములన్నింటిీకి పూజ్యుడు. అనుత్తరవిద్యాచరణసంపన్నుడు. మగధరాజగు బింబి 
సారునకు కోసలపతియగు ప్రసేసజితునకు శిరసా మాన్యుడు. పుణ్యవశమున మన 
గ్రామమునకె వచ్చినాడు. అతిథియగు నాతని ఆదరించుట మనకు ఏధియైన 
ధర్మము. అగణితగుణ గ్రామణియగు అమ్మహనీయపురుషుని దూరదూరముల 
కేగియైనను దర్శించుట తగును. మీరును రండు. పోదము పదండి” ని కుటదంతు 
డమ్మహా విప్రసంఘముతో పయనించి భగవంతుని చెంతకుబోయి సమ్మోదనమొనర్భి 
యొకచోట గూర్చొని అమ్మహనీయునితో నిట్లనియె. 


“గౌతమా! నేనొక మహాయజ్ఞమును జేయనెంచితిని. పదునాలు విధములగు 
పరిష్కారములతో గూడిన మూడురకముల యజ్ఞవిధానములను మీ రెజుగుదురని 
నేనిదివజకు వినియున్నాను. దయయుంచి సెలవిండు.”* 


“బ్రాహ్మణా! వినుము. తొల్లి యొకప్పుడు మహావిజితుడను రాజొకడు 
అతులభో గభాగ్యముల దులదూగుచు మహాయజ్ఞమొక్క టీ జేతునని యూహించి 


(1) 185 వ పేజీ చూడుడు. (2) 40, 41 పేజీలు చూడుడు. 


192 శ్రిబుద్దచర్య 


పురోహితుని బీలువనంపీ ఇహపరార్ధసాధనకమగు యజ్ఞమునొక్క దానిని నాతో 
జేయింప రాదే యని చెప్పెను. దాని కతడలరి “రాజా! ఇప్పుడు నీ దేశము సంకట 
ములతో సతమత మౌచున్నది. కజవులతో, దొంగలతో, ఈతిబాధలతో ప్రజల 
కష్టములకు పారము లేదు. పన్నులదీసికొనుచు ప్రజల యోగక్షేమములను తలపెట్ట 
కుండుట ధర్మమునకు విరుద్దము. దేశమునందు ఉత్పత్తిని ఉద్యోగమును పెంపుజే 
యుము. సంకటములంతంతన సమసిపో గలవు. పంటలను పండించువారికి భూమి 
యు విత్తనములును, పశురక్షణ జేయ గలవానికి ఆవులను యెద్దులను, వ్యాపారము 
జేయగోరువానికి కావలసీన పరపతిని, ఉద్యోగము చేతునను వానికి తగిన నౌకరిని 
యిళల్లి ప్రజల నాదరింపుము. దేశము ధనధాన్యసమృద్దమైనచో కజివులు లేవు; 
కాటకములు లేవు; దొంగలులేరు; దోపిడులు లేవు, ఈ పనిని ముందు జేయుము. 
యజ్ఞములకేమి కొదువ?” అని పురోహితుడు పల్కిన రాజాను నమ్మెయి నూల్కొని 
అట్లే చేసి రాజ్యమును సుసంపన్నముగ నొనర్భెను. 


కొన్నాళ్ళు గడిచినంత రాజగు మహావిజితుడు పురోహితుని నాహ్వానించి 
ముందటివలెనే యజ్ఞమును జేయింపగోరెను. బ్రాహ్మణు డిట్లనియె. “రాజా! నీ 
రాజ్యమునందలి సామంతరాజులను, మంత్రిపుంగవులను, ప్రసిద్ద బ్రాహ్మణులను, 
ధనవంతులగు వైశ్యులను పీలువనంపి వారితో యజ్ఞము నొనర్భుటకు అనుమతి 
తీసీకొనుము.”” అని పురోహితుడు సలహానిచ్చినంత రాజును అట్లె జేసెను. ఈ 
నాలుగు అనుమతి పక్షములును యజ్ఞమునకు నాల్లు పరిష్కారములు. 


కుటదంత బ్రాహ్మణా! ఆ మహావిజితుడనురాజు యెనిమిది అంగములతో 
కూడినవాడు. అవి యేవనిన. 1. తల్లినిబట్టియు, తం డ్రినిబట్టియుకూడ సత్కుల 
మున బుట్టినవాడు. 2. దర్శనీయుడు. 3. శీలవంతుడు. 4. ధనధాన్యసంపన్నుడు.5. 
చతురంగసేనాయుతుడు. 6. మహాదాత. 7. బహుశ్రుతుడు. 8. స్వయముగ 
పండితుడు. ఈ యెనిమిది అంగములును యజ్ఞమునకు యెన్మిది పరిష్కారములు. 


పురోహితుడును నాలుగు విషయముల నొప్పియుండవలెను. 1. ఇరువైపుల 
నుండి సత్కులినుడగుట, 2. శీలవంతుడగుట, 3, మంత్రవేత్తయగుట, 4. పండితు 
డును పరిగ్రహయోగ్యుడును నగుట. ఈ నాలుగుకూడ యజ్ఞమునకు నాలుగు 
పరిష్కారములు ఇట్లు పదునాటు పరిష్కారములు జెప్పబడినవి. 


తృతీయ ఖండము 193 


బ్రాహ్మణా! మరియు మహావిజిత నరపతికి పురోహిత బ్రాహ్మణుడు యజ్ఞ 
మునందు అనువర్తింపద గిన పద్దతులను మూటినిట్లు జెప్పెను. యజ్ఞకర్తయగువాడు 
యజ్ఞమును చేయబోవుచు “అయ్యో! ఇంతటి ధనరాశి వ్యయము కాగలదే యని 
చింతించరాదు. యజ్ఞము చేయుచు “యింతటి ధనరాశి వయమగుచున్నదే' యని 
పరితపించరాదు. యజ్ఞమును చేసి “యింత ధనము వ్యయమైపోయెనే' యని వ్యాకు 
లుడు గారాదు. ఈ మూడువిధములును యజ్ఞకర్తముందె [గ్రహింపవలెను. 


పురోహితుడు రాజుతో మజీయు నిట్లు చెప్పుచున్నాడు. “రాజా! 1. ప్రాణా 
తిపాతము, 2. అదిన్నాదానము, 3. కామమిథ్యాచారము, 4. మృషావాదము, 5. 
పీశునవచనము, 6. పరుషవచనము, 7. సంప్రలాపము, 8. అభిద్య, 9. వ్యాపాదము, 
10. మిథ్యాదృష్టి. యనెడి అకుశలధర్మములతో కూడిన దురాచారులును, వీటికి 
విరుద్దములగు కుశలధర్మములతో కూడిన సదాచారులునుకూడ నీ యజ్ఞమునకు 
వచ్చెదరు. దురాచారులు వచ్చినంత నీ కేమియు లో టులేదు. వారి పాపము వారిదే. 
చింతింపకుము. నీ సన్మానము సదాచారులక చెల్లును. వి ప్రతిసారివి (వ్యాకులుడవు) 
గాకుము. 


అదియుగాక షోడశ పరిష్కారములు నీ యొద్ద ఉండినను కూడా కొందటు 
లేవందురు. కొందటున్నవందురు, కొందటునిన్ను తెగడుదురు. కొందటు పొగడు 
దురు. కలతజెందక చిత్తమును ఉత్తేజితము జేసికొనుము” అని పురోహితు 
డాదేశించెను. 


కుటదంత బ్రాహ్మణా! ఆ యజ్ఞమునందు పశుహింస లేదు. యూపాదులకై 
చెట్లు నరకలేదు. పాటకపుజనము భక్తీ శ్రద్దలతో పనులు జేసిరిగాని దండభయముతో 
బలవంతముతో చేసినవారుగాదు. ప్రజలు అయాచితముగనె యజ్ఞ సంభారములను 
సమర్పించిరిగాని నిర్భంధముగ వారినుండి గ్రహింప లేదు. యజ్ఞ మిట్లు సుసంపన్న 
మొగ ముగసనది. 


ఆ యజ్ఞమున కరుదెంచిన సామంతులు మంత్రులు బ్రాహ్మణులు వైశ్యులు 
అమితమగు ధనధాన్యముల దెచ్చి రాజునకర్పింపబోయిరి గాని తనవద్దనె సమృద్ద 
మగు ద్రవ్యమున్నదని రాజు దానిని (గ్రహింపనొల్లడయ్యె. వారును వెనుకకు గొంపోవ 
మనసౌప్పమిచే యజ్ఞవాటమునకు నలువైపులను దానిని స్టాపించిరి. కుటదంతా! 


194 శిబుద్దచర్య 


యజ్ఞపరిష్మారములను పదునాటీంటిని, విధానముల మూటిని చక్కగ వింటివి 
గదా?” 


గౌతమా! అనాడట్లు జరిగినదని వెప్పితివిగాని “నేను చూచితిని - చేసితిని. 
ఇదీ యిట్ల ని నిశ్చయముగ నీ సాంతమాటల జెప్నవైతివే. 


“బ్రాహ్మణా! నే నెటుగుదును. ఆనాటి మహావిజితుని పురోహితుడను నేనే. 
ఆ యజ్ఞ విషయమును చెప్పినదియు నేనే.” 


“గౌతమా! ఆయజ్ఞమునకంటె మహాఫలదాయకమై, చేయుటకు సులభమైన 
మహాయజ్ఞము వేటొకటి లేదా?” 


“విప్రా! లేకేమి? శీలవంతులగు శ్రమణభిక్షువులకు నిత్యదాన మొనర్భుట.?’ 


“గాతమా! అంతకంటె అల్ప ప్రయాసమును అధికఫలమును గల యజ్ఞము 
లేదా?” 


“బ్రాహ్మణా! చతుర్గిశసంఘమునకు విహారమును గట్టించుట..” 
““గౌత్రమా! మరియు నంతకంటే?”' 


“కుటదంతా! బుద్దుని, ధర్మమును, సంఘమును శ రణుజొచ్చి ప్రాణాతి 
పాతాది అకుశలధర్మములను వదలి ప్రథమధ్యానమును ద్వితీయధ్యానమును 
తృతీ యధ్యానమును చతుర్టధ్యానమును పూర్వజన్మముల సాక్షాత్కారము, సంసృతి 
చక్ర సందర్శనమును అంతకంతకు ఉత్తమ ఫలదాయకములు.”*”* 


“గాతమా! ఆళ్ళర్యము. అబ్బురము. బుద్దుని, ధర్మమును, సంఘమును 
శరణు జొచ్చుచున్నాను. నేటినుండి బద్దాంజలి ఉపాసకునిగ నన్నను గ్రహింపుడు. 
నా యజ్ఞముకొలకై చెకూర్చిన పశువులనన్నిటిని విడిచిపెట్టుచున్నాను. వాటిని 
జీవితాంతము నేనే పోషింతును.”” 


అంతట కుటదంతుడు బగవంతు డుపదేశించిన ఆనుపూర్వికథ విని విమల 
ధర్మచక్షువును పొందినవాడై భికుసంఘముతో కూడ గౌతముని మజునాటి భోజ 
నమున కావ్వోనించి వారి నత్యంతము సంతృప్తులజేసెను. భగవంతుడును బోజన 


తృతీయ ఖండము 195 


మును స్వీకరించి ధార్మిక కథాసల్హాపముల నతని కృతార్జుని జేసి యథేచ్చ మెయిం 
బోయెను. 


స్వర్ణదండాది సూత్రము (వి. పూ. 457) 


* ఒకానొక సమయమున భగవంతుడు బుద్దుడు మహాభిక్షుసంఘముతో 
కూడి” అంగదేశమున చారిక నొనర్చుచు* చంపానగరము జేరబోయి గగ్గరాపుష్క 
రిణీతీరమున విహారము చేయుచుండెను. ఆ నగరమునకు యజమానుడును రాజ్య 
పూజ్యాడును నగు స్వర్ణదండుడను బ్రాహ్మణుడు ఆ మహానుభావుని దర్శించు 
కుతూహలముతో ఆయన ఉన్నచోటికి వచ్చి సమ్మోదనమొనర్చి యొకచో గూర్చొ 
నెను. భగవంతు డాతనివైపు జూచి యిట్లనియె. 


“భూసురోత్తమా! ఎట్టిగుణములతో కూడినవాడు బ్రాహ్మణుడనబడును. 
“నేను బ్రాహ్మణుడి నని పలికి ఆ మాటను నెగ్గించుకొనగలుగువాడు యెట్టివాడు?” 


“గౌత్రమా! 1. తల్లిదండ్రుల వైపునుండి కులీనుడగువాడు, 2. మంత్రవేత్త, 
3. రూపసి, 4. శీలవంతుడు, 5. జ్ఞాని; ఈ అయిదు గుణములతో కూడినవాడు 
బ్రాహ్మణు డనిపించుకొనును.”? 


“బ్రాహ్మణా! ఈ అయిదింటిలో యేయొక్కటైనను లోపింపవచ్చునా?”? 


““గౌత్రమా! రూపసి (రూపవంతుడు) యను అంశము లోపించినను తప్పు 
లేదు. తక్కిన నాల్గింటితోడనె అతడు బ్రాహ్మణుడననొప్పును.” 


“బ్రాహ్మణా! ఆ నాల్గింటిలో దేనినైన నొక్కదాని తగ్గింపవచ్చునా?'' 


“గౌతమా! మం ్రవేత్త కాకపోయినను మిగిలిన మూడుగుణములతోనే వాడు 
బ్రాహ్మణుడనజెల్టును. న 


“బ్రాహ్మణా! అమ్మూడింటిలో నొక్కటి తక్కువగావచ్చునా?? 


1. దీ. ని. 1- 4. 
2. బీహార్‌ ప్రాంతమందలి గంగకు దక్షిణమున భాగల్చురము ముంగేరజిల్లాలోని 
భూమి. 


యలు 


. చంపానగరము (భాగల్పురము జిల్లా). 


196 శ్రీబుద్దచర్య 


“గౌతమా! కులీనుడను అంశమును వీడినను, శీలవంతుడు పండితుడు 
(జ్ఞాని అను రెంటీచేతనే అతడు బ్రాహ్మణు డనిపించుకో గలడు.” 


అని యిట్లు సోణ (స్వర్ణ) దండ బ్రాహ్మణు డాడిన అప్పలుకులు తమకు 
సహింపరానివగుడు అందాసీనులైయున్న విఫ్రలిట్లనిరి. 


““స్వర్ణదండా! రూపవంతుడు, మంగ్రేత్త యను రెంటిని నిరాకరించి పైపెచ్చు 
కులమునుగూడ త్రోసిరాజనుట కుప క్రమించితివి. శ్రమణగౌతముని సీద్ద్ధాంతము 
లోనికి తిన్నగ దిగజాటీపోవుచున్నావే?”? అనిన విని స్వర్ణదండు డిట్లనియె. 


“బ్రాహ్మణులారా! ఆత్రపడకుడు. సమాధాన మిత్తును. సంభాళించు 
కొండు. ఇదిగో! నా చెల్లెలికొడుకు అంగకమాణవకుడు యీ సభలోనే కూర్చొని 
యున్నాడు. శ్రమణగౌతముని మినహాయించిన మరి వాడె 1. ఉజ్జ్యలరూపము 
గలవాడు. 2. మంటత్రవేత్త - వేదవేత్త - అధ్యావకుడుగూడ. ౩. వీని తలిదండ్రులు 
నా యెటీగిన వారె కాబట్టి యితడు సత్కులీనుడు. ఇట్టి అంగకమాణవకుడు 
దుశ్ళీలుడై దురాచారుడై దొంగతనమును, పర స్త్రీ గమనమును, మృషావాదమును, 
మద్యపానమును మరగినచో ఇతనిరూపమెం దుకు? వేదమెందుకు? కులమెం 
దుకు? దీనిని బట్టియె శీలమును జ్ఞానమును రెంటినే బ్రాహ్మాణత్వమునకు చాలినవని 
చెప్పీతిని.?” అని వచించి వారిని నిరుత్తరులజేసిన స్వర్గదండునితో బుద్దదేవు డిట్లనియె. 


“బ్రాహ్మణా! ఆ రెంటిలోకూడ దేనినైన నొకదానిని వదలనగునా?”* 


“గౌతమా! అది పొసగదు. అవి రెండును అన్యోన్య సహాయకములు, పోషక 
ములు. శీలము జ్ఞానమునకు మెజుగు. జ్ఞానము శీలమునకు మెటుగు. 


““స్వర్ణదంతా! నిజమే చెప్పితివి. జ్ఞానికె శీలము లభించును. శీలవంతునికె 
జ్ఞానమబ్బును. ఆ రెంటిసంబంధము వేటు జేయరానిది. సరియే. జ్ఞానశీలములకు 
సిగ పువ్వుయేది? శీలమననేమి? జ్ఞానమననేమి?” 


“గొతమా! ఇంతకుపైన నాకు తెలియదు. తామె చెప్పండి.” 


“బ్రాహ్మణుడా! వినుము. తథాగతుడు లో కమునందుత్పన్నుడైనాడని విని 
నిర్వేదమును బొంది భిక్షువు అకుశలధర్మములను వదలి శీలసంపన్నుడగుచున్నాడు. 
శీలమన నిదియే. అతడు మజీయు ౫ ధ్యానముల నాల్లీంటి నెజిగి చిత్తమును 
dN Tr 


౫ 147, 148 పేజీలు చూడుడు. 


తృతీయ ఖండము 197 


మొగ్గించి జన్మబంధము లూడ కృతకృత్యత బొందుచున్నాడు. ఇదియే వాని జ్ఞాన 
మును ప్రజ్ఞయు.:' 


అని యిట్లు తథాగతు డుపదేశించిన ప్రసన్నుడై స్వర్ణదండుడు గౌతమా! 
ఆశ్చర్యము. అబ్బురము. నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ గ్రహించి రేపటి 
దినము భిక్షుసంఘసహితముగ నా భోజనమును స్వీకరింపవలె” నని (ప్రార్ధించెను. 


మటునాడు భోజనానంతరము స్వర్ణదండుడు భగవంతునితో యిట్లు 
విన్నవించు కొనెను. “గౌతమా! నిండు సభయెదుట లేచి నేను మీకు నమస్కరించి 
నచో నా సాటికులమువారు నిరాదరించెదరు. సంఘము యీసడించినచో కీర్తి దొల 
గును. సంపద లుడుగును. కాబట్టి సభలో నున్నపుడు చేతులు జోడించినచో అది 
నా నమస్కారమని (గ్రహించండి. తలగుడ్డ దీసినచో నా దండ ప్రణామముగ తలం 
చండి. వాహన మెక్కి పోవునపుడు చేతిబెత్తమును పైకెత్తినను, చేతులరెంటిని యెత్తినను 
గూడ నా వందనము లనియె భావించునది.”' 


సోణదండు డిట్లాడినంత భగవంతుడును అతనిని ధార్మికకథాలాపముల 
'సముత్తేజితుని చేసి అసనమునుండి లేచిపోయెను. 


మహాలి సూత్రము 

శ భగవంతుడు వైశాలియందు మహావనముయొక్క కూటాగారశాలలో 
విహారము జేయుచున్నాడు. ప్రధానపరిచారకుడై ఆయుష్మంతుడు నాగితుడు వాకిట 
నిలచియున్నాడు. కోసలవాసులును మగధవాసులు నగు బ్రాహ్మణు లనేకులు 
బుద్దుని దర్శిపవలెనని వచ్చి వాకిటనున్న నాగితునితో “ఆయుష్మంతా! శ్రమణగౌ 
తము డెందున్నాడి ని యడిగిరి. వాడును “భగవంతుడు ధ్యాననిష్టుడై యున్నాడు. 
దర్శనమున కిది అదను” గాదనెను. దర్శనము లేక మరలుట లేదని వారుండిరి. 
అంతలో నొక పెద్ద లిచ్చివీ పరిషత్తుతో మహాలి ( ఓష్టార్ద -లీచ్చివీ యను వాడును 
వచ్చెను. ఆపై శ్రమణోద్దేశుడు సింహుడు వచ్చి భగవంతుని దర్శనార్ధమై వేచి యున్న 
ఆ సమూహములను జూచి నాగితునితో సంప్రదించి లోనికి బోయి బుద్దదేవున 
కా విషయమును నివేదించెను. తథాగతుడును విహారచ్చాయయందు ఆసనము 
బజచుకొని కూర్చొనెను. బ్రాహ్మాణసంఘములును లిచ్చివీ సంఘమును లో నికివచ్చి 
సుగతదేవునకు సమ్మోదన అభివాదముల నర్చించి నెమ్మదిగ నాసీనులై 8, అంతట 
మహాలీ యిట్లనియె. 


* దీ. ని. 1-6. 


198 శ్రీబుద్దచర్య 


“దేవా! వెనుక దినాలలో నొకనాడు లిచ్చివీకుమారుడు సునక్షత్రుడు నాతో 
యిట్లనినాడు. మహాలీ! దివ్యశబ్దముల వినుట కొఆకై బుద్దభగవంతుని వద్ద మూడేం 
డ్లుండియును ప్రియకమనీయరంజనీయ దివ్యశబ్దములను వినజాలక పోయితిని. 
భంతే! అసునక్షత్రుడు విద్యమానుడై గూడ విన లేక పోయెనా?” 


“మహాలీ! నిజమే. వినజాలకపోయెను.” 
“ప్రభూ! హేతువేమి?”” 


“మహాలీ! దీవ్యరూపదర్శనార్థమై చేయబడు సమాధిద్వారా భిక్షువు దివ్యశబ్ద 
ములను వినజాలడు. దివ్యశబ్ద శ్రవణార్ధమై చేయబడు సమాధిద్వారా భిక్షువు దివ్య 
రూపదర్శనములను పొందలేడు. ఉభయాంశ సమాధిని అవలంబించినపుడు ఉభయ 
ఫలములను బొందగలడు.”” 


“భంతే! ఈ సమాధి భావనల సాక్షాత్కారము కొటికేనా భిక్షువులు మీ 
వద్ద బ్రహ్మచర్యమును పాలించుచుండుట.”' 


“మహాలీ! ఇంతేకాదు. దీనికి మించిన ఉత్తమధర్మము మటొక్కటి గలదు.”” 
“దేవా! అదియేమి?”” 


“మహాలీ! భిక్షువు త్రివిధ సంయోజనములు (బంధములు) క్షయించినంత 
జాలుటకు వీలులేని పరమజ్ఞానమును బొంది స్రోతాపన్నుడనిపించుకొనును. దానికి 
'పై ధర్మము సకృదాగామి యగుట. వాడు లోకమున నొక్కపరి జన్మమెత్తి నిర్వాణ 
మును బొందును. అంతకంటె ఉత్తమధర్మము అనాగామిత్వము. అనాగామి తిరిగి 
రావలసినపని లేదు. వానికి సంయోజనము లైదును నశించినవి. మహాలీ! దీనికంటె 
పరమధర్మము ల్బగ్లత్తమును బొందుట. ల్లర్గతునికి చిత్తమలములు లేవు. తత్త్వసాత్షా 
త్కారమైనది. ఇదియే మహాధర్మము. దీనిని బొందుటకయ్యె భిక్షువులు నా వద్ద 
బ్రహ్మచర్యమును పాలించు చుందురు.” 


“భంతే! ఈ ధర్మమును బొందుటకు మార్గము గలదా?” 


“మహాలీ! కలదు.  దానినె అష్టాంగిక మార్గమందురు. సమ్యక్‌ దృష్టి సమ్యక్‌ 
సంకల్పము, సమ్యక్‌ వచనము, సమ్యక్‌ కర్మాంతము, సమ్యక్‌ ఆజీవము, సమ్యగ్‌ 
వ్యాయామము, సమ్యగ్‌సృతి, సమ్యగ్‌ సమాధి ఈయెనిమిది అంగములతో కూడిన 
ఆ మార్గమును (ప్రతిపత్తు (ప్రతిపదము) అందురు. 


(1) 110 వ పేజీ చూడుడు. 


తృతీయ ఖండము 199 


మహాలీ! నే నొకపరి కౌశాంబీయందు ఘోషితారామమున విహరించుచుం 
టిని. అయ్యెడ మండిస్సుడు జాలియుడునను ్రవ్రజితులిద్దరు నా వద్దకువచ్చి 
సమ్మాదన మొనర్చి, “ఆయుష్మంతా! గౌతమా! శరీరము జీవుడును ఒకటియా! 
వేర్వేరా?? అని యడిగిరి, నేనును వారితో నిట్లంటిని. “ఆయుష్మంతులారా! లోక 
మందు తథాగతు *డుత్చన్నమైనాడని విని నిర్వేదించి భిక్షువు శీలసంపన్నుడై ధ్యాన 
ముల నాల్గింటిని క్రమముగ బొంది అలౌకిక జ్ఞానమును పొందగల్లుచున్నాడు. 
అదియె ప్రయోజనముకాని, అక్కజిమాలిన ప్రశ్నలగు “శరీరమును జీవుడును 
ఒకటియా? వేర్వేరా?? అను మాట నాడవలసీన పని లేదు. దానికి బదులు చెప్పవల 
సిన అక్కజియుగూడ లేదు. చెప్పడుకూడా. 


మహాలీ! ఆనాడు నడిచిన ప్రసంగమిది యని భగవంతుడు పల్కి నంత లిళ్ళవీ 
ఓష్టార్టుడు (మహాలీ) సమ్మోదమొంది పలువిధముల |ప్రశంసించెను. 
తైవిద్య వత్స గోత్ర సూత్రము 
2 భగవంతుడు బుద్దుడు వైశాలిలో మహావన కూటాగారశాలయందు విహ 
రించుచు నొకనాడు వైశాలిలోనికి భిక్షకై బయులు దేరి యింకను పూర్వాహ్హసమ 


యము కాలేదు. కావున యింతలో ఏకపుండరీక పరి వ్రాజకారామమున నివసించు 
చున్న వత్సగో త్ర పరి వ్రాజకునిజూచి సంభాషించుదునని తలంచి అచ్చోటికి బోయెను. 


వత్సగో త్రపరివ్రాజకుడును దవుదవ్వులనుండియె తథాగతుడు వచ్చుటను 
గమనించి యెదురేగి సన్మానించి పటీచిన ఆసనముపై కూర్చుండబెట్టి తానును ఒకచో 
గూర్చొని యిట్లనియె. 

“స్వామీ! శ్రమణగౌతముడు సర్వజ్ఞుడు సర్వదర్శియనెడి మాటను పెక్కె డల 
నేను వినియున్నాను. ఆ మాట సత్యమునకు దూరముగాదుగదా!”' 


“వత్సా! ఆపలుకు యథార్థమని నే ననను, అసత్యములాడి నన్ను అగౌరవిం 
చుచున్నారు. శనై 


“దేవా! భగవంతుని గూర్చి మేము యథార్థ మెట్లు చెప్పవలెను?”” 


(1) 146 వసేజీచూడుడు. (2)మని.1-3-1. 
F16 


“వత్సా! శ్రమణగౌతముడు మూడువిద్యల నెటీగినవాడు; అని చెప్పినచో 
మీకు అసత్యదోషము లేదు. అవి యేవనిన చెప్పెద వినుము. “అనేక పూర్వజన్మ 
లను స్మరింపగలుగుచున్నాను. ఆ జన్మములందలి నామరూపములను కూడ గుర్తిటు 
గుచు న్నాను. ఇది యొకటి. మజీయు అమానుష దివ్యనేత్రముతో సంసారసము ద్ర 
మున జన్మమరణ కల్గోలములో గిజగిజలాడు జీవకోటిని దర్శించుచున్నాను. ఇది 
రెండవవిద్య. రాగద్వేషాది చిత్తమలముల నెడబాసి ప్రజ్ఞాపీఠము నధిష్టించి యీ 
జన్మమందే విముక్తి సుఖమున విహరించుచున్నాను. ఇది మూడవవిద్య. ఇవియె 
త్రైవిద్యలు.”” 


ఆ మాటలు విని వత్సగోత్రు డానందపరవశుడయ్యెను. భగవంతుడంత 
యథేళ్ళ బోయెను. 


డై 
శాక్యకో లీయవివాదము - మహానామసూత్రము - కీటాగిరసూ త్రము 
(వ. పూ. 457 - 456) 


భగవంతుడు పదునైదవ వర్దావాసము కపిలవస్తువునందు గడపెను. కపిల 
వస్తువునకును కోలియనగరమునకును నడుమనుండు రోహిణీనదికి ఆనకట్ట 
కట్టుకొని అటు శాక్యులును యిటు కోలియులునుకూడ పైరులకు నీరు పాటీంచు 
కొనుచు వ్యవసాయమును సాగించుచుండిరి. అదొక్కసమయమున జ్యేష్టమాసము 
నందు నిరు చాలక పైర్లు యెండిపోసాగినవి. అంతట ఉభయనగర వాసులగు రైతులు 
కొందజు ఒకచో ప్రోగై యిట్లు సంభాషించిరి. తొలుత కోలియనగరవాసు లిట్లనిరి. 
“ఈ నీటిని చెరిసగము దీసికొన్నచో యెవ్వరికిని జాలవు. రెండువైపుల పైర్లును 
చెడగలవు. కావున మేమే తీసీకొందుము. మాపంట నెరవేటిగలదు.”” ఆ మాట 
విని ప్రక్క వారిట్లనిరి. “అదేమి? మీగాదెలనె నింపుకొన్నచో మా గతి యేమి? మేము 
మీ పడిపంచలు కాయవలెననియా మీయాళ? నీటిని మేమివ్వము.”? అని నిక్కచ్చిగ 
జెప్పీరి. ఆ(క్రోశవశమున యెవ్వడో మలొక్కని గొట్టెను. ఆతగవు అంతట యింతట 
ప్రాకి రాజులవటికు రాజుకొన్నది. అటు శాక్యరాజులును యిటు కోలియరాజు 
లును అన్యోన్యము నిందించుకొనుచు యుద్దమునకు సన్నద్దులైరి. 


(1) 148 వ పేజీ చూడుడు. 


తృతియ ఖండము 201 


భగవంతు డీవార్త నాలించి స్వజాతివారు అన్యోన్యము సర్వనాశమునకు 
సంసిద్దమగుట సహించలేక రోహిణీనది వద్దకు వచ్చి యుద్దమునకై ప్రోగయియున్న 
ఉభయసేనలమధ్య ప్రవేశించెను. ఆ రాజులును అమ్మహాత్ముని జూచి ఆయుధముల 
క్రిందబెట్టి నమస్కరించి నిలిచిరి. బుద్దు డిట్లనియె. 


““మహారాజులారా! ఈ కలహమెందుకు వచ్చినది?" 
“స్వామీ! మేమెజుగము. సేనాపతుల నడగవలెను.”? 
“ఫేీనానాధథా?” 

“దేవా! మంత్రుల నడుగవలెను.”” 

“మంహ్రు లేమంటారు?”* 

““రైతులను విచారింపవలెను.”” 

రైతులు చెప్పుచున్నారు. ““ఇదినీటికై వచ్చిన తగాదా” యని . 
“మహారాజులారా! నీటికి వెల యెంత?” 

“స్వామీ! యేమియు లేదు. నిర్మూల్యము.”' 
“చెప్పుడు? క్షత్రియుని వెల యెంత?” 
“భగవంతా! అంతింతన రానిది.”” 


“రాజులారా! నిర్మూల్యమగు నీటికొఅకు అమూల్యమగు క్షత్రియ ప్రాణా 
లను మట్టిలో కలుపుటకు పూనుకొంటిరా? మూర్చులారా! పలుక రెందుకు?”” 
తే॥ గ॥ వైర్‌పై వైరబుద్దిని వదిలితేని 
సుఖము నీ అరచేతిలో సొమ్ము సుమ్ము 
పగయనునదించుకయు లేక పగతుజందు 
తిరుగగల్లిన వాడెపో ధీరవరుడు. 


అని బుద్దిగబిపి భగవంతుడు యథాస్థ్రానమున కరిగెను. వారును ప్రశాంతు 
లెరి, 


మహానామ సూత్రము 


* సిద్దార్ధబుద్దుడు శాక్యదేశమున కపిలవస్తుపురమునందు న్య గ్రోధారా 
మములో విహరించుచున్నాడు. భిక్షువులు పలువురు చీవర (వన) నిర్మాణము 
నందు పాల్గొనియున్నారు. ఇక మూడు నెలలకు పిమ్మట భగవంతుడు చారికకొటకై 


శ ౪౦. ని. 11-2-2, 


202 శ్రీబుద్దచర్య 


ప్రస్థానించును. అది విని అప్పుడప్పుడే జబ్బుపడి లేవియున్న మహానాముడను 
శాక్యుడు భగవంతునివద్దకు వచ్చి అభివాదనము చేసి “దేవా! భిక్షువులయొక్క 
చీవర నిర్మాణము ముగిసినంతట తాము చారికకొటికు వెళ్ళెదరు. మేము నానా 
ధ్యానములందు విహరించుచున్నాము. మాకు యోగ్యమగు విహార మెట్టిదో ఆన 
తిండిని వేడుకొనెను. 


“మహానామ! లెస్సగ అడిగితివి. ఇది నీకె యొప్పినది. వినుము. సాధకుడు 
శ్రద్దాళువు గావలెను. శ్రద్దాహీనుడు గారాదు. ఉద్యోగశీలుడు కావలెను. అనుద్యోగి 
కారాదు. స్మృతిమంతుడు కావలెను. విస్టృతిమంతుడు గారాదు. సమాహితుడు 
గావలెను. అసమాహితుడు కారాదు. ప్రజ్ఞాశాలి గావలెను. దుష్రుజ్ఞాడు గారాదు. 
ఈ అయిదు ధర్మములందును నిలిచి ఉత్తరధర్మముల నాజింటిని భావన చేయవలెను. 


మరియు నీ వొనర్చిన త్యాగమును గూర్చి భావించుము. అది యెంతయో 
నీకు లాభమును జేకూర్చినది. గృహస్టుడవైయుండి కూడ వివిధమలములతో కూడిన 
లోకమునందు నిర్మలచిత్తముతో దానముల నర్పించితివి. ప్రయతపాణివైతివి. 


మహానామా! తథాగతుని గూర్చి భావింపుము. జ్ఞర్ణతుడు సమ్యక్‌ సంబుద్దుడు 
విద్యాచరణసంపన్నుడు సుగతుడు లోకవిదుడు అనుత్తరుడు పురుషదమ్యసారథి 
దేవమనుష్యశాస్త భగవంతుడు బుద్దుడని దలంపుము. ఇట్లు తథాగతునిగూర్చి ఆర్య 
శ్రావకుడు చింతించునపుడు వాని చిత్తము రాగ ద్వేషమోహములకు అంటు పడదు. 
మరియు వాడు అకుటిలచిత్తుడై అర్థవేదమును ( పరమార్ధజ్ఞానము) ధర్మవేదనముకు 
ప్రాపించి ధర్మయుక్తమగు ప్రమోదమును పొందుచున్నాడు. అతనికి ప్రీతిసుఖము 
కల్లుచున్నది. శరీరము స్టిరమగుచున్నది. చిత్తము సమాహితమగుచ్చుది. ఇట్టి బుద్ధాను 
స్మృతిని బొంది పనిపాటలయందు గూడ దానిని వదలక విహరించుచున్నాడు. 

మహానామా! ధర్మమును అనుస్మరింపుము. భగవంతుని ధర్మము స్వాఖ్యాత 
మనియు, ప్రత్యక్షఫలప్రదమనియు, పండితులు స్వయముగ దర్శింపదగినదనియు 
ధర్మానుస్మరణము జేయుము. 


మటీయు అనిందితములును ఆర్యవంద్యములును నగు శీలములను అనుస్మ 
రించుచుండుము. . 


మహానామా! నీవు దేవతలను అనుస్మరింపుము. 1. చాతుర్మహారాజిక దేవ 
తలు2. త్రయ స్త్రీంశదేవతలు ౩. యామదేవతలు 4. తుషితదేవతలు 5. నిర్మాణరతి 


తృతీయ ఖండము 203 


దేవతలు 6. పరినిర్మితవశవర్తిదేవతలు 7. బ్రహ్మకాయికదేవతలు 8. వారికిని 
'పైనుండు దేవతలు “వీరు యీ లోకమున మరణించి ఆలో కమునందు జన్మించినారు. 
వారి యొద్దగల యట్టి శ్రద్దాశీల ప్రజ్ఞాత్యాగములు నాకడ కూడ గలవు. నేనును 
శద్దాశీల ప్రజ్ఞాత్యాగములను కల్లియున్నాను.? అని యిట్లు దేవతలయొక్కయు 
తనయొక్కయు శ్రద్దాదికముల ననుస్మరించెడి ఆర్యశ్రావకునకు సమాహితచిత్త 
మేర్చడుచున్నది. విషమమగు లో కమందు సమత్వమును బొందుచున్నాడు. ద్రోహ 
యుక్తమగు ప్రజలలో మైత్రిని విస్తరించుచున్నాడు. ఇట్టి దేవతానుస్ట్రృతిని పనిపాటలం 
దుండియు, వచ్చుచు పోవుచు తినుచు కనుచు కూడ భావన జేయుచున్నాడు.”” 


కీదాగిరియందు 


* శ్రావస్తీయందు ఇష్టానుసారము విహరించి భగవంతుడు గౌతముడు 
సారిపుత్ర మౌద్దల్యాయన సహితముగ పంచశత మహాభిక్తుసంఘముతో చారిక 
నొనర్చుచు * “కీటాగిరి యను ప్రదేశమునకు బయలుదేరెను. అక్కడ కీటాగిరి 
యందుండు అశ్వజితుడు పునర్వసులను భిక్షువులు బుద్దదేవుడు మహాభిక్షు 
సంఘముతోడను, సారిపుత్ర మౌదల్యాయనులతోడను వచ్చుచున్నాడని విని వివో 
రమునందుండు శయనాసనములను పాత్రలను పరికరములను తమంతకు తాము 
పంచుకొనిరి. తథాగతుడు కీటాగిరిని సమీపించి కొందటు భిక్షువులను పిలిచి యిట్ల 
నియె. 


““భిక్షువులారా! మీరు అశ్వజిత్తు పునర్వసు భిక్షువుల చెంతకుబోయి భగ 
వంతునకును భిక్షువులకును సారిపుత్ర మౌ దల్యాయనులకును శయనాసనముల 
నాయత్తపజుపుడని చెప్పవలసినది.” 

భిక్షువులును బుద్దదేవు డాడిన వచనములను అశ్వజిత్తు నర్వసువులకు జెప్పి 
నంత వారిట్లనిరి. 


“ ఆయుష్మంతులారా! భగవంతుడు, కోరినట్లు యెందైన విహరింపవచ్చును. 
.సంఘమునకుగాని సారిపుత్ర మౌద్దల్యాయనులకుగాని శయనాసనముల నివ్వ వీలు 
లేదు. ఉన్నవి మాకే సరిపోయినవి.? 


(1) వినయచుల్లవగ్గ 
(2) వారాణసీ సాకేతముల మధ్య నేడు కేరాకతమని చెప్పబడు ప్రదేశము లేదా దాని 
ప్రాంతభూమి. 


204 శ్రీబుద్దచర్య 


ఆ మాటలను భిక్షువులు భగవంతునకు నివేదించిరి. భగవానుడును ఈస 
డించుకొని యిట్లనియె. “ భిక్షువులారా! సంఘమునకు చెందినవియును, పంపకము 
నకు చెల్లనివియునైన యీ అయిదు అంశములపై పుద్గలుని (వ్యక్తి కి హక్కు లేదు. 
1. ఆరామము, లేదా ఆరామవస్తువులు, 2. విహారమును విహారవస్తువులును, 
3. మంచముపీట, గద్దె, దిండు, 4. ఇనుముతో చేసిన పాత్రలును వస్తువులును, 
5. కొయ్యపనిముట్లు కొయ్యపాత్రలును మట్టియు గడ్డియును.” 

* కీటాగిరి సూత్రము 
భగవంతుడు కాశీదేశమున చారిక నొనర్భుచు నొకనాడు భిక్షువులతో నిట్ల 


నియె. ““భిక్షువులారా! రా త్రిభోజనమును విడువుడు. విడుచుటవే ఆరో గ్యమును 
ఉత్సాహమును బలమును సుఖమును కలిగి విహరించగలరు.”* 


భగవానుని ఆదేశమును భిక్షువులు అంగీకరించిరి. అటు పిమ్మట అచ్చటి 
నుండి క్రమముగ చారిక నొనర్చుకొనుచు వచ్చి బుద్ద భగవంతుడు * కీటాగిరిచేరి 
విహరించుచుండెను. అందుండు అశ్వజితుడు పునర్వసుడను ఆవాసిక భిక్షువు 
లిరువురకును భిక్తుసంఘము వారు రాత్రి భోజనమును విరమించుడని చెప్పిరి. 
వారందుకు సమ్మతింపక యిట్లనిరి. “మేము ఉదయము మధ్యాహ్నము మూడు 
జాములకు ముప్పూటను భుజించుచు ఆరోగ్యముగ ఉత్సాహముగ నుండి 
విహరించుచున్నాము. ప్రత్యక్షఫలమును విడిచి పరోక్షఫలమును యెందుకా శ్రయింప 
వలెను? ఆ మాట మాకు నచ్చదు పొమ్మా” నిరి. 

వారి వచనములను భిక్షువులు భగవంతున కుగ్గడించిరి. భగవానుడును 


అశ్వజిత్‌ పునర్వసులను పిలువనంపి వారితో నిట్లనియె. “ఆయుష్మంతులారా! 
మీరా భిక్తువులతో పల్కిన పల్కులు నిజమేనా? 


“భంతే! నిజమేను.”” 


““భిక్షువులారా! పురుష పుద్గలు డనుభవించు సుఖము, దుఃఖము, అసుఖము 
అదుఃఖమను వీటితోనే వానియొక్క అకుశల ధర్మము నష్టమౌననియు, కుశల 
ధర్మములు పెజుగుననియు నేనేనాడైన చెప్పుట యెజుగుదురా?* 


ఓమ ని 2-2-10. 
2. ప్రస్తుతము బనారస్‌. ఆజగఢజిల్లాల ప్రాంతము. 


తృతీయ ఖండము 205 


“భగవంతా! లేదు.” 


“భిక్షువులారా! ఇట్టి సుఖదుఃఖ వేదనల ననుభవించునపుడు అకుశలధర్మ 
ములు పెటుగునని యొకనికిని, కుశలధర్మములు పెజుగునని మటీయొకనికి 
వ్యత్యస్తముగ నే నుపదేశించుట మీరు కనియున్నారా?” 


“దేవా! లేదు,” 


“మంచిది. భిక్షువులారా! నేనూహించనిదె, గ్రహించనిదె, దర్శించనిదె యెవ్వ 
న్లికైనను “దీనిని వదలమా ని ఆదేశించితినా?”* 

“ప్రభూ! లేదు.” 

““భిక్షువులారా! ప్రమాదరహితులై చేయుడనికాని అప్రమాదరహితులై 
చేయుడనికాని నేనందటిీకిని చెప్పను. ల్లగ్లతులైనవారికి పూర్ణులైనవారికి మీరు 
ప్రమాదరహి తులై చేయుడని నే నాదేశించను. వారు మొదటనె ప్రమాదరహితులు. 
ప్రమాదము (పొరబాటు) లేనివారై చేయదగినది చేసినారు. పూర్ణత్వమును బొందని 
వారికి, నిర్వాణమును కోరువారికి మీరు ప్రమాదరహితులై చేయుడని చెప్పుచు 
న్నాను. ఎందుకనిన వినుడు. వారు విహారవ్యవహారములందు ఉచితజ్ఞులై ఆప్తమత్రుల 
సేవించుచు ఇంద్రియముల నిగ్రహించి కులపుత్రు లెద్దానికొఅకు ప్రవ్రజితులగుచు 
న్నారో అట్టి బ్రహ్మచర్య ఫలమును యీ జన్మమునందే పొంది విహరింపవలసి 
యున్నది, అందుచే నేనట్లు జెప్పుదును. 

భిక్షువులారా! 1. ఉభయతోభాగ విముక్తుడని 2. ప్రజ్ఞావిముక్తుడని 3. 
కాయసాక్షియని 4. దృష్టిప్రాప్తుడని 5. శ్రద్దావిముక్తుడని 6. ధర్మానుసారియని 7. 
శ్రద్దానుసారియని లోకమునందు పుద్గలు (పురుషు) లేడుగురు. అందు రూపథా 
తువు నందు అరూపధాతువును బ“ంది ఆ రెంటినిగూడ కాయముతో స్పర్శించి 
ప్రజ్ఞతో జూచి విహరించు పుద్గలుడు (పురుషుడు) ఉభయతో భాగ విముక్తుడు. 
వానికి “ప్రమాదరహితుడవై చేయుము ని నేను చెప్పను. వాడు ముందుగనె ప్రమాద 
రహితుడు. 


విమోక్షము గడిచి రూపమునందు అరూపమునుబొంది వాటిని కాయముతో 
దాకక ప్రజ్ఞతో కనుగొని విత్తమలముల నష్టము జేసిన పుద్గలుడు ప్రజ్ఞా విముక్తుడు. 
వానికికూడ నేనట్లు జేప్పను. ముందే వానికి ప్రమాదము లేదు. 

ప్రజ్ఞతో కనుగొని ఆయా ఆ ్రవములు ( చిత్తమలములు) కొన్ని నశించినంత 
వానిని కాయసాక్షి యందురు. ఆస్రవముల బాసి ప్రజ్ఞచే తథాగతధర్మముల నెటీగి 


206 శ్రీబుద్దచర్య 


నవాడు దృష్టిప్రాప్పుడు. తథాగతునియందు (శ్రద్ద గలవాడు శ్రద్దావిముక్తుడు. 
తథాగతుని ధర్మమును నిదిధ్యసనముచేసి శ్రద్దా వీర్యస్మ్రతి సమాధి ప్రజ్ఞాధర్మము 
లను బొందినవాడు ధర్మాను సారి. వీటినన్నింటితోకూడి శ్రద్దామాత్ర నిష్ణడగువాడు 
శ్రద్దానుసారి యనబడును. వీరందజీకిని నేను ప్రమాదము లేక చేయుడని చెప్పుట 
లేదు. స్వయముగ వారు ప్రమాదరహితులు. 


భిక్షువులారా! నేను తొలుతనే ఆజ్ఞను వచింపను. క్రమముగ శిక్షణచేతను, 
'క్రియచేతను, ప్రతిపదము చేతను ఆజ్ఞను ఆరాధించువారగుదురు. శ్రద్దావంతుడగు 
సాధకుడు జ్ఞానిని సమీపించి సేవించి చెవిదార్చి చెప్పిన ధర్మములను వినును. దానిని 
ధారణజేయును. పరీక్షజేయును. తగినదని నిశ్చియించును. నిశ్చయానంతరము 
రుచి గల్లును. ఆపై ఉత్సాహమును ప్రయత్నమును సమాధియు, సమాహిత 
చిత్తమును సత్యవస్తు సాక్షాత్కారమును లభించును. మొదటి శ్రద్దయె లేనిచో వాని 
కేదియు లేదు. వాడు మోఘ (వ్యర్ధ) పురుషుడు. వానికిని ధర్మమునకును కడుంగడు 
దూరము. 


భిక్షువులారా! గురువువద్ద మెలగుచున్న శ్రావకుడు దృఢ ్రతిజ్ఞుడు కావలెను. 
ఆపాదమస్తకము శరీరము, రక్తమాంసములు యెముకలు నరములు పొడిపొడియై 
రాలు గాక; యశో వామృత్యు ర్వావిజయమో వీరస్వర్గమో మటొక్క తెరువు 
లేదనుకొని యత్నవంతుడు గావలెను.”* 


భగవంతు డిట్లు చెప్పెను. భిక్షువులు సంతుష్టులై గురుని అభినందించిరి. 


౮ 
హస్తకసూత్రము, సందకసూత్రము, మహాసకులు దాయిసూ త్రము, 
శృగాలవాదసూ త్రము (వి. పూ. 456 -455) 

* భగవంతుడు బుద్దుడు క్రమముగ చారిక నొనర్చుచు* అలవీపురి చేరికొ 
నెను. అందు అ గ్రాలవవైతన్యమున విహారము జేయుచుండెను. * పదునాఅవవర్షావాస 
మును బుద్దుడు ఆలవయందు గడపను. 

(1) చుల్లివగ్గ 6. 

(2) “ పంచాలచండి ఆలవకో అనిన ద్వీర్ధనికాయము 3 - 9ను బట్టి ఆలవి పాంచాలము 


నందుండీనదగును. ప్రస్తుతము కాన్ఫూరుజిల్లాయందలి అర్వలము. 
(3) అ. ని. అ. క.2- 4-5. 


తృతీయ ఖండము 207 


హస్తక సూత్రము 
pa 
1 అట్లు అగ్రాలవవైత్యమున దశబలుడు విహరించుచుండుట విని హస్తకఆలవ 


కుడు తనవెంట యేనూర్వురు ఉపాసకులు వచ్చుచుండ భగవంతుని సమీపించి 
నమస్కరించి యొక్కచో గూర్చొనెను. గౌతము డిట్లనియె. 


“హస్తక్షా! నీ సంఘము చాలదొడ్డది. ఇంతటి సంఘము నెట్లు కూర్చితివి. 
ఆమాట విని హస్తకు డిట్లనియె. 


“భంతే! సంఘసంయోజనమునకు నాలుగుపాయముల నాశ్రయించితిని. 
1. కోరినది యిచ్చి 2. కార్యములనెరవేర్చి 3. సన్మానము జేసి 4. సమానమై త్రి 
నెజిపీ - యిట్లు నాల్లు ప్రక్రియలతో సంఘమును కూడగట్టితిని. దేవా! సంపన్న కుల 
ములు మావి. దరిద్రున కెవ్వడూంకొనును?” 


“హస్తకా! సమర్జుడవు. ఆర్యజనుల ఆచారమును అనుసరించితివి. సంఘ 
సం గ్రాహకులు గతకాఇమున నిట్టి పద్దతులనె సమాశ్రయించిరి. వర్షమానమునగాని 
భవిష్యత్తునగాని పండితు లిట్లే మెలగుదురు.'” 


భగవంతుని ధార్మికోపదేశములను తనివిదీఅ గ్రోలి హస్తక ఆలవకుడు 
యథేచ్చ౯ బోయెను. భీక్షువులతో భగవాను డిట్లనియె. 


“భికువులారా! హస్తకుడు యెనిమిది అద్భుతధర్మములతో కూడినవాడు. 
1. శ్రద్దాళువు 2. శీలవంతుడు 3. లజ్ఞాశీలుడు 4. ధర్మభీరువు 5. బహుశ్రుతుడు 
6. త్యాగి 7. ప్రజ్ఞావంతుడు 8. మితాభిలాషీ”” 


* అని వా క్రుచ్చి భగవంతుడు బుద్దుడు ఆలవినుండి రాజగృహ నగరమునకు 
బయలు దేరెను. 


సందకసూ[త్రము 
౩ భగవంతుడు సమంతభద్రుడు కౌశాంబియందు విహరించుచున్నాడు. ఆ 


సమయమున సందకుడను పరివాజకుడు యేనూర్వురు పరివ్రాజకులతో గూడి 
* స్థక్షగుహయందు నివసించుచుండినాడు. 


(1) అ. ని, 8-1-3 - 4. (2) చుల్లవగ్గరి. (3) మజ్జి మనికాయ 2 - ౩ -రి, 
(4) అలహాబాదుజిల్లా కోసంవద్ద పభోసా. 


208 శ్రిబుద్దచర్య 


ఒకనాటి సాయంకాలము వేళ ధ్యానమునుండి లేచి ఆనందుడు కొందటు 
భికువులతో కలిసి ' దేవకృతశ్వ[భ్రమును (సహజబిలము) చూచుటకై బయలు 
దేరిపోయిరి. ఆవేళకుసరిగ సందక పరివ్రాజకుడును తన పరిషత్తుతోడ * వ్యర్థ 
ప్రసంగములు జేయుచునుండి ఆయుష్మంతుడగు ఆనందునిరా కను దూరమందుం 
డియె గమనించి సభను హెచ్చరించి యిట్లనియె. “ అల్లదిగో! శ్రమణగౌతముని 
శిష్యుడు ఆనందుడు వచ్చుచున్నాడు. రొదచేయకుడు. మిన్నకుండుడు. ఇతడు 
శ్రమణగౌతముని ప్రధాన శిష్యులలో అన్యతముడు. వీరి సంప్రదాయము నిళ్శబ్దమును 
(ప్రీమించునది.”” వింజమాకిడినట్లు సభయంతయు నిశ్శబ్దమైనది. 


ఆనందుడు |ప్రవేశించినంత సందకు డెదురేగి సాదరముగ స్వాగతమిచ్చి 
అసనమును బజీళి కూర్చుండబెట్టెను. తానొక క్రింది అసనముపై గూర్చొనెను. 


“సందకా! ఏమో (ప్రసంగించుచుంటిరే, మధ్యయందె నిలీపితిరేలా?* 


“ఆనందా! ఆ ప్రసంగాలకు కొదవేమిలెండి? వాటిని పోనిండు. ఏదైన నొక 
ధార్మిక విషయమును ముచ్చటించండి.”” 


“అదైన, సందకా! వినుము. మా ఆచార్యుడు బుద్దభగవంతుడు అ బ్రహ్మచర్య 
వాసములు నాలుగనియు, అనాశ్వాసిక (శాంతి కల్గింప లేని) బ్రహ్మచర్య 
(సంన్యాస) వాసములు నాలుగనియు వక్కాణించెదరు. వీటినాశ్రయించిన వాడు 
అపేక్షించిన మేలును పొందలేడు. వాటి నొక్కక్కటిగ జౌప్పెద వినుము. 


సందకా! ఒకానొక ఆచార్యుడు యిట్లని జెప్పున్నాడు. “దానము లేదు. 
యజ్ఞము లేదు. దాని ఫలములులేవు. ఇహము లేదు. పరము లేదు. మంచివెడ్డల 
పరిపాకములును లేవు. దేవతలు లేరు. సత్యము లేదు. సత్యము నెటీగిన శ్రమణ 
బ్రాహ్మణుడు లేడు. మనుష్యుడు నాల్లు మహాభూతములతో బుట్టును. వాడు 
చచ్చినంత పృథిఎఐకాయము, జలకాయము, అగ్నికాయము, వాయుకాయములు 
వేటియందవి కలిసిపోవును. ఇంద్రియములు ఆకాశమున లీనవుగును. పీన్లు 
మంచముపై పడియున్నది. కాల్చినంత మరి మిగిలి యేమియు లేదు. అస్తీకవాదము 
ఉళ్ళక్కి, పండితుడును మూర్చుడును సమముగనె చుచ్చుచున్నారు' అని యిట్లుప 
దేశించు గురువును (సంప్రదాయప్రవర్తకుని) జూచి స్రాజ్ఞుడగువా డిట్లు దలంచును. 


(1) ఆ పభోసాయందే యేదో ఒక ప్రాకృతిక జలకుండము, 
(2) 161 వ పేజీ చూడుడు. 


తృతియ ఖండము 209 


“ఈ సంన్యాసి చెప్పునది నిజమైన, చేసినవాడును చేయనివాడును ఒకటియె యగుచు 
న్నారు. సంన్యాసియై అతడు పొందిన ఫలమును సంసారినైన నేనును పొందుచు 
న్నాను. బోడికొట్టించుకొని కావికట్టుకొని ఆతడు యే ఘనకార్యమును సాధించును 
వివిధ సాంసారిక భోగము లనుభవించు నాకేమి లోటు వాటిల్లినది. ఇట్టి నాస్తికవాది 
యగు గురువువద్ద బ్రహ్మచర్య వాసమెందుకు చేయవలె నని యోచించును. అబ్రహ్మ 
చర్య వాసములలో నిదియొకటి. ఇట్టి సంన్యాసుల బ్రహ్మచర్యము (సాధుత్వము) 
నందు బుద్ధిమంతులు ఉదాసీనులగుదురు. 


మరియొక రకమగు గురువులు గలరు. వారు చెప్పునదేమన - “పురుషుడు 
చేయుచు చేయించుచు, నజకుచు నజికించుచు, దొంగతనము జేయుచు, పరస్త్రీ 
గమనము జేయుచు, అసత్యమాడుచు వెయ్యేల సమస్త ప్రపంచమును కాల్ఫి బూడిద 
జేసియు పాపమును లేదు పాపము వచ్చుటయు లేదు. అట్లే విశ్వములో నున్నదం 
తయు దానములిచ్చినను పుణ్యమును లేదు పుణ్యము వచ్చుటయును లేదు.’ అని 
చెప్పెడి ఆచార్యుని మాటలవిని తెలివిగలవాడు యిట్లు యోచించును. “అతని 
సంన్యాసత్వమున ఒటీగినదేమి? నా సంసారిత్వమున ఏమి చెడినది? ఆయన మాట 
లను బట్టిన ఇద్దరిగతియు నొకటే.” అని వాని బ్రహ్మచర్య (సాధుత్వ) మున ఉదాసీ 
నుడగును. అబ్రహ్మచర్య వాసములలో నిది రెండవది. 


వేరొక డిట్లు చెప్పును. “ప్రాణుల సుఖదుఃఖములకు కారణము లేదు. 
బంధమోక్షములకు హేతువులేదు. ప్రయత్నమునకు చోటు లేదు. ప్రాణులందటును . 
స్వతంత్రతదక్కి నియతికి - భాగ్యమునకు వశులైనారు? అని యిట్లు వచించువాని 
యొక్క బ్రహ్మచర్యమునందు కూడ బుద్దిమంతు డుదాసీనుడై యుండును. అ బ్రహ్మ 
చర్యవాసము లలో నిది మూడవది. 


మరియొక్క ఆచార్యుడు యిట్లనును. *పృథివీకాయము, జలకాయము, 
అగ్నికాయము, వాయుకాయము, సుఖము, దుఃఖము, జీవుడునను యీ యేడును 
అకృతకములు. అవధ్యములు అచలములు. అందుచే చంపువాడు చంపించువాడు 
వినువాడు చెప్పువాడు అను మొదలగు వ్యవహారమంతయు మూర్థజల్పనము. 
ఎవ్వనియొక్క తలనైనను ఛేదించినవో, ఆ శ న్హ్రధార యీ యేడింటిలో దేనినికూడా 
తాకనుగాని భంగము చేయనుగాని వీలే లేదు. ఆ యేడుకాయముల మధ్య అంతరాళ 
మున ఆ కత్తివ్రేటు పడుచు న్నది. నానా యోనులును నానా జన్మములును పండితు 
డును మూర్చుడును యన్న కల్పముల పర్యంతము అనుభవంచవలసయున్నది. 


210 శ్రిబుద్దచర్య 


జన్మమరణములవలెనే ప్రతివాడును కాలక్రమమున నిర్వాణమునుగూడ బొంద 
గలడు. విసిరివేసిన దారపుచెండువలె ప్రతివాడును కర్మవివశుడై రాకపోకలు సాగించ 
వలసినదె. సుఖదుఃఖములు నియతముగ కొలత వేసి పంచబడియున్నవి. శీలవ్రత 
తపస్సులచే కర్మను త్రోసిపుచ్చనుగాని, పరిపక్వము చేయనుగాని వీలులేదు.” అని 
చెప్పుచుండును. పైవలెనే వీనియందు గూడ బుద్దిమంతుడు ఉదాసీనుడగును. 
అబ్రహ్మచర్య వాసములలో నిది నాల్గవది. 

సందకా! యిక అనాశ్వాసిక ( ఓదార్భలేని) బ్రహ్మచర్యవాసములను నాల్లిం 
టిని పేర్కొందును వినుము. ఒక్కొక్క ఆచార్యుడు తాను సర్వజ్ఞుడనని సర్వదర్శినని 
సర్వకాల సర్వావస్టలయందును జ్ఞానదృష్టితో కూడియుందునని చెప్పును గాని 
ఆ మాట వ్యర్థప్రలాపము. శూన్యగృహములకు భిక్షకువెళ్ళి వట్టిచేతుల వచ్చుచున్నాడు. 
స్త్రీ పురుషుల షేర్లను గ్రామముల పురముల పేర్లను యితరుల నడిగి తెలిసికొనుచు 
న్నాడు. తేళ్ళు పాములు కుక్కలచే కబవబడుచున్నాడు. సర్వజ్ఞుడైనవానికి యీ 
దురవస్ట యెందుకు? మరియు ఇది నా ప్రాప్తము - ప్రారబ్దము - నియతి - 
భాగ్యమని చెప్పి తప్పుకొనుచున్నాడు. ఇట్టి వాని బ్రహ్మచర్యవాసము అనాశ్వాసిక 
మగుటచే బుద్దిమంతుడు ఉపేక్షించుచున్నాడు. 

మటొక్కవిధమగు గురువు కలడు. అతడు అనుశ్రావికుడు. తాను వినిన 
(శ్రుతిని నిజమని చెప్పువాడు. “ఈ శ్రుతి యిట్లు చెప్పినది. ఈ స్మృతి యిట్లనినది. 
పరంపరాపద్దతి యిట్లున్నది. పీటకసం ప్రదాయ ప్రమాణ మీరీతినున్నది' అని 
చెప్పును. అది నిజమైన కావచ్చును. తప్పిన తప్పువచ్చును. కాన ఇది రెండవ అనాశ్వా 
సిక బ్రహ్మచర్యము. 

ఇంకను నొక ఆచార్యుడు గలడు. వాడు తర్కవాది. తర్కించి తన ప్రతిభతో 
తేల్చుకొన్న దానినె ధర్మమని ఉపదేశించును. కాని ఆ నిర్ణయము సుతర్కితమును 
గావచ్చును. దుస్తర్కితమును కావచ్చును. నిజమునుకావచ్చును. అబద్దమును 
కావచ్చును. ఇది మూడవ అనాశ్వాసిక బ్రహ్మచర్యము. 


ఒకానొక గురువు అతిమూఢుడై తన సిద్ధాంతమును “అదియుగాదు - 
యిదియుగాదు. రెండును గాదు. రెండును కాదనుటయు గాదు అని చెప్పు 
చుండును. ఇట్టి వాని బ్రహ్మచర్యవాసముకూడ నిష్టలము. ఈ అనాశ్వాసిక బ్రహ్మ 
చర్యము నాల్గవది. సందకా! భగవంతుడు బుద్దు డిట్లు చెప్పుచుండును.?* 


తృతియ ఖండము 211 


“ఆనందా! అనందమాశ్చర్యము. బ్రహ్మచర్యవాస మొనర్చి కుశలధర్మమును 
పొందగోరువారికి భగవంతు డిట్లుపదేశించును?? 


““సందకా! వినుము. శ తథాగతుడు లో కమునం దుతృన్నమగుచున్నాడని 
విని గృహపతిపుత్రుడు ధర్మము నెటీంగి సంశయరహితుడై నీవరణములకును, 
చిత్తమలములకును, అకుశలధర్మములకును దూరదూరమై నిలిచి ప్రథమధ్యాన 
మును ప్రాపించుచున్నాడు. శీష్యున కిట్టి దొడ్డలాభము నొడ గూర్చజాలు గురువు 
నొద్దనె విజ్ఞుడగువాడు యథాశక్తి బ్రహ్మచర్యవాసము జేయవలెను. 

సందకా! శ్రావకు డట్లు ప్రథమధ్యానమును బొంది క్రమముగ ద్వితీయ 
ధ్యానమును, తృతీయ ధ్యానమును, చతుర్ధ ధ్యానమును, పూర్వజన్మస్కృతి జ్ఞాన 
మును, జీవల కర్మ ప్రవాహమును దర్శించి కృతకృత్యుడై కరణీయ మేమియు లేక 
విముక్తుడు కాగలడు.” 


“ఆనందా! అట్టి ల్మత్వపదవిని బొందిన భిక్షువు కామోపభోగముల నను 
భవింపగలడా?”? 


“సందకా! అట్టి భిక్షువు క్షీణాప్రవుడౌటబట్టి తెలిసి తెలిసి 1. ప్రాణుల 
హింసింపడు. 2. మ్రుచ్చిలిపండు 3. మైథునాసేవికాడు 4. అసత్యమాడడు ర. 
గృహస్టునివలె వస్తువులను చేకూర్చి ప్రోగుచేయువాడు కాడు. వాడు నిరంతరము 


“ఆనందో! ఈ ధర్మవినయమునకు మార్గదర్శకు లెందటు?”? 
“సందకా! లెక్కేమిటి? నూర్లకొలంది?”? 


“ఆనందా! మీ సౌజన్య మనన్యము. నిజధర్మమును పొగడుకొనుట లేదు. 
పరధర్మమును తెగడుట లేదు. యోగ్యస్థానమున యథార్ధమును జెప్పుటయే పని. 
మీ ధర్మమునుగూర్చి మార్గదర్శకు లెందరో అంటివిగదా! ఆ జీవకసంప్రదాయకు 
నడిగినచో వాడు లోకమందు నందవాత్సుడు, కృశసాంకృత్యుడు, మష్కరీగోశా 
లుడు అనువారు మువ్వురే మార్గదర్శకులని చెప్పును.”* అని పల్కి సందకపరివ్రాజు 
కుడు తన పరిషత్తు నుద్దేశించి ““మీరందటును శ్రమణగౌతమునివద్ద బ్రహ్మచర్య 
వాసమొనర్చుట యెంతయో మేలి” ని ప్రేరేపించెను. 


౫ 146 ,147 పేజీలు చూడుడు. 


212 శ్రిబుద్దచర్య 


* అక్కడ భగవానులవారు ఆలవినుండి కదలి రాజగృహము చేరి వేణువన 
కలందక నివాసమున విహారము చేయుచుండెను. ఆసమయమున దేశములో కణివు 
వ్యాపించినది. 


2 పద్రునేడవ వర్ణావాసము బుద్దదేవుడు రాజుగృహపురమందే నడిపెను. 
మహాసకులుదాయిసూ త్రము 


౩ భగవంతుడు బుద్దుడు రాజగృహమునందు వేణువనకలందకనివాసములో 
విహరించుచున్నాడు. అనుగారవరచరుడు. సకుల ఉదాయి ప్రభృతులు ప్రసిద్ద ప్రసిద్ధ 
పరివ్రాజకులు మోరనివాప పరివ్రాజకారామమున నివసించుచున్నారు. సమయ 
మట్టున్నది. 

అది యొక దినము. పాత్రచీవరములనుగొని భగవంతుడు పూర్వాహ్ల 
సమయమున రాజగృహములోనికి భికాచరణమునకై బయలుదేరినాడు. ఇంకను 
వేళ గాలేదు. * సకులఉదాయి మున్నగువారుండు మోరనివాప పరివ్రాజకారామ 
మున కొకసారిపోయి చూవి వత్తునుగాకు యని యూహించి అచ్చటికిపోయెను. 
అక్కడ సకులఉదాయి పరివ్రాజకుడు మహాపరిషత్తులో వ్యర్థప్రసంగములు * 
బకవాదములు జేయుచు కూర్చొనియుండి భగవంతునిరాకను దవుదవ్వులనె జూచి 
సభను సంభాళించి నెమ్మదిగ గూర్చొనెను. 


బుద్దదేవుడు వచ్చెను. సకులఉదాయి సాదరముగ స్వాగతమిచ్చి సుఖాసనాసీ 
నుని జేసెను. భగవంతు డిట్లనియె. “ఉదాయీ! ఏదో ముచ్చటించుకొనుచుంటిరిగా 
బోలు. నారాక భంగము కల్గించినది.”' 

“భంతే! ఏదీ గ్రొద్దుబోని ముచ్చట్లు లండు. తామేదైేన సలవవ్చీ మమ్ము 
ధన్యుల జేయండి. వెనుకటిదినాలలో నొకనాడు కుతూహలశాలయందు శ్రమణ 
బ్రాహ్మణుల నేకులు సమావేశమై ఒక గోష్టినడిపిరి. అందొక చర్చ నడిచినది. అంగ 
మగధవాసుల భాగ్యమె భాగ్యము. సంఘపతులు గణాచార్యులు తీర్థంకరులు యెంద 
టెందటో రాజగృహమునకు వచ్చి వర్చావాసమును నెరవేర్చుకొనుచుందురు. పూర్ణ 
కశ్యపుడు, మస్కరీగోశాలుడు, అజితకేశకంబలుడు, ప్రకృథకాత్యాయనుడు, 


(1) చుల్లవగ్గర. (2)అ.ని.అ.క.2-4-5. (3)మ.ని.2-3-7. 
(4)161 , పేజీ చూడుడు. 


తృతీయ ఖండము 213 


సంజయవేలట్టిపుత్రుడు, నిర్ణంథజ్ఞాతృపుత్రుడు, శ్రమణగౌతముడు - కాని వీరలలో 
శిష్యుల మన్ననలకు గౌరవములకు యెక్కువగ పాత్రులైన వారెవరో? యోచిం 
చండి,” 


అందులో నొకడిట్లనియె. '“అయ్యాలారా! పూర్ణకశ్యపు కథ నే నెలుగుదును. 
అతని మాటను శిష్యులు సరకుగొనరు. మన్నించరు. ఆదరించరుగూడా. ఒకప్పుడు 
పూర్ణకశ్యపుడు ధర్మోపదేశములు జేయుచుండ సభయందలి శిష్యమండలిలో కల్లోల 
ముదయించినది. ఆ రభసను యెంత ప్రయత్నించియు పూర్ణ కశ్యపుడు అడంచలేక 
పోయెను. శిష్యులతనినే ధిక్కరించిన యెడరులెన్నియొ గలవు.”? 


మస్కరీగోశాలుడు, అజితకేశకంబలుడు, ప్రకృథకాత్యాయనుడు, సంజయ 
వేలట్టి పుత్రుడు, నిర్లంథజ్ఞాతృపుత్రుడుకూడా పూర్ణకశ్యపునివలెనే శిష్యధిక్కార 
మునకు పాల్పడిన వారేనని సభలోనొక్కొక్కడు చెప్పగా తేటతెల్లమైనది. తర్వాత 
శ్రమణగౌతముని ప్రసక్తి వచ్చినది. “అబ్బో! శిష్యుల కతడనిన ప్రాణము. వారికి 
వానినిమించి యిహమునులేదు పరమునులేదు. సర్వసంపూర్ణముగ - నూటికి 
నూరుపాళ్లు శిష్యసత్కారమును చూబిగొన్నవాడు శ్రమణగౌతముడే. అతడు 
ధర్మోపన్యాసములు జేయువేళలందు సభలలో కిక్కుటుమనరాదు. ఎవడైన తుమ్మి 
నను దగ్గినను వెంటనే చుట్టునున్నవారు వేళ్ళు జూపీయు, చేతిసైగలు జేసియు, 
కాళ్ళతో బొడిచియు వానిని పదిలము జేసెదరు. గౌతముని సభయన్న జగద్వి 
దితము, సంఘములోని భిక్షువెవడైన హీనబుద్దియై వివదించుకొని సంఘమును 
భిక్షుదీక్షను వదలి తిరిగి గృహస్టుడైయున్నపుడును బుద్దుని - ధర్మమును - సంఘ 
మును ప్రశంసించునెగాని యెగ్గులాడడు. ఆ మహాఫలమునకు తాను నోచనైతినని 
తన్నుదాను తూలనాడుకొనును. బుద్దుని గృహస్టశిష్యులైనను శిక్షానియమముల 
నైదింటిని పాలించుచుందురు.”? అని పరిపరివిధముల (ప్రశంసించిరి. 


“ఉదాయీ! శిష్యులయొక్క ప్రగాఢగౌరవమునకు పాత్రునిగ నన్ను యేయిం 
పగలిన అంతటి మంచిగుణములు - ధర్మములు నాకడనేమున్నవో చెప్పుము?” 


“స్వామీ! నేను మీయందట్టి ఉత్తమధర్మముల నైదింటి నెజుగుదును. 1. 
తాము అల్పాహారులు, అల్పాహార ప్రశంసకులు, 2. సామాన్య వస్త్ర ములతో తృప్తివ 
హంచువారు, అట్టివారిని జూచి మెచ్చుకొనువారు, ౩. భిక్షాన్నమున తనివినొందు 
వారు, అట్లుండువారిని అభినందించువారు, 4. దొరకిన శయనము, లభించిన 


214 శ్రీబుద్దచర్య 


ఆసనముతో నెమ్మదిగ నుండువారు, ఆలాంటి వారిని కొనియాడువారుర్‌. ఏకాంత 
వాసులు, ఏకాంతవాసులను శ్లాఘించువారు - ఈ యైదింటిని నే నెలుగుదును.” 


“ఉదాయీ! అంతేనా! అంతమాత్రమున కింత గొప్పగ చెప్పుకొననేల? నన్ను 
అల్ఫావోరి యంటివి. నా శిష్యులలో నాకంటె మించిన అల్పాహారులు గలరు, నేనొకొ 
కప్పు డీపా త్ర నిండుగనైనను తిందును. వారో తూనిక ప్రకారము, మటీంత కొంచెము 
భుజించువారు గలరు. శిష్యాదరణ కిది కారణమనుట బొసగదు. 


సామాన్యవస్త్రములతో సంతృప్తిపొందువాడనని యంటివి. నా శిష్యులలో 
సేలికలు కూర్చి కట్టుకొని, బొంతలు ధరించి, నారలల్లీ చుట్టుకొని యుండువారు 
గలరు. నే నాకొకప్పుడు గృహస్టులిచ్చు మృదులదుకూలములను దాల్భుటయును 
గలదు. దీనిచేతనే శిష్యుల గౌరవమునకు పా త్రుడనైతిననుట ఒప్పనిమాట. 


ఉదాయీ! యధోచిత భిక్షాన్నమున తనివిగందునంటివి. ఆందందు విందు 
లలో మృష్టాన్నములు రుచ్యములగు శాకపాకములు నేను మెసవుట గలదు. కాని 
నాశ్రావకులలో మధుకరులు, సపదానచారులు, ఉంఛవృత్తిపరాయణులును 
ఉన్నారు. నిమంత్రించినను విందులకు పోనివారును గలరు. అట్లియెడ ఆ ధర్మమునె 
శిష్యాకర్షణకు అనుకూల మనుట యెట్లు? . 


ఉదాయీ! దొర కిన శయనాసనములతో హాయిగందునని యంటివి. 
అయ్యా! నా శిష్యులలో పలువురు నిరావరణమగు ఆకాశమ్ము క్రిందనె నిత్యనిరంత 
రము నివసించువారు గలరు. నే నొకొ* కప్పుడు రమణీయ విహారములందు విహరించు 
టయు కలదు. అట్టిచో అద్దాననె శిష్యసత్కారము లభించినదనుట పొల్లు. 


ఏకాంతవాస ప్రియత్వమున శిష్య ప్రేమకు గుటీయైతి నంటివా? ఉదాయీ! 
ఊరుమొగ మెటుగక కానలనె నుండువారెందలో నా శిష్యులు గలరు. విశేషావసరము 
లందు సభలలో పాల్గొనుటకు తప్ప మటీ వారు సంఘములోనికి గూడ రారు. 
వారి గణుతిలో నా నిష్టయేపాటిది. నేనో అయ్రైయెడల భిక్షుణిభిక్షువులు, ఉపాసికా 
ఉపాసకులు, రాజమహారాజులతో కిటకీిటలాడు బ్రహ్మాండమగు సభలలో విహరిం 
తును. నీవు చెప్పినదీ అయిదు ధర్మములేగదా? వీటియాధారముతో శిష్యపూజ్యత 
గడించితి ననుటను నేనొప్పను. 


శిష్యుల మన్ననకు హేతువులని నేనును మటీయైదు ధర్మములను జౌప్పెదను 
వినుము. 1. నేను శీలసంపన్నుడను. కాబట్టి నన్ను విశ్వసించి ఆదరింతురు. 


తృతీయ ఖండము 215 


2. నేను జ్ఞానదర్శనమును బొందితిని. అందుచేత శ్రమణగౌతముడు చూచియె 
చెప్పును. అనుభవించియె చెప్పును. అతని ధర్మము సకారణము. అంతేకాని నిష్కార 
ణము గాదని తలంచి శ్రావకులు నన్నాశ్రయింతురు. మజీయు 3. నేను ప్రజ్ఞాయు 
క్తుడను. నా నిశిత ప్రజ్ఞకు చొరరానివోటు లేదు. అందరాని విషయము లేదు. అందువ 
అన నేను శిష్యులను శాసింపను. వారె నా శాసనములోనికి వత్తురు. 4. నేను ఆర్య 
సత్యముల నెటీగిన వాడను. దుఃఖమునుండి గట్టెక్కుటకు శ్రావకులు నా యొద్దకు 
జేరుదురు. వారికి నేను దుఃఖము - దుఃఖసముదయము - దుఃఖనిరోధము - 
దుఃఖనిరోధగామినీ ప్రతిపదమనెడి ఆర్యసత్య చతుష్టయము నెటి గించి వారినందా 
రూఢుల జేయుదును. 5. ౫ నేను స్మృతి ప్రస్థానముల నాల్లింటిని భావించినవాడను. 
శిష్యులు నన్నాశ్రయించి కాయమునందు కాయానుపళ్యనను, వేదనయందు 
వేదనానుపశ్యనను, చిత్తమునందు చిత్తానుపశ్యనను, ధర్మమునందు ధర్మానుపశ్యనను 
బొంది ల్లగ్లతులై విహరించుచుందురు. 


ఉదాయో! వెండియు వినుము. నాశ్రావకులు సమ్యక్‌ ప్రధానముల నాల్లింటిని 
భావించుచు, పాపములుదయింపకుండునట్లును, ఉదయించినవి నశించునట్లును, 
పుణ్యము లుదయించునట్లును, ఉదయించినవి వృద్దిబ “ందునట్టును ప్రయత్నము 
జేయుచుందరు. ఇంకను1. ఛందస్సమాధి ప్రధాన సంస్కార యుక్తమగు బుద్దిపాద 
మును, 2. వీర్యసమాధి ప్రధాన సంస్కారయుక్తమగు బుద్దిపాదమును, 3. చిత్త 
సమాధి ప్రధాన సంస్కారయుక్రమగు బుద్దిపాదమును, 4. విమర్శ సమాధి ప్రధాన 
సంస్కారయుక్తమగు బుద్దిపొదమును అను యీ నాల్లు బుద్దిపాదములను భిక్షు 
వులు భావన చేయుదురు. భిత్తువులగువారు మరియు పంచబలములని చెప్పబడు 
1. శ్రద్దాబలము 2. వీర్యబలము 3. స్మృతిబలము 4. సమాధిబలము 5. ప్రజ్ఞా 
బలమునను యేనింటిని భావన జేయుచున్నారు. 


ఉపశమము శ్రద్ద వీర్యము స్మృతి సమాధియనెడు యిం ద్రియముల నైదింటిని 
భావనజేయుచున్నారు. 
వివేకవిరాగ నిరోధా శ్రితఫలములై సంబోధ్యంగములని చెప్పబడు 1. స్మృతి 


2. ధర్మవిచయ 3. వీర్య 4. ప్రీతి 5. ప్రశ్రబ్ది (శాంతి) 6. సమాధి 7. ఉపేక్షలనెడి 
యేడింటిని భావన చేయుచున్నారు. 


౫ 104 వ పేజీ చూడుడు. 
F17? 


216 శ్రీబుద్దచర్య 


ఆర్యాష్ట్రాంగిక మార్గమని చెప్పబడు 1. సమ్యక్‌ దృష్టి2. సమ్యక్‌సంకల్పము 
3. సమ్యక్‌ వాక్కు 4. సమ్యక్‌ కర్మాంతము 5. సమ్యక్‌ ఆజీవము 6. సమ్యక్‌ 
వ్యాయామము 7. సమ్యక్‌ స్మృతి 8. సమ్యక్‌ సమాధి యనెడి యెనిమిదింటిని 
భావన జేయుచున్నారు. 


ఉదాయీ! ఇట్లు నిర్వాణమార్గము నధిష్థించిన భిక్షువు మరియును యెనిమిది 
మోక్షములను భావన జేయును. 1. రూపము గలవాడై రూపములను దర్శించును. 
2. శరీరములోన అరూపసంజ్ఞకుడై బైటిరూపములను దర్భించును. ౩. శుభము 
నుండి అధిముక్తుడగును. 4. రూపసంజ్ఞను అతిక్రమించి ప్రతిహింసావృత్తియు 
నానాత్త్వవృత్తియు నడగినంత ఆకాశానంత్యాయతనమును బొందును.5. ఆపై 
విజ్ఞానానంత్యాయతనమును 6. అటపై ఆకించన్యాయతనమును 7. మరియు నైవ 
సంజ్ఞానాసంజ్ఞాయతనమును (ఏ సమాధియొక్క ఆభాసము చేతనమని అచేత 
నమని చెప్పరానిదో అట్టిది) 8. పిమ్మట ప్రజ్ఞావేదిత నిరోధమును నను విమోక్షముల 
నెన్మిది భావించి విహరించుచు ల్లతుడగుచున్నాడు. 


వుజీయు ఉదాయీ! అభిభూ ఆయతనముల నెనిమిదింటిని భావన 
చేయుచున్నాడు. 1. శరీరమునందలి రూపముల సంజ్ఞగలవాడై బైటి సువర్ణ దుర్వర్ణ 
తుద్ర రూపములను దర్శించి వాటిని అభిభూతము చేసి విహరించుచున్నాడు. 2. 
బైటి సువర్ణ దుర్వర్ల అ ప్రమాణ రూపములను దర్శించి శరీరమునందలి రూపముల 
సంజ్ఞగలవాడై విహరించుచున్నాడు. 3. శరీరమునందలి అరూపసంజ్ఞగలవాడై బైటి 
సువర్ణదుర్వర్హ క్షుద్ర రూపములను దర్శించుచున్నాడు. 4. శరీరమునందు అరూప 
సంజ్ఞగలవాడై బైటి సువర్ణ దుర్వర్ణ అప్రమాణరూపములను జూచుచు విహరించుచు 
న్నాడు. 5. లోపల అరూపసంజ్ఞ గలవాడై నీలవర్ణరూపములను జూచుచు వాటిని 
అభిభూతము జేసి విహరించుచున్నాడు. 6. లోన అరూప సంజ్ఞగలవాడై శు భ్రవర్హరూ 
పములను దర్శించుచు వాటిని అభిభూతము చేసి విహరించుచున్నాడు. 7. లోన 
అరూపసంజ్ఞకలవాడై లోహితవర్గరూపములను. 8. శుభ్రవర్ణరూపములను 
దర్శించుచు వాటిని అభిభూతము చేసి విహరించుచున్నాడు. 


వెండియు ఉదాయీ! 1. పృథివీకృత్సము 2. ఆహఃకృత్న్నము 3. తేజఃకృ 
త్న్నము 4. వాయుకృత్న్నము 5. నీలకృత్సుము 6. పీతకృత్నము 7. లోహితకృ 
త్నము 8. అవదాత కృత్నుము 9. ఆకాశకృత్నుము 10. విజ్ఞానకృత్నుములనెడి 
కృత్సాయతనముల పదింటిని భావనజేయుచున్నాడు. 


తృతీయ ఖండము 217 


నిర్వాణమార్గాధిష్టితుడై నాల్లు ధ్యానములను భావనవేయుచున్నాడు. భిక్షువు 
కామములనుండి అకుశలధర్మములనుండి వేరై వితర్భవిచార సహితమగు వివేకముతో 
బుట్టిన ప్రీతిసుఖ రూపమగు (ప్రథమధ్యానమును బొంది విహరించుచున్నాడు. ఆ 
ప్రీతిసుఖము వాని కాయమునంతను ఆప్థావితము జేయుచున్నది. భిక్షువు ద్వితీయ 
ధ్యానమును బొంది సమాధిజ ప్రీతిసుఖమున నాష్టావితుడగును. అంతట ని ప్రీతి 
కమగు తృతీయ ధ్యానమును, మరియు చతుర్ధధ్యానమును బొంది విహరించుచు 
న్నాడు. దారముతో చుట్టబడిన వజ్రమణివలె కాయమునందు ్రతిబద్దమైన 
విజ్ఞానమును భావించుచున్నాడు. దర్భనుండి ఊచను వెలికి దీసినట్లు మనోమయ 
శరీరముద్వారా అనేక కాయములను సృష్టించుచున్నాడు. ఆవిర్భావ తిరోభావము 
లందు నేర్చరియై బ్రహ్మలోకపర్యంతము వశము జేసికొని వివిధసిద్దులను బడసి 
విహరించుచున్నాడు. ఇతరుల చిత్తవృత్తులను అద్దమునందు ముఖమునువలె స్పష్ట 
ముగ గ్రహించుచున్నాడు. గతించిన పూర్వజన్మములను కల్పములను నెన్నేనియు 
దివ్యనేత్రముతో తెలిసి కొనగల్లుచున్నాడు. ప్రాణికోట్లు జేయు పాపపుణ్యము లను, 
వారు పొందు నరకస్వర్గములను జన్మమరణములను యింటిమధ్యనుండువాడు 
వచ్చిపోవువారిని జూచునట్టు చూచుచున్నాడు. 


ఉదాయీ! అట్టి భీక్షువునకు ఆస్రవములు లేవు. వాడు జీవద్విముక్తుడు. 
ఈ జన్మమందె చిత్తవిముక్తియు ప్రజ్ఞావిముక్తియు వానికి సిద్దించినవి. చర ప్రపంచము 
నందు వాడు స్టిరుడు. అట్టి పదము నపేక్షించి శ్రావకులు (శిష్యులు) నన్ను సత్కరిం 
తురు. సన్మానింతురు. 


సకుల ఉదాయి పరివ్రాజకు డంతయు విని భగవంతుని కొనియాడి ప్రశాం 
తుడ య్యను. 


శృగాల (సిగాలో) వాదసూత్రము 


ఒక సమయమున భగవంతుడు బుద్దుడు రాజగృహమునందు వేణువనకలంద 
నివాసములో విహారము జేయుచుండి ఒకనాడు పూర్వాహామున పా త్రవీవరములను 
గొని భిక్షకొలకై రాజగృహములోనికి పోవుచున్నాడు. శృగాలుడను పేరుగల గృహ 
పతి (వైశ్య) పుత్రు డొకడు ఆ సమయమున ఊరిబయటకువచ్చి తడిగుడ్డలతో, 
తడివెండ్రుకలతో పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ద్వ అధో దిశలకు ఆ యావైపు మళ్ళి 
నమస్కారములు జేయుచుండెను. బుద్దుడది చూచి అట్లె నిలబడి వానింబిలిచి యిట్ల 
నియె. “గృహపతి పుత్రా! ఎందుకట్లు నమస్కరించుచున్నావు?”* 


218 శ్రిబుద్దచర్య 


“స్వామీ! మా తండ్రి మరణించునపుడు నన్ను చేరబిలిచి “నాయనా! దిక్కు 
అకు నమస్కారములు చేయుచుండుమ ని చెప్పెను. తండ్రిమాటను మన్నించి ప్రతి 
నిత్యమిట్లె చేయుచున్నాను.” 

“వైశ్యకుమారా! దిక్కులాఅింటికి మైక్కుటయనునది ఆర్యధర్మమందు 
నీవొనర్చునట్లుగాదు.”' 


“పూజ్యుడా! దిశానమస్కృతులనుగూర్చి ఆర్యవినయ మెట్లు జెప్పుచు 
న్నది? 

““గృహపతిపుత్రా! శృగాలా! వినుము. ఆర్యశ్రావకుడు కర్మక్షేశముల నాలి 
గింటి నడంచి, నాల్లుమార్గములబడి పాపము పొంతబోక, ఐశ్వర్యనాశనము నాపా 
దించు కారణముల నాజింటిని మరగనివాడై యిట్లు పదునాలుగు చెడుగుల నుడిగి 
ఆజుదిక్కుల నావరించి యిహపరంబులందు మేలొందుచున్నాడు. 


శృగాలా! విడువదగిన కర్మక్లేశముల నాల్గింటిని వినుము. 


ప్రొణిహింసనొనర్శుట వరులసొత్తు | లవహరించు టబద్దంబు లాడుటయును ! 
అన్య కాంతల బొందంగ నానవడుట ! వండతులు సమ్ముతింవని వనులునాల్లు / 


మరియు నార్యశ్రావకుడు 1. స్వేచ్చాచారియైగాని 2. ద్వేషవశమునగాని 
3. మోహవివశుడైగాని 4. భయమునకులొంగికాని పాపమాచరింపడు. ఈ నాలుగు 
త్రోవలలో వాడు పడడు. 


మోహరాగభయద్వేనములకు రోగి నతడు చెడు కృష్ణవక్షశీతాంళుకరణీ 
వాటినంటక ధర్ముసంవన్నుడెలమి శుక్ల వక్షచంద్రునిరీతి శోభగాంచు. 


కుమారా! ఐశ్వర్యనాశనమునకు హేతువులగు కారణముల (అపాయముఖ 
ముల) నాటీంటిని వినుము. 1. త్రాగుబోతగుట 2. అకాలములందు తిరుగుట 
3. వినోదములందు పాల్గొనుట 4. జూదమాడుట 5. చెడ్డవారి చెలిమి జేయుట 
6. సోమరి యగుట ఈ ఆతీంటిని ఆర్యశ్రావకుడు మరగడు. వీటిని వివరించి చెప్పె 
దను వినుము, 


త్రాగుబోతు ఆజువిధముల జెడుచున్నాడు. 1. తత్కాలమున ధనవోని 
2. జగడములు పెంచుకొనుట 3. రోగములకు గుజీయగుట 4. అపకీర్తిపాలగుట 
5. సిగ్గువెడుట 6. ప్రజ్ఞ పాడగుట. 


తృతీయ ఖండము 219 


గృహపతిపుత్రా! అకాలమున తిరుగువానికి ఆటు చెడ్డలు వాటిల్లును. 1. 
క్రమము లేక తాను చెడును. 2. భార్యాపుత్రులు అదుపాజ్ఞ లేనివారగుదురు. 3. 
సంపద అబంధరమై పోవును. 4. అపోహలకు గుటతీయగును. 5. విలువను కోల్పో 
వును. 6. అనేక దుఃఖకారక కార్యముల నొనర్భును. 


వినోదవ్యసనికి చేటులాటు: - 1. ఆటపాట లెందెందని వ్యాకులపడుట. 2. 
సమయమును వ్యర్థము చేయుట. 3. స్వాస్ట్యహానియగుట 4. చిత్తమున విషయ 
వికారము లుదయించుట. ర్‌. దుష్టసంగమున భ్రష్టుడగుట. 6. సోమరిపోతై కర్తవ్య 
కర్మలను జాఅవిడుచుట. 


జూదరికి చెడుగు లాజు:- 1. జయసమయమున వైరము. 2. అపజయమున 
వ్యాకులము. 3. తత్కాలమున ధనవాని. 4. నమ్మకము చెడుట. 5. ఆప్తమిత్రులతో 
అనాదరింపబడుట. 6. వివాహాదులయందు వెలితివాడగుట. 


దుష్టస్నేహము చేయువాడు తాను గూడ 1. ధూర్తుడు 2. శౌండుడు 3, 
పీపాసుడు 4. కృతఘ్నుడు 5. వంచకుడు ర. దుండగీడును నగుచున్నాడు. 


సోమరిచెడుటకు హేతువు లాజు 1. ఎండ యెక్కువయని 2. చలిమిక్కుట 
మని3. ప్రాద్దున్నదని 4. ప్రొద్దుబోయినదని 5. ఆకలివేళయని రి. భుకాయాసమని 
చేయవలసిన పనులు జేయక సంపదలకు దూరుడగుచున్నాడు. 


కల్లు ద్రాగెడివేళల గలీయువాడు ! ఇచ్చకాల్‌ బల్కువాడు స్టేహితులుగారు ! 

వనులు ముగిసీనం గూడ బాయకుండు | వాడెమిత్రుండు నిజయుగవసుధ లోన. 
నారిజాదంబు పానంబు నృత్య గీత / వ్యసనమును దుష్టమైత్రియు అనమ యగతి | 
వగలు నిద్రెంచుటయు లోభభంగిమంబు | నరుని మొదలంటజెటీచెడి దురితములిని. 


గృహపతిపుత్రా! 1. పరధనాపహారి2. మాటకారి 3. స్తుతివాది 4. అపాయ 
'ప్రేరకుడు - ఈ నాల్లులక్షణములు గలవాడు మిత్రరూపమున నుండు శత్రువు. 
అందు పరధనాపహారికి నాలుగు లక్షణములు - 1. పెజివారిసొత్తుల గోరుట 2. 
అల్పముతో అధికముగోరుట 3. ఉపద్రవకార్యములు జేయుట 4. స్వార్ధముగోరి 
సేవించుట. : 


మాటకారివానికి నాలుగు లక్షణములు - 1. గడచిన దానిని వర్ణించువాడు 
2. భవిష్యత్తును బొగడువాడు 3. వ్యర్ధప్రసంగములు చేయువాడు 4. ప్రస్తుతకార్యము 
లందు భయమును చూపువాడు. 


220 శ్రీబుద్దచర్య 


సుతివాదికి నాలుగు లక్షణములు - 1. ఎదుట పొగడుట 2. వెనుక నిందిం 
చుట 3. చెడ్డపనులకు అనుమతించుట 4. మంచిపనులకును అనుమతించుట. 


అపాయ ప్రేరకునకు నాలుగులక్షణములు - 1. మద్యపానమున తోడగును 
2. ద్రిమ్మదిరుగుట 3. వినోదదర్శనములందు తోడగుట 4. జూదము మొదలైనవాటి 
యందు తోడగుట. 


గృహపతిపుత్రా! మిత్రుడెట్టివాడనిన - 1. ఉపకారియగుాడు 2. 
సుఖదుఃఖములను సమానముగ పంచుకొనువాడు 3. అర్ధప్రాప్తిని బో ధించువాడు 
4. అనుకంపకుడు - వీరు తగినమిత్రులు. ఇందు ఉపకారిమిత్రుని లక్షణములు 
నాల్లు:- 1. (ప్రమత్తుడైనచో రక్షించుట 2. ప్రమత్తుని సంపదను రక్షించుట 3. 
భీతుడైనచో రక్షించుట 4. పనిగల్గిన యెడల యిబ్బడిగ తోడ్పడుట. సమానసుఖ 

*ఘుని లక్షణములు నాలుగు:- 1. వలయునపుడు రహస్యమును జెప్పును. 2, 
వలసీనపుడు రహస్యమును దాచును3. విపత్తులందు చెయివీడడు 4. సమయమున 
ప్రాణమిచ్చుటకును సంసిద్దుడు. అర్జాభ్యాయి లక్షణములు నాలుగు - 1. పాపము 
నుండి వారించును. 2. పుణ్యములందు జొనుపును. 3. తెలియనిదానిని తెలియ 
జెప్పును. 4. సుగతికి దారి జూపించును. 


అనుకంపకునకు నాల్లు లక్షణములు - మిత్రునకు సంపద కల్నననిన 
సంతోషీంపడు 2. కల్లినను పెల్టుబ్బడు 3. నిందించువారిని నిరోధించును 4. ప్రశం 
సించుచున్న తానును ప్రశంసించును. గృహపతిపుత్రా! మరియు వినుము. తలిదం 
డ్రులు తూర్పుదిక్కు, ఆచార్యులు దక్షిణదిక్కు, భార్యాపుత్రులు పడమరదిక్కు, 
మిత్రామాత్యులుత్తరముదిక్కు, దాససేవకులు క్రిందదిక్కు, శ్రమణ బ్రాహ్మణులను 
పై దిక్కుగను గుర్తింపుము. 


తూర్ప్చుదిక్కగు తల్లిదండ్రులను అయిదువిధముల సేవింపవలెను. 1. తన్ను 
పోషించిరి కావున తాను పోషింపలెను. 2. తనకు వలయుపనులు చేసిరిగాన వారి 
పనులను చేయవలెను. 3. వంశము నిలీపిరఠికాన యికముందుకూడ వంశము నిలుప 
వలెను. శ, ఆస్తిని సమకూర్చిరిగాన తాను అట్లె చేయవలెను. 5. మృతిచెందిన పిదప 
శ్రాద్దదానములు చేయవలెను. ఇట్లు అయిదువిధముల సన్మానితులగు పితరులు 
పుత్రుని అనుగ్రహించి 1. పాపమునుండి నివారింతురు. 2. పుణ్యమున జొనుపు 
దురు, 3. వృత్తిని నేర్చుదురు.4. అనుకూలపత్నిని జేర్చెదరు. 5, సంపద నభివృద్ది 
చేయుదురు. ఇట్లు అయిదు విధముల నుపకరింతురు. 


తృతీయ ఖండము 221 


ఆచార్యుడను దక్షిణదిశను శిష్యుడీ అయిదు పద్దతుల నభ్యసింపలెను, 1. 
ఉత్చానముతో 2. ఉపస్థానముతో 3. శుశ్రూషతో 4. పరిచర్యతో 5. చక్కగ విద్యలను 
నేర్చుకొనుటతో ఆచార్యుని సంప్రీతుని జేయవలెను. సంప్రీతుడగు ఆచార్యుడు 
1. చక్కని వినయమును కూర్చును. 2. చక్కని ఆచారమును గూర్చును. ౩. 
విద్యలయందు పరిపూర్ణుని జేయును. 4. మిత్రామాత్యులయందు వాసీ చెందించును. 
5. అన్నియెడల కాపాడును. 


భార్యయనెడి పశ్చిమదిశను 1. సన్మానించుటచేతను2. అవమానము చేయ 
కుండుటవేతను 3. పర।స్త్రీగమనాది అతిచారముల నొనర్చకుండుటవేతను 4. ఐశ్వ 
ర్యము నిచ్చుటచేతను 5. అలంకారముల నొసగుటచేతను సం ప్రీతినొందింపవలెను. 
అట్లు సంప్రీతయై యజమానుని తానును అయిదువిధముల సేవించును. 1. పనిపా 
టలు చక్కగ జేయుచు 2. పరిజనముల వశమునందుంచుకొని 3. అతిచారిణిగాక 
4. ఆర్జీతమును రక్షించుచు 5. సోమరిగాక సమర్ధతతో పనులు నడుపుచు సంతృప్పుని 
చేయును. 


,  శృగాలకుమారా! మిత్రామాత్యులు ఉత్తరదిక్కు. వారిని 1. దానముచేతను 
2. ప్రియవచనములవేతను 3. అర్ధచర్యచేతను 4. సమానతా ప్రదర్శనముచేతను 
5. విశ్వాస ప్రదానముచేతను ఆద రించవలెను. వారును కులపుత్రుని 1. ప్రమాదము 
లందు రక్షింతురు 2. ప్రమత్తుని సంపదను కాపాడుదురు 3. భయవేళలందు తోడ 
గుదురు 4. ఆపదలందు చేయివీడరు 5. సాటివారియందు గొప్పజేతురు. ఇట్లు 
అయిదువిధముల పోషింతురు. 


గృహపతిపుత్రా! దాససేవకులు క్రిందిదిక్కు. స్వామియగు వౌడు వారిని 
1. యథాశక్తి . 'లుచెప్పుచు 2. యథాకాలమున జీతములిచ్చుచు ర్స రోగపీడితులై 
నపుడు శుశ్రూషలు జేయుచు 4. మంచి వస్తువులను బహుమతి యిచ్చుచు 5. 
ఆయావేళల సెలవులొసంగుచు ఆద రించుచుండవలెను, వారును 1. ప్రభువుకంటె 
ముందుగ మేల్కొను వారును2, వెనుక నిద్రించువారును 3. ఇచ్చునది తీసుకొనువా 
రును4. వనిపాటల చక్కగ జేయువారునుర్‌. కీర్తిప్రతిష్టలను పెంపొందించువారునునై 
యుందురు. 


మరియు కులపుత్రుడు శ్రమణ బ్రాహ్మణరూపమున నొప్పు ఊర్ద్య దిశను 
ఆరాధించువాడు కావలెను. 1. మైత్రీభావముతో కూడిన కాయికకర్మలచే 2. 
వాచికకర్మలచే 3. మానసికకర్మలచే 4. వారు తన యింటియందు ప్రవేశించుటకు 


222 'శ్రీబుద్రచర్య 


అడ్డములేకుండా వివృతద్వారుడొటచే 5. అన్నపానాది వస్తువుల నొసంగుటచే వారిని 
సంతసీంపజేయవలెను. వారును కులపుత్రుని కనికరించి 1.పాపమార్గమునుండి 
మరలింతురు. 2. కల్యాణమార్గమున నడిపింతురు. ౩. మేలుకళ్లింతురు. 4. తెలియ 
నిదానిని తెలుపుదురు. 5. తెలిసికొనిన విద్యను మరింత పదిలము జేయుదురు. 
ఈ అయిదువిధముల రక్షింతురు. 


భగవంతుడు బుద్దు డిట్లాదేశించిన విని గృహపతిపుత్రుడు శృగాలుడు “భంతే! 
ఆశ్చర్యము! భగవంతా! అబ్బురము. బుద్దుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును 
శరణు జొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచున్నాను. నేటినుండి నన్ను 
సాంజలి శరణాగత ఉపాసకునిగ అనుగ్రహించండి. “ అని వేడికొనెను. 


౯ 
క్షుల్ణసకుల ఉదాయిసూ త్రము (వి. పూ.455) 


* గౌతమబుద్దుడు రాజగృహనగరమున వేణువనకలందక నివాసములో విహ 
రించుచు నొకనాడు తొల్లింటివలెనే సకుల ఉదాయి పరి వ్రాజకుడు నివసించు పరివ్రా 
జకారామమునకు అరుదెంచెను. 


ఉచిత సత్కారములను నడపి సకుల ఉదాయి పరివ్రాజకు డిట్లనియె. “భగ 
వంతా! మీ నుడువులను వినుటకు సభయంతయు చెవులు విప్పుకొనియున్నది. 
ధర్మబోధనానర్చుడు. నేనొ కప్పు డొక ఆచార్యుని జూచితిని. అతడు యెల్ల వేళలను 
సర్వజ్ఞుడను, సర్వదర్శిని, తినుచు జనుచు వినుచు కనుచు నేను జ్ఞానసింహాసనా 
ధ్యాతుడనన ఏజృింభణముగ దంభములు పలుకువాడు. ఆతనితో “ఆదిని గూర్చి 
ప్రశ్నించితిని. అతం డిటునటు కికురించి ప్రసంగమునకు అతుకని పలుకులు పలికి 
కసరి కోపించి యేమేమో తంటాలుపడెను. ఆ సమయమున మీరు స్మృతికి వచ్చి 
తిరి” 


“ఉదాయీ! నీవు ప్రశ్నించిన దెవరిని.? 
“దేవా! నిర్లంథజ్ఞాతృపుత్రుడను జైనాచార్యుని? 


“ఉదాయీ! ఎవడు పూర్వజన్మములయొక్క జ్ఞానము కలవాడో, యెవడు 
* దివ్యచక్షుఃసంవన్నుడో వాడు ఆదిని - పూర్వాంతమును గూర్చి నన్ను ప్రశ్నిం 


(1)మ.ని.2- 3-9. (20146 ,147 పేజీలు చూడుడు. 


తృతీయ ఖండము 223 


చుగాక. నేనును వానిని ప్రన్నింతును. అంత్యమును (అపరాంతమును) గూర్చి 
నన్ను ప్రన్నించుగాక. నేనును వానిని ప్రశ్నించెదను. వాడు తగినట్టు ఉత్తరమిచ్చినచో 
నేనును యోగ్యముగ సమాధానించెదను. ఉదాయీ! ఎందు కీగడబిడలు. సర్వనిదా 
నమగు ధర్మమును జెప్పెద వినుము. 


“అటులైన నిటులగుచున్నది. అదిగల్లిన నిది గల్లుచున్నది. అదిలేనిచో నిది 
లేదు. అది నశించిన నిదియు నశించుచున్నది.? అయ్యా! ఉదాయీ! లోకము సుఖ 
మయమా? సుఖమయమగు లోకమును దర్శించుటకు విస్తారమగు మార్గము 
న్నదా?” 

“స్వామీ! మా మతమునందు గలదు.” 

“ఉదాయీ! ఆ మార్గమేమిటి?'* 


“దేవా! పురుషుడు ప్రాణిహింసను, చౌర్యమును, కామమిధ్యాచారమును 
మృషావాదమును వీడి తపోనిష్ట నంగీకరించుట.”” 


“ఉదాయీ! ప్రాణిహింసాదులను వదలినప్పుడు ఆత్మ కేవల సుఖమయమై 
యున్నదా? సుఖదుఃఖములతో కూడియున్నదా? 


“భంతే! సుఖదుఃఖములతో కూడియున్నది.?” 


““ఉదాయీ! సుఖదుఃఖమి శ్రితమైన మార్గమువలన కేవలసుఖమయమగు 
లోకమును పురుషు డెట్లు దర్శించగలడు? ఆ మాట తుచ్చము. ఉదాయీ! భిక్షువు 
ప్రథమధ్యానమును ద్వితీయధ్యానమును తృతీయధ్యానమును పొందుచున్నాడు. 
ఇదియే విస్తారమగు మార్గము. కాని యింతటితో వానికి సుఖమయమలోక సాక్షా 
త్కారము లేదు. ఆపై ప్రీతిసుఖమును విడిచి నాల్లవధ్యానమును బొంది సుఖమయ 
మగు లోకముల ప్రొపించుచున్నాడు. మటీయు లోకమునందు తథా గతుడుత్చన్ను 
డైనాడని విని భిక్షువు వంచనీవరణములను వదలి చిత్తమలముల నూడ్చి ధ్యానచతుష్ట 
యమును బొందినవాడై అనేక పూర్వజన్మముల స్మరించుచు సంసారవిచి త్ర పరి భ్రమ 
ణమును దర్శించుచు దుఃఖ నిరోధగామినీ మార్గమును యథార్రముగ నెజుగుచు 
న్నాడు. 

అట్టివాడు కృతకృత్యుడు. అనుత్తరధర్మలాభమును పొందినవాడు. దీనికొటకై 
భిక్షువులు నా వద్ద బ్రహ్మచర్య పాలనము జేయుచుందురు."' 


(1) 146 ,216 పేజీలు చూడుడు. 


224 శ్రీబుద్దచర్య 


అని భగవంతుడు చెప్పినంతట సకుల ఉదాయి బుద్దదేవుని వద్ద ప్రవ్రజ్య 
నభిలషీంచెను. కాని పరిషత్రులోని పరివ్రాజకులు అతని నివారించి యిట్లనిరి, 
“ఉదాయీ! నీవు శ్రమణగౌతమునివద్ద బ్రహ్మచర్య వాసము చేయుట సముద్రము 
బావియైనట్లు, నీవు ఆచార్యుడవై యుండి శిష్యత్త మెట్టు జేసెదవు?”” అని నిరో 
ధించిరి. : 


వారి నిర్బంధమునకు అతడు లొంగెను. ఇట్లు సకుల ఉదాయి బుద్దదేవునివద్ద 
బ్రహ్మచర్యవాసము చేయుటకు భంగమేర్చడినది. 


౧౦ 
చఛాలియపర్వతమందు - దిట్టివజ్ఞసూ త్రము; క్షుల్ల అశ్వపుర సూత్రము; 
కజంగలాసూత్రము (వ. పూ. 454) 
“భగవంతుడు పదునెనిమిదవ వర్ణావాసము చాలియపర్వతమున గడపెను. 


ఇ్పద్దదేవుడు చంపానగరములో గర్గరాపుష్క రిణీ తీరమున విహారము జేయు 
చున్నాడు. ఆ నగరమునందు నివసించు వజ్జియ మహితుడను గృహపతి భగవంతుని 
దర్శనార్దమై బయలుదేతీ పోవుచూ, ఆసమయము దర్శనమునకు వీలు లేని ధ్యాన 
సమయమని దలంచి అన్య తైర్జిక పరి వ్రాజకుల ఆరామమునకు చూచుటకై సరదాగా 
వెళ్ళెను. 


ఆరామవాసులగు పరివ్రాజకులు ప్రొద్దువోని సుద్దులతో అంపు అంతు రొదా 
ళము జేసికొనుచు వజ్జియమహిత గృహపతి యరుగుదెంచుట దూరమునుండియె 
గాంచి సద్దడగి యుండిరి. శ్రమణగౌతముని గృహస్టశిష్యులలో వజ్జియమహితుడు 
మంచి మాట మంతు గలవాడు. అతడు ఆరామములోనికి బ్రవేశించి త్రెర్టికపరివ్రాజు 
కులతో కుశల (ప్రళ్నము లాచరించి యొకచో నుపవిష్టుడయ్యెను. ఆ పరివ్రాజకు 
లిట్లడిగిరి. 


“ గృహపతీ! తపోనిష్టలనిన గౌతమునకు గిట్టవట. తీవ్రతపములను అతడు 
ఉ(గ్రముగ విమర్శించునందురు. నిజమేనా?” 


“పూజ్యాలారా! భగవంతుడు తపస్సుల నన్నిటిని నిరాకరింపడు. అన్నిటిని 
నిందింపడు. తెగడదగుదానిని తెగడును. పొగడదగు దానిని పొగడును. అతడు 
బౌచిత్యవాది. విభజ్యవాది.”” 


(1)అ.ని. అక.2-4-5. (2అ.ని10-2-5-4 


తృతీయ ఖండము 225 


ఆ మాటను విని వారిలో నొక పరివ్రాజకు డిట్లనియె. “ గృహపతీ! శ్రమణ 
గౌతముని నీవు తెగ పొగడుచున్నావు. అతడు వైనయికుడె (అన్నింటిని ఖండించు 
వాడె గాని ప్రజ్జిప్తీకుడు (సిద్దాంతము జేయువాడు) గాడందురు. నిజమేనా? 


““పూజ్యులారా! నిజమును జెప్పుచున్నాను. భగవంతుడు యిది మంచియని 
సిద్దాంతము జేయును. ఇది చెడ్డయని తీర్మానించును. ఆయన ఖండనవాది (వైనయి 
కుడు) గాడు. మండనవాది (స ప్రజ్ఞప్తీకుడు).” 


మొత్తము పరి వ్రాజకులు నిరుత్తరులైనారు. వజ్జియమహిత గృహపతి వారిని 
వీడ్కొని కదలి భగవంతుడున్నెడకు బోయి ఈ సమాచారమంతయు సాంగముగ 
వాక్రువ్చెను. సుగతు డిట్లనియె. 


“భళీ! భళి, గృహపతీ! లెస్స జేసితివి. వారికి తగినట్లు శృంగభంగ మొన 
ర్పితివి. తపో వ్రతనిష్టల నన్నిటి పాలించవలెననిగాని, ఊచమట్టుగ నన్నింటిని విడిచి 
పెట్టవలెననిగాని నేను చెప్పను. కుశలధర్మములను క్రుంగదీసెడి, అకుశలధర్మముల 
నభివృద్దినొందించెడి తపస్సుల జోలికి పోకుడని చెప్పుదును. పాపములను 
రూపజిజేయుచు పుణ్యములను ప్రోదిసేయు తపములను వ్రతములనుగూర్చి నేను 
మరింత ్రోద్బలింతును.” 


తథాగతుని వచనములను దత్త చిత్తుడై విని వజ్జియమహితుడు సెలవు గైకొని 
యింటికి వోయెను. భగవంతుడు భిక్షువులను జూచి యిట్లనియె. '“భిక్షువులారా! 
ఈ గృహపతి ధర్మవినయమునందు పట్టుదలగలవాడు ప్రతిపక్షవాదములక్రు తగి 
నట్టు మాజుమాటాడి వారి నోళ్ళు మూయించగలడు.”” 
క్షుర్లి అశ్వపురసూ త్రము 
+ అంగదేశమున నశ్వపురియనునొక గ్రామమున విహరించుచుండి భగ 
వంతు డొకనాడు భిక్షువులతో నిట్లనియె. 


ct భిక్షువులారా!?”* 
““భదంతా[” 


4 మ.ని 1-4-10. 


226 శ్రీబుద్దచర్య 


“వినుడు. లోకము మీకు శ్రమణులని పేరువెట్టినది. మీరెవరని యడిగినచో 
మీరుకూడ “మేము శ్రమణులము ని బదులిత్తురు. వచ్చిన పేరు వ్యర్ణముగాకుండ 
కృతార్ధము కాగలుగుటెట్లని యించుకైన యోచించినారా? ప్రజలు మీకు అన్నవ 
(న్ర్రము లిచ్చెదరు. శయనాసనము లర్పించెదరు. మందుమాకుల నొసగెదరు. వారి 
దానములకు మంచిదారి కల్పించినపుడె మీ శ్రమణత్వము సార్టకమగుట. 


ఓ భిక్షువులారా! శ్రమణునకు సత్యమార్గమెందుకు దూరమైనది? దుర్గతిలో 
దొర్లింపజాలెడి కసటులను కల్మషములను వాడు వీడ లేదు. కామలోభములు, 
ద్రోహమోహములు, కోపతాపములు, ఈర్చ్యాసూయలు, కుహనాకృ త్రిమములు, 
వాని చిత్తమును దయ్యాలకొంవ జేసినవి. నిష్టునుగట్టిన గుడ్డవలె వాని శ్రమణత్వము 
ముప్పుతో గూడినది. 


కావిబట్టలు గట్టినంతనె శ్రమణుడు కాబోడు. దిసమొల తిరిగినంతనె 
శ్రమణత్వము దిగిరాదు. శ్రమణత్వమునకు జడలమీద మోజు లేదు. నీట నివసిం 
చుట బురదలో పొరలాడుట చెట్టును గుట్ట నా శ్రయించుట అస్తులు పస్తులుం డుట, 
సరాసరి శ్రమణభావమునకు లక్షణము లనుకొనుట సుతరాం పొరబాటు. కాషా 
యముల గట్టినంతనె, బోడికొట్టినంతనే సంన్యాసమబ్చినవో - శ్రమణత్వము 
సిద్దించినచో - పాష్లేశములు దొలగినచో నిర్వాణపట్టము చేకూటీనచో జన్మించిన 
వానికల్ల నది సాధ్యమై యుండెడిది. కాని యది అంతటి తేలిక వస్తువు గాదు. 


నిప్పును చెదలంట లేనట్లు యెవ్వని చిత్తమును పావవృత్తులు స్పృశింపలేవో, 
బంగారమునకు చిలుము లేనట్లు యెవ్వని శీలమునందు మచ్చలేదో, యెవడు కుశల 
ధర్మములందు ప్రవీణుడో, యెవ్వనియందు మైత్రియు, కరుణయు, ముదితయు, 
నుపేక్షయు నను సువర్ణగుణములు నిండి తాండవించియున్నవో వాడే నిజమునకు 
శ్రమణు డనదగినవాడు. శ్రమణత్వము వానిని బొంది సుమంగళియైనది. నిర్వాణ 
సౌధమునకు వాడు నిచ్చెన వేసినవాడు. 


తియ్యని తేటనీరుగల కోనేటిలోనికి యే వైపునుండి దిగినను వాడు వాడు 
వాని వాని దాహవ్యధను శాంతింవ జేసికొని సంతృప్పుడైనట్లు బ్రాహ్మణుడైనను క్షత్రి 
యుడైనను వైశ్యుడైనను మరి యే జాతివాడైనను యీ సర్యోత్తమమగు శ్రామణ్యధర్మ 
మును సమాశ్రయించినచో ఆధ్యాత్మికశాంతిలాభములు చేకూజుననుట అక్షరాల 
నిజమెన మాట.” 


భగవంతుడు బుద్దు డిట్లుప దేశించిన విని భిక్షులు పరమానందపరవశులైరి. 
క జంగలాసూత్రము 


“భగవానుడు * కజంగలములోని వేణువనమునందు విహారము జేయుచు 
న్నాడు. ఒకానొక దినము ఆ నగరమందలి ఉపాసకులు కొందరు కజంగలమనెడి 
భిక్షుణివద్దకు బోయి నమస్కరించి యొకచో గూర్చొని ఆమెతో నిట్లనిరి. 


“అమ్మా! భగవంతు డొకప్పు డిట్లనినాడు. “ఒక ప్రశ్న ఒక ఉత్తరము. రెండు 
ప్రశ్నలు రెండుత్తరములు. మూడు...నాలుగు... అయిదు... ఆటు... ఏడు... 
ఎనిమిది... తొమ్మిది... పది ప్రశ్నలు పది ఉత్తరములు” ఈ సంక్షేపరూపమగు 
భాషణమునకు అర్థమేమి? 


“ఆయుష్మంతులారా! నేను బుద్దభగవంతుడు చెప్పగ వినలేదు. నాకు 
తోచినది చెప్పెదను వినుడు. ఒక ప్రశ్న - ఒక ఉత్తరమని భగవంతు డెందుకన్నాడు? 
భిక్షువు ఒక వస్తువునందు చక్కగ నిర్వేదమును బొంది విరక్తిజెంది అంతదర్శియయి 
సామ్యస్థితిని ప్రొపించి ఈ జన్మమునందే దుఃఖముల నున్మూలించుచున్నాడు. ఆ 
ఒక్కవస్తువనిన యేది? ప్రాణులన్నియు ఆహారస్థితికములు (ఆహారముపై ఆధారపడి 
యుండునవి) అని తెలియుట. అట్లే రెండువస్తువులం దనగా నామరూపములందని 
(గ్రహించవలెను. మూడు వస్తువులు సుఖము - దుఃఖము - అసుఖము అదుఃఖము. 
నాలుగువస్తువులు స్మృతి ప్రస్థానములు. అయిదనిన యింద్రియములు, ఆజినిన 
నిస్సారణీయ ధాతువులు. ఏడనిన సంబోధ్యంగములు. ఎన్మిదియనిన యెనిమిది 
సమ్యక్‌ ధర్మములు. తొమ్మిదియనిన సత్వావాసములు. పదియనిన కుశల కర్మ 
పథములు. వీటిని చక్కగ సంభావించి అంతదర్శియయి దుఃఖక్షయమును బొందుచు 
న్నాడు. గురుదేవుని సంక్షిప్తకథనమునకు నాకు తోచిన యర్థము వివరించితిని. 
మీరు వలయుచో భగవంతునికడకె బోయి అడిగి తెలీసికొనవచ్చును.” 


“చిత్తము - పోయివత్తుమ'' ని సెలవంది ఆ ఉపాసకులు ఆమెకు నమస్క 
రించి బుద్దు డుండుచోటికి పోయిరి. పోయి నమస్కరించి యొక్కెడ గూర్చొని 
తమకును కజంగలాభిక్షుణికిని నడిచిన సంవాదము నెలీగించిరి, అది విని తథాగతు 
డాష్టోదితుడై “గృహపతులారా! లెస్స లెస్స, ఆ భిక్షుణి మహావిదుషి, ప్రజ్ఞావతి, 


228 శ్రిబుద్దచర్య 


ఈ విషయమై మీరు నన్నడిగియున్నను నేనును ఆమె చెప్పిన్లె చెప్పేయుండెడివాడను. 
యథార్ధమునకు ఉన్నదంతయె. చక్కగ ధారణ జేసి కొనుడి ని చెప్పి సంతుష్టుల 
జేసెను. 


౧౧ 


ఇంద్రియభావనాసూ త్రము, సంబహులసూ త్రము, ఉదాయి 
సూత్రము, మేఘియసూత్రము (వి.పూ. 454 - 4939) 


౫ భగవంతుడు తథాగతుడు కజంగలమునందు సువేణువనమున విహారము 
జేయుచున్నాడు. ఆ సయమున పారాసివియకుని శిష్యుడు ఉత్తరుడను మాణవకుడు 
బుద్దదేవుని వద్దకువచ్చి సంమోదనమొనర్చి యొక యోర గూర్చొనెను. భగవంతు 
డతని జూచి యిట్లనియె. 


“ఉత్తరా! మీ గురుడు శిష్యులకు యిం ద్రియభావనను సంబంధించి ఉపదేశిం 
చునా?”” 


“గౌత్రమా! ఉపదేశించును.”? 
“ఉత్తరా! ఏమని ఉపదేశించును?” 


“గౌతమా! “కంటితో రూపములను జూడరాదు. చెవితో శబ్దములను విన 
రాదు.” ఇట్లు పారాసివియ బ్రాహ్మణుడు శిష్యులకుపదేశించును. 


“ఉత్తరా! గ్రుడ్డివాడు చూడలేడు. చెవిటివాడు విన లేడు. మీ ఆచార్యునిమాట 
ప్రమాణమైనచో ఇంద్రియభావన (గ్రుడ్డివానికిని చెవిటివానికినిగూడ సిద్దించును, 
వారుగూడ భావితేం|గ్రియులైనారు.”” 


ఆ మాటకు నిరుత్తరుడై ఉత్తరుడు (గ్రుక్కిళ్లు మ్రింగుచు నూరకుండెను. 
భగవంతుడు ప్రక్కననుండు ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించి యిట్లనియె. 
“ అనందా! ఆర్యవినయమందు యిం ద్రియభావన మటొక్క విధమైయున్నది. సర్వో 
త్మృష్టమైన దానిని చెప్పెదను వినుము. 


శీ మ.ని, 3౩-5-10. 


తృతియ ఖండము 229 


కంటితో రూపమును జూచిన భిక్షువునకు ప్రేయమును, ఆప్రియమును, 
ప్రీయాప్రియమును కల్లుచున్నవి. వాడు వాటిని గ్రహించి అవి కృత్రిమములనియు, 
ప్రతీత్యసముతృన్నములనియు, వాటియందు ఉపేక్షనుంచుటయే శాంతికి దారియ 
నియు దలంచును. అంతట ఉపేక్ష స్టీరమగుడు ప్రియాప్రియాదులు లోపించుచు 
న్నవి. పొటకరించిన ప్రియము, అప్రీయము, ప్రియా ప్రియమును ఉపేక్ష నెలకొల్పిన 
వురుషునకు కనుజెప్ప మూసిదెటీచినంతలో విలీనమగుచున్నవి. ఆర్యవినయమందు 
యిదియే చక్సుర్వి జ్లేయ రూపవిషయకమగు అనుత్తర యింద్రియభావనయని చెప్ప 
బడుచున్నది. అట్లే చెవితో శబ్దములను వినునపుడును, ముక్కుతో గంధములను 
గొనునపుడును, నాలుకతో రుచులను [గ్రహించునపుడుసు, చర్మము (కాయము) తో 
స్పర్శమును బొందునపుడును, మనస్సుతో ధర్మముల నెజుంగునపుడును ఉపేక్షను 
ప్రతిష్టించి ప్రియా ప్రియముల దిగమింగి అనుత్తరమగు ఆయా యిం ద్రియభావనలను 
భిక్షువు పొందుచున్నాడు. 


ఆనందా! కంటితో రూపమునుజూచి ప్రియమును అప్రియమును ప్రియా 
ప్రియమును బొంది భిక్షువు దుఃఖితుడగుచున్నాడు. విహ్వలుడగుచున్నాడు. ఈస 
డించుకొనుచున్నాడు. చెవితో శబ్దమును విని, ముక్కుతో గంధమునుగొని, నాలు 
కతో రసములనాని కాయముతో స్పర్శమును బూని ప్రియమును అప్రియమును 
ప్రియాప్రీయమును బొంది భిక్షువు దుఃఖితుడగుచున్నాడు. విహ్వలుడగుచున్నాడు. 
ఈసడించుకొనుచున్నాడు. ఇది శైక్య ప్రతిపదము (యెజుగదగిన మార్గము.) 


ఆనందా! భిక్షుడు భావితేంద్రియుడై ఆర్యుడెట్లగుచున్నాడు? ప్రతికూల 
మును అప్రతికూలముగ భావించును. అ|ప్రతికూలమును |ప్రతికూలముగ భావించి 
విహరించును. మరియు (ప్రతికూలమును అ ప్రతికూలమును వదలి స్మృతిసం ప్రజన్య 
యుక్తుడై ఉపేక్షకుడై విహరించును. ఇట్లు భిక్షువు భావితేంద్రియుడై ముక్తుడగుచు 
న్నాడు. దయాళువగు సద్గురుడు శ్రద్దాళువగు శిష్యునకు ఉపదేశించునట్లు ఆనందా! 
నేనును శైక్యప్రతిపదమును, అనుత్తర యింద్రియభావనను మీకెటీ గించితిని. 
ఏకాంతమందుండి ధ్యానముచేయుము. చేయికాల్చుకొని చింతించిన లాభములేదు. 
నాయనా! ప్రమాదమునకు గుతీగాకుము.”* 


బుద్దదేవుని ప్రసంగము విని ఆనందు డానందమొందెను. 


230 శ్రీబుద్దచర్య 


సంబహులసూ త్రము 

* అది భగవంతుడు * సుంహదేశమున శిలావతియందు విహరించుచున్న 
తరుణము. కొంతదూరములో కొందరు భిక్షువులు ప్రమాదరహితులు, ఉద్యోగ 
శీలురు, సంయమనిష్ట్ణలునై విహరించుచున్నారు. తాపసులకు నిష్కారణవైరియగు 
మారుడు మాటువేషముతో బ్రాహ్మణుడై యెదుటకన్చడి భిక్షువులను జూచి 
యిట్లనియె. “సంన్యాసులారా! మీరు మంచి వయస్సులో నున్నారు. కామభోగ 
ముల తనివిదీజి ననుభవింపుడు. ప్రస్తుత మెదురుగనుండు సుఖములను గెంటివైచి 
భవిష్యత్తున నేనాడో యేమో దొరకునని యెగజూతురెందుకు?”' 


“బ్రాహ్మణా! మేము వర్తమానమును వదలి భవిష్యత్తుకై ప్రాకులాడుట లేదు. 
భగవంతుడు బుద్దుడా దేశించిన ధర్మము (ప్రత్యక్షఫల ప్రదము. కామములు దుఃఖ 
బహుళములు. ప్రయాససాధ్యములు. పరిణామమున దుర్గతి హేతువులు. పండితు 
లకు నిత్యానుభవసిద్దము నిర్వాణము. ఇది మా బుద్దదేవుని సందేశము.” ఇట్లు 
-భికువులాడిన నుడులు విని మారుడు మొగము చూపకుండ పలాయనమయ్యెను. 


ఉదాయిసూ త్రము 


3 గాతముబుద్దుడు సుంహదేశమునందలి సేతకర్ణికమను గ్రామమున విహరిం 
చునెడ ఆయుష్మంతుడు ఉదాయి చేరవచ్చి భగవంతునితో నిట్లనెను. “భంతే! ఆళ్ళ 
ర్యము, అబ్బురము. మొదటినుండియు నాకు దేవరవారియందు (పేమ గౌర 
వములు, లజ్ఞాభయములు మెండుగనుండినవి. గృహస్టుడనై యున్నంతవరకు ధర్మ 
మువలనను సంఘమువలనను నాకంతటి మేలు చేకూజు లేదు. పదంపడి యిల్బువదలి 
(ప్రవ్రజించితిని. భగవంతునిచే ధర్మోపదేశమును బొందితిని. రూపమును, 
రూపోత్పత్తిని, రూపనాశమును - వేదనను, వేదనోత్పత్రిని, వేదనానాశమును - 
సంజ్ఞను, సంజ్ఞోత్పత్తిని, సంజ్ఞావినాశమును - సంస్కారమును, సంస్కారోత్పత్తిని, 
సంస్కారవినాశమును - విజ్ఞానమును, విజ్ఞానోత్పత్తిని, విజ్ఞాననాశనమును, - 
తెలీసికొంటిని. ఏకాంతమున వసించి యీ ఉపాదానస్కంధ పంచకమును అనులోమ 
విలోముక్రమమున భావించితిని. ఇది దుఃఖము, ఇది దుఃఖ సముదయము, ఇది 
దుఃఖనిరోధము, ఇది దుఃఖనిరోధగామినీ ప్రతిపదమని యధథార్థధర్మము నెటీగితిని. 


(1) సం. ని, 4-3-1. (2) హజారీబాగు సంధాళపరగణా జిల్లాలలోని కొంత బాగము. 
(3) సం. ని. 45 - 3౩ - 10. 


తృతియ ఖండము 231 


“జన్మబంధములూడినవి. బ్రహ్మచర్యము ఫలించినది. చేయదగినది చేసితిని. ఇంక 
కర్తవ్యమొక్కటియు లేదు అని నాకు తోచినది.” 
““ఉదాయీ! ధన్యుడవు. ధన్యుడవు.”” 


* భగవంతుడు పందొమ్మిదవ వర్ణావాసముకూడ చాలియపర్వతముపైననే 

గడపెను, 
మేఘియసూ త్రము 

2 భగవంతుడు బుద్దుడు చాలికాపర్వతముపై విహారము జేయుచుండెను. 
ఆ సమయమున మేఘియుడనువాడు బుద్దదేవునికి సపర్యలు చేయు పరిచారకుడై 
యుండెను. వాడొకనాడు జంతు గ్రామమునకు భిక్షకరిగి భిక్షను గొని భుజించి 
వినోదముగ కృమికూలమను నదీతటమునకు బోయెను. ఆ తీరమునందొక మామిడి 
వనము గన్ఫట్టినది. దాని చూచి “ఓహో! ఈ చోటు యోగాభిలాషులగు కులపు 
త్రులు యోగము నభ్యసించుటకు ననువుగ నున్నది. భగవంతుని వలన ఆజ్ఞ బొంది 
యిందే వచ్చి నేను సాధనకు కడంగెది” నని తలపోసెను. 

అంతట ఆయుష్మంతుడు మేఘియుడు సుగతునికడ కరుదెంచి నమస్కరించి 
యిట్లనియె. “భంతే! నేనీనాడు పూర్వాహసమయమున జంతు గ్రామములోనికి 
భికకొటకై జని భిక్షించి భుజించి అభ్లె దిరుగుచు కృమికూలానదీతటమునందుండు 
ఆమ్రవనములోనికి పోయితిని. ఆ వనము యోగసాధకుల కత్యంత మనుకూలముగ 


దోచినది. నేను కూడ అచ్చోటికి బోయి యోగసాధనకు యత్నింపవలెనని తలంచి 
తిని. తాము సెలవియ్యవలెను.” 


“మేఘీయా! నేనొంటరివాడనుగదా? మరియొక భిక్షువు నాకు తో డగునంత 
వటికు నీవు నిలువుము. తర్వాత బోవచ్చును.”? 


“స్వామీ! తాము పంటపండించుకొన్న (ప్రభువులు. తమకు దేనియందును 
యెత్తుగడయు లేదు; తీలుగడయు లేదు. నాకు ముందు చేయవలసినదియు 
నున్నది. చేసినది తీర్చుకొనవలసీయు నున్నది. మనస్సు ఆతురపడుచున్నది. 
దయయుంచి సెలవిండు.”” 


““ఆయుష్మంతా! నీ యిష్టానుసారము జేయుము.?” 


(గుఅ.ని. అఃక.2- 4-5 (2) ఉదాన 4-1 
F18 


232 శ్రీబుద్దచర్య 


చెప్పినదే తడవుగ మేఘియుడు ఆసనమును ముడిచినాడు. భగవంతునకు 
ప్రదక్షిణముజేసి తాను మెచ్చిన ఆమ్రవనమునకు పోయి అందొక చెట్టునీడ కూర్చొ 
నెను. ఆ పగలంతయు అందె విహారము జేయుచు గడిపెను. చిత్తము వశముగ 
లేదు. కామవితర్కము, ద్వేషవితర్కము, హింసావితర్కములు ఆ కుశలధర్మములు 
మూడును చిత్తమందు చిందులు ద్రొక్కుచున్నవి. ఏమో అర్ధము గాలేదు. భగవం 
తునివద్దకు పరుగిడినాడు. 


అది సాయంకాలము వేళ ధ్యానమునుండి లేచి హుటాహుటి తథాగతుని 
చెంగటకు మేఘియుడు వచ్చి నమస్కరించి యిట్లనియె. 


“దేవా! ఆశ్చర్యము. ఇల్లు వాకిండ్లను వదలి విరక్తుడనై ప్రవ్రజించి వచ్చితిని. 
నాకీ పాపవితర్యములు మరియు నెందుకు దాపురించవలెను?"? 


“మేఘియా! భిక్షువగువాడు అపరిపక్వచిత్తమును పరిపక్వమొనర్భు టకై 
అయిదు ధర్మముల నాశ్రయింపవలెను. 1. కళ్యాణమిత్రుడు కావలెను. మంచి 
చెలిమి జేసి ఉత్తవుసహాయమును బొందవలెను. ఆపరిపక్వమగు చిత్తమును 
పరిపక్వమొనర్భుట కిది మొదటి ధర్మము. 2. శీలవంతుడు గావలెను. భిక్షునియమ 
ములు తనకు (శ్రీరామరక్షగాగ, సదాచారసంపన్నుడై యుండును. 3. హితకథా శ్రవ 
ణుడు కావలెను. హృదయగగ్రంధులను విప్పజాలెడి, చిత్తతాపములను చల్లార్చజాలెడి, 
నిర్వాణమునకు దారిజూపజాలెడి, అల్బేచ్చ - సంతుష్టి - 'ప్రవివేక - అసంసర్గ - 
వీర్యారంభ - శీల - సమాధి - ప్రజ్ఞా - విముక్తులను గూర్భిన ప్రసంగములను 
వినవలెను. ఇది మూడవ ధర్మము. 4. ఆరబ్దవీర్యుడు గావలెను. అకుశలధర్మముల 
నూడ్చివేయుటకు కుశలధర్మములను చేకూర్చుటకు భిక్షువు ప్రయత్నింపవలెను. 
ఇది నాల్గవ ధర్మము. 5. భిక్షువు ప్రజ్ఞావంతుడుకావలెను. ఉదయాస్తమయముల 
నెలుగజాలెడి దుఃఖక్షయమును బొందింపజాలెడి ప్రజ్ఞతో కూడుకొనవలెను, 
మేఘియా! ఇది అయిదవ ధర్మము. 

ఇట్లు ఈ అయిదింటితో కూడి మరియు నీ నాల్లు ధర్మములను భావనచేయ 
వలెను. 1. రాగము నశించుటకై విషయములందలి అశుభమును భావించవలెను. 
2. వ్యాపాదనాశమునక్రై మై[త్రీభావనను భావించవలెను. 3. వితర్కక్షయముకొజకై 
ప్రాణాయామము నాచరింపవలెను. 4. అహంకారము దొలగుటక్షి సర్వమును 
క్షణికమనెడి అనిత్యసంజ్ఞను భావింపవలెను. అనిత్యసంజ్ఞికి అనాత్మ సంజ్ఞ లభింప 
గలదు. అనాత్మసంబజ్జికి అస్మిత నశించగలదు. వానికి యీ జన్మముననే నిర్వాణము 
నిశ్చయము. 


తృతీయ ఖండము 233 


మేఘీయా! వినుము. 

“మదిని గలవర పెట్టుచు మటుగుపడెడి 
క్షుద్ర సూక్మ వితర్కాల కోసరిల్లి 
(భ్రాంతచిత్తుండు చెడిపోవు, ప్రాజ్ఞుడెలమి 
సంయమముజేసి నిర్వాణ సౌఖ్యమొందు.”? 


౧౨ 


జీవక చరిత్రము (వి. పూ. 452) 


ప ఇరువదియవ వర్దావాసమును భగవంతుడు రాజగృహమునందు గడపెను. 
2 ఆ సమయమున వైశాలీనగరము విభవసమృద్దమై యొప్పియుండెడిది. ఆ 
పురియందు 7777 మేడలును, 7777కూటాగారములును, 7777 ఆరామము 
లును, 7777 పుష్కరిణు లును ఉండెడివి. అమిత రూపవతియు, నృత్యగీతవాద్యము 
లందు ఆరితేటీనదియు నగు అంబపాలియనెడి వేశ్య ఆ పట్టణమందె నివసీంచుచుం 
డెను. తన్ను కోరిన పురుషులవద్ద రాత్రి ఒక్కటికి యేబది * కార్జాపణములు 
గొనుచు వారికడ కేగునది. వైశాలిపురమునకు ఆమె మరింతవన్నె. ఒకానొకనాడు 
రాజగృహ పురమునుండి నైగముడు ( ప్రభుత్వపదాధి కారి ఒకడు యేదోపనిమీద 
వైశాలికి జనుదెంచి అందలి ప్రాభవవిభవముల బరికించి ఆమ్రపాలి (అంబపాలి 
వేశ్యనుగూడ జూచి మరలి తన నగరమునకు వెళ్ళి రాజగు బింబిసారునితో నిట్లనియె. 
“మహా రాజా! వైశాలియొక్క సమృద్దివర్ణనాతీతము. ఆమ్రపాలియనెడి గణిక ఆ 
పురికి నొసటిబొట్టు. మునముకూడ నొక సుందరిని యేర్చి ఈ పురమునకు 
అలంకారప్రాయముగ వేశ్యావృత్తియందు 'నియమించవలెను. తమ చిత్తము.” 


“నైెగమా! అందుకుదగిన కన్యను వెదకి, అట్లేనేయుము.” 


రాజగృహపురమందు సాలవతీ కుమారి అభిరామ రూపలావణ్యరాశి. నెగము 
డామెను యేర్చికొని గణికగ నియమించెను. అదియు కొన్నాళ్ళకే నృత్యగీతవాద్యము 
లందు నైపుణ్యము సంపాదించినది. రాత్రికి నూరు కార్జాపణములవంతున గైకొని 
కోరిన పురుషుల కడ కరుగునది. కొంతకాలమునకు గర్భము ధరించినది. గర్భవతి 
పురుషుల వలపున కె క్కదు. గర్భము కలినదని యేర్షైన దెలీసినచో ఉన్న విలువ 


(1) అ. ని. అ. క. 2 - 45. (2) మహావగ్గ 8. 
(3) ఆనాటి రాగినాణెము, ప్రస్తుతమీనాటి పదిరెండణాల వెలకు సమానము. 


234 శ్రీబుద్దచర్య 


బోవును. కనునంతకు కపటనాటకమాడెదను”' అని సాలవతి మదిలో దలంచి ద్వార 
పాలకుని బిలిచి యిట్లనెను. 

“ద్వారపాలా! పురుషు డెవ్వడువచ్చి నన్నడిగినను రో గపీడితయైయున్నదని 
చెప్పుము.?? వాడును అట్లె జెప్పెదనని బదులిచ్చెను. 

కొన్నాళ్ళకు మగబిడ్డ జన్మించినాడు. వెంటనే సాలవతి, దాసిని పిలిచి “ఏమే 
దాసీ! ఈ శిశువును బుట్టలో పెట్టుకొనిపోయి ఊరి బయట పెంటకసువు దిబ్బలపై 
పాజవేసిరమ్ము.”” అని చెప్పెను. అదియు నట్లె జేసినది. 

ఆ సమయమునకు అభయుడను రాజకుమారుడు మగధరాజసేవకొజకు 
బోవుచు నక్కడికివచ్చి కాకులచే చుట్టబడిన పసికందును జూచి సేవకుల నంపి 
జీవించియుండుట నెలీంగి అంతఃపురమునకు బంపించెను. దాదులు వానిని పెంచుచు 
వచ్చిరి. జీవతి (జీవించియున్నాడు.) జీవతియని పలుకుటచే వానిపేరు జీవకుడని 
ప్రసిద్దమయ్యెను. అభయకుమారుడు బెంచుటచే కుమారభృత్యు డని పించుకొనెను. 

కాలము కొంత గడిచినది. అంతలింతల పెరిగి జీవకుడొకనాడు అభయ 
కుమారుని సమీపించి “దేవా! నా తల్లి యెవరు? తండ్రియెవ్వ”' రని అడిగెను. 
అభయుడును వానితో “*జీవకా! నీ తల్లి యెవ్వరో నే నెలుగను. పోషించినాను. 
కావున నన్నే తండ్రి యనుకొ నుము.”” అని వచించెను. 


ఇట్టుండ నాకప్పుడు జీవకు డిట్టుదలంచెను. “ రాజనగర పురుషులు 
రీవిగలవారు. విద్యయొ శిల్బమో కళయో లేక వీరిమధ్య జీవించుట యేహ్యము. 
ఏదైన నొక విద్యను నేర్చికొనివత్తునుగాకి* అని చింతించి యెవ్వనికి జెప్పకుండనే 
* తక్షశిలానగరమునకు దారిదీసెను. ఆనాడు తక్షశిలయందు దిగంతవిఖ్యాతుడగు 
వైద్యాచార్యు డొకడుండెను. అతని నాశ్రయించి జీవకకుమారభృత్యుడు వైద్యమును 
నేర్వ మొదలిడెను.” 


ఏడేండ్లు గడచినది. ఎంతయో జదివినాడు. ఎంతో విద్యను జీర్ణించుకొ 
న్నాడు. ఒకదినమున ఆచార్యుని చేరబోయి “అయ్యా! నా చదువుకు ముగింపె 
పుడు?” అని యడిగెను. 


“కుమారా! మంచిది. ఇదిగో యీ గడ్డపారను తీసికొని ఊరి బయటకు 
బొమ్ము. ఆమడదూరములో గా సగరమునకు నలువైపుల నెక్కడనైనను వైద్యమునకు 
నక్ష్కఅకురాని మూలికయొ, మొలకయొ, యేవస్తువెనను ఒకదానిని గొనిరమ్ము.” 


(1) శాహజీకీ ఢేరీ, తక్‌పిలాస్ట్రేషన్‌ - రావల్‌పిండి జిల్లా, (2) తక్కినవారు ధనము 
నిల్చి విద్యనేర్చుకొనిరి. ఈతడు గురువు జెప్పిన పని పాటలు జేసి విద్యను నేర్చెను. 


తృతీయ ఖండము 235 


ఆయుర్వేదవిద్యార్ణి ఆమడపొడవున నంతయు గాలించి వెదకినాడు. అట్టి 
దొక్కటియు దొరకలేదు. తిరిగి గురువువద్దకు వచ్చి “ఆచార్యా! తక్షశిలకు దిక్కు 
దిక్కునను ఆమడపొడవున వెదకి వచ్చితిని. మందుకు పనికిరాని వస్తు వొక్కటియు 
నాకు లభింపలేదు.”* అని పలికెను. 


“అబ్బాయీ! పరీక్షకు నెగ్గితివి. నీ జీవితపోషణమునకు యీ విద్య చాలును. 
ఇదిగో కొంచెము దారిబత్తెము గొంపొమ్ము. నీ యిష్టమున్న చోటి కరుగుము.* 


ఆచార్యుని అనుజ్ఞ గొని జీవకుడు రాజగ్భహపురమును చేరుకొనెను. ఒక 
ప్పుడు మగధరాజగు బింబిసారుడు భగందర రో గపీడితుడై యుండ నతనికి చికిత్స 
జేసి రోగవిముక్తుని జేసెను. రాజేంద్రుడు ఆనందించి జీవకకౌమారభృత్యుని ఆస్టానై 
ద్యునిగ నియమించి తనకును తన రాణివాసమునకును బుద్దునకును బుద్దభిక్షుసంఘ 
మునకును నియళచికిత్సకుడుగ నుండునట్లార్చెను. 


బుద్దుభగవంతుని శరీరారో గ్యము చక్కగ లేదు. కొద్ది సుస్తిగ నున్నారు. 
అనందుని బిలిచి విరేవనమునకు బౌషధమును అడిగి తెమ్మని జీవకునివద్దకు బంపెను. 
జీవకుడు మూడుచెంచాల (ఉత్పలహస్తము - చిన్నగరిటె) మందును కొనివచ్చి 
భగవంతుని చేతికిచ్చి యిట్లనెను. 


“స్వామీ! ఈ మందులో భగవానులవారు మొదట నొక చెమ్‌చాపాటిమం 
దును మూచూడవలెను. దానితో పదిమార్లు విరేచనములు కాగలవు. రెండవ చెమ్‌ 
చాను మూర్కొనుటచే మరి పది పర్యాయములు కాగలవు. మూడవ చెమ్‌చామం 
దును వాసన చూచుటతోనూ పదిదఫాలు కాగలవు. ఇట్లు యీ బెషధముద్వారా 
తేలీకగ ముప్పదిమార్గు భేది కాగలదు.”' 


ఇట్టు బా “ను నొసగి జీవకవైద్యుడు భగవంతునకు స్వాస్ట్రత చేకూజునంత 
వజకు పథ్యాహారియులను తానే సమర్చించుచుండెను. 


ఒకనాడు జీవకకౌమారభృత్యుడు శిబిదేశీయమగు శాలువలను తీసికొని 
భగవంతుని చేరవచ్చి నమస్కరించి యిట్లనియె. 


“దేవా! తామును భితుసంఘమును యింతవటికు పాంసుకూలముల 
(బొంతలనె ధరించువారు. ఇదిగో! ఈ శాలువల జతను ప్రద్యోతన రాజేంద్రుడు 
నాకు బహుమతిగ పంపీనాడు. తాము వీటిని స్వీకరించండి. గృహస్థులు ధరించునట్టి 
వ్యన్తములను భిక్షుసంఘమున కిచ్చెదను. వాటీని వారు గ్రైకొనునట్లు అనుజ్ఞ నివ్వ 


236 శ్రీబుద్దచర్య 


వలెనని ప్రార్థించెను. అ సందర్భమున భగవంతుడు భిక్తుసంఘము నామం త్రించి 
యిట్లనెను, 


“భిక్షువులారా! గృహపతివీవరముల నుపయోగించుకొనుటకు అనుజ్ఞ నిచ్చు 
చున్నాను. మీలో పాంసుకూలికలుగ నుండగోరువా రుండవచ్చును. గృహస్థవ స్త్ర 
ముల ధరింపగోరువారు ధరింపవచ్చును. మరియు వివిధములగు నారబట్టలను 
నూలుబట్టలను పట్టుబట్టలను ఉన్ని బట్టలను ధరించుటకు మీకు అనుజ్ఞ నిచ్చుచు 
న్నాను.” అని ఆదేశించి బుద్దభగవంతుడు తాను శైబ్యశాలువలను స్వీకరించెను. 


౧౩ 
చౌర్యపారాజిక త్రివీవరవిధానము మైథునపారాజిక 
(వి. పూ. 451) 


ఈ బుద్దభగవంతుడు రాజగృహమునందు గృధ్రకూట పర్వతముపై విహ 
రించు సమయము. దృష్టధర్ములగు భిక్షువులు పలువురు బుషిగిరి ప్రాంతమునందు 
పర్లశాలలు వైచికొని వర్షావాసమును నెరవేర్చుచుండెడివారు. ఆయుష్మంతుడు 
ధన్యకుంభకార పుత్రుడు కూడ నొక తృణకుటీరమును నిర్మించుకొని వారివలెనే 
వర్ణావాసమును చేయుచుండెను. మూడునెలలు వర్షావాసము ముగియుడు భిక్షు 
వులందజును తమతమ వర్ణశాలలను వదలి పెట్టి గడ్డిని కట్టెలను అడిగిన వారికి 
పంచిబెట్టి జనపదచా రికి వెళ్ళిపోయిరి. కాని ధన్య కుంభకార పు త్రుడుమాత్ర మట్లు 
జేయలేదు. ఆ కుటీరమును వధలక అందే స్థిరముగ నివసింపదొడగెను. వాడు 
భిక్షకొటికై (గ్రామములోనికి వచ్చినపుడు పసులకాపరులును, ఆటవికజాతి 
జనులును ఆ పర్లశాలకుండు గడ్డిని కట్టెలను దోచుకొనిపోవుచుండిరి. ఈ సంకట 
మును అనుభవింప లేక ధన్యకుంభకారపుత్రు డొకనాడు తనలో నిట్లు దలంచెను. 
“ఈ దినదిన గండముతో యెన్నాళ్ళు వేగించుట? నా సంప్రదాయవృత్తియగు 
కుమ్నరి పనిని నే నెలుగుదునుగదా! నా కుటీరమంతయును మొత్తము మట్టితోనే 
నిర్మించెదను. అటుపై యే బెడద ఉండదు” అని యోచించి కుటీరమునంతను 
మట్టీతోనె పెట్టించి అగ్గితో కాల్చించెను. మైగించినవో గాజువలె ఘల్టుమని మోగుచు 
నది చూచువారి కెంతో అభిరామముగ చర్శనీయముగ నున్నది. 


సుగతబుద్దుడు భిక్షువులతో కూడి గృధ్రకూటపర్వతమునుండి క్రిందికి 
దిగివచ్చుచు అప్రయత్నముగనే చూపుల నాకర్షించుచున్న ఆ యెజ్ఞటి కుటీరమోను 
వన పక యు ఈ య స సప న 


* పారాబిక 2. 


తృతియ ఖండము 237 


జూచి “భిక్షువులారా! అది యేమ” ని యడిగెను. వారును విద్యమాన విషయమును 
విదితము జేసిరి. 


“ఛీ! ఛీ! భిక్షువులారా! ఇది శ్రమణుల ఆచారమునకు విరుద్దము. ఆ 
తుచ్చుడు సర్వమృత్తికామయమగు కుటీరమును పన్నినాడా? ఎంత దయ లేని 
వాడు? అ కుటీరమును యితర ప్రాణులా శ్రయించుటకు వీలేలేదే? దానిలో నివసిం 
చుట పాపములో కాపురము జేయుట. పౌండు, భిక్షువులారా! దాని తునాతున్కలు 
జేసిరండు. ఇకమీదట నిట్టి దానిని నిర్మించువాడు దుష్కృతవును ఆపత్తికి 
బాధ్యుడు.’ 


భిక్షువులు కుటీరమును బ్రద్దలు చేయుచున్నారు. అది భగవంతుని 
యాజ్ఞయగుటచే ధన్యకుంభకారపుత్రుడు చేయునది లేక మిన్నకుండినాడు. 


పర్ణశాల పరులపాలౌట జూచి, మృణ్మయకుటీరమును వేసితిని. అది 
తథాగతుని కోపమునకు గుటీయైనది. ఇకముందు దారియేది? రాజగృహనగర 
మందు ప్రభుత్వ కాష్టసం గ్రహశాల( కట్టెలమండె) లో పని జేయు ప్రధాన కర్మచారుడు 
నే నెఖీగిన వాడు. వాని నడిగి కొన్ని కొయ్యల ప్రోగు జేసికొని తిరిగి కుటీరమును 
కట్టుకొందునుగాకి” యని ధన్యకుంభకారపు త్రుడు తలపోసి దారుగృహమునకు 
బోయి గణకునితో నిట్లనియె. 


“ ఆయుష్మంతా! నే నొక కొట్టము వేసికొనుటకు కొన్ని కట్టెలు కావలెను.” 


“స్వామీ! ఇది రాజుగారి సొత్తు. నగరమునకు ఆకస్మికముగ గల్లు ఆపత్సమ 
యములందు వీటిని వాడుకొనుటకు నిర్ణయించినారు. మీ కిచ్చుటకు మిగతగ లేవు. 
రాజుగారి ఆజ్ఞయైనచో అగత్యము కొనిపోవచ్చును.?) 


“నాయనా! రాజెన్నడో యిచ్చినాడు.” 
“అయ్యా! అటులైన తీసికొని పొమ్ము” 


“శాక్యపుత్రీయులగు శ్రమణులు ధర్మవాదులు సత్యవాదులు. రాజునకు 
వీరియందు పరమాదరము. ఇవ్వనిదె యిచ్చినాడని చెప్పియుండడి' ని దారుగ్భహ 
గణకునకు నమ్మకము. 


గణకుడు కొంపొమ్మన్నాడు. బండ్లకు వేయించుకొని ధనియకుంభకార 
పుత్రుడు వలసినన్ని తీసికొనిపోయి కాష్టమయ కుబీరమును నిర్మించెను. 


238 (శ్రీబుద్దచర్య 


ఒకానొకనాడు మగధరాజ్య మహామంత్రి వర్షకార బ్రాహ్మణుడు అయా 
పనులను పర్యవేక్షించుచు దారుగ్భహ (కట్టెల డిపో) మున్న యెడకు వచ్చి ఆ గోదా 
మునందు కట్టెలు వెలితియెయుండుట జూచి 'నగరరక్షణకై నిల్వయుంచిన ఈ 
కాష్టరాశి యెందు బోయినదిని గణకుని ప్రశ్నించెను. వాడిట్లనియె. 


“దేవా! రాజుగారు ధన్యకుంభకారపు త్రునకు యిప్పించినారు.”' 
“అయ్యో! అదెట్లు యిప్పంచెను. తెలిసీకొందునుగాక.” 
మహామంత్రిబోయి మగధరాజగు బింబిసారు నిట్లడిగెను. 


“మహారాజా! నగరముయొక్క మరమ్మతుకొటైై నియమించిన కొయ్యలను 
మీరు ధనియకుంభకారపుత్రున కిచ్చినారా?”” 


“మంత్రీ! యెవ్వరన్నారు?” 
“దేవా! దారుగృహగణకుడు.” 
“మంత్రీ! వానిని బంధించుకొని తెమ్మని ఆజ్ఞాపింపుము.”” 


రాజభటులు గణకుని (గుమాస్తా) బంధించుకొని తెచ్చుచున్నారు. దారిలో 
ధనియకుంభకారపుత్రు డదాటుపడి దురవస్థజూచి గణకునితో నిట్లనెను. 


“ఆయుష్మంతా! ఎందుకు బద్దుడవైనావు?”' 

ప్రభూ! తమ భాగ్యము. ఆనాడు తాము కొనిపోయిన కట్టెలకు వచ్చిన పేచీ.” 
“ఓహో! పద. నేనును వవ్చెదను.?? 

“స్వామీ! నాకు శిక్ష విధింపకముందె తాము పోవలెను.”' 


ఆయుష్మంతుడు ధనియకుంభకారపుత్రుడు రాజగు బింబిసారుని వద్దకు 
వెళ్ళి పటీచిన యొక ఆసనముపై కూర్చొనెను. నరపాలుడును ఆయనకు నమస్క 
రించి “స్వామీ! ప్రభుత్వసంబంధమగు కట్టెలను నేను మీకిచ్చి యున్నానా?"' 
“మహారాజు! అవును.” 


“భంతే! మేము బహుకార్యలంపటులము. ఏనాడిచ్చితినో జెపి లేకున్నది. 
దయయుంచి గుర్తునెప్పండి.”' 


“మహారాజా! పట్టాభిషేకసమయమంశీ మీరొక ప్రమాణము జేసితిరి. 
శ్రమణ బ్రాహ్మణులు తృణకాష్ట జలములను నిరభ్యంతరముగ సాంతహక్కువలె 
నుపయోగ పెట్టుకొనవచ్చు' నని. జ్ఞాపకము చేసికొనుడు. 


తృతీయ ఖండము 239 


“పూజ్యూడా! సృతికివచ్చినది. కాని ఆనాడు నేను అరణ్యములలో యెవ్వని 
అధికారమునకు లోబడనట్టి తృణకాష్టజలముల నుద్దేశించి చెప్పితిని. ఆ మాటను 
మీరు అయోగ్యముగ వినియోగించి అదిన్నా దానము ( యివ్వనివస్తువును గైకొనుట) 
నకు ఒడి గట్టితిరి. నా బోటివాని రాజ్యమున శ్రమణ బ్రాహ్మణులను దండించుట 
నునది ఉండదు. పొమ్ము. నీ వేషము నిన్ను రక్షించినది. మజొకప్పు డిట్లు చేయ 
కుడు.” 


ఈ వార్త ప్రజాలోకములో గబగబ ప్రాకినది. ““శ్రమణులు సిగ్గువదలినారు. 
అబద్దములనిన వీరికి నీరు ద్రాగినట్టు. పైపెచ్చు మేము ధర్మాత్ములమని సత్యవాదుల 
మని బాసలు చేయుదురు. పురమేలేనపు డంతపురః మెక్కడిది? శ్రమణత్వమె 
కజివైనపుడు బ్రాహ్మణత్వ మేలాంటిది? రాజులనే కన్నుమూయనేర్చిన వీరికి 
సొమాన్యు లేపాటి? అని జనులు తూర్పాఅబోయుచున్నారు. ఈ మాటలను వినివిని 
చెవులు చీములుగట్ట సహించ లేక కొందరు త్తములగు భిక్షువులు భగవంతునివద్దకు 
వెళ్ళి విషయమును నివేదించిరి. బుద్దదేవుడును భిక్షుసంఘ మంతటిని కలియగూర్చి 
ధనియకుంభకార పుత్రునితో నిట్లనియె. 


“ధనియా! నేరమును ఒప్పుకున్నావా?”” 
“దేవా! చిత్తము.” 


“క్రూళా! శ్రమణుల కయోగ్యమగు యీ కుత్సితకార్యమున కేల పాల్పడి 
తివి? ఇట్టి పనులు అప్రసన్నులను ప్రసన్నులను జేయుటకు గాని ప్రసన్నులను మరింత 
ప్రసన్నులను జేయుటకుగాని కొజగావు. మీదుమిక్కిలి దుర్దనులను యింకయు 
రేపెట్టుటకును, సజ్జనుల మనస్సులను విజచుటకును మాత్రముపకరించును. 
భిక్షువులారా! రాజశాసనమందు దొంగతనమును గూర్చిన నిర్ణయమెట్టిది?) 


“దేవా! మూడణాల విలువగల వస్తువునైనను యివ్వనిదె గ్రహించినచో వాడు 
మన రాజ్యములో దొంగయని లెక్కింపబడి రాజదండమున కర్ణుడగును. 


“భిక్షువులారా! రాజదండమునకు యోగ్యమైన దొంగతనము చేసిన భిక్షువు 
పారాజికుడగుచున్నాడు. పండుబాకు తిరిగి పచ్చనగుట యెట్లులేదో పారాజికుడు 
భిక్షుసంఘములో నివసించుట కర్ణుడుగాడు. వాడు అదత్తాదాని. శ్రమణభావము 
వానినుండి జాణీనది.”? 


240 శ్రీబుద్దచర్య 
త్రివీవర విధానము 


రాజగృహమునందు యిష్టానుసారము విహరించి భగవంతుడు చారీక కొకు 
వైశాలికి పోవుచున్నాడు. దారినడచుచు తన వెంట వచ్చు భిక్షువులలో కొందజు 
మోయలేనన్ని వస్త్రములను వీపునను మూపునను తలపైనను మొల పైనను వేసికొని 
యుండుట జూచెను. “నీతినియమము లేక అడ్డు - ఆజ్ఞ లేక భిక్షువులు బట్టలను 
మూటగట్టుటయే నేర్చుకొన్నారు. వీరికి వ స్త్రవిషయమున నొక పరిమితిని యేర్చజి 
చెదనుగాకి” యని బుద్దదేవు డాలో వించుకొనుచు క్రమముగ వైశాలీనగరము జేరెను. 
అందలి గౌళమవైత్యమున విహారము జేయుచుండెను. 


అది మంచుకురియు కాలము. మాఘ ఫాల్గుణములకు మధ్యలోని యెనిమిది 
దినములు. అట్టి అంతరష్టకదినములలో నొకనాటిరాత్రి భగవంతుడు బబాబయలున 
బరుండెను. చీవర (వస్త్ర) మొక్కటియెయున్నది. ఒక జాము/గడచినది. చలి 
దోచినది. మజొక్కవ(న్హ్రమును తీసికొని కప్పుకొనెను. చలిబాధ లేదు. మటీ రెండవ 
జూము దాటినది. (రాత్రి2 గంటలు) వెండియు చలి దోచినది. వేటొక చీవరమును 
గప్పీకొనెను. పదంపడి ఆ జాము గడిచినంత తూర్పుమొగమెల్టినైనది. ఆ సమయ 
మున తిరిగి శీతబాధ గన్పట్టుటవే నాల్గవ వస్త్రమును సుగతుడు కప్పుకొనెను. 
మటునా డిట్లు దలంచెను. * నాధర్మమునందు ప్ర వ్రజితులైన సుకుమారులగు కుల 
పుత్రులుకూడ మూడు వన్త్రములచే కాలము గడపవచ్చును. ఈనాడే భిక్షువులకు 
నియమము జేసెదను.”” అని యూహించి భిక్షువులను బిలిచి “ఓ భిక్షువులారా! 
మీ వన్ర్రవ్యహారమును నియమించుచున్నాను. రెండుపొరల దుప్పటి, ఒంటిపార 
ఉత్తరీయము, ఒంటిపారధోవతి - యిట్లు మూడు చీవరముల నుపయోగించుటకు 
అనుజ్ఞ నిచ్చుచున్నాను.”” అని ఆదేశించెను. 


మైధున పారాజిక 1 


+ “ఈ వజ్జిదేశమునందు కజివుక్రమ్ముకొన్నది. ఉంఛవృత్తివలన కూడ 
బ్రతుకుటకు తెరువు లేదు. వైశాలియందు నా బంధువులందజు ధనకనకవస్తువాహన 
సంపన్నులు. దానధర్మములకు కొదవ లేదు. నేనచ్చటి కేగుట మంచిది? అని తలంచి 
అయుష్మంతుడు సుదిన్నుడు శయనాసనములను పా త్రవీవరములను సంబాళించు 
కొని వైశాలీకి జేరుకొనెను. సుదిన్నుని కులమువారు వైశాలియందలి మహావనము 


* పారాబిక 1 


తృతీయ ఖండము 241 


నందు ఆయుష్మంతుడు సుదిన్నుడు విహరించుచున్నాడనుట విని అతని భోజనము 
నై అటువది స్థాలిపాకములు గొనివచ్చి యిచ్చి పోయిరి. సుదిన్నుడు వాటిని 
భీకువులపాలు జేసి పూర్వాహసమయమున పా త్రవీవరములను గొని భికాచరణము 
నై కలంద గ్రామమునకు బోయి అదాటున తండ్రి యింటికి బోయెను. 


ఆ యింటి దాసీ పాసి పోయిన ఆహారమును బైటపారవేయుటకై వచ్చినది. 
అయుష్మంతుడు సుదిన్నుడది జూచి “అమ్మా! ఆ పదార్ధము మీకు వర్ణింపదగినది 
యైనచో ఈ నా పాత్రలో వేయుమనెను. ఆ పనికత్తెయు పులిసినతిండిని అతని 
పాత్రలో పడవైచుచు నాతని తేజీపాఅ జూచి సుదున్నునిగ గుర్తించినది. లోనికరిగి 
సుదిన్నుని తల్లితో నిట్లనియె. “అమ్మా! సుదిన్నుడు వచ్చినాడు. మీ రెజుగుదురా! 


“ఏమే! నిజము చెప్పుచున్నావా?”” 


అని గృహములో మాట్లాడుకొనుచున్నారు. అక్కడ సుదిన్ను డొక గోడ 
చాటున గూర్చుండి ఆచల్టి అన్నమును తినుచున్నాడు. ఏదో పనిమీద బైట వెళ్ళిన 
అతనితం డ్రి అచ్చటికి వచ్చి కొడుకును చూచి “సుదిన్నా! ఈ పాడుకూటి నెందుకు 
తినెదవు? మనయింటికి పోగూడదా?” యని యడిగెను. “ గృహపతీ! పోయియుం 
టిని, ఈ ఆహారము ఆ యింటిలోనిదే” అని సుదిన్నుడు ప్రత్యుత్తర మిచ్చెను. 


“నాయనా! పోదము పద” యని చేయిపట్టుకొని తండ్రి కుమారుని 
యింటికి గొంపోయి “భోజనము చేయు"? మనెను. “ఈనాటి భోజనము ముగిసీ 
నది. ఇక భుజించుట లేదొ” ని సుదిన్నుడనెను. రేపటి భిజనమున కంగేక రంపుమని 
తల్లిదండ్రులు ప్రార్టించుటచే సరియె యని ఒప్పికొని యెప్పటివలె మహావనమున 
కరిగెను. 


సుదిన్నుని తల్లి వజువాతన లేచి యిల్లంతయు నలికి నడియింటియందు 
బంగారు కాసుల నొకరాశి బోయించినది. బంగారము నొకగుట్ట వేయించినది. 
అవి ఒక్కొక్కటి మనిషి యెత్తు పరిమాణమున్నవి. ఆ రాసులను చాపలతో కప్పీంచి 
వాటినడుమ ఆసనమును బటీపించి చుట్టును తెజిగట్టించి కోడలిని బిలిచి యిట్లనియె. 

“అమ్మాయీ! సుదిన్నుని యిష్టమునకు సూటియైన అలంకారమును 
జేసికొనుము.” 

అచ్చట ఆయుష్మంతుడు సుదిన్నుడు పూర్వాహసమయమగుడు పా త్రవీవర 
ములను ధరించి తండ్రియింటికి జనుదెంచెను. తండ్రియు నతని పఅచియుంచిన 
అసనముపై గూర్చుండబెట్టి ధనరాశులను జూపించి యిట్లనియె. 


242 శ్రీబుద్దచర్య 


“నాయనా! ఈ ద్రవ్యమంతయు మీ తల్లిది. ఇక తండ్రి స్వత్వము వేటుగను 
న్నది. ఇంటికాపరి సుఖములను బొందవచ్చును. సుకృతములను ఆర్టింపవచ్చును. 
కుమారా! నీవును గృహస్టుడవు కారాదా?”? 

“తండ్రీ! నే నొల్లను. కోరికోరి బ్రహ్మచర్యపాలనమునకు కడంగినాను. 
ఇంకను మీరు నా మాటను వినగల్లుచో యీ ధనమునంతను గంగా ప్రవాహమున 
వదలుడు. అనర్ధములన్నియు తొలగగలవు.”’ 


తమ మాటలకు మెత్తబడని కుమారుని జూచి తల్లిదండ్రులు కోడలిని 
'ప్రేరేపించిరి. ఆమెయు సుదిన్నుని పాదముల పైబడి, *' అర్యపుత్రా! నీ యీ తపస్సుకు 
దొరకే ఆ అప్పరస లేలాంటివారు?”* 

“చెల్లెలా! నా తపస్సు అప్పరసల నపేక్షించికాదు.”' 

“చెల్లెలా!” అను పలుకు ములుకై తాకుటచే నామె సొమ్మసిల్లినది. సుదిన్నుడు 
తండ్రిని జూచి, ““గృహపతీ! సిలుగు లెందుకు బెట్టెదవు. కలిగినచో భోజనముపెట్టి 
పంపుమ''నెను. మాత ఉత్తమ భోజ్యములను వడ్డింప సుదిన్నుడు తనివిదీటి భుజించి 
చేతులు కడుగుకొని కూర్చొనెను. సమీపించి తల్లీ యిట్లనియె. 

“బిడ్డా! మనది సంపన్నమైన కులము. గృహస్థుడు పుణ్యములు జేసి సుగతిని 
బొందవచ్చును. పైపెచ్చు భోగములను అనుభవింపవచ్చును. నాయనా! ఒడంబ 
డుము.”? 

“అమ్మా! ఆ మాట నాతో చెప్పకుము.”” 


“అబ్బాయీ! వంశము నిర్వంశమై పోవలసినదేనా? హక్కుదారుడు లేని 
అస్తిని రాజులు అపహరింతురు. బీజకుని (వీర్యమువలన కలిగిన పుత్రుడు) ప్రసా 
దింపుము. ఊఅట బెందుదుము.”” 


“అమ్మా! అట్లే కానిమ్ము.” 
“నాయనా! నీవు యెచ్చట ఉందువు?” 


“అమ్మా! మహావనములోనే గదా” అని పలికి సుదిన్నుడు ఆసనమందుండి 
లేచిపోయెను. 


కోడలు పుష్పవతి యైనంతనే ఆమెను వెంటనిడుకొని సుదిన్నుని తల్లి కుమా 
రుడు విహరించు మహావనమునకు బోయెను. ముందాడిన మాటను స్మరించి ఆయు 
ష్మంతుడు సుదిన్నుడు భార్యను రెట్టపట్టుకొని యేకాంతమునకు గొంపోయి సంభో 
గించెను. కాంత గర్భవతియైనది. 


తృతీయ ఖండము 243 


కాలము గడచినంత సుదిన్నుని పత్ని యొక కుమారుని 'ప్రసవించినది. 
బంధుమిత్రులు వానికి బీజకుడని పేరిడిరి. 


సుదిన్నుని యీ వర్తమానము భిక్షువుల మూలమున భగవంతుని చెవికి 
బ్రాకినది. అమ్మహాత్ముడు భిక్తుసంఘమును సమావేశముజేసి వారితో నిట్లనియె. 


“భిక్షువులారా! తుచ్చమగు మైథునకర్మమునకు ఒడిగట్టిన భిక్షువు పారాబిక 
మను దోషమునకు పా త్రుడగుచున్నాడు. వాడు చిరశాశ్వతముగ భీక్షుసంఘమునకు 
వెలియైనవాడు. మటీయు వినుడు. 


1. సంఘసౌష్టవము కొటికు 2. సంఘసానుకూలము కొటికు 3. స్వేచ్చాచా 
రుల నిగ్రహంచుటకొటికు 4. మంచివారు హాయిగ విహరించుటకొఅకు 5. ఈ 
జన్మమునందలి చిత్తదోషములు తొలగుటకొటికు 6. జన్మాంతరమునందలి వాస 
నలు నశించుటకొటికు 7. అప్రసన్నుల చిత్తములు ప్రసన్నములగుటకొటికు 8. 
ప్రసన్నులచిత్తములు మరియు ప్రసన్నములగుటకొటికు 9. ధర్మరాజ్యము లోకమున 
నెలకొనుటకొటికు 10 సదాచారము నాల్లుమూలల వ్యాపించుటకొ టికు ఓ భిక్షువు 
లారా! నే నీ నియమ శాసనములను జేయుచున్నాను.”” 


౧౪ 
మనుష్యహత్యా, ఉత్తరమనుష్య ధర్మపారాజికలు 
(వి. పూ. 451) 

* బుద్దభగవంతుడు వైశాలిలో మహావన కూటా గారశాలయందు విహరిం 
చెడి సమయము. సాంసారిక పదార్థములయొక్క, దేహేంద్రియ విషయ సమూహము 
యొక్క నైచ్ళమును హైన్యమును అశుభమును, అమంగళమును గూర్చి పదింబది 
భగవానుడు భిక్షువుల కుపదేశించెడివాడు. కొన్నాళ్ళు గడచినది. ఒకనాడు భిక్షు 
వులను సంబోధించి ““భిక్షువులారా! నే నొక పక్షముదినము లేకాంతధ్యానమందుండ 


సంకల్పించితిని, అహారమును దెచ్చియిచ్చువాడు తప్ప మజివ్వడును నా పొంతకు 
రారాదు,” అన వాక్రుచ్చెను. వారును వల్లేయని అట్ల యనువర్డంచర. 


సర్వమశుభము, సర్వమమంగళమని సుగతుడు బోధించుచు వచ్చుటబట్టి 
దాని ప్రభావము భిక్షువులకు గట్టిచాయ బట్టినది. శువివంతుడగు తరుణపురుషుడు 


* ఫారాబికా 3 


244 శ్రీబుద్దచర్య 


మానవ శవమును లేదా చచ్చినకుక్కను చూచి యేవగించుకొనునట్లు భిక్షువులు 
తమ తమ శరీరములను అసహ్యించుకొనువారు చీదరించుకొనువారు. దేహమును 
హింసలు పెట్టెడివారు. ఒకరినొకరు చంపుకొనెడివారుగూడా. 


ఆ ఫురమున మృగలండికుడను వాడొకడు గలడు. వాడు దుండగీడు. 
మటీయు దోపిడికాడు. తలలు ద్రుంచటయనిన వానికి చిగుళ్ళు గిల్లినట్లు. భిక్షువులు 
వానికడకరిగి యిట్లనిరి.“* ఆయుష్మంతా! ఈ శరీరమునుండి మాకు విముక్తి గల్లిం 
పుము. ఈ పాత్రచీవరములు నీకే లభింపగలవు.”” 


ఆ కొద్దిపాటి లాభమునకు లోభించి వాడును పదునైన తన కత్తితో దినము 
నకు ఒక్కని మొదలుకొని అజువదిమందివటికు భిక్షువులను దొరికినంతకు ఓపిక 
ఉన్నంతకు తెగటార్చుచు వచ్చెను. 


పదునైదుదినములు గడచినంత బుద్దదేవు డేకాంతమునందుండి లేవి అట్టె 
ఆనందుని తేటీచూచి “ఆనందా! భిక్షుసంఘము పలుచబడిన దేమి?” యని 
అడిగెను. ఆనందుడును ఇతఃపూర్వము భగవంతుడుపదేశించిన అశుభభావనా 
బోధా ప్రభావము యెంతెంతవటికు బోయినదియు, మృగలండిక శ్రమణకర్తకుడు 
దినమునకు సగటున అజవైమంది భిక్షువులను చెండాడుటయు ఆద్యోపాంతము 
కథయంతయు సవిస్తరముగ జెప్పెను. 


భికహృదయములం దుప్పతిల్లిన విపరీతపరిపాకమునకు తథాగతు డెంతయు 
నలందురి “ఆనందా! వైశాలియందు విహరించెడి భిక్షువులనందటిని ఉపస్థాన 
(సభా శాలయందు యేకత్రసమావేశము జేయింపుమి' ని ఆజ్ఞాపించెను. 


ఉపస్థానశాలయందు భిక్షుసంఘము ప్రోవైనది. భగవంతుడు పజీచిన 
ఆసనముపై ఆసీనుడైయున్నాడు. సభయంతయు నిళ్ళబ్దముగ నున్నది. 

“భిక్షువులారా!”” 

“భదంఠా!? 


“వినుడు. భావనచేయబడిన, వృద్దిబొందింపబడిన ప్రాణాయామ సమాధి 
(గ్రేష్మబితువునందలి దుమ్మును మహామేఘమువలౌ అకుశలధర్మములన్నింటిని 


తృతీయ ఖండము 245 


రూపుమాపుచున్నవి. సాధకుడగువాడు శ్వాస ప్రశ్వాసలను గొనునపుడు వదలున 
పుడు సావధాననిరీక్షకుడై ఏకాంతమున గూర్చుండి ప్రజ్ఞ నెదుట బెట్టుకొని *విరాగా 
నుపశ్యియై నిరోధానుపశ్యియై పరిత్యాగానుపశ్యియై ప్రతి నిస్సర్గానుపశ్యియై అభ్యసిం 
చుచున్నాడు. అట్లు భావన చేయబడిన ప్రాణాయామసమాధి అకుశలధర్మము 
లన్నింటిని తెగటార్చుచున్నవి. 


““భిక్షువులారా! ఒకరి నొకరు జంపుకొని భికువులంతయు నాశమైనారా?”’ 
“దేవా! అవును.” 


ఛీఛీ! ఎంతపని జేసితిరి. భిక్షువులారా! వినుడు. ఈ పాపమయమగు బ్రదుకు 
కంటె, ఈ తుచ్చ శరీర సహవాసముకంటె చచ్చుట మంచిదని యితరులను ప్రేరేపించు 
వాడు, చంపువాడు, ఆయుధ ప్రయోగము జేయువాడు పారాజికుడని చెప్పబడును. 
భిక్షుసంఘమునందు కలసి వసించుటకు వానికి హక్కు లేదు.” అని భగవంతుడు 
నియమము జేసెను. 


ఉత్తరమనుష్యధర్మము - 4వ పారాజిక 


2 భగవంతుడు దశబలుడు వైశాలియందు మవావనకూటా గారశాలలో విహా 
రము చేయుచున్నాడు. దృష్టధర్ములగు భిక్షువులనేకులు వర్షావాసమునక్రై వగ్గుము 
దానదీతీరము నకు వెళ్ళిరి. ఆ సమయమున వజ్జిటేశమున దుర్భిక్షము వ్యాపించినది. 
అచ్చటి భిక్షువు లందలును గలసి వర్దావాసమును సుఖమయముగ గడపు టేలాగని 
యోచన జేసిరి. గృహస్థుల నాశ్రయించి వారి భూమిపుట్రలను తనిఖీజేయుచు 
హాయిగ వారిచ్చు భోజనమున వర్షావాసకాలమును వెళ్ళబుచ్చవచ్చు నని కొందరు 
పలికిరి. ఛీ ఛీ! బ్రతికి బ్రతికి గృహస్థుల పడిపంచలు కాచుటయా? ఆతొత్తుకూడు 
తినవలసిన దౌర్భాగ్యమేలవచ్చినదని మటీకొంద జాడిరి. ఇవి యన్నియు కొటి 
మాలిన ప్రసంగములు. మన మొక తతంగము పన్నవలెను. ఒక భిక్షువు మజీయొక 
భిక్షువును గూర్చి అతడు ప్రథమ సమాధిని పొందినాడు. ఇతడు ద్వితీయ సమాధిని 
సంపాదించినాడు. ఆ ఫలానావాడు తృతీయ సమాధి నెక్కినాడు. ఈ ఫలానావాడు 
నాల్గవ సమాధి నధిష్టించినాడు. స్రోతాపన్నుడు వీడు. సకృదాగామి వాడు. ఆయన 
అనాగామి. ఈయన ల్టరతుడు. ఆ భిక్షువు గ్రైవిద్యుడు. ఈ భిక్షువు షడభిజ్ఞాడని 


(1) మహాస్మృతి |ప్రస్థానసూత్రము జూచునది. (2) పారాజికా క. 


246 శ్రీబుద్దచర్య 


గృహస్థుల యెదుట ఊరక కొండాడుచుండ వలెను. ఇట్లు అన్యోన్యము ఉత్తరమనుష్య 
ధర్మసంపన్నులుగ, దివ్యశక్తియుతులనుగా పా గడుచు వచ్చి ప్రజలను మనము వలలో 
వేసికొనవచ్చును. పదంపడి ఆడించినట్టు వారు ఆడగలరు. 


సభలో ఆ చట్టము నెగ్గినది. ప్రజ లిట్లు తలపోయుచున్నారు. “వహవ్వా! 
మన భాగ్యము పండినది. మహానుభావులగు భిక్షువులు మన పుణ్యముకొలది వర్చావా 
సమునకు మనచెంతకె వచ్చినారు. ఇంతకు ముం దిట్టి వారిచ్చటికి వచ్చియుండ 
లేదు,” అని తలంచి ప్రజానీకము అపూర్వసత్కారముల నెజపి భిక్షుమండలిని వివిధ 
భోజనములతో సంతర్చితుల జేయుచుండిరి. భిక్షువుల పాచిక లెస్సగ బాటీనది. 
పాపము ప్రజలట్టి భోజనమును తామెన్నడు దినలేదు. తలిదండ్రులకు పెట్టలేదు. 
భార్యాపుత్రుల కీడ లేదు. విందులపై విందులు అల్లెముదినిన అల్లుం డ్రవలె భిక్షువులు 
వర్జావాసము ముగియుసరికి సరిక్రొత్తవన్నెలతో హృష్టపుష్టాంగములతో మినమిన 
మెటిసెడి మేనికాంతులతో కనులపండువుగ నున్నారు. వర్దావాసము మూడు నెలలు 
ముగిసినంతనె యెందెందుండిన భిక్షువులుగూడ భగవంతుని సన్నిధికి చేరవలసినది 
తప్పనిసరి ఆచారము. ఆ పద్దతి ప్రకారము వగ్గుముదానదీతీరవాసులగు యీ భిక్షు 
వులు తమతమ శయనాసనముల సర్దుకొని భగవానుని సన్నిధానమునకు వైశాలీ 
పట్టణమునకు అరుదెంచిరి. వైశాలీలోని మహావన కూటాగారశాల యంతయు 
భికుసమూహములతో కిటకిటలాడుచున్నది. సంబుద్దినాధుడు బుద్దదేవుడు ఉన్నతా 
'సనమున విరాజిల్లుచున్నాడు. ఆ మహానుభావుని చూపులు సభనంతటను తిరుగాడి 
వచ్చినవి. వర్ణావాసము ముగించి నానాదిశలనుండి చనుదెంచిన భిక్షువులందజును 
బక్కచిక్కిన తనువులతో, అస్థిపంజర మాత్రముగ నున్నారు. కాని వజ్జిదేళము 
నందుండి, వగ్గుముదాతీరమునందుండి వచ్చిన భిక్షువులు విలక్షణముగ నున్నారు. 
భిక్షుసంఘము నంతటిని ఉద్దేశించి భగవంతు డిట్లనియె. “భిక్షువులారా! శరీర 
యాత్ర సానుకూలమై నడచినదా? కలతలు లేక పరస్పరమైత్రితో వర్షావాసమును 
గడపితిరి గదా? భిక్షకొజకై ప్రయాసకులోనుగా లేదుగదా!”” అని యడిగిన దశ 
బలునకు వారును తగిన సమాధానమిచ్చిరి. వెంటనె సుగతుడు వగ్గుముదాతీరము 
నుండి వచ్చిన భిక్షువులవెపు మళ్ళి '' ఓ భిక్షువులారా! మీరు ఉత్తరమనుష్యధర్మమును 
ప్రకటించుయున్నారని నేను కర్ణాకర్ణిగ విన్నాను. నిజమేనో? అని ప్రశ్నించెను. 


“దేవా! నిశ్ళయమే.”? 


తృతీయ ఖండము 247 


“ఛీ! వ్యర్థులారా! శ్రమణులు చేయరాని పని చేసితిరి. పొట్టకూటికై గృహస్థుల 
యెదుట పరస్పరము దివ్యశక్తి ప్రశంసను - ఉత్తరమనుష్యథర్మమునుగూర్చి (పేలు 
టకు నోరెట్లాడినది. ఆ తిండి తినుటకంటె కడుపుజీల్చుకొని చుచ్చుటమేలు. దీనిచే 
మరణమెగాని నరకము లేదుగదా.”” అని పలికి భిక్షుసంఘము నంతటిని ఉద్దేశించి 
తథాగతుడిట్లనియె. - 


“ఓ భిక్షువులారా! లోకములో అయిదురకములు గజదొంగలున్నారు. 
1. అన్నవ।స్త్రములక్‌అకు శయనాసనముల కొబకు ఆదరసత్కారముల కొటికు 
ఊర ఊర పల్లెపల్లె గృహస్థుల యిండ్ల వెంబడి తిరుగు భిక్షువు మొదటివాడు. 2. 
భగవంతుడు తథాగతుడు చెప్పిన ధర్మవినయమును స్వతంత్రముగ తానే చెప్పితిని 
లోకులవంచించు వాడు రెండవదొంగ. ౩. పవిత్రులగు భిక్షువులపై నూరూరక కళం 
కముల నాపాదించువాడు మూడవదొంగ. 4. సంఘమునకు జెందిన ఆరామవస్తువు 
లను, విహారవస్తువులను దుర్వినియోగము జేయుచు పామరగృస్థులను సంతోషపెట్టు 
వాడు నాల్గవదొంగ. 5. ఈ నల్లురిని మించి, గడిదేటీన గజదొంగ మజొక్కడు 
గలడు. లేని మహత్త్వమును కల్పించుకొని లేని ప్రభావమును ఆరోపించుకొని బూట 
కములాడుచు, లోకమునకు కన్నుమూసి, ప్రజల నోరుగొట్టి రాష్ట్ర పండమును 
తినువాడు సర్వోపరి మహాచోరుడు. 


ఉన్నదొక్కటి తా జెప్పుకొన్న దొకటి 
వాడె జూదరి చోరుండు వాడె సుమ్ము 
కావిబట్టలు గట్టిన కారణమున 
కుమతి నరకంబు దప్పీంచుకొనగలేడు 


భిక్షువులారా! ఇదియె బుద్దశాసనమును వినుడు. భిక్షువెవ్వడైనను తనలో 
లేని ఉత్తరమనుష్యధర్మమును, అలమార్యజ్ఞానదర్శనమును కలదని చెప్పి, మజీయు 
వేరొకసమయమున నిష్కర్షగ అడిగినచో పాపేచ్చువైగాని విశుద్దాపేక్షియ్డైగాని, 
అయ్యా! నేను తెలియకనె తెలిసితినంటిని. చూడకయె చూవితినంటిని. కల్లలాడితి 
నని చెప్పుచున్నాడో అట్టివాడు పారాజికుడు. భికుసంఘముతో పొత్తున నుండుటకు 
వాడు అనర్హుడు.” అని భగవంతుడు ఆదేశించెను. 


F19 


248 శ్రీబుద్దచర్య 


ఉత్తరమనుష్యధర్మము = 1. ధ్యానము2. విమోక్షము 3. సమాధి4. సమాపత్తిర్‌. జ్ఞానదర్శనము 
6. మార్గభావన 7. ఫలసాక్షాత్కారము 8. క్లేశప్రహాణము 9. వినీవరణత 10. 
చిత్తమునకు ఏకాంతమునందభిరతి. 


అలమార్యజ్ఞానము = శ్రైవిద్య = మూడువిద్యలు. 
దర్శనము = జ్ఞానమే దర్శనము, దర్శనమే జ్ఞానము. 


విశుద్దాపేక్షీ = గృహస్థుడు కాగోరిగాని, ఉపాసకుడు కాగోరిగాని, ఆరావమసేవకుడు 
కాగోరిగాన్సి శ్రామణేరుడు కాగోరిగాని యుండువాడు. 


ధ్యానము = ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ ధ్యానములు. 

విమోక్షము = శూన్యతావిమోక్షము, అనిమిత్తవిమోక్షము, అఫ్రణిహితవిమోక్షము. 
సమాధి = శూన్యతా సమాధి, అనిమిత్తసమాధి, అప్రణిహితసమాధి. 

సమాపత్తి = శూన్యతాసమాపత్తి, అనిమిత్తసమాపత్తి, అప్రణిహితసమాపత్తి. 


మార్గభావన = నాలుగు స్మృతి ప్రస్థానసూత్రములు, నాలుగు సమ్యక్‌ (ప్రధానములు, నాలుగు 
బుద్దిపాద ములు, అయిదు యింద్రియవలటలు, అయిదు బలములు, 
ఏడుబోధ్యంగములు, ఆర్యాష్టాంగికమార్గము. 


ఛలసాత్షాత్కొరము = స్రోతాపత్తి ఫలమును బొందుట, సకృదాగామిఫలమును బొందుట, 
అనాగామిఫలమును బొందుట, ల్ధత్ళలమును బొందుట. 


శ్లేశ (ప్రహాణము = రాగ ద్వేష మోహముల వినాశము. 
వినీవరణత = రాగ ద్వేష మోహములనుండి విముక్తి. 


భా 


ఆయుస్సు 55 - 75 వి. పూ. 451 - 431 


శ్రి బుద్దచర్య 
చతుర్ధ ఖండము 


విశాఖాచరితము విశాఖకు యెనిమిది వరములు 
(వి. పూ. 451) 
భగవంతుడు బుద్దుడు శ్రావస్తీ పురమున అనాథపిండకుని జేతవనారామ 
ములో విహారము చేయుచుండెను. శ్‌ ఆ సమయమున నొకనాడు మృగారమాత 
శ అ. ని, అ. క1,7-2 


(శ్రావస్త్రీ నగరమున మృగార శ్రేష్టి సంపన్నవైశ్యుడు. అతనికి యెదిగిన కొడుకు పూర్ణ 
వర్ణనుడు. వివాహయోగ్య వయః ప్రాప్తుడైనాడు. కుమారునకు అనుకూల సంబంధము నన్వేషించు 
టకై మృగార శ్రేష్టి కొందు పురుషుల నందందుపంపించెను. వారును ఆయా యెడల వెదకుచు 


250 శ్రీబుద్దచర్య 
విశాఖ సుగత దేవుని వద్దకు వచ్చి ఆయన బోధించు ధార్మిక కథలనే సంతుస్టిని 
బొంది కొంతసేపటి కిట్లనియె. 

“దేవా! భిక్షుసంఘ సహితముగ నెల్లి నా భోజనమును గ్రహించునది.”? 


తథాగతుడు మౌనముతో నంగీకరించెను. ఆమెయు అభివాదన మొనర్చి 
తన యింటి కరిగినది. రాత్రి గడిచినది. మహామేఘము ఆవరించి వర్షము కురియుచు 
న్నది. భగవంతుడు భీక్షువులతో ““భిక్షువులారా! ఈ మేఘ మిప్పుడీ జేతవనమునందు 


సాకేతపురమును జొచ్చిరి. వచ్చి నగరి వాకిట వారు నిలచియున్నారు. విశాఖ తన యీడు వారగు 
యేనూర్వురు కన్యలతో యేదో ఒక దేవ వ్రతోత్సవమును పాటించి పురబాహ్యమునకు వచ్చినది. 
అంతలో వాన వెంటపడీనది. తోడికన్య లందజును తడియుదుమను జడుపుతో గబగబ పరుగిడి 
వచ్చి నగరిముఖశాలయందు జొచ్చిరి. కన్యాన్వేషణతళత్చరులై వచ్చి అందె నిలిచియున్న పురుషులకు 
వారియం దొక్కరును నచ్చలేదు. వెనుక వెనుక తడియుదునని జడియక మందమంద గమనమున 
జనుదెంచు విశాఖాసుందరి నవలోకించి వారిట్లు దలంచిరి. “ఈ కన్యక సురూపవతి. కాని 
స్వభావ మెట్టున్నదో పల్కరించి చూతము గాక యని సమీపించి యిట్లనిరి. 


“అమ్మా! ముసలిదాన వైనావా?” 
“పెద్దలారా! ఎందు కట్లనుచున్నారు?”” 


“అమ్మాయీ! నీతోడి కుమారికలు తడియక ముందె వచ్చి లోపల [ప్రవేశించిరి. నీవో 
వున్ర్రము తడియునని కూడ తలంపక ముసలిదానివలె వచ్చెద వేల? సున గుజ్జమో 
వెంటబడీనప్పుడు కూడ యిబ్లే నడచెదవా?”' 


“అయ్యలారా! మా గృహములలో వ(న్హ్ర్యములకు కజివు లేదు. ఈడువచ్చిన ఆడది 
విక్రయపాత్ర వంటిది. ఏమాత్రము సొట్టబోయినను యెవ్వరు చేయిపట్టుదురు? కాలో చేయియో 
విజీగినచో గతి యేమి? అందుకై మెల్లగ వచ్చితిని.” 


“తీర్చిన రూవము, తియ్యని పలుకు, తిన్నని శీలము - వహవ్వా; దీనికి సరిసాటి కాంత 
లెందున్నారు?”” అని యా పెద్దమనుష్యులు లోలోన పొగడుకొని ఆమె తండ్రియగు ధనంజయ 
ఢ్రేష్టిగారి యింటికి బోయిరి. 


“అయ్యలారా! తా మే వూరివారు?'* 
“డ్రష్ట్రే మేము శ్రావస్తీవాసులము. ప్రసీద్దుడగు మృగార శ్రేష్టి పంవగ వచ్చితిమి. నీ యింట 
వయసు వళ్ళిన కన్యక యున్నదట. ఆమెను కోడలుగ గ్రహింపవలెనని కోరి మమ్ను పంపినాడు.” 


“పూజ్యాలారా! ఆయన విశుద్దకులశీలముల మాతో సమానుడు. కావున నేను అంగీ 
కరీంచితినని తెలుపుడు.” 


చతుర్ధ ఖండము 251 


కురియుచున్నట్లే నాలుగు మహాద్వీపములందును కురియుచున్నది. ఇది చివరి 
చాతుర్రీపిక మహామేఘము. మీరు వర్షస్నానము చేయుడి” ని చెప్పెను. 


“చిత్తమి” ని వారును వలువలను వీద్చి రిత్తమేనులతో వానయందు స్నానము 
చేయుచుండిరి. అక్కడ విశాఖమృగారమాత దాసిని పిలివి భోజనసమయమైనది. 
భగవంతుని భికుసంఘమును ఆమం త్రించిరమ్మని పంపినది. ఆదియు ఆరామము 
లోనికి బోయి అందు భిక్షువుల నెవ్వరిని గానక, మరలివన్సి విశాఖతో నిట్లనియె. 


వారా వార్తను గొని చని శ్రావస్తియందు మృగార శ్రేస్టికెలుగ జేసిరి. అతండును కుమారుని 
పెండ్లికి వలయు సన్నాహముల నన్నిటి నాయత్తపఅచి తనయందనురక్తుడై యున్న కోసలనరపతి 
చతురంగదళముతో తోడై నడవ బంధుబలగములు దందడించి రాగా సాకేతనగరమును 
ప్రవేశించిరి. ధనంజయ శ్రేస్టియు వారి వారికి దగినట్లు ఆయాసత్కారములు జేయుచు నందతిని 
ప్రసన్నుల జేసెను. 


“ఇంతటీ బాహుళ్యమును భరించుట కష్టము. విశాఖను పంపీంచుము. పోయెదమ””ని 
రాజగు ప్రసేనజిత్తుతో గూడి మృగార శ్రేష్టి వియ్యంకునకు జెప్పి పంపెను. “' వర్షబుతువు వచ్చినది. 
ఈ నాలుగునెలలు ప్రయాణము చేయుటకు వీలులేదు. మీకు వలయు సత్కారములను కొఅత 
లేకుండ నడపుదుము. ఆ భారము మాది. సమయమెటీగి మేమే పంపించగలవారము.”” అని 
ధనంజయుని నుండి ప్రత్యుత్తరము వచ్చినది. 


వానల కాలము, పంటలకు యెండుకట్టెలు లేవు. గోశాలలను పెజీకించినాడు. అశ్వశాలల 
నూడదియించినాడు. గుడ్డల గోదాముల నుండి వస్త్రములను బంపి నూనెలో నాన్చించి వంటలు 
వండించినాడు. అట్టట్టె నాలుగు నెలలును గడచినవి. ధనంజయ శ్రేష్టి రేపటిదినము విశాఖను 
పతిగృహమునకు పంపవలసియున్నదని భోవించి ఆ ముద్దియకు బుద్దులు జెప్పువాడై వద్ద గూర్చొని 
యిట్లనియె. “అమ్మా! భర్త గృహమునకు పోవుచున్నావు. అచ్చట వసించునపుడు ఈ పది విషయ 
ములను గమనించి అనువర్తించు చుండవలెను. 1. లోపలి అగ్నిని బైటికి పోనీరాదు. 2. బైటి 
నిప్పును లోనికి తేరాదు. 3. ఇచ్చు వారికి యివ్వవలెను. 4. ఇవ్వని వారికి ఈరాదు. 5. ఇచ్చువారికి 
యివ్వనివారికి కూడ ఇవ్వవలెను. 6. సుఖముగ కూర్చుండవలెను. 7. సుఖముగ భుజింపవలెను. 
8. సుఖముగ పరుండవలెను. 9. అన్నిపరిచర్య చేయవలెను. 10. లోపలి దేవతలకు నమస్కరించ 
వలెను. అమ్మా! ఈ పది ఉపదేశములను పాలింపుమ” ని తనయకు ధనంజయుడు చెప్పుచుండ 
యింటి లోపల పరుండి యుండిన మృగార శ్రష్ట తానును వినను. 


చుట్టపక్కములు బంధుబలగములు ర్రాజును రాజుసేనయు ్రావస్తికి తరలుచున్నారు. 
ధనంజయ శ్రేష్టి సమూహము నంతటిని సభజేర్చించి యెనిమిదికుటుంబముల వారిని పంచాయితి 
సంఘముగ నేర్చణీచి వారితో నిట్లనియె. “అయ్యలారా! తాను మెట్టినచోట.... భర్త గృహమందు 
నా కుమార్తె యేదైన తప్పిదమును జేసినచో మీరు విచారించి పరిష్కరించవలె'' నని నిర్ణయించి 


252 శ్రీబుద్దచర్య 


“అమ్మా! ఆరామమందు భిక్షువులు యెవ్వరు లేరు. ఆజీవకులు ( దిగంబర 
జైనసాధులు) మాత్రము వర్షస్నానము చేయుచుండుట చూచితిని.” 


ఆ మాటలు విని విశాఖ యిట్లు దలంచెను. “భిక్షువులు బహుశా వస్త్రములు 


విడిచి దిసమొలతో స్నానమాడుచున్నారు కాబోలు, ఈ మూర్చురాలు వారిని ఆజీవ 
కులుగ దలంచినది. దాసీ! ఈ తడవ పోయిరమ్ము.”' ల 


నవకోటిమూల్యమగు మహాలతాభరణమును కన్య కలంకరీంచి ఏనూర్వురు దాసీజనము నిచ్చి 
మటీయు నాయాపారితోషికముల ననంతముగ నొసంగి అందటికిని వీడ్కోలొసగెను. 


శ్రావస్తీనగర ద్వారము సమీపించినది. “మేనాలో యెక్కిపోయితినో నగరవాసులు నన్ను 
చూడలేరు. మహాలతా్రసాధనము యొక్క గొప్పతనము వారికి యెజుక పడదు. కావున 
పౌరులెల్లరు చూడ గల్గునట్లు పురవీథులయందు రథము నెక్కి పోయవుటయ లెన్స'* యని తలంచి 
విశాఖాదేవి నాగరక జనులెల్లరు తలలూపుచుండ నతుల శో భాసమృద్దితో రథారూఢయ పురిని 
ప్రవేశించెను. ఆ రాత్రి మృగారశ్రేస్ట యొక్క అశ్వశాలలో శుభలక్షణయుతమగు గుజ్జమొకటీ 
ప్రసవవేదనను పొందుచుండెను. ఆ వార్తను విని దాసీలచే దివిటీలు పట్టించుకొని విశాఖ అచ్చోటి 
కరిగి ఆ అశ్వమును వేడినీట స్నానము జేయించి నూనె పూయించి తిరిగి తన గృహమునకు 
వచ్చివేసెను. 

విడువక వారము దినములు విందులు వినోదములందు కాలము బుచ్చి మృగార శ్రేష్టి 
యేడవదినము తన గురువులగు దిగంబర జైన సాధువులను యింబినిండ సభచేసి “అమ్మా! 
లగ్గతులకు నమస్కరించి పొమ్మని విశాఖకు చెప్పి పుత్తెంచెను. అర్ద్ణతులనుమాట వినినంతనె 
తాను స్వయముగ స్రోతాపత్తి ఫలమును బొందిన ఆర్య శ్రావిక గావున కౌతుక మెదనిండ చరచర 
జనుదెంచి చూచి ఛీ! ఛీ! వీరికి సిగ్గులేదు సరిగదా మా మామగారికైనను ఎందుకు లేకపోయె” 
నని పలుకుచు వెనుకకు పోయినది. శ్రమణులకు అటీకాలిమంట నడినెత్తి కెక్కినది. ' 


“గృహపతీ! లోకములో నీకు ఆడది కబవయ్యెనా? తెచ్చి. తెచ్చి యీ చండిక నెక్కడ 
తెచ్చితిలి? శ్రమణగౌతముని శిష్యురాలు నీ యింట నుండరాదు. వడిగ వెలికి నడిపింపుము.”” 


మహాకులమునందలి కన్య యిల్లు వెడల నడిపించటనిన మాటలా యేమి? అని వితర్కించి 
“ఓ ఆచార్యులారా! పసిబిడ్డ యే మెజుగును? దాని అజ్ఞానమును పెద్దలు క్షమించండి”? అని 
మృగారుడు వారిని అనునయవినయముల తేర్చి పంపించి తా నొక ఉన్నతాసనమున గూర్చుండి 
బంగారు గన్నయందు మధురపాయసమును భుజింప నారంభించను. ఆ సమయమునన స్ట్రఎరు 
డేకడు భిక్షకై ఎచ్చి వాకిట నలుఎబడెను. “మామగా రున్నారు గదా” అని విశాఖ వైదొలగ్‌ 
నిలచినది. ఆ భిక్షువును చూచియు చూడనట్లతడు పాయసమును తలవంచుకొని భుజించు 
చుండెను. కొంత వడితాళి ఆపై తానె ముందుకు వచ్చి విశాఖ భిక్షువునితో “అయ్యా! స్టవిరా! 
ముందుకు సాగి పొమ్ము. మా మామగారు పాతతిండినె తినుచున్నార” నెను. 


చతుర్ధ ఖండము 253 


వెండియు దాసి ఆరామములోనికి పోవుసరికి భిక్షువులు స్నానమాడి ఒడలు 
తుడుచుకొనుటకు లోగదులలోనికి పోయియుండిరి. దాసి వారిని కనుగొన లేక 
తిరిగివచ్చి విశాఖతో ““అమ్మా! ఆరామము శూన్యమైయున్నది. భిక్షువులు లేర” ని 
చెప్పినది. ప్రజ్ఞావతి యగు విశాఖ భిక్షువులు స్నానానంతరము తమ తమ గదులలోనికి 


జైనసాధువు లాడినప్పటీనుండియు భగభగయనుచున్న అతని హృదయమొక్కెత్తున భగ్గున 
మండినది. “ఛీ! ఛీ! ఎవ్వడురా అక్కడ? ఇదిగో యీ పాత్రను గొనిపొమ్ము. మంగళగృహమున 
నమంగళము బలుకు దీనిని యింటినుండి గెంటివేయుడ ని గృహపతి ఆక్రోశించుచున్నాడు. 
కాని దాసదాసీజన వుంతయు విశాఖకు లోకువవారు. మూవుతో విశాఖ యిట్లనియె. 
“మామయ్యా! చప్పట్లకు బెదరునవి కుందేళ్ళు కాబోలు, నన్ను మీరంగడినుండి కొనిరాలేదు. 
నా తండ్రి ఆనాడే యెనిమిదిమంది కులపెద్దలను పిలిచి “నా కూతురేదైన తప్పు జేసినచో మీరు 
విచారించుడ” ని వారిని నిర్ణయించినాడు. వలసినచో వారిని బిలిపించి నేరములు విచారించుడు.”” 


పంచాయతీ సంఘమువారు వచ్చినారు. మృగార ్రేష్టీని యిట్లడుగుచున్నారు. “గృహపతీ! 
నీవు చెప్పునదేమి?"' 


“అయ్యా! ఈమెవచ్చి యెడుదినములు గానిదె మంగళగృహమందున్న నన్ను అశుచి 
భక్షకుడని పలికినది." 


“అమ్మా! అధ్లెందుకంటిఏ?*' 


“పూజ్యులారా! నేననుట గాదు. వారే అశువి భక్షకులు కాగోరుచున్నారు. భిక్షువు 
మధుకరమునకై వచ్చి వాకిట నిలిచియుండుట చూచికూడ ఊరక తలవ్రాల్బుకొని వీరు 
పాయసమును మెసవుచుండుటచే నేనా భిక్షువుతో “అయ్యా! మా మామగారు క్రొత్తపుణ్యమును 
చేయగోరుటలేదు. పాతపుణ్యమునె తినుచున్నారి ని యంటిని.”? 

“గృహాపతీ! ఇందు తప్పేమున్నది?”” 

“ఆర్యులారా! మరోక్కమాట. ఈ ప వప్పనదనమ మమ్మవరన సరకుగనక యథిష్టముగ 
నెచ్చటికో పోయినది.” 

“అమ్మా! కారణ మేమి?” 


“అయ్యలారా! యథేష్టముగ నేను పోలేదు. గుట్ట మొకటి ప్రసవవేదన ననుభవించుచున్న దని 
తెలిసీ దానికి ఉపచారములు చేయుటకు బోయితిని.'' 


“గృహపతీ! ఈ బిడ్డ నీ యింటి దాసీజనులు చేయనొల్లిని పనికూడ చేసినది. అది నీకు 
దోషమైనదా?” 


254 శ్రీబుద్దచర్య 


పోయియుందురని భావించి పరిచారికను మరొక్కసారి పోయిరమ్మని చెప్పెను, 
అంతలో భగవంతుడు భోజనమునకు వేళయైనదని భిక్షువులను మందలించి 
పాత్రవీవరములను (గ్రహించి సంఘసహి తముగ దివ్యశక్తి ప్రభావమున జేతవనమునం 
దంత్వర్లితమై విశాఖ మృగారమాత యింటియెదుట ఆవిర్భవించెను. ఆమెయు 
ఉచితాసనముల వారిని గూర్చుండవెట్టి వివిధ భోజనముల వారిని సంతర్పితులను 
జేసి భోజనానంతర మొకచో గూర్చొని యిట్లనియె. 


“పెద్దలారా! ఇవన్నియు నుండుగాక. ఈమె నిచ్చటికి పంపుటకు ముం దీపె తండ్రి 
యీమెతో “లోని అగ్నిని బైటికి పోనీరాది”ని ఉపదేశించినాడు. ఇరుగుపొరుగు వారడిగినచో 
అగ్గి నివ్వకుండుట యెట్లు?” 


“అమ్మా! ఏమనెదవు??” 


“ఆర్యులారా! ఈ అగ్నిని ఉద్దేశించి మా తం డ్రి చెప్పలేదు. అత్తయు వదినెయు మున్నగు 
ఇంటిలోని ఆడువారాడు మాటలను దాసదాసీ జనులకు తెలుపరాదు. తెలిపినచో కలతలు 
జనించును. ఈ విషయమును తలంచి మా నాయనగారిట్లన్నారు.:” 


“పెద్దలారా! అంతేకాదు. ఈమె తండ్రి బైటి నిప్పును లోనికి తేరాదని కూడ చెప్పినాడు 
అవసరము కల్గినవ్ముడు తీసికొని రాక తప్పునా?”* 


“అమ్మా! నిజమేనా?” 


“అయ్యలారా! కలహమునకు కారణములైన మాటలను దాసదాసీజనముల నుండి తెచ్చి 
యింటిలోనివారికి చెప్పరాదని వారి మాటలకు తాత్పర్యము. 


మా తండ్రిగారు మరియు ఇచ్చువారికి యివ్వవలెనని చెప్పిరి. తీసికొనిపోయిన వస్తువును 
తిరిగి యిచ్చువారి నుద్దేశించి చెప్పినమాట అది. అట్లే యివ్వనివారికి యీరాదనిన బదులు 
గొనిపోయి మరల యివ్వనివారినిగూర్చి చెప్పినది. ఇచ్చువారికి యివ్వనివారికి యావలెననుమాట 
బీదలను బంధుమిత్రులను ఉద్దేశించి చెప్పినవాక్యము. సుఖముగ కూర్చుండవలేనన్న అత్తమామలను 
జూచి మాటి మాటికి లేవవలసియుండుతావున కూర్చొనవద్దని సూచన. సుఖముగ భుజింపవలె 
ననిన అందజీని భుజింపజేసి భుజింపవలెనని యర్థము. సుఖముగ పరుండవలె ననిన చేయవలసీన 
పనిపాటలు కొబితలేకుండ ముగించి పరుండుట యొప్పుననుమాట. అగ్ని పరిచర్య చేయుమని 
చెప్పినమాటకు అభిప్రాయము భర్తను అత్తమామలను అగ్నివలెమాచి పూజింపవలె ననుట. మా 
తండ్రి వివరకు లోపలిదేవతలను గూర్చి నమస్కరించవలెనని చెప్పెను. తన యింటికి వచ్చు 
భిక్షుపరిగ్రాజకులకు, అతిథి యభ్యాగతులకు తాను కల్గినంతకుపెట్టి శేషాన్నమును భుజింవుమని 
అందలి ఉద్దేశ్యము. మా నాన్నగారిట్లు జెప్పీరి.”' 


చతుర్థ ఖండము 255 


“భగవంతా! కొన్ని వరములను ప్రారింతును.” 


“విశాఖా! తథాగతుడు వరములజోలికి పోడు.” 
“దేవా! నిర్జ్ణోషములైనవి. 
“విశాఖా! చెప్పుము.” 


“గృహపతీ! ఆమాటలకు విరుద్దముగ నడువవలె ననియా నీ తలంపు. ఇక చెప్పుము. 
విశాఖలో నుండుదోష మేమి?” 


“ఆర్యులారా! యేమియు లేదు.” అని మృగారశ్రేష్టి చిన్నదనముదోప బలికినంతట 
విశాఖ యిట్లనియె. 


“పెద్దలారా! నన్ను మా మామగారు యింటినుండి వెడలనడువుమన్నారు. కాని మధ్య 
వర్తులగు మీ యెదుట దోషాదోషవిచారణ నడవనిదే పోవుట అనుచితమని నిలచితిని. ఇక పోవుట 
యోగ్యము. పరిజనులారా! వాహనముల నాయత్తపఅచుడు.” 


మృగార శ్రేష్టి దద్దరిల్లి “అమ్మా! తెలిసి తెలియక పలికిన పలుకులకు ఎగ్గులెంచకుము. 
నన్ను క్షమించవలెను.”? 


“మామయ్యా! క్షమించు టేమున్నది? మంచిది. కాని నా కొక వర మీయవలెను.”” 
“అమ్మా! అవశ్య మడుగుము.” 


“అయ్యా! బుద్దధర్మమునందు ్రబలానురక్తిగల కులమున బుట్టితిని. భిక్షుసంఘము 
యొక్క సేవాపరిచర్యలు నడవనినాడు నా మనస్సు తహతహలాడును. కావున నేను భిక్తుసంఘము 
లకు జేయు సత్కారములందు ఆటంకముండరాదు. “ 


“అమ్మా! యథేష్టముగ నిర్వర్తింపుము.”? 


మటునాడే విశాఖ బుద్దుని భిక్షుసంఘమును నిమంత్రించి గృహమునకు రప్పించినది. 
భగవంతుడు తన సంఘముతో మృగారగ్రేష్థియొక్క యింటికి జనుటజూచి కడపుమంట భరింపలేక 
నిగంఠజైనసాధులు గృహముచుట్టును కాచి కూర్చొనిరి. సంఘమును సత్కరించుటకును 
భోజనమర్పించుటకు విశాఖ మామగారిని ప్రోత్సహించెను గాని అతడు నిగంఠువులచెజ బడలేక 
అందు పాల్గొనడయ్యెను. బుద్దుని ధర్మోపదేశములను వినుటకైనను రమ్మని విశాఖ పిలిచినది. 
అతడును తెరచాటుననుండి వినుట కుపక్రమించెను. ఉపదేశము ముగియుసరికి మృగార క్రేస్టి 
స్రోతాపత్తి ఫలమును ప్రాపించి తెరను తొలగించుకొని బుద్దదేవుని యెొదుటకువచ్చి దీర్దదండముగ 
ప్రణమిల్లి విశాఖ వైపునకు తిరిగి “అమ్మా! నీవు నాకు నిజమునకు కోడలివి గాదు. మాతవు. 
మాతవు. మాతవు.'” అని ఎలుగెత్తి చెప్పెను. ఆనాటినుండి విశాఖ “మృగారమాతి' యని 
పీలువబడినది. 


256 (శ్రీబుద్దచర్య 


“భంతే! నేను సంఘమునకు యావజ్జీవము వర్షస్నానము జేయుటకు 
వ్యస్త్రము లివ్వగోరితిని. ఆగంతులకును, యాత్రకుపోవు గమికులకును, రోగుల 
కును, రోగుల పరిచర్య చేయువారికిని యావజ్జీవము భోజననమివ్వ దలంచితిని, 
రోగులకు బొషధమును, సంఘమునకు పలుచనిగంజిని (జావను) యివ్వ నిశ్చయిం 
చితిని. బుతుమతులైన వేళలందు ధరించుటకు భీత్తుణీసంఘమునకు వస్త్రముల 
నాసంగనూహించితిని. ఇ 


“విశాఖా! ఈ యెనిమిది వరము లడుగుటకు హేతువేమి?”? 


“భగవంతా! ఇతఃవూర్వమె నేను ఆరామమునకు బంపిన దాసివలన భిక్షువులు 
దిసమొలలతో వర్షస్నానమాడుచున్నారని తెలిసీ కొంటిని. అది అసహ్యము, అస 
భ్యము; కావున వారికి యావజ్జీవము వర్షికశాటి నివ్వదలంచితిని. ఆగంతకులగు 
భిక్షువులు అపరిచితులు గాన భిక్షకి వెతనొందుదురు. గమికభిక్షువులు భోజనమును 
వెతుకుకొనుచు భగవంతుని వీడి చనుదురు. రోగులకు అనుకూలభో జనము లేకున్న 
రోగము పెటుగును. రోగి పరిచారకులు ఆహారము లేకున్న, వారు రోగులను దిగ 
విడిచి పోయెదరు. కాబట్టి ఈ నాల్గువిధముల వారికి భోజనమివ్వ నిశ్చయించితిని. 
జాషధము లేనిచో రోగులు వేదన బొందుదురు. కావున వారికి బాషథదానమును 
తలంచితిని. ఒకప్పుడు భగవానుల వారొకచోట పలుచని (జావను) గంజిని కూర్చి 
ప్రశంసించితిరి. అందుచే దానిని యావజ్జీవము భిక్షువుల కర్చించెదను. దేవా! 
ఒకప్పుడు అవిరవతీనదియం దొక ఘట్టమున భిక్షుణీ (స్త్రీలు దిగంబరులై స్నాన 
మాడుచుండిరి. వారితో కలిసి వేశ్యలు కొందటు స్నానమాడుచు పలువిధముల 
గేలిసీయుచుండిరి. దేవా! యెటులైనను (స్త్రీలు దిసమొలనుండుట కడుంగడు 
అసహ్యము. కావున వారికి ఉదకశాటీ దానమును సంకల్పించితిని.”' 


విశాఖ మాటలకు భగవంతు డెంతయు నలరెను. 


అఆనందుని చరిత్రము - చించాకాండము - రోగి శుశ్రూషక 
బుద్దుడు - పూర్వారామనిర్మాణము (వి. పూ. 450) 
* ఆనందుడు బోధిసత్తునితో గూడి తుషిత (స్వర్గ) పురమున నుత్పన్నుడై 


అటనుండి జాలి అమృతౌదన శాక్యునింట జన్మించెను. ముద్దుముచ్చటలతో కులము 
వారినెల్లను ఆనందింపజేయుటచే ఆనందుడని పేరువడసెను. కాలము గడచినంత 


* అ.ని. అ.క1-4-1 


చతుర్ద ఖండము 257 


సిద్దార్టుడు గృహమును వీడి సంబో ధిని పొందిన పిదప మొదటి పర్యాయము 
కపిలవస్తువునకు వచ్చి తిరిగి వెళ్ళిపోయెను. ఆ సమయమున భగవంతుని అనువర్తించి 
ప్రవ్రజితులైన భద్దియుడు మొదలగు శాక్యకుమారకులలో (ఆనందుడు) తానొకడై, 
ఆయుష్మంతుడగు మై త్రాయిణీపుత్రునివలన ధర్మోపదేశమును విని కొంతవడికి 
స్రోతాపత్తీఫలమును ప్రాపించెను. బుద్దత్వమును పొందిన పదంపడి మొదటి యిరువది 
యేండ్లయందు, నియత పరిచారకుడు యెవ్వడును భగవంతునకు లేడు. ఒకప్పుడు 
నాగసమాలుడు పా త్రచీవరములనుగొని వెంటనడచువాడు. మరొక ప్పుడు 
నాగితుడు వేరొకప్పుడు ఉసబాణుడు అట్లే సునక్షత్రుడు శ్రమణోద్దేశుడు చుందుడు, 
స్వాగతుడు, రాధుడు, మేఘియుడు ఒక్కొకడు కొన్నికొన్ని దినములు పరిచర్య 
జేయుచు వచ్చిరి. ఒక సమయమున నాగసమాలుడును భగవంతుడును కలసి దారి 
నడచుచున్నారు. కొంతదూరము చనుసరికి త్రోవ రెండుగ చీలినది. నాగసమాలుడు 
ప్రక్కకుజీలి “దేవా! నేనీదారిని బోయెద”” ననెను. ““భిక్షూ! ఇట్లే రమ్మని” భగవంతు 
డనెను. వాడును “భగవంతా! మీ పాత్రచీవరములను గైకొనుడు. నేనీమార్గముననె 
బోదు” నని పట్టుదలపట్టెను. బుద్దుడు తన పాత్రవీవరములను తాను గైకొనెను. 
నాగసమాలుడు తానువలచిన దారివెంబడి పోవుచుండ కొందటు దొంగలడ్డమై 
వస్త్రములను లాగికొని పా త్రమును పగులకొట్టి మేను చిదుగకొట్టిరి. వేజు గతిగానక 
వెండీయును వాడు నెత్తురుగాయుచుండ భగవంతుని చెంతకు పరుగిడివచ్చి తనకుపట్టిన 
దుర్గతిని నివేదించెను. మరొకప్పుడు మేఘియుడను స్టవిరుడు తథాగతునకు 
అనుచరభిక్షువైెయుండి ప్రాచీనవంశదానమునందలి జంతు గ్రామమునకు భిక్షకై 
పోయెను. అచ్చట నొక సుందరమగు మామిడివనమును జూచివచ్చి. గురువుగారి 
పాత్రచీవరములను గురువున కప్పగించి నివారించినను వినక తానొక్కడును తపస్సు 
చేసికొందునని వనములోనికి ప్రవేశించెను. మలినవిచారములు మెండై చిత్తముత్తల 
మొందజొచ్చిన విధి లేక భగవంతునికడ కరుగుదెంచి కథయంతయు విన్నవించిన 
నమ్మహాత్ముడును “'తొలుతనె వలదనిన విననయితివి గదె” యని మేఘియుని 
మందలించి శ్రావస్తని చరు క"నను. 

అచ్చట గంధకుటీపరివేణ (చౌకు) మున భిక్షుసంఘపరివేస్టితుడై భగవంతుడు 
బుద్దుడు భిక్షువులనందథీ నామంత్రించి యిట్లనియె. 


_“భిక్షువులారా! నేనిప్పుడు యేబదియాటేండ్ల వృద్దుడను. నా అనుచర 
భిక్షువులలో నొక్కొకడు 'యిటుపోదమునిన 'అటుపోదు' ననును. మజీయు 


258 శ్రిబుద్దచర్య 


నొక్కొకడు నాపాత్రవీవ రములను నేలపైపడవైచి పోవుటకుకూడ ఉద్యమించును. 
అందుచే నాకు నియతముగ నొక పరిచారక భిక్షువును నిర్ణయించుడు.”' 


ఆ మాటను విని విషణ్ణులైన భిక్షువులలో నుండి ఆయుష్మంతుడు సారిపు 
త్రుడు లేవి భగవంతునకు సాష్ట్రాంగమెఅగి యిట్లనియె. 


“భంతే! మీమీది మక్కువచే లక్షలాదికల్పములనుండి అప రిమితపారమితల 
నార్జించుచు వచ్చుచున్నాను. ఇదె వీడె సర్వసమర్థుడగు సేవకు డెదుటనున్నాడు. 
అజ్ఞ గొనుడు.”” 


“నాయనా! సారిపుత్రా! నీవు రమారమి నాయంతటివాడవు. నీవున్న చోట్ల 
నేనున్నట్లే. నీ ఉపదేశములు బుద్దోపదేశములకు దీటైనవి. నిన్ను నా అనుచరునిగ 
వెంటవేసికొనుటకు అంగీకరింపను.”” 


భగవంతునిచే సారిపుత్రు డిట్లు నివా రింపబడినంత నొక్కొ క్కడుగ మహామౌద్గ 
ల్యా యన ప్రభృతు లెనుబదిమంది మహాశ్రావకులు ముందుకువచ్చి 8. మొత్తమంద 
టీనిగూడ బుద్దుడు నిరాకరించినాడు. ఆనందు డొకమూల నదియిదియనక 
యెటుగనట్టున్నాడు. కొందటు భిక్షువులతని కదలించి **ఆనందా! భగవంతునివద్ద 
ఉపస్థ్టాక (పరిచర) పదవికై భిక్షుసంఘమంతయు నుజ్టూతలూగుచుండ నీవు 
మ్నికున్నా వెందుకి” ని ప్రశ్నించిరి. “ఆయుష్మంతులారా! ప్రాకులాడుటతో లాభ 
మేమి? భగవంతుడు నన్నెటుగడా? నేనాయనకు నచ్చినవో వారె నన్ను ఆమంత్రిం 
తురు.” అన ఆనందుడు సమాధానించెను. అంతయు గాంచుచున్న భగవంతుడు 
“ఓ భిక్షువులారా! మీరానందున ఒత్తిడి చేయకుడు. వాడె వచ్చి యాచించగలడి” 
నెను. ఆ వచనమాలించి ఆనందస్టవిరుడు లేచి గురుదేవులకు మొగమై యిట్లనియె. 
“భగవంలా! నా యీ యెనిమిది షరత్తుల (వరముల) ను మీరామో దింపవలెను. 
అందు నాలుగు ప్రతిక్షేపములు. నాలుగు అపేక్షలు. ప్రతికేపములను వినుడు. దేవర 
వారికి లభించెడి 1. ఉత్తమ వస్త్రములను నాకియ్యరాదు. 2. ఉత్తమభోజునమును 
నాకిడరాదు. 3. తాము నివసించు కుటీరమున తావీయరాదు. 4. విందులకు వెంట 
కొనిపోరాదు. భంతే! సుఖమును మరగ, రుచుల నపేక్షించి యీ భిక్షువు భగవంతు 
నకు అనుచరవేషము వేసినాడని లోకులనుండివచ్చు అపవాదములకు పాల్పడకుండ 
నా యీ నాల్లు నియమముల నంగీకరింపుడు. ఇక నాలుగు అపేక్షలను చెప్పెదను 
వినుడు. : 


చతుర్ధ ఖండము 259 


1. నేను అంగీకరించిన తావునకు భోజనముచేయ బోవలెను. 2. దర్శనార్ధమై 
వచ్చిన భక్తులకు భగవంతుని దర్శనము చేయించుటయందు నాకధికారముండవలెను. 
3. కోరినప్పుడెల్లను నేను మీ సన్నిధానమునకు రాగలిగి యుండవలెను. 4. నా 
పరోక్షమున నడచిన ధర్మోపదేశములను తిరిగి నాకు వినిపింపవలెను. ఇదియె నా 
మనవి. వీడె మీనియత పరిచారకుడు.?” 


ఆనందుని వరములను సహర్షముగ భగవంతు డామోదించెను. అప్పటినుండి 
నియతపరిచారకుడుగూడ నతడే. 


* సంబోధిని బొందినపిదప యిరువది వత్సరములు భగవంతు డాయాయెడల 
అనియతముగ నివసించుచు వర్జావాసము గడపుచుండెను. ఆ తర్వాత ఆయనకు 
ధృవపరి భోగములు - నియత నివాసస్థానములు రెండే యేర్చడీనవి. ఒకటి జేత 
వనము. రెండు పూర్వారామము. 


చించాకాండ 


2 బృద్దత్వప్రొప్తీ యనంతరము గౌతమునికీర్తి దిర్టిగంతయులందు ప్రజ్వ ల్లి 
పోయినది. సూర్యోదయమగుడు మిణుగురుపురువుల భాతి అతనిముందట శ్రెర్టిక 
సంప్రదాయులకు నామరూవములు లేవయ్యెను. అసూయ వారికి తెగులై పట్టినది. 
ఒకనా డేకాంతమున ్రోవై “ శ్రమణగౌతముని పరువు ప్రతిష్టలను తుదముట్టించు 
విధానమెట్లు?*” అని యెంతెంతో మంతనములు జేసిరి. వారిలో నొక డిట్లనియె. 
“ఈ శ్రావస్తీయందు చించామాణవిక యను పరివ్రాజికయొక్కర్తుగలదు. అది 
అసమానరూపరాశి, అచ్చము అచ్చరయే. ఆమెమూలమున శ్రమణగౌతముని యశో 
గౌరవమునకు మసిబూతముగాక.” ఆ తీర్మానమునకు అందటు ఊకొనిరి. 


చించామాణవిక యథారీతి త్రైర్టికారామమునకు వచ్చి వందనములు జేసి 
కెలన నిలువబడినది. తైర్ధికులు మౌనముద్రతో బిగిసుకొనియున్నారు. “పూజ్యు 
లారా! తప్పేమి జేసితిని” అని చించ ప్రార్టించినది. “సోదరీ! నీ వెణుగవా? శ్రమణ 
గౌతముని మూలమున మా మర్యాద మంటగలిసినది అని వారనిరి. 


“అయ్యలారా! అందు నా జేయున దేమి?” అని మాణవిక మనవి జేసినది. 


“చెల్లెలా! చేయతలంపున్నచో శ్రమణగౌతముని కీర్తిప్రతిష్టల సమూల 
మున్మూలింపజాలినదానవు. అయినను మా పై నిక్కమగు మక్కువయున్నగదా?:= 


(1) అ.ని.అ.క.2- 4-6, (2) ధ. వ. అ. క. 13 - 19. 


260 శ్రీబుద్దచర్య 


“అయ్యా! అదేటిమాట? మీరు నిశ్చింతగ నుండుడు. ఆ భారము నాది.”* 


చించ ఒక పథకము పన్నినది. ఆనాటినుండి ఆపె శ్రావస్తీవాసులగు ప్రజలు 
భగవంతునివలన ధర్మోపదేశములను విని జేతవనారామమునుండి వెనుదిరిగివచ్చు 
వేళలందు తాను వన్నె చీర ధరించి గంధమాల్యముల కరమున గ్రహించి వారికి 
యెదురగుచు జేతవనమువైపునకు పోవుచుండెడిది. “ఈ అకాలమున నెక్కడ 
బోవుచున్నా' వని యెవడైన నడిగినచో “నా సుద్దితో మీ కేమి పని యని తుబాయించు 
నది. అటపోయి జేతవన సమీపమందుండు తైర్టికారామమున రాత్రియంతయు 
వసించి ప్రభాతసమయమున భగవంతుని ప్రాతర్దర్శ్గనమునక్రై చనుదెంచు ఉపాసకుల 
కెదురుదగులుచు పురమును ప్రవేశించుచుండెడిది. ““రాత్రి యెచ్చట నుంటివి”ని 
యడిగినచో “నాతో జోక్యము మీ కేల్‌” యని కసరెడిది. 


నెలలుకొన్ని గడచినవి. జనులలో అపోహలు చిట్లినవి. పొట్టకు బట్టలుగట్టి 
తిరుగుచు శ్రమణగౌతమునివలన గర్భమేర్చడినదని దుర్వార్హనందందు రగిలించినది. 
కాళ్ళుచేతులు వాయునట్లు ఆవుతో త్రొక్కించుకొని కడుపుపై నెత్తుగ కొయ్యలను 
బేర్చి గుడ్డతో కట్టి నిండు వేకటితో సుడివడుదానివలె సొక్కుచు సోలుచు అసురు 
సురగుచు ఒకానొకనాటి సాయంకాలము మహాపరిషత్తులో ధర్మాసనమునగూర్చొని 
ఉపదేశించుచున్న తథాగతుని యెదుటకు వచ్చి చించామాణవకి యిట్లనియె. 


“మహగ్రమణా! తియ్యనిమాటలతో లోకుల కందటికిని ధర్మములను 
బోధింతువు. నీవలన నేను గర్భవళినైతిని. నిండుచూలాలుగనుండు నాకు తగిన 
ఉపచారసామ గగ్రీకై యోచింపవు. కోసల రాజున్నాడు. అనాధపిండకుడున్నాడు. 
విశాఖ యున్నది. ఈ చించామాణవికకు వలయు వస్తువుల నిమ్మన్నచో యెవ్వరు 
కాదందురు??' 


అని కాటులు (పిలుచు మలపిండముతొ చం ద్రమండలమును గొట్టనుంకిం 
చెడి పలువవలె చించామాణవకి నిండుసభలో భగవంతుని కళంకితుని జేయుటకై 
వ్యర్థప్రయాసపాలయ్యెను. ఉపదేశ ప్రసంగముల నట్లె నిలిపి హిమగిరిగంభీరుడు 
సుగతదేవుడా తరుణివైపు లేజీ జూచి మేఘగర్జనమున నిట్లనియె. “సోదరీ! నీ 
మాటలలోని కల్లియు నిజమును నీవును యెటుగుదువు. నేనును యెజుగుదును.” 


“మహాగ్రమణా! మన మెటీగినది అందటు నెయిగుదురు.?” 


చించామాణవకి మిథ్యారోపమును తథాగతునిపై మోపుటయు, దేవేంద్ర 
పీఠము ఉడుకెక్కినది. దేవపతి సహింపలేక నేరమును తేల్చెదనని నలువురు 
దేవపుత్రులను వెంటగొనివచ్చిను. వారును మూషిక రూపములను దాల్చి ఆకాంత 


చతుర్ధ ఖండము 261 


కట్టెలను కడుపుపై చేర్చి కట్టిన ద్రాడును పుటుక్కున ద్రెంచిరి. కప్పుకొన్న గుడ్డను 
గాలీ యెగురగొట్టినది. పడుచున్న దారుఖండములు పాదములపై బడుటచే 
యెముకలు కీళ్ళు నలినలియైనని. విషపురువు - విషపురువు - ఛీ ఛీ యని ప్రజలు 
తుపుక్కు తుపుక్కున ఉమిసిరి. పరిచారకులు బెత్తములతో జేతవనారామమునకు 
బైటికి నెట్టిరి భూమి ఫళఫళ యని పగిలి లోనికి గొంపోయినది. 


రోగి శుశ్రూషక బుద్దుడు 


ఒకనాడు బుద్దుడు ఆయుష్మంతుడగు ఆనందునితో గూడి భిక్షువుల 
విహారములన్నింటిని పరిశీలించుచు వచ్చి ఒకానొక భిక్షువున్న విహారములోనికి 
జొచ్చెను. ఆ భిక్షువు ఉదరవ్యాధిపీడితుడై మలమూత్రముల నందె వదలి దానిలోనే 
దొర్గాడు చుండెను. భగవంతుడు వానిని సమీపించి ““భిక్షూ! నీకు రోగమేమ”” ని 
యడిగెను. వాడును “కడుపు జబ్బ” ని జవాబీచ్సెను. వెండియు భగవంతు డిట్లనియె. 
““భీక్షూ! నీ కెవ్వడైన పరిచర్య చేయువా డున్నాడా?”” “దేవా! ఎవ్వనికిని కొలగాని 
నన్ను యెవ్వరెందుకు పంకింతురు.”' అని భిక్షువు దీనముగ పల్కెను. అంతట బుద్ద 
దేవుడు ఆనందునితో నీటిని దెప్పించి తాను జలమును పోయుచు వానిని ఆనందునిచే 
కడిగించెను. తలవైపు భగవంతుడు పట్టెను. కాళ్ళను ఆనందుడు పట్టెను. ఎత్తి మంచ 
ముపై జేర్చిరి. ఆ సందర్భమునందు భగవంతుడు భిక్షువుల నందరిని స్రోగుజేసి 
యిట్లనియె. 


1 


“ఓ భిక్షువులారా! వలసినప్పుడెల్ల సేవజేయుటకు మీకు తల్లి లేదు. తండ్రి 
లేడు. కష్టములలో నొకరికొక రాదుకొని తోడ్బడనిచో యెవ్వరు తోడయ్యెదరు? 
రోగిని సేవించుటనిన నిజమునకు నన్ను సేవించుటయే. గురువునైనను ఉపాధ్యాయు 
నైనను శిష్యునైనను స బ్రహ్మచారివైనను వీరెవ్వరును లేకున్న సంఘమునైనను సేవింప 
వలెను. తప్పినచో దుషృతమను ఆపత్తి.” 


పూర్వారామ నిర్మాణము 


2 ఆనా డొక పర్వదినము. ప్రజలలంకరించుకొని ధర్మశ్రవణము కొజుకై 
విహారమువైపునకు పోవుచుండిరి. విశాఖయు నిమంత్రిత స్థలమున భుజించి మహా 
లతా ప్రసాధనమును కైసేసికొని తోడి పరిజనులతో తానును విహారమునకు బోయి 
ఆభరణముల నొలిచి దాసి చేతికిచ్చి యిట్లనియె. 


(1) మహావగ్గ (2) ద. ప. అ, క. 4 - 44. 


262 శ్రీబుద్దచర్య 


“అమ్మా! ఈ నగలను నీ కడ నుంచికొని నే నిచ్చోటినుండి లేచినపుడు నా 
కొసగునది. నే నపుడు ధరించెదను.”” 


ఇట్లు విశాఖ నగలమూటను దాసీ కందించి భగవంతుడు జేయు ధర్మోపదేశ 
ములను వినుచు కూర్చొనెను. ప్రసంగము ముగిసినది. భగవంతునకు నమస్కరించి 
విశాఖ లేచి బయలు దేరెను. నగల మాట దాసిగూడ మజచినది. ఆగంతుకభిక్షువు 
లను, గమికభిక్షువులను, రోగులగు భిక్షువులను నిరీక్షించుచూ విశాఖ తన దాసితో 
గూడి విహారములోనికి జొచ్చినది. 


సభ లేచిపోయిన తర్వాత మజిచి పోయిన వస్తువులను తీసి పదిల బజచుట 
ఆనందుని పని. ఆనాడు విశాఖ అందే దిగనాడిపోయిన మహాలతా ప్రసాధనమును 
జూచి ఆనందుడు బుద్దునితో నిట్లనియె. “భంతే! విశాఖ తన భూషణముల నిందే 
విడిచి మటిచి పోయినది.” 


“అనందా తీసి యొకవైపు పెట్టుము.” 


ఆనందస్టవిరుడు దానిని ఎత్తికొని సోపానముల సమీపమున త గిల్చియుంచెను. 
అక్కడ విశాఖ కొంతదూర మరిగి తిరిగి చూచి “చేటీ! ఆభరణముల నిమ్ము. 
ధరించెదని” నెను. “అమ్మా! నేనును మట చివచ్చితినే'* యని దాసి సం(భ్రాంతయై 
ప్రత్యుత్తర మిచ్చినది. '*“పోపొమ్ము. కైకొనిరమ్ము. ఒకవేళ ఆనందస్థవిరుడు దానిని 
తీసీ యెత్తి 'పెట్టియున్న యెడల అది అతనికి చెందవలయును గావున నీవు తీసికొని 
రావద్దు” అని చెప్పి దాసిని పంపించెను. ఆ పరిచారికయు వడివడిగ విహారములోనికి 
పోయినది. ఆనందు డది జూచి “యెందుకు వచ్చితివి” ని యడుగ “యజమాను 
రాలి ఆభరణములు యిందె మజచిపోయితిని. వాటికై వచ్చినాను” ని ఆమె జెప్పెను, 
అఆ సోపానముల వద్దనున్నవి కక్‌, నుమని ఆనందుడు వా(క్రుచ్చెను. $1 అయ్యా! తాము 
తాకియున్నచో కొనిరావద్దని మాయమ్మగారి ఆజ్ఞ” అని ఉగ్గడించి దాసి విశాఖ 
చంగటకు పోయి కథనంతటిని విశదపటిచెను. ఆమెయు దాసిని జూచి “అమ్మా! 
అఆర్యస్టవిరుడు ఆనందుడు గ్రహించిన వస్తువు ఆయనక సమర్పితము. కాని ఆ అమూ 
ల్యాభరణముల నుంచుకొని వారెమి చేయుదురు? వాటిని కాపాడుట వారికొక 
బెడద. దాని వెలకు దిటైన వేటొక వస్తువును యిప్పింతునుగాకి* యని పలికి 
స్వర్ణకారులను రప్పించి ఆ మహాలతాభరణమునకు వెల కట్టించెను. వారును సొత్తు 
వెల తొ మ్మిదిలక్షలనియు, చేసిన శిల్పమునకు కూలి ఒక పదివేల ద్రవ్యమనియు 
మదింపు జెప్పిరి. అంతటి మహామూల్యవస్తువును యెవ్వరును కొనజాలకపోవుటచే 
తన దాపుననె ఉంచుకొని తానె యా పైకమును గట్ల నిశ్చయించెను. 


చతుర్థ ఖండము 263 


ద్రవ్యము నంతటిని బండ్లపై యెత్తించుకొని భగవంతుడుండు విహారమున 
కరిగి విశాఖ యిట్లనియె. '“భంతే! నా మహాలతా ప్రసాధనము ఆనందుని సొమ్మైనది. 
దాని మూల్యమునకు దగిన ధనమును తీసికొనివచ్చితిని. ఇది భిక్షువులకు సమ 
ర్పీతము. ఈ ద్రవ్యమును దేనికొజకై వినియోగించవలెను?*= 


“విశాఖా! ఈ పురమునకు తూర్పుగనివద్ద సంఘము వసించుటకు ఆరామ 
మొకటి నిర్మించుట తగును.” 


“దేవా! ఆజ్ఞ.”” 


విశాఖ తొమ్మిదిలక్షలకు భూమిని గొన్నది. ఇది విహారనిర్మాణమునకున్ను 
పోషణ కొరకున్ను నని నిశ్చయించెను. మరి తొమ్మిది లక్షలతో విహారమును గట్ట 
నూహించినది. * ఇట్లు సమకట్టి భగవంతున కెటీగించినంత ఆ దేవుని ఆదేశముతో 
మహవామౌద్గల్యాయనుడు తన యేనూర్వుర భిక్షుసంఘమును గూడి ఆ విహార 
నిర్మాణమునకు ప్రజాపత్యము వహించి సుసంపన్నముగ నెరవేర్చెను. భగవంతుడు 
భద్దియనగరమును గూర్చి చారికకై వెళ్ళెను. విశాఖ నిర్మించిన విహారము క్రింద 
యే నూరుగదులును, పైన యేనూరుగదులును గలిగి రెండంతస్తుల మహా ప్రసాదమై 
యొప్పినది. అది పూర్వారామమని పిలువబడినది. 


3 
దేవదహసూత్రము (వి. పూ. 450) 
2 అది యొక సమయము. భగవంతుడు బుద్దుడు శాక్యదేశమునందు 


దేవదహ[గ్రామమున విహారము చేయుచున్నాడు. అచ్చోట భిక్షువులను ఆ మంత్రించి 
యిట్లునయ. ఓ భీత్తువులారా! 


భదంతా! 

౩ ఒకానొక శ్రమణబ్రాహ్మణు డిట్లనుచున్నాడు. “పురుషపుద్గలు డనుభ 
వించు సుఖమును, దుఃఖమును, అసుఖమును, అదుఃఖమును మొదట చేసియున్న 

(1) చుర్లవగ్గ ర 


(2) మ. ని. ౩-1-1, అ. క, దేవ= రాజాలయొక్క, దహము = కోనేరు. అదియే 
దేవదహము. అచ్చట శాక్యరాజాల సంబంధమగు పుష్కరిణి యుండెడిది. దానికి “పారా” 
(గస్తీ ఉండునట్టిది. దానిని బట్టి ఆ గ్రామము కూడ దేవదహమనబడును. ఆ గ్రామ 


సమీపమున లుంబినీవనమందు భగవంతుడు వసించుచుండను. 
(3) విర్షంధజ్ఞాతృపుత్రుని వాదము. 
F20 


264 శ్రీబుద్దచర్య 


కారణముననే పొందుచున్నాడు. తపస్సువలన వెనుకటి కర్మములను నాశముజేయుట 
చేతను, క్రొత్తకర్మములను చేయకుండుటచేతను భవిష్యత్తునందు పరిణా మరహితుడు 
గాగలడు. పరిణామరాహిత్యమున కర్మక్షయము, కర్మక్షయమున దుఃఖక్షయము, 
దుఃఖక్షయమున వేదనాక్షయము వేదనాక్షయమున నన్ని దుఃఖములును అడగగలవు. 
ఇట్లా శ్రమణబ్రాహ్మణుని తీర్మానము. 

భితువులారా! వానిని నే నడుగుదును. “ ఓనిగంఠసాధూ! మేము గతకాల 
మం దుంటిమనియు, లేకపోవుట లేదనియు మీ రెజుగుదురా?”” అనిన నా ప్రశ్నకు 
వాడు “ఆయుష్మంతా! యెటుగుట లేదా ని చెప్పును. “ఓ నిగంఠూ! మేము పూర్వము 
పాపములు జేసితిమనియు, చేయలేదనుట లేదనియు మీ రెజుగుదురా?” అని 
నా (ప్రశ్న. “ఓ ఆయుష్మంతా! లేదని వాని జవాబు. 


“ఓ నిగంఠూ! మే మిట్టి పాపము చేసితిమని మీ రెటుగుదురా?” “ఆయు 
ష్మంతా! లేదు.” 


“నిగంఠూ! మేము యింతదుఃఖమును నశింపజేసితి మనియు, ఇకనింత 
నశింపజేయవలెననియు, ఇంతవజకు బోయినచో దుఃఖము సమస్తము నశించు 
ననియు మిరేమైన నెజుగుదురా?* 


“ఆయుష్మంతా! యెజుగము.” 


“నిగంఠూ! మేమీ జన్మమున అకుశలధర్మముల నడంచి కుశల ధర్మములను 
పొందగలమని నిష్కర్షగ మీరు చెప్పగలరా?”? 


“ఆయుష్మంతా! లేదు.” 


“అట్లగుచో నిగంఠువులారా! మీరు ముందాడినమాట “పురుషపుద్గలు డనుభ 
వించు సుఖమును దుఃఖమును అసుఖమదుఃఖమును మొదట చేసేయున్న కారణము 
ననే పొందుచున్నాడు. తపస్సువలన వెనుకటి కర్మములను నశింపజేయుట వలనను, 
కొత్తకర్మములను జేయకుండుట చేతను, భవిష్యత్తునందు పరిణామరహితుడు 
కాగలడు, పరిణామరాహిత్యమున కర్మక్షయము, కర్మక్షయమున దుఃఖక్షయము, 
దుఃఖక్షయమున వేదనాక్షయము, వేదనాక్షయమున సర్వదుఃఖనాశమునని చేసిన 
మీ తీర్మానము యే మాత్రము పొసగదు.” అయుష్నంతా! నిగంఠూ! 


ఒకానొక పురుషుడు బాణవిద్దుడైనాడు. వాని మేనిలోనికి బాణముయొక్క 
ములికి జొఅబడినది. శల్యచికిత్సకుడు వచ్చినాడు. వాడు ఆ బాణమును తీయు 


చతుర్ణ ఖండము 265 


నపుడును కదలించునపుడును మందు వేయునపుడును గూడ ఆ పురుషుడు వేదన 
బొందుచున్నాడు. కొన్నాళ్ళకు ఆ వ్రణము వాసియగుడు ఆ పురుషుడు వెనుక 
తాను బొందిన వేదనల తలంచుకొనుచున్నాడు. ప్రస్తుతము హాయిగనున్నాననిగూడ 
తలంచుచున్నాడు. 


గతకాలము మీరుంటిరా యని యడిగిన తెలియదనుచున్నారు. పాపములను 
జేసియుంటిరాయనిన తెలియదనుచున్నారు. అట్లగుచో సర్వదుఃఖనివృత్తికి మీరు 
చెప్పు సిద్దాంతమెందుకు కొజగానిది 


భిక్షువులారా! నే నిట్లు పలికినంత ఆ నిగంఠువు లిట్లనిరి, ఆయుష్మంతా! 
గౌతమా! మా ఆచార్యుడు నిగంఠనాధపుత్తుడు సర్వజ్ఞుడు - సర్వదర్శి. ఆయన 
మా కిట్లుపదేశించువాడు. * ఓ నిగంఠువులారా! వెనుక చేసిన కర్మములను దుష్కర 
తపములచే కాల్చి వేయండి. మున్ముందు పాపముజోలికి పోకుండ మనోవాక్కాయ 
ములను రక్షించండి. అట్టియెడ మీకు ఆస్రవములు నశించును. అంతట కర్మక్షయ 
మున దుఃఖక్షయము, దుఃఖక్షయమున వేదనాక్షయము, దానిచే సర్వదుఃఖనాశ 
మును యెర్చడును.? అని బోధించిన మా ఆచార్యుని వచనము మా కెంతయో 
సంతుష్టినాడ గూర్చినవి అని ఆ నిగంఠవులు నాతో ననిరి. 


భిక్షువులారా! అంతట నే నిట్లంటిని. నిగంఠువులారా! ఈ అయిదు ధర్మ 
ములు యీ జన్మమునందే రెండువిధములగు విపాకముల (ఫలముల) నిచ్చునవి 
య్రైయున్నవి. 1 ద్ద 2. రుచి3, అనుగ్రవము 4. ఆకారపరివితర్కము ర్‌, దృష్టిని 
ధ్యానక్షాంతి. ఇవి అయిదు ధర్మములు. ఇందులో మీ ఆతీతాంశవాదియగు ఆచార్యు 
నందు మీకు యెట్టి శ్రద్దగలదు? యెట్టి రుచిగలదు? యెట్టి అనుశ్రవముగలదు? 
యెట్టి అకారపరివితర్కము గలదు? యెట్టిదృ్టనిధ్యానక్షాంతి గలదు? చెప్పుడని 
అడిగితిని. వారు యేమియు చెప్పజాలక నిరుత్తరులైరి. 


మరియు భిక్షువులారా! ఆ నిగంఠువులతో నే నిట్లంటిని. ఓ నిగంఠు సాధు 
లారా! మీ ఉపక్రమము (ప్రయత్నము) తీవ్రమైనపుడు ఆ ఉపక్రమసంబంధ మగు 
తీవ్రదుఃఖవేదనయుగూడ సంభవించును. ఆ ఉపక్రమము తీవ్రముకానపుడు ఆ 
ప్రయత్నసంబంధమగు తీ వ్రదుఃఖవేదనయును అనుభవింవరు. దీనికి మీరేమనెదరు? 
వారిట్లనిరి ఆయుష్మంతా! మా ఉవక్రమము తీ వ్రమైనపుడు తీ వ్రదుఃఖవేదన ననుభవిం 
తుము. మా ఉపక్రమము (ప్రయత్నము) తీవ్రము కానపుడు తీవ్రదుఃఖవేదనను 
కూడ అనుభవించుట లేదు. 


266 శ్రీబుద్దచర్య 


అని వారనినంతట నే నిట్లంటిని. ఓ నిగంఠువులారా! అటులైనచో మీరు 
యింతకుముందు పురుషపుద్గలునిగూర్భి యన్నమాట అసంగతము. మీరు స్వయ 
ముగ ఉపక్రమసంబంధమగు తీ వ్రదుఃఖవేదన ననుభవించుచు అవిద్యచే అజ్ఞానముచే 
మోహముచే వ్యత్యస్తముగ విపరీతముగ తలంచుచున్నారు. అని నేనాడిన వాక్కులకు 
వారు ప్రతివచనము నీజాలకపోయిరి. 


ఓ భిక్షువులారా! మరియు నేడు వారిని ట్లడుగుదును. ఓ నిగంఠువులారా! 
“ఈ జన్మమునందే వేదనీయ ( అనుభవింపదగిన) కర్మములను ఉప క్రమము (ప్రయ 
త్నముచే వేజాక జన్మమునందు వేదనీయములుగ చేయవచ్చునా?” 


““ఆయుష్మంతా! లేదు.” 


“జన్మాంతర వేదనీయకర్మలను ఆ ఉపక్రమముచే ఈ జన్మమున వేదనీయ 
ములుగ జేయవచ్చునా?”” 


“ ఆయుష్మంతా! లేదు.” 


“సుఖవేదనీయకర్మలను దుఃఖవేదనియములుగను, దుఃఖవేదనీయములను 
సుఖవేదనీయములుగను, పరిపక్వవేదనీయకర్మలను అపరిపక్వ వేదనీయములుగను, 
బహువేదనీయకర్మలను అల్బవేదనీయములుగను, అల్బవేదనీయ కర్మలను బహువేద 
నీయములుగును, వేదనీయకర్మముల నవేదనీయములుగను, అవేదనీయ కర్మము 
లను వేదనీయములుగను ఉపక్రమముచేత = (ప్రధానముచేత = ప్రయత్న ముచేత 
చేయుటకు వీలున్నదా?”” 


“ఆయుష్మంతా! లేదు.” | 


“నిగంఠువులారా! అట్లగుచో మీ సిద్దాంతము మాన్యముకాదు. మీ ప్రధాన 
మును - మీ ఉపక్రమమును నిష్టలము. 


భిక్షువులారా! నిగంఠజైనుల పై సిద్దాంతము పదివిధముల నిందనీయము. 
ప్రాణి తొలుత చేసిన కర్మములయొక్క కారణముతో సుఖదుఃఖములను పొందుచు 
న్నాడనిన ఈ జైన నిగంఠువులిప్పుడు వివిధములగు తీ వ్రదుఃఖవేదనల ననుభవించు 
చున్నారు. గావున వీరు వెనుక దుష్కర్మలను చేసినవారె యగుదురు. ఈశ్వరనియతి 
హేతువుచే ప్రాణి సుఖ దుఃఖములను పొందుచున్నాడనిన దుష్టుడగు ఈశ్వరుని 
ఆజ్జచే యిట్టి దుఃఖవేదనలను భో గించుచున్నారు కాబోలు. భాగ్యవిధి కారణమున 


చతుర్ధ ఖండము 267 


ప్రాణి సుఖదుఃఖముల పాల్పడుచున్నదనిన ఆ భాగ్యవిధికూడ వీరి విషయమున 
పాపయుతమై యుండవచ్చును. అట్లే అభిజాతియొక్క కారణముచేనన్నను, ఈ 
జన్మమునందలి పురుషకారముచేనన్నను అవియు గూడ వీరి యెడ దుష్టములై 
యుండనోపును. మరియు ప్రాణి పూర్వకర్మ హేతువు చే సుఖదుఃఖముల ననుభ 
వించుచున్నదనినవో యీ నిగంఠువులు గ్లర్ణణీయులు. అట్లే ఈశ్వర నియతిచేనన్నను, 
భవితవ్యత ( భాగ్యవిధి) చేనన్నను, అభిజాతి హేతువుననన్నను, ఈజన్మమునందలి 
ఉద్యమముతోనన్నను నిగంఠు జైనులు గ్షర్లణీయులు. వారి సిద్దాంత మిట్లు పదివిధ 
ముల నిందనీయము. 


భికువులారా! అయిదు విధములగు ఉప[క్రమములు సఫలములు; ప్రధాన 
ములు సఫలములు. 1. భిక్షువు దుఃఖముతో పీడితము కాని శరీరమును దుఃఖపీడి 
తము జేయడు.2. ధార్మికసుఖములను పరిత్యజింపడు. ౩. సుఖములం దధికముగ 
మునుగడు. 4. వాడు మరియు, దుఃఖకారణములయొక్క సంస్కారముల నభ్య 
సించుటచే విరాగము కలుగుచున్నదనియు, 5. దుఃఖనిదానముయొక్క ఉపేక్షను 
భావన చేయుటచే విరాగము కలుగుచున్నదనియు తెలిసికొనుచున్నాడు. తెలిసికొని 
వాటిని అభ్యసించుచున్నాడు. భావించుచున్నాడు. అట్టి వాని దుఃఖము జీర్ణమగు 
చున్నది. 


“భిక్షువులారా! పురుషుడు తాను వలచిన తానపేక్షించిన కాంత పరపురు 
షనితో సల్గ్హాపములాడుట చూచి శోకదుఃఖముల ననుభవించుట యెందులకు? 


“భంతే! ఆ కాంతయందు వీడు అనురక్తుడైయున్నాడు కాబట్టి దుఃఖశోకము 
లను పొందుచున్నాడు.” 


“* భిక్షువులారా! ఆ పురుషుడు ఆ కాంతయందలి అనురాగమును మోహ 
మును లీడినచో అప్పుడ ప్పుడతి యెవ్వరితో యెబ్లెట్లు సల్హాపించినను వాడు దుఃఖశోక 
ముల కగ్గముకాగలడా?”? 


“భగవంతా! అమెయెడ వీతరాగుడగుటబట్టి వానికి దుఃఖశో కములు సంభ 
వింప నేరవు.”” 


“భికువులారా! పైని చెప్పిన అయిదువిధములగు ఉప[క్రమముల నవలంబిం 
చిన భిక్షువు విరాగమును బొందినవాడై దుఃఖనాశమునకు సమర్జుడగుచున్నాడు. న్‌ 


268 శ్రిబుద్దచర్య 


“మరియు నో భిక్షువులారా! వినుండు. సుఖపూర్వకముగ విహరించువేళ 
అందు భిక్షువు తనకు అకుశలధర్మములు పెరుగుచున్నట్టును, కుశలధర్మములు 
శీణించుచున్నట్లు దోచినచో - కుశలధర్మములు పైకొనుటకు అకుశలధర్మము 
లడుగంటుటకై తాను స్వయముగ దుఃఖములను వరించి దుఃఖములందు 
తగుల్కొనుచున్నాడు. ఇష్టసిద్దియైన పీదప మరిమరియు వాడు దుఃఖములందు 
తగుల్కొని యుండవలెనను పనిలేదు. బాణములను చేయువాడు బాణా గ్రమును 
సూటిజేయు టకై దానిని నిప్పుపై పెట్టి కాచును. సూటిగ జేసిన పిమ్మట తిరిగి 
దానిని నిప్పుపై పెట్ట పని లేదుగదా? అట్లే భిక్షువు కూడా. అట్టిదాని ఉపక్రమము 
సఫలము. (ప్రధా నము సఫలము. 


వెండియు నో భిక్షువులారా! ఈ లోకమున తథాగతులు జర్లతులు సమ్యక్‌ 
సంబుద్దు లుదయించుచున్నారని యెజింగి వారి ధర్మోపదేశముల నాకాంక్షించి 
యిల్లువదలీ, వాకిలివదలి పరివ్రాజకుడై ఆర్యశ్రావకుడు నిర్జోషసుఖమును 
అనుభవించుచున్నాడు. వాడు శీలస్కంధముతో ఇం ద్రియసంవరణముతో, స్మృతిసం 
ప్రజన్యముతో గూడి ఏకాంతమును మరగి చెట్టుమజుగుననో గుట్టచాటుననో గిరిగు 
హాకందర శ్మశా నభూములనో యెట్టెట్టా కాలము గడపుచు భికాటనమున లభించిన 
కదన్నమైనను, సదన్నమైనను తిని తనివిజెంది స్టీరాసనబద్దుడై ప్రజ్ఞ నెదుట బెట్టుకొని 
లోభమును వదలీ ద్రోహమును వీడి మోహము నూడదన్ని అవ్యావన్నచిత్తమున 
సర్వభూత హితేరతు డగుచున్నాడు. వానికి పంచనీవరణములు లేవు. ప్రథమ 
ధ్యానము, ద్వితీయ ధ్యానము, తృతీయధ్యానము, చతుర్ధధ్యానమును సిద్దించినవి, 
సమాహితచిత్తుడై వివిధ పూర్వజన్మములను స్మరించుచున్నాడు. దివ్యనేత్రమును 
బొంది ప్రాణికోటియొక్క సంసృతి పరిభ్రమణమును పరికించుచున్నాడు. వాని 
ఉపక్రమము సఫలము. వాని ప్రధానము సఫలము. కర్మబంధములు దొలగినవి. 
వానికి జన్మము లీక లేవు. కృతకృత్యుడు. కరణీయ మొక్కటియు లేదు. 


భిక్షువులారా! తథాగతు డీవాదమును అంగీరకించువాడు. ఇది పదివిధముల 
'ప్రశంసనీయము. 1. ప్రాణియొక్క సుఖదుఃఖములకు పూర్వకర్మయె కారణమైనచో 
తథాగతుడు తొలుత పుణ్యమె చేసినవాడు. కావుననే యీ సమయమున ఆ స్రవరహి 
తుడై సుఖవేదనల ననుభవించుచున్నాడు. 2. ప్రాణియొక్క సుఖదుఃఖములకు 
ఈశ్వర నియతియె హేత్తువైనవో తథాగతుడు సౌజన్యమైన ఈశ్వర నియతి గలవాడు. 
3. భవివతవ్యతయె (భాగ్యము) కారణమైనచో తథాగతుని భవితవ్యత ఉత్తమమైనది. 


చతుర్ధ ఖండము 269 


4. అభిజాతియె కారణమైనచో తథాగతుడు త్తమమగు అభిజాతిగలవాడు. 5. ఈ 
జన్మమునందలి ఉప క్రమమె కారణమైనచో తథాగతుని ఉప క్రమము సుందరమైనది. 
6. సుఖదుఃఖములకు పూర్వకృతకర్మములె కారణమైనను కాకున్నను తథాగతుడు 
ప్రశంసనీయుడు. 7. ఈశ్వరనియతియె కారణమైనను కాకున్నను తథాగతుడు 
ప్రశంసనీయుడు. 8. భవితవ్యత కారణమైనను కాకున్నను తథాగతుడు 
ప్రశంసనీయుడు. 9. అభిజాతి కారణమైనను కాకున్నను తథాగతుడు ప్రశంస 
నీయుడు. 10. ఈ జన్మమునందలి ఉపక్రమమె కారణమైనను కాకున్నను తథాగ 
తుడు ప్రశంసనీయుడు. ఈ సిద్దాంతము తథాగతునకు సమ్మతము. 


భగవంతుని మాటల కెంతయు నలరి భీకుసంభఘ మతని నభినందించినది. 


9 
కేశపుత్రీయసూ త్రము, పూర్వారామమున ప్రథమవర్జావా సము, 
అలవకసూ త్రము (వి. పూ. 450 - 449) 


+ భగవంతుడు బుద్దుడు కోసలమునందు పాదచర్య నొనర్చుకొనుచు 
నొకప్పుడు మహాభిక్షుసంఘముతో కూడి కాలాము లనెడి క్షత్రియజాతులకు 
నెలవైయుండిన కేశపుత్రమను నిగమమును (పెద్ద గ్రామమును) ప్రవేశించెను. 


బుద్దభగవంతుని విశ్రుతకీర్తిని వివిధభంగుల వినియున్న వారగుటబట్టి అమ్మ 
హానుభావుడు తమ గ్రామమున కరుదెంచియుండుట యెజీంగి దర్శించు కుతూహల 
మున కేశపుత్రీయకాలాములు ప్రోవై యాతనికడ కేగుదెంచిరి. కొందు అభివాద 
నము జేసిరి, కొందు సమ్మోదన మొనర్చిరి. కొందజూరక చేతులు మోడ్చి 
కూర్చొనిరి? ఇట్లందజును సుఖముగ నుపవిష్టులై శ్రమణగౌతమునితో నిట్లనిరి. 


“భంతే! పలువురు శ్రమణ బ్రాహ్మణులు మా కేశపు త్ర గ్రామమునకు విజివిగ 
వచ్చుచుందురు. ప్రతివాడును తమమతమె సర్వోత్తమమని ప్రకటించును. ఇతరసం ప్ర 
దాయములను నిందించును. మేము దేనిని నమ్ముదుము? దేనిని వదలుదుము? 
ఎవ్వని మాట నిజము? ఎవనిమాటకల్ల? ఈ సందేహము మమ్ము పీడించుచున్నది. 


“కాలాములారా! మీ సందేహము సముచితమనదే. తగిన చోటనే మీకు 
సందియము కలిగినది. నాయనా! వినుడు. ఇది చిరశ్రుతమని, ఇది పరంపరాపద్దతి 


* అ.ని3౩-7-55 


270 శ్రీబుద్దచర్య 


యని, ఇది సంప్రదాయనియమమని, ఇది యిట్టిదెయని, ఇది శాస్రానుకూలమని, 
ఇది తర్కయుక్తమని, ఇది న్యాయహేతువని, ఇది మహాఘనుడగువక్త చెప్పిన మాట 
యని, ఇది చిరకాలమునుండి బహుజనమాన్యమని, ఇది మా గురువు చెప్పినదని 
ఏ వాదమును మీరు నమ్మకుడు. కాలాములారా! తెలివితో యోచించండి. ఏది 
అకుశలమో, ఏది సదోషమో, ఏది ఆర్యనిందితమో, ఎద్దాని నాశ్రయించిన - దేనిని 
(గ్రహించిన దుఃఖశో కములందు పదింబది దురపిల్ల వలసియుండునో ఆ వాదమును 
- ఆ ధర్మమును మీరు సుతరాం పరిత్యజించవలెను. మటీయు వినుడు. పురుషునకు 
లోపలకలిగెడి లోభము, హితమును చెందించునా? అహితమును పొందించునా? 
చెప్పుడు.” 


“భంతే! అహితమునే పొందించును.””* 


“కాలాములారా! లోభమునకులొంగిన పురుషుడు ప్రాణుల జంపుచు 
న్నాడు. పర స్త్రీలను పొందుచున్నాడు. మ్రుచ్చిలించుచున్నాడు. కల్లలాడుచున్నాడు. 
పరులకూడ అట్లె ప్రేరేపించుచున్నాడు. ఈ నడత వానికి కడ లేని దుఃఖములకు 
కారణముగాదా?”' 


“భగవంతా! అవును.”” 


“కాలాములారా! పురుషునకు లోపలకలిగెడి ద్వేషము, వానికి హితము 
నాపాదించునా? అహితమును కల్లించునా?”” 


“భంతే! అహితమునె కలించును, స్ట 


“కాలాములారా! ద్వేషయుక్తుడగు పురుషుడు ప్రాణులను జంపుచున్నాడు. 
పర్య స్త్రీలను పొందుచున్నాడు. ముచ్చిలించుచున్నాడు. కల్లలాడుచున్నాడు. పరు 
లనుకూడ ప్రేరేపించుచున్నాడు. ఆ నడవడి వానికి కడ లేనిదుఃఖములకు కారణ 
ముకాదా?”* | 


“భగవంతా! అవును.”” 

“కాలాములారా! మోహము హితమునకా? అహితమునకా?”” 
“భంతే! అహితమునకే.*” 

“కాలాములారా! కడలేనిదుఃఖములకు కారణముకాదా?”” 

“ భగవంతా! అవును.” 


చతుర్ధ ఖండము 271 


““అటులైన కాలాములారా! అట్టిధర్మము కుశలమా? అకుశలమా? సావ 
ద్యమా? నిరవద్యమా? ఆర్యనింద్యమా? ఆర్యవంద్యమా? మీరే చెప్పుడు.” 


“దేవా! అది అకుశలము; సావద్యము; ఆర్యనింద్యమును కూడ.” 


“కావుననే, కాలాములారా! ఏ వాదమునైనను, ఏ ధర్మమునైనను గ్రుడ్డిగ 
అనుకరించకుడని చెప్పితిని. మీరంతకు మీరు పరిపరి విధముల ్రస్తావించుకొని 
“ఇది కుశలధర్మము. ఇది అనవద్యమైనది. ఇది ఆర్య ప్రశంసితము. ఇది హీతమునకు 
చక్కనిజాడి అని గుర్తించి అనుసరించి విహరించండి. 


కాలాములారా! లోభ ద్వేష మోహములు దొలగినవో హితము పురుషునకు 
అజచేతి నిమ్మపండు. అట్టి ఆర్యశ్రావకుడు స్మృతి సం ప్రజన్యములతో కూడి మైత్రీ 
యుక్త చిత్తమున - కరుణాయుక్తచిత్తమున - ముదితాయుక్త చిత్తమున - ఉపేత్షా 
యుక్తచిత్తమున దశదిశలను దనుపుచు విహరించుచున్నాడు. వానికీవర్తమాన జన్మ 
ముననే నాలుగు ఆశ్వాసనములు ( ఊజిటలు) లభించుచున్నవి. 1. పరలోకమనున 
దుండి పుణ్యపాపకర్మముల ఫలమును అందనుభవింపవలసియె యున్నచో దేహము 
వదలిన పిదప నాకు సుగతియె నిక్కువము. ఇది మొదటి యూటిట. 2. పరలోకము 
లేకున్న ఈ లోకమున నీజన్మమందే ప్రశాంతచిత్తమున పుణ్య చిత్తమున సుఖముగ 
విహరింతును. ఇంతియేచాలు. ఇది రెండవఊబిట. ౩. నే నెవ్వనికిని చెడ్డ తలంచనివా 
డను గాన నా చేయు పనులయం దవశముగ పాపము దొగ్గినచో అది దుఃఖము 
నివ్వజాలదు. ఇది మూడవ ఊటిట. 4. నేను చేయు పనులలో పాపమె లేకున్నచో 
ఈ సమయముననే రెండింట విముక్తునిగ నన్ను జూచుచున్నాను. ఇది నాల్గవయూ 
అట. ఓ కాలాములారా! ఆర్యశ్రావకు డిట్లు నాలుగాశ్వాసనములను ( ఊటిట 
లను) ఈ జన్మమునందే పొందుచున్నాడు.” 


అని యిట్లు తథాగతు డానతిచ్చిన విని కేశపుత్రియ కాలాములు ప్రముది 
తహృద యులై “భగవంతా! నిజము. నిజము. భంతే! అశ్చర్యమాశ్చర్యము. నేటి 
నుండి మమ్ము సాంజలి శరణాగత ఉపాసకులనుగ అనుగ్రహించండి.” అని వేడి 
కొనిరి. 


పూర్వారామములో వర్దావాసము 


+ భగవంతుడు తొమ్మిదినెలలు చారికయొనర్చి తిరిగి శ్రావస్తికి వచ్చెను. 
విశాఖ తలపెట్టిన ఆరామనిర్మాణము యీ తొమ్మిది నెలలలో ముగిసినది. సుగత 


* ధమ్మపదము. అ. క. 4 - 4 


272 శ్రీబుద్దచర్య 


దేవు డరుదెంచుచున్నాడని విని విశాఖ యెదురుబోయి అమ్మహానుభావుని తాను 
నిర్మించిన విహారములోనికి గొనిచని “ప్రభూ! ఈ చాతుర్మాస్యలయందు భికుసంఘ 
సహితముగ తామీ చోటనె నివసించునది. నేనీ ప్రాసాదముయొక్క ప్రవేశో త్సవము 
జరిపించెదను” అని ప్రార్టించెను. అందుకు బుద్దచంద్రు డంగీకరించెను. అనాటి 
నుండి విశాఖ బుద్ద ప్రముఖ భికుసంఘమునకు విహారమునందే భికాదానము జేయు 
చువచ్చినది. ఒకనాడా మెయొక్క ప్రియసభఖియగు నొకకాంత సహస్రమూల్యముగల 
కంబళము నొకదానిని తీసి కొనివచ్చి విశాఖతో నిట్లనియె. “చెలీ! ఇదియె యీ 
వస్త్రమును నీవు కట్టించిన మేడయందేచో టనైన క్రీంద పటీపించవలెను. దీనిని 
యేచోట వేయవలెనో తెల్పవలసినది.?” 


““సహాయికా! నేనేమని జెప్పుదును? అవకాశము లేదనినచో నీమదికి 
కొతుకు గలుగును. నీవేబోయి ఆ ప్రాసాదములో రిక్తస్థానము - వట్టితావు యెచ్చట 
నున్న అచ్చట దీనిని పజువుము. 


ఆమెయు వల్లెయని విహారమునకు పోయినది. రెండంతస్తులలోను వేయి 
గదుల లోను యెక్కడగూడ “ఖాళీజాగా” లేదు. తాను తీసికొని వెళ్ళిన సహస్రమూ 
ల్యమగు రత్నకంబళమునకు తక్కువ వెలగల దొక్కటియు నక్కడ లేదు. తానాపుణ్య 
మునకు నోచనైతినే యని ఆమె యొకచో నొదిగి విలపించుచుండెను. ఆనందుడా 
విషయమును సాంతముగ నాలకించి “అమ్మా! చింతింపకుము. యిటురమ్ము. 
నీకు దగిన తావును జూపింతున” ని ఆమెను ఓదార్చి కొంపోయెను. సోపానముల 
కును పాద ప్రక్షాళన స్థానమునకును మధ్య, భిక్షువులు కాళ్లుకడిగికొనినంతట తడి 
తుడిచికొనుట కువయో గించునట్లు ఆ వన్హ్ర్యమును పటీపించెను. విశాఖతలంపుకు 
తట్టియుండని తావును ఆయమకు జూపించి ఆనందస్థవిరుడు '“అమ్మా! విహారము 
లోనికి ప్రవేశించుటకు ముందుముందె భిక్షువులు తమ పాదస్పర్శచేత ని దానమును 
కృతార్థము గావింతురుగదా?” యని ఆమెను సంతుష్టహృదయను గావించెను. విశా 
ఖాదేవి విహారమునందలి బుద్దప్రముఖ భికుసంఘమునకు నాలుగు నెలలును తానె 
భోజనమర్శించినది. చివరిదినమున సంఘమున కంతటికిని వ(న్హ్ర్యములను - శాటీ 
లను దాన మొసగినది. ఆ వ్యస్త్రములలో సహ స్రమూల్యమునకు తక్కువ యొక్కటి 
యులేదు. ఇట్లు భికుసంఘమును సత్కరించి తొమ్మిదికోట్లు వెచ్చించినది. భూమిని 
కొనుటకు తొమ్మిదికో ట్లు, విహోరనిర్మాణమునకు తొమ్మిదికోట్లు, ప్రవేశోత్సవము 
నకు తొమ్మికోట్లు వెరసి యిరువదియేడుకోట్టు విశాఖ బుద్దశాసనమందు దానము 
జేసినది. (స్త్రీయేయగుగాక. జారా! దాతృత్వమునకు ఎంతటి ఉజ్వల నిదర్శనము. 


చతుర్ధ ఖండము 273 


ఆలవక సూత్రము 


౫ భగవంతుడు ఆలవియందు గోమార్గములో శింశుపావనమున పత్ర 
శయ్యపై విహరించుచుండెను. ఆ సమయమున హస్తక - ఆలవకుడనువాడు వాహ్యా 
ళికై బయటవచ్చి ఆకులను పటిచికొని దానిపై కూర్చొనియున్న బుద్దదేవుని 
దర్శించెను. దగ్గజబోయి అభివాదనముజేసి యొకచో గూర్చొని యిట్లనెను. 


“దేవా! సుఖముగ నిగ్రించితిరా?”” 


“కుమారా! సుఖముగ నిద్రించువారలలో నే నొకడను. సుఖముగ ని ద్రం 
చితిని.” 


“భగవంతా! మంచురాలెడి రోజులు. ఆవులు త్రొక్కి గతుకులు గతుకులైన 
(గోకంటకహతము) నేల. పత్రశయ్య పలుచనిది. చలువ కలిగించు కావిగుడ్డలు, 
ఈదరగాలి. మరి మీరు సుఖముగ ని ద్రించితినని చెప్పుదురు. 


“కుమారా! ఒకమాట వినుము. అలికిపూసిన, గాలిజొఅని సుందర గృహ 
మునందు కోమలశయ్యపై పరుండి భార్యలచే సేవింపబడు గృహవతి కుమారుడు 
సుఖముగ నిద్రింపగలడో? లేడో? చెప్పుము.” 


“భంతే! సుఖనిద్ర పొందువారిలో వాడొకడు - సుఖముగనె ని ద్రించును.”” 


“కుమారా! ఆ గృహపతిపుత్రుడు రాగద్వేష మోహతాపములచే కాయిక 
మానసిక వేదన యేర్పడినపుడు 'సుఖముగ నిద్రింప గలడా?” 


“భంతే! లేదు. దుఃఖముతో గూడినవాడై ని ద్రించును.? 


“కుమారా! తథాగతునకు ఆ రా గద్వేషమోహతాపములు కూడ తలగూలిన 
తాడివలె సమూలము నశించినవి. అతని సుఖము నిష్కంటకము. హాయిగ నిద్రిం 
చును. (| 


ఈ చల్లినివాడు ఉపాధుల, నొర్హినివాడిళ్భ లకును నొగిదూరంటై 
వెళినవాడభయవపదుడు, యెపుడు సుఖముగాళయించు కుమూరా/ 


శ అ. ని3౩-4-5 


274 శ్రీబుద్దచర్య 


» 
రాష్ట్రపాల సూత్రము (వి. పూ. 449) 


* భగవంతుడు బుద్దుడు ఒకానొక సమయమున కురుదేశమునందు మహా 
భిక్షుసంఘముతో కూడి చారికనొనర్చుచు కురుజాతికి ఉనికిపట్టగు స్టూలకోష్టిత 
మను (గ్రామమునకు శేరుకొనను: 

ఆ గ్రామనివాసులగు బ్రాహ్మణగృహపతులు తమయూరికీ శాక్యపుత్రుడు 
శ్రమణగౌ తముడు వచ్చి విహరించుచున్నాడనియు అట్టి తాత మహాపురుషుల 
సందర్శనమెంతయు శ్రేయోదాయకమనియు తలంచి ఆ భగవానుడున్నెడకుపోయి 
కొందరు అభివాదనములు జేసియు, కొందజు కుశల ప్రశ్నలా డియు, కొందణూ 
అకయునునై అందందు ఉపవిష్టులైరి. ఆ స్టూలకోష్టిత గ్రామనివాసులగు బ్రాహ్మణ 
గృహపతులను భగవంతుడు ధార్మికోపదేశములవే సందర్శితులను, సముత్తేజితు 
లను, సంప్రశంసితులనుగ జేసెను: 


ఆదే గ్రామమున నివసించువాడును అగ్రకులసంజాతుడునునగు రాష్ట్ర 
పాలుడను వాడా సభలో కూర్చొనియుండి భగవంతుడుపదేశించు ధర్మములను 
దత్తచిత్తమున నాలకించి తనలో నిట్లు తలంచెను. “ఇమ్మహానుభావుడుపదేశించు 
వ్రభావోపేతమగు బ్రహ్మచర్యపాలనము గృహమున కాపురము జేయువారికి సులభమై 
నది గాదు. నేను తలను గడ్డమును గొటిగించుకొని కావిగుడ్డల గట్టికొని యింటిని 
వదలి ప్రవ్రజించెదను..” 


రాష్ట్రపాలు డిట్లాలోచించుచుండగనె ప్రసంగము ముగిసినది. సభికులంద 
యును శాస్తకు నమస్కరించి తమతమ నెలవులకు బోయిరి. రాష్ట్రపాల కులపుత్రుడు 
బుద్దదేవుని సమీపించి యిట్లనియె. 


“ప్రభూ! తాముపదేశించు బ్రహ్మచర్యపాలనము గృహవాసులకు సుకరము 
గాదు. అందుచే దేవరవారివద్ద (ప్రవ్రజ్య నభిలషించచున్నాను.”” 


“రాష్ట్రపాలా! నీ తలిదండ్రులవే అనుజ్ఞను బొందితివా?”? 
“దేవా! లేదు.” 


శ మ.ని.2- 4-2 


చతుర్ధ ఖండము థి? 


“రాష్ట్రపాలా! తలిదం|డ్రులవద్ద ఆజ్ఞనుబొందని కుమారులకు తథాగతుడు 
సంన్యాస మివ్వబోడు.” 


“భంతే! అల్లే యనుజ్ఞ గొనివత్తును.” 


అని పలికి రాష్ట్రపాలుడు ఆసనమునుండి లేవి భగవంతునకు అభివాదన 
మొనర్చి తలిదండ్రుల కడ కరిగి యిట్లనియె. ““పితరులారా! బుద్దభగవంతుని ధర్మో 
పదేశమును విని సంన్యసింపవలెనని కుతూహలముప్పతిల్లినది. ఆ ధర్మము గృహము 
లందుండి నెరవేర్చ వీలుగానిది. ప్రవ్రజించుటకు నాకు మీరనుజ్ఞ నివ్వవలెను.” 


“కుమారా! ఇది యేటిమాట? మా ప్రాణములే నీవు గదా? అయ్యో! కడ 
గండ్లనునవి కలలో గూడ నెజుగని సుకుమారుడవు నీవు సంన్యసించి మా బొందిలో 
ప్రాణము లుండగనె యిల్లు వదలి పోయెదవా!”” 


ఎంతెంత జెప్పీనను తలిదండ్రులు వినలేదు. కుమారుడును వారీ యనుమతిని 
పొందలేవైతినేయని తీవ్ర విశారముతో “విజయమో - వీరస్వర్గమో” కానిమ్మని 
ప్రాయోప వేశదీక్షను బూని ఆహారపానములను విసర్దించెను. ఒక దినము గడచినది. 
రెండునాళ్ళు పోయినవి. మూడవరోజును దాటినది. వారము తిరిగి వచ్చినది. 


రాష్ట్రపాలునకు మి(త్రుడా కడు గలడు. ఈ వ్యవహారమంతయు నతడు జూచి 
రాష్ట్రపాలకుమారుని చెంత కరిగి యెంతెంత 'బ్రాగ్టించియు నతని మెత్తబజుపలేక 
ముదుసళ్ళదగ్గటికు వోయి యిట్లనియె. 


“ఓ పెద్దలారా! ఇక మీ పట్టుపైన మీరు గట్టిగ నిలివినచో నిక్కముగ కుమా 
రుని కోల్పోగలరు. సంన్యసించిన గూడ ఎడపదడప చూచుటకు వీలుండును. చచ్చిన 
మటేమి జూచెదరు? నా మాటను పాటించి వాని ప్రవ్రజ్యకు సమ్మతింపుడు.” 


అనిర్వాహపక్ష మగుటబట్టి యెట్టకేలకు సమ్మతించి వారిట్లనిరి. “నాయనా! 
యింటి కంతటికిని ఆ ఒక్కదీపమెగదా? కానిమ్ము. సంన్యసించిన మీదట అపుడవుడు 
కన్నుల కగవడుచుండునట్లు చెప్పుము.” 


తల్లిదండ్రుల యనుమతిని సంపాదించి కొన్నాళ్ళకు దేహమున బలమును 
చేకూర్చుకొని రాష్ట్రపాలుడు భగవంతుని వద్దకు పోయి “దేవా! ప్రవ్రజనమునకు 
నా తలిదండ్రు లనుమతించినారు. దయయుంచి ప్రవ్రజ్య నొసంగుడి”ని మనవి 
జేసెను. | 


276 శ్రీబుద్దచర్య 


ఈ విధమున రాశ్ట్రపాలుడు భగవంతుని వద్ద ప్రవ్రజ్యను, ఉపసంపదను 
పొందగలిగెను. రాష్ర్రపాలు డుపసంపన్నుడైన పదునేనవ దినము తథాగతుడు 
స్టూలకోష్థిత నిగమమును వీడి క్రమముగ యాత్ర నొనర్భుకొనుచు శ్రావస్తీనగరము 
జేరి అనాధపిండకుని జేతవనారామమున విహరించుచుండెను. 


అంతట ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు ఆత్మసంయమియై పదిరెండేండ్లు 
విహరించి, కులపుత్రులు దేనికొజికు యిండ్లను వదలి ప్రవ్రజించుచున్నారో అట్టి 
సర్వోత్తమ బ్రహ్మచర్య ఫలమును ఆ జన్మమందె పొంది యథేచ్చ విహరింప జొచ్చెను. 
వానికి జన్మబంధము లూడినవి. బ్రహ్మచర్యఫలము పండినది. కృతకృత్యుడైనాడు. 
కరణీయములు ముగిసినవి. ఈ విధమున రాష్ట్రపాలుడు జ్లర్లతులలో నొకడయ్యెను. 


““భగవంతా! తలిదండ్రుల చూచి రావలెనని కోరిక వొడమినది.?” అని యొక 
నాడు రాష్ట్రపాల కులపు త్రుడు సుగతదేవుని యాచించెను. ఇత డెట్టి పరిస్థి తులలో 
గూడ భిక్షు శిక్షను వదలి గృహస్థుడు కాబోడని శిష్యుని సేవను See వాడ 
గుటబట్టి అమ్మహాను భావుడు సమ్మతి నొసగెను. 


అది స్టూలకోష్టీత మను గ్రామము. ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు రాజగు 
కౌరవ్యుని ఉద్యానవనమైన మృగాచీరమున విడిసి విహరించుచున్నాడు. ఒకనాడు 
పూర్వాహ్హ సమయమున పాత్రభీవరములను గొని గ్రామములోనికి భికాచారమున క్రై 
రాష్ట్రపాలుడు ప్రవేశించెను. ఆదాటున తండ్రి యిల్లె యెదుట బడినది. జనకుడును 
మొగసాల నిలువబడియుండి భిక్షు వేషముననుండు సుతుని గుర్తింప లేక యెవ్వడో 
పెటవాడనుకొని “ఇట్టి సంన్యాసులే నా యేేకైక పుత్రుని యింటినుండి యెడబాపీరి” 
ని బిగ్గబిగ నాక్రోశించెను. తండ్రి శ్రమణ భిక్షువుల నాక్షేపించుట సహింపజాలక 
కుమారుడు దూరదూరముననె యుండెను. అంతలో ఆ యింటపనిచేయు దాసి 
యొకతె పాసినకూరను పాఅయవేయుటకు లోపలనుండి బైటికివచ్చినది. రాష్ట్ర 
“.పాలుడది చూచి “అమ్మా! ఆ పదార్ధము మీకు వర్ణింపదగినదైనచో ఈ నా పాత్రలో 
వేయుమ”నెను. ఆ పనికత్తెయు దాని నతని పాత్రలో వేయుచు ఆయా కళవళికలను, 
ఆయా ఆనవాళ్లను పరికించి చూచి గులుతువట్రి ఆతని తల్లివద్దకు బోయి యిట్టనెను. 


“అమ్మా! ఆర్యపుత్రుడు రాష్ట్రపాలుడు వచ్చినాడు. మీ రెజుగుదురా?”* 


“ఏమే! నిజము చెప్పుచున్నావా? అటులైన నిన్ను యీ దాసీ వృత్తినుండి 
విముక్తి నొందింతును.”? 


చతుర ఖండము 277 


అని పలికి గృహిణి గృహపతి చెంగట కరిగి యిట్లనెను. 


“గృహపతీ! కుమారుడు రాష్ట్రపాలుడు వచ్చియున్నాడట. నీకు తెలి 
యునా?” | 


“సతీ! నే నెజుగను. వాడెందున్నాడో అటుచూడుమి'” ని పలుకుచున్నంత 
రాస్ట్రపాలుడును ఆ పాసిన తిండిని ఒక గోడ మరుగున కూర్చొని తినుచుండెను. 
తండ్రి కుమారుని చెంతకరిగి యిట్లనియె. “నాయనా! రాష్ట్రపాలా! ఈ పాడుకూటి 
నెందుకు తినెదవు? యింటికి పోదము రమ్ము.” 


“గృహపతీ! సంన్యాసులకు యిల్లెక్కడిది? 


“కుమారా! రారమ్మని గృహపతి సుతుని రెట్టపట్టుకొని యింటికి గొం 
పోయి భోజనమును చేయమనెను. నాటి భోజనమైనదని కుమారుని ప్రతివచనము. 
జనకుడు మజునాటి భోజనమునకు నిమంత్రించెను. సుతు డంగీకరించి తన 
నెలవును జేరుకొనెను. 


మటునాడు రాష్ట్రపాలుని తండ్రి పెక్కుభంగుల ఖాద్యభోజ్యముల నాయిత్త 
పఅచి యింటియందొకచోట బంగారుకాసుల నొకరాశి బోయించి, బంగారము 
నొకగుట్ట వేయించి రెంటిని చాపలతో మూయించి మధ్య నొక ఆసనమును బతీపీంచి 
కోడండ్లను పిలిచి యిట్లనియె. 


“బిడ్డలారా! వెనుకటిదినములందు రాష్ట్రపాల కులపుత్రుని యిష్టమునకు 
సూటియైన అలంకారము లెట్టివో వాటినీనాడు బూన్ఫుకొనుడు.”? 


వారును అల్లె జేసిరి. ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు పూర్వాహసమయమ 
గుడు పా త్రవీవరములను ధరించివచ్చి పఠివిన ఆసనముపై గూర్నొనెను. తండ్రియు 
ధనరాళు లపైని ముసుగులు దీయించి కుమారునకు జూపించి యిట్లనియె. 


“నాయనా! ఈ ద్రవ్యమంతయు మీ తల్లిది. ఇక పీతృపితామహుల ఆస్తి 
వేటుగ నున్నది. గృహమేధి సుఖములను బొందవచ్చును. సుకృతముల నార్జింవ 
వచ్చును. కుమారా! నీవును గృహస్టుడవు కారాదా?” 

“తండ్రీ! నేనొల్లను. కోరికోరి బ్రహ్మచర్యపాలనమునకు కడంగినాను, 
ఇంకను మీరు నా మాటను వినగల్లుచో యీ ధనమంతయు గంగా ప్రవాహమున 
దొర్లించుడు. అనర్థములన్నియు తొలగగలవు.”” 


278 శ్రిబుద్దవర్య 


అని యిట్లు పలుకుచున్న రాష్ట్రపాలునివద్దకు అతని భార్యలొక్కొక్కరు వచ్చి 
పాదములపైబడి యిట్లనిరి. 


“ఆర్యపుత్రా! తాము చేయు తపస్సుకు లభించు ఆ అప్పరసలెట్టివారు?”: 
“చెల్లెలా! నేను తపస్సును చేయుట అప్పరసలను కోరిగాదు.” 


“చెల్లెలా” అనుపలుకు ములుకై తాకుటచే వారు సొమ్మసిల్లి పోయిరి. రాష్ట్ర 
పాలుడు తండ్రినిజూవి ““గృహపతీ! సిలుగు లెందుకు బెట్టెదవు? కలిగినచో భోజు 
నము పెట్టి పంపుము” నెను. అంతట చేచేతుల జనకు డుత్తమ భోజ్యములను వడ్డింప 
ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు తనివిదీట భుజించి చేతులు కడుగుకొని లేచి నిలు 
చుండి యీ క్రింది గీతములను బాడెను. 


తే గీ॥ వ్రణమయంబును ఆతురంటైన దీని యెవడురా జేసీనాడు విచిత్రముగను 
యెముకల నీటారి దీనికస్టైన్నా నగలు / వట్టువలువల నటునిటు జొట్టినారు. 
మూర్ధమానవుడిందులో మునిగి జుచ్చు కాని తత్తజ్ఞాడినుమంత కదలబోడు 
ఓ కిరాతక / వలపన్ని యుంటివయ్య । చిక్క బోదీ మృగంబేల చింతనీకు. 


అనియిట్లీ గీతములనుచ్చరించి రాష్ట్రపాలుడు కౌరవ్యుని ఉపవనమగు 
మృగాచీరమునకరిగెను. అందొక చెట్టునీడలో విశ్రాంతిగ కూర్చొనెను. 


ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు ఒకానొక వృక్షమూలమున అసనబద్దుడై 
యున్నాడనువార్త రాజగు కౌరవ్యుడు ఉద్యానపాలుని వలనవిని, యిదివజకి అతని 
సౌశీల్యవిషయమున ముగ్దుడైయున్న వాడు కాబట్టి సందర్శన కుతూహలము 
డెందమున దందడింప ఉచితయానమును సమకట్టబంపి పరిచరగణములు తోడ్లో 
గ్రక్కదల రాజ ఠీవితో స్ట్రూలకోష్టితమునుండి బహిర్గమించెను. పోదగియున్నంత 
దూరము రథముపైబోయి పదంపడి తేరుడిగి కాలినడకన రాష్ట్రపాలుని సమీపించి 
సంమోదన మొనర్చి యొక్కెడ గూర్చొని యిట్లనెను. 


““రాష్ట్రపాలా! లోకమునందు పలువురు జరా ప్రాప్తి - వ్యాధి పీడ- భోగహాని 
- జ్ఞాతిక్షయమనెడి నాలుగువిధములగు ఉపద్రవములకు లోనై తలలు గొరిగించు 
కొని కావిబట్టలు కట్టి యిల్టువాకిండ్లు వదలి ప్రవ్రజించుచున్నారు. అందు మొదటి 
దగు జరా స్రాప్తీచే పురుషుడు దేహపటుత్వముతగ్గి యింద్రియపాటవము చెడి “ఇక 
నేను క్రొత్త భోగములను ఆర్జించ లేను. ఉన్నవి అనుభవించలేను. ఈ తరుణమున 
నేను సంన్యాసమును గైకొనుటయ లెస్స” యని వాడు భావించుచున్నాడు. 


చతుర్ధ ఖండము 279 


రాష్త్రపాలా! నీవు నడివయస్సువానివి. వెండ్రుకలు నరయలేదు. పండ్లూడిపోలేదు. 
ఏమి విని, ఏమిగని, ఏమిదెలిసి సంన్యసించి తివి? 2. రెండవదియగు వ్యాధిపీడచే 
మానవుడు అవయవములు జీర్ణంప దుర్చలుడై ' నేనిక క్రొత్తభోగముల నార్జింపలేను, 
ఉన్నవి అనుభవింపలేను. ఇప్పాట నేను సంన్యాసమును గొనుటయు బాగు అని 
వాడు తలంచుచున్నాడు. రాష్ట్రపాలా! నీవో హృష్టపుష్టాంగుడవు. రోగము రొష్టు 
లేదు. దేనిని తెలిసి, యేమిగని, యెద్దానిని విని సంన్యసించితివి?3. మూడవదియగు 
భోగహానిచే మనుజుడు వ్యాకులుడై “నా సంపదలు దొలగినవి. భోగములు క్షయించి 
నవి. దరిద్రుడనైతిని. ఈ సమయమున సంన్యాసినగుట యుక్తియుక్తమని చింతించు 
చున్నాడు. రావ్ర్రపాలా! నీ కట్టి భోగహాని లేదు. సంపన్న కులజుడవు. నాల్గవదియగు 
జ్ఞాతిక్షయమునకు పాల్పడిన నరుడు సంబంధబాంధవులందటును మందుడు 
కొందలమంది “అయ్యో! నా చుట్టపక్కములు, మిత్రబాంధవులు, యెక్కడివారక్కడ 
సమసిరి. ఏకాకినెతిని. ఇట్లి యెడ భిక్షుదీక్షను గొనుటయ యోగ్యమా ని నిళ్ళయిం 
చును. రాష్ట్రపాలా! నీకా దురవస్థ లేదు. ఏమి కని విని తెలిసి నీవు ప్రవ్రజించితివి? 


అని కారవ్యు డడుగ ఆయుష్మంతుడు రాష్ట్రపాలు డిట్లనియె. “మహారాజా! 
సర్వజ్ఞుడు సర్వవేత్త సమ్యక్‌ సంబుద్దుడు మా భగవంతుడు ధర్మోద్దేశములని 
నాల్లింటిని చెప్పుచున్నాడు. వాటిని విని వాని నెటీంగి వాటిజూచి కులపుత్రులు గృహ 
ములను వదలి ప్రవ్రజితులగుచున్నారు. ఆ నాల్లింటిని చెప్పెదను వినుము. 1. ఈ 
లోకము నిలుకడ లేనిది. దినదినము జాఅిపోవుచున్నది. ఇది మొదటిది. 2. 
ప్రపంచము పరిత్రాణరహితము. ఆశ్వాసనశూన్యము. ఆదుకొనువారులేరు. ఇది 
రెండవది. 3. జగత్తు తనది కాదు. అన్నిటిని వీడిపోవలసియేయుండును. ఇది మూడ 
వది. 4. విశ్వమసంపూర్ణము. సర్వులును ఆశకు దాసులు. ఇది నాల్గవది, ఇట్లు 
ధర్మోద్దేశములను నాల్గింటిని భగవంతుడాదేశించి నాడు. వాటిని విని కని తెలిసికొని 
కులపు[త్రులు ప్రవ్రజించుచున్నారు.?* 

“రాష్ట్రపాలా! లోకము నిలుకడ లేనిది. దినదినము జాటిపోవుచున్నదని 
చెప్పిన మాట కర్ణమేమి?”” 


“మహారాజా! వినుము. ఇర్వదియేండ్లనుండి యేబదియేండ్లవబికు నీ 
వయస్సును జ్ఞప్తి చేసుకొనుము. యుద్దములందు పోటరివై, యేనుగును గుజ్జమును 
రథమును యెక్కి నడపుటయందు సమర్దుడై వివిధాయుధ విద్యలందు విశారదుడవై 
సరిసాటి లేక యుంటివిగదా? నేడెట్లున్నావు?? 

. F21 : 


280 శ్రిబుద్దచర్య 
“రాష్ట్రపాలా! నే నిపుడెనుబదియేండ్లవాడను. జీర్ణవృద్దుడను. అనుకొన్న 
చోట అడుగిడలేను. నాటికి నేటికి యెక్కడెక్కడ?” 


“మహారాజా! అందుననే లోకము నిలుకడ లేనిది. దినదినము జా జీపోవుచు 
న్నదని భగవంతుడు చెప్పుచున్నాడు.” 


“రాష్ట్రపాలా! ప్రపంచము పరిత్రాణరహితము. ఆశ్వాసనళూన్యము. ఆదు 
కొనువారు లేరంటివి. మాకు యేనుగులున్నవి. గుజ్జములున్నవి. బలమున్నది. 
చలమున్నది. మరి నీ మాట కర్టమేమి?”' 


“మహారాజా! నీకు సహజముగ నేదైన రోగమున్నదా!”” 


““ఆయుష్మంతా! వాయురోగమున్నది. ఒక్కొకప్పుడు దానిచే పీడితుడనై 
యుండువేళ మిత్రామాత్య బంధుపరిజనులు నన్ను చుట్టుముట్టి రాజు మరణించును 
మరణించునని వాపోవువారు.” 


“మహారాజా! తలకొక యింత పంచియివ్వగూడదా? నీకు తేలికయగును 
కదా?” 


“రాష్ట్రపాలా! అబాధయంతయు నాపాలే.”' 


“భూపాలా! ప్రపంచము పరిత్రాణరహితము. ఆదుకొనువారు లేరనిన 
భగవంతుని పలుకు అర్ధమైనదా?”* 


“రాష్ట్రపాలా! అద్భుతమద్భుతము. తర్వాత జెప్పుము.”? 


“నరేంద్రా! నీవిప్పుడు పంచకామగుణములతో విహరించుచున్నావుగదా? 
ఈ భోగములను రాబోవు జన్మములకు గొంపోగలవా?”* 


“రాష్ట్రపాలా! అదెట్టు సాధ్యమగును? ఇవి యిందె రాలి పోవును. నేను 
నా కర్మానుసారమున పోయెదను.”” 


“మహారాజా! దీని నాలోచించియే “జగత్తు తనదిగాదు. మ. 
వీడిపోవలసియె యుండునాని భగవంతు డుపదేశించినాడు.”' 


“రాష్ట్రపాలా! అశ్చర్యమాశ్చర్యము.?? 


“మహీపాలా! మటీయొకటి. నీకు విశ్వాసపాత్రుడగు చారుడొకడు చను 
దెంచి నిన్ను జూచి “రాజేంద్రా! నేనిప్టుడె తూర్పుదిక్కునుండి వచ్చితిని. అందు 


చతుర్ధ ఖండము 281 


ధనధాన్య స మృద్దములు. బహుజనాకీర్థములు రథగజతురగపదాతి సంయుతములు 
నగు దేశము లనేకము గలవు. బంగారమును వెండియు కుప్పలు గూరలు. అక్కడి 
అంగనలు బంగారుచుక్కలు.? అనిచెప్పినచో నీవేమి జేతువు?”? 
“సేనలను విడిపించి దండెత్తి వాటిని లోబజిచుకొందును.”? 
“రాజా! మజీయొకడు దక్షిణదిశనుండి వచ్చి అట్లే చెప్పినచో?? 
“రాష్ట్రపాలా! దండెత్తిపోయి వశము చేసికొందును.”” 
“నరపాలా! వేజొకడు పడమరదిశనుండివచ్చి చెప్పినచో -?= 
“రాష్ట్రపాలా! దండెత్తిపోయి జయించి అధికారము చలాయింతును.!* 
“మహారాజా! కొండొకడు ఉత్తరదిక్కునుండివచ్చి చెప్పినచో?? 
““ఆయుష్మంళా! అదియు నంతే.** 
“వుహారాజా! అందుకే “విశ్వ మసంపూర్ణము. 'సర్వులును ఆశకు 
దాసులి”ని మా బుద్ధభగవంతుడు చెప్పుట, వహవ్వా!”” 
“లిత్రమోహంబుతో దానమివ్వలేన్సి ధనికులను లోకమందదెందజీనొ జూతు 
మరియు మరియు ద్రవ్యమున్లై వరువులిడెడి, లోభుల నదెందజీనొగందు లోకమందు, 


చతురుదధి వేష్టితంబైన సర్గవసుధ, నాక్రమించి దాహములీఅ కవనివిభుడు 
ఉదధురకు నావలేమైన యుర్చియున్న. దొక్కొ యంచు నువ్చిళులూడు చుండు నెవుడు. 
ప్రభువులేగరయూత్యులు ప్రళయమైరి, చిన్న పెద్ద సమస్తంబు జీర్రమయ్యె 

కటకటా! యెవ్వునికిగాని కామములను, త్నప్పి యనునది లోకాన దొరక లేదు. 


పోయె మావాడు మానాన్న పోయెననుచు మొత్తుకొందురొవో యని మోములెత్రి 
గుడ్డలందొట్టి అర్లిదే! గొంచుపోయి కాష్ట్రమందిడీ దయలేక కాల్టుచుండ్రు. 


ఉన్నుదంతయు దాయాదులూడ్భుకొంద్రు ఓరిజీవుడ! నీది యెడారి దారి 
దోవ బత్తెంబు కట్టుకొన్లువా లేదొ చివర నీవెంట రాదొక్క చిల్లిగవ్వ 


వండితునిపైన మూర్చునైైన గూడ గాలి సమముగ బీచునొక్ష టె విధమున 
అజ్రామనుజుడు గడగడలాడిపోవు, ధీరమానవు డినుమంతళ దెరలబోడు. 
కళకళలు వైశ లోలొట్ట కామవితతి విషవునలములుగాయు బెనై తలు బెట్టు 


దినములెనియొ దీనివింతించి మంచి మనుజనాయక (ామణ్యమందినాడు 


282 శ్రీబుద్దచర్య 


సుందరీసూత్రము, కృశాగాతమీచరితము, బ్రాహ్మణ 
ధర్మసూ త్రము (వి. పూ. 448 - 447) 

* ఒకప్పుడు భగవంతుడు బుద్దుడు శ్రావస్తియందు అనాధపిండకుని 
జేతవనారామమున విహారము చేయుచుండెను. అమ్మహానుభావునియెడను, భిక్షు 
సంఘమునెడను ప్రజలలో అ ప్రతిమానమగు భక్తిగా రవములు - శ్రద్దాసత్కారములు 
ప్రబలియుండినవి. తైర్థిక సంఘమువారు దానింజూచి ఓర్వలేక తథాగతుని గౌరవ 
ప్రతిష్టలకు భంగము వాటిల్ల జేయ కృతనిశ్చయులై తమకు పరిచితయైయుండిన 
సుందరియను పరి (వ్రాజుకను పిలిపించి యిట్లనిరి. 

“చెల్లెలా! జ్ఞాతిబంధువులకు ఉపకారము చేయగలవా?” 

“ఆర్యులారా! ఆది యిది యననేల? ప్రాణములైన నర్శింతును.”? 

“అటులైన నమ్మా! నిళ్య ప్రతి - విడువక జేతవనమునకు పోవుచుండుము.”? 

“పూజ్యాలారా! మంచిది. అటులనె జేయుదును.”? 

సుందరీపరివ్రాజిక దినదినమును జేతవనమునకు పోయి వచ్చుచుండుట 
ప్రజాలోకమున చక్కగ వెల్లడియైనది. క"న్నాళ్లు గడచినంత త్రెర్ధికపరన్రాజకులా 
కాంతను చంపించి యెవ్వరెజుగకుండ జేతవనమునకు సమీపమున నొక గుంట 
యందు బూద్చించిరి. మజునాడు వారు కోసలరాజగు ప్రసేనజిత్తుని చెంతకరిగి 
యిట్లనిరి. 

“మహారాజా! సుందరీపరివ్రాజిక కానవచ్చుట లేదు.” 

“తైర్థికులారా! మీకెక్కడ సందేహము?”” 

“మహారాజా! జేతవనమునందు.”' 

““అటులైన అందె వెదకింపుడు.”” 

తైర్ధికపరి వ్రాజకులు జేతవనమున వెదకించినట్టు నా టకమును పన్ని అగడ్తలో 


బూడ్చిన మృతకళేబరమును బైటికి దీయించి మంచముపై బెట్టించి శ్రావస్తియందు 
వీథులు వీధులు దిరుగుచు యెలుగెత్తి యిట్లు చాటదొడగిరి. 


* ఉదాన 4 - 8 


చతుర్ధ ఖండము 283 


“పాపిష్ణలగు శాక్యపుత్రీయ శ్రమణులొనర్చిన ఘోరకర్మను ప్రజలు 
చూతురుగాక. వారు నిర్లజ్ఞాలు దుశ్ళీలురు పాపులు మిథ్యావాదులు అబ్రహ్మచారు 
లునై గూడ తాము ధర్మచారులమని బ్రహ్మచారులమని సత్యవాదులమని శీలవంతుల 
మని యూరూరక రజ్ఞాలు (పీలెదరు. వీరికి శ్రమణధర్మమును లేదు. బ్రాహ్మాణధర్మ 
మును లేదు. క్రూరులై (స్త్రీహత్య కొడిగట్టిరి.? 


తెర్టికుల దుష్రుచారముచే శ్రావస్తిపొరులకు శ్రమణభిక్షువులయెడ నసహ్యము 
కలిగినది. వారెందెందు గనపడినను ఈసడించువారు, ధిక్కరించువారు, తిట్టిపోయు 
వారునెరి. 


ఒకనాడు భోజనమైనపీదప భిక్షుసంఘము భగవంతుని చెంతకరిగి నమస్క 
రించి యొండొండ గూర్చొని త్రెర్టికులు శ్రావస్తియందు నడిపిన తతంగమును, 
దాని ప్రభావముచే భిక్షుసంఘమున కొడగూడిన ఉపద్రవమును, ప్రజలు తమ్మాడి 
పోయు చుండుటయు సవిస్తరముగ విన్నవించిరి. బుద్దదేవు డిట్లనియె. 


“భిక్షువులారా! ఈ తుఫాను బహుదినము లుండదు. వారములోపలనే 
చల్లారగలదు. సహించండి. అసభ్యవాక్కుల మిమ్ము తూలనాడువారికి మీ రీవిధమున 
ప్రత్యుత్తరమిండు. 


తే, గీ పాపి యగువా డభూతకల్పనములాడి 
తేరక నరకవ్యథల గొనితెచ్చుకొనును 
సియును చేయలేదను చెనటికూడ 
వానితోగూడి నరకదావాగ్ని మందు. 


భగవంతుని హితోపదేశమును భిక్షు లనుసరించిరి. అక్కడ కోసలరాజు 
సుందరీపరివ్రాజికను చంపినవైనము నాచూకీ దీయుటకు గూఢచారుల నియమిం 
చెను. ఒకచోట నొకానొకనాడు కొందటు దుండగీండ్రు కల్టుత్రాగి తాము సుందరీ 
పరివ్రాజికను చంపీ సంపాదించిన (ద్రవ్యవిషయమై వివాదమాడుచుండిరి. రాజపురుషు 
లది గని వారిని బంధించి కొనిపోయి రాజేంద్రునెదుట బెట్టిరి. రాజును వారి మూల 
మున నిదియంతయు తైర్టికుల కుట్రయని తెలీసికొనెను. తదనంతరము తైర్టిక పరి 
వ్రాజకులను పిలిపించి పలువిధముల చీవాట్లు పెట్టి యిట్లనియె. “మీరు నగరములోని 
వీధివీధులను దిరుగుచు “ఓ ప్రజలారా! సుందరీపరివ్రాజికను మేమె చంపితిమి. 


284 శ్రిబుద్దచర్య 


శ్రమణగౌతముని నిందలపాలు జేయుటకై ఆ తప్పును అతనిపై రుద్దితిమి. తప్పు 
నిజమునకు వారిదిగాదు; మాది.” అని కేకలు పెట్టిరండు” అని ఆజ్ఞాపించెను. 
వారును అబ్లె చేసివచ్చిరి. ప్రజల భ్రమ తొలగినది. భగవంతు డన్నట్లే వారముదినము 
లలోగా విషగాలి యంతయును చల్లాఅీనది. దీనినంతయు భిక్షువులు శాస్త కెటీగిం 
చిరి. సుగళ దేవు డిట్లనియె. 


“ఘోరసం గ్రామమున జొచ్చి) కుంజరంబు, పేర్ణి పై బడు బాణాల నోర్జినట్లు 
కుళలధర్వు౦డు భిక్షువు కుజనులాడు, నిష్టురోక్తుల నోర్చంగ నేర్చవలయు. * 


+ కృశాగౌతమి చరిత్రము 


“ఇది దీశురాలని యెవ్చడూకొనడు; కలిగి సముస్తంబు కలదె లాభంబు | 
అయ్యయో! కొమరుండు అల్లారుముద్దు | కోమలాంగుడు బ్రీతిగొల్పెడీవాడు 
ననువీడీ శమనుని నగరికి పోయె! వోయంచు నెంతయు నంగలార్భితిని | 
వొడెవ్చడో వల్ఫె వద్దకువర్ణి)! 'పోవరాదా భిషజ్ఞణే బుద్దుకడకు” 

ఆమాట విని హుటావుటిీ బుద్దదేవు / సన్మిధి కరుదెంది విన్నవించితిని । 
“వుత్రసంజీవని బోసీ నానుతుని 1 బ్రతికింవవే, కృపాభండార!? యనుచు ॥ 
నావైవు వరికించి నాస్వామి వలిక | “ఏ యింటీలోమృత్వు వెన్టుడులేదా । 

యే వంశమున మృళత్ళు వెళ్నడులేదొ | ఆ యింట పీడికెడు ఆవాలు దెమ్ము / 
నగరంబు (శ్రొవస్తీ నాల్గుమూలలను । వరివరి విధముల తిరిగ ద్రిమ్మరితి । 
నాకట్టి యిల్గొక్కటైత గళ్భడదు । స్మృతి త్రిష్టుకొని శవంబును పాజ్లవైచి | 
వరమసంబుద్దుని పాదాలుకడకు ! వజిదెంచు నను జూచి ప్రభువిట్టు లనియె ! 
వుట్ట్రనదెర్ణను గిట్టునదె యని / లోకధర్మంబు నాలోకింవలేక | 

నూజేండ్లు (బ్రతికిన నుర్చిలాభంబె ! వస్తుస్థితి నెజుంగు వాడొక్కరోజా ! 
బ్రతికిన చాలదే బంగారు బ్రతుకు । నీకు నాకేగాదు నిఖిలవ్రవంచ ॥ 
భూతతకోటికి తవ్పీపోని ధర్మంబు | సార్భభౌమంబైన సత్యంబు; తల్లి ! 

అని తథాగళు డానతిర్ళినంతటనె  జ్ఞాననేత్రంబు విస్టారమై వెలిగె | 
బుద్దశాసనమును బుద్దిని నిలీపీ । వ్రద్రబించితి యిల్లువాకిండ్లు బీడి । 
జ్లరత్లమును బొంది పోయిగనుందు : ప్రీతితో - నను కృశాగౌతమి యండ్రు. 


* థేరీ అపాదానము, తృతీయ భాణవారము. 


చతుర్ధ ఖండము 285 


బ్రాహ్మణధమ్మియ సూత్రము 

*గౌత్రమబుద్దుడు [శ్రావస్తియందు విహరించు సమయమున * కోసల వాసుల 
నేకులు వృద్ద బ్రాహ్మణులు చనుదెంచి భగవంతునితో సమ్మోదన మొనర్చి యొక్క 
పెడ కూర్చొని యిట్లనిరి, 

“గౌతమా! ప్రొచీన బ్రాహ్మణు లనుష్టించిన ధర్మముపై నేటి బ్రాహ్మణులు 
ప్రవర్తించుచున్నారా?”” 

““బ్రాహ్మణులారా! అట్లగపడదు.”* 

““గౌతమా! ఆ ప్రాచీన బ్రాహ్మణుల ధర్మమెట్టిదో యెటీగింపుము.”” 

“బ్రాహ్మణులారా! వినుడు.” 


తే. శ “సంయతాత్ములు నిశ్రేయసాభిలాషు । లఖిలకామవిరక్తు లభ్యయనవరులు | 
నిత్యళుద్రతపోద్రత నివ్భలెలమి | ఆ సనాతన బ్రాహ్మణు రిట్టీవారు. 
గొడ్డుగోదలు లేవు పెందొడ్డ భవన / గణములునుల్లేవు - వెండిబంగారు లేదు, 
తత్త(విజ్ఞానమే వారి ధనము ధాన్య / మా ననాతన బ్రాహ్మణు అట్టివారు. 
కలిగినంత సంలష్టీలో మెలిగువారు । పేర్మిదాతల సద్భుద్ది పెంచువారు । 
అన్నియెడలను సల్మా రమందువారు | ఆసనాతన బ్రాహ్మణు రిట్టివారు. 
వసుధలో సంచరించు దేవతలు వారు । వారి రాకలు పోక రివార్యము లెట | 
నర్వసమ్మిన్య రాజిత నర్వశళక్తు । లా సనాతనబ్రాహ్మాణు లట్టేవారు- 
వారజోయులిబాధ్యులవధ్యు లెవుడు । మేటి ధర్మమె వారికి కోటగోడ ॥ 
సర్గవిళ్లంభరయును దాసొనుదాసీ | ఆ సనాతన బ్రాహ్మణు అట్టివారు.” 


మరియు వారు నలుబదియ్రైదు సంవత్సరముల యీడువజకు కౌమార 
బ్రహ్మచర్యపాలన మొనర్చెడివారు. భార్యలను కొనితెచ్చుకొనువారుగారు. పరస్పర 
ప్రేమలతికినవోటనె దాంపత్యము చేయుదురు. పరదారల పొంతకుబోరు. బుతు 
కాల ములదప్ప పెజివేళలయందు విషయసుఖము నపేక్షింపరు. శీలము బుజుత్వము 
మార్టవము తపస్సు అహింసా క్షాంతులు వారికి అందిపొందినవి. వారిలో స్టిరనిష్ణుడగు 
వాడు కలయందైనను రతిధర్మమును తలంచడు. వారి యజ్ఞములలో పశుబలి లేదు. 
నెయ్యి బియ్యము ఉప్పు పప్పులను ధర్మమున సేకరించి యాగములు చేయుదురు. 


(1) సుత్తనిపాతము2 - 7. (2) ఫైజాబాదు, గోండా, బారాబంకీ జిల్లాల ప్రాంత బూమి., 


285 (శ్రీబుద్ధచర్య 


తలిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెం డ్రవలె గోవులను వారు ప్రేమింతురు. పుష్టిని 
తుష్టిని ఓజమును తేజమును ప్రసాదించు ఆవులను క్రతువులలో హతము చేయరు. 
ఇట్లా బ్రాహ్మణులు వర్తించుచున్నంతవటకు ప్రజలు ప్రసన్నులైయుండిరి. కాలము 
గడచినంత మెల్లగ దిగజాటీ విప్రులు రాజకులములతో చెలిమి జేసిరి. భూషాభూషిత 
లగు యోషామణులు, సుందారాశ్వముల బూనిన స్యందనావళులు అకాశము 
నంటు హర్మ్యములు ఉబికి ఉప్పొంగి పార్లిపారలు భోగవిలాస సామ(గ్రులను మహా 
రాజుల చెంతలపొంతలజూచి వారికి నోట నీళ్ళూరినవి. ధనము కావలెను, ధాన్యము 
కావలెను, భూములు కావలెను, ధేనువులు కావలెను, సిరి కావలెను, స్తీ, కావలెను, 
లోభపిశాచికి బ్రాహ్మణులు దాసులైనారు. ఇక్షాకువంశమువాడై ఆనాడు భూమిని 
పాలించు రధర్షభ రాజేంద్రుని చెంతకుబోయి వారిట్లనిరి. “మహారాజా! సర్వమును 
నీకు గలదు. యజ్ఞములొనర్చి పుణ్యమును సంపాదించు కొమ్ము.” రాజామాటల 
కియ్యకొని అశ్వమేధము - నరమేధము - వాజపేయము, సర్వమేధము మున్నగు 
యజ్ఞములనొనర్చి ధనములతో బ్రాహ్మణుల కుత్తుకబంటి దనిపెను. వారి కోరికలు 
మరింత కొసలు సాగినవి. ఆశకు ఆకలిదీఅలేదు. మరికొన్ని మంత్రములను 
నిర్మించుకొని ఇక్ష్వాకుని వద్దకు పోయిరి. ౫ “రాజా! పైర్లు పంటలు తిండి 
తీర్ధములు ధనము ధాన్యములవలె గోవులుకూడ మానవునకు ఉపభో గ్యవస్తువులు. 
నీవు సర్వసంపన్నుడవు. యజ్ఞములు చేయరాదా?” యని ఫప్రోద్భలము చేసిరి. 
రధర్షభ నరపతి యజ్ఞములను చేయసమకట్టి వేల కొలంది ఆవులను హననము 
చేసెను. కొమ్ముల చిమ్మవు. కోటల బెజుకవు. సాధుజంతువులను జాలిలేక్ష 
శ్న స్త్రప్రయోగముచేసి చంపురాజునుజూచి లోకములు “అలో? యనినవి. ఇంద్రాది 
దేవతలు కటకటబడిరి. ప్రజలు అధర్మమధర్మమని ఆక్రోశించిరి. అంతవజకు 
లోకమునందు “ఆకలీ - కోరిక - ముసలీతని మను మూడె రోగములుండినవి. 
పశుహింసలు ప్రబలినంతనె తొంబదియెనిమిది విధముల రో గపీడలు వ్యాపించినవి. 
ఇది సనాతనధర్మమునకు విరుద్దము. ఈ పురోహిత బ్రాహ్మణులు అన్యాయముగ 
నిర్దోషస్రాణుల చంపుచున్నారు. ధర్మమును ఉల్లంఘించుచున్నారు. అని ఆర్యపురు 
షులు వారిని నిందించుచుందురు. ధర్మభంగమగుటచేత శూ ద్రులకును వైశ్యులకును 
కు న స టు 


* అ. క. “పాలు మొదలగు పంచగో రసములు రువిగ నున్నవి. మాంసమైనచో నింకను 
రుచిగనుండును కాబోలు అని మాంసమును ఆశించిరి. తామె స్వయముగ పశువును చంపితిన్నవో 


నిందకు పాత్రులు కొగలమని, దానికి కొన్ని మంత్రములు నిర్మించుకొని యిత్వాకునివద్దకు 
మరియు పోయి యిట్లనిరి, 


చతుర్ధ ఖండము 287 


మచ్చరములు కలిగినవి. వివాదములు పెరిగినవి. క్షత్రియులు కొఅవులవలేె రాజిరాజి 
కొంపలు గూల్చుకొన్నారు. హద్దు నియమములు లేక అందటును సేచ్చాచారులైరి. 
సతి పతిని, సుతుడు జనకుని సరకుగొనరైరి.”' 


అని భగవంతు డాడిన నుడువుల విని బ్రాహ్మణులు సంతుష్టులై * ఆళ్ళ ర్యమాళ్చి 
ర్యము. బుద్దుని శరణు జొచ్చుచున్నాము. ధర్మమును శరణుజొచ్చుచున్నాము. 
భిక్షుసంఘమును శరణుజొచ్చుచున్నాము. గౌతమా! నేటినుండి అంజలీ బద్ద 
శరణాగత ఉపాసకులనుగ మమ్మను గ్రహించండి" అని వేడుకొనిరి. 


అంగులిమాల సూత్రము (వి. పూ. 447) 


* భగవంతుడు బుద్దదేవుడు శ్రావస్తియందు అనాధపిండకుని బేతవనారామ 
మున విహరించెడి దినములు. ఆ కోసలరాజ్యమునందు అంగులిమాలుడను బందిపో 
ట"కడుగలడు. క్రూరత్వము వాని రూపెత్తినది. వానివద్ద దయయనునది మందుకు 
లేదు. మనుష్యులను చంపుటయనిన వానికి మంచినీరు త్రాగినట్లు. వానిదాడికి 
తాళ లేక ఊళ్లు పాడైనవి. నిగమములు నిర్ణనములైనవి. జనపదములు శ్మశానములై 
నవి. 


అది ఒక రోజు. పూర్వాహసమయమున దశబలుడు పాత్రవీవరములను 
గొని శ్రావస్తిలోని కరిగి భిక్షనుగొని భుజించి అంగులి మాలుడు నివసించెడి ప్రదేశ 
మునకు దారిబట్టెను. అది జూచి గోపాలకులు వశుపాలకులు కర్షకులు బాటసారులు 
మున్నగువారు భగవంతుని నివారించి యిట్లనిరి. 


“శ్రమణా! ఆ దారిని బోవద్దు. ఘోరకర్ముడగు అంగులిమాలుని బారిపడి 
ప్రాణములతో బైటబడుటకల్ణ. వాడు ఊళ్ళను ఊడ్చినాడు. పట్టణములను పొట్ట 
బెట్టుకొన్నాడు. మానవులను చంపిచంపి ద్రేళ్ళను దండగూర్చి మెడలో వేసుకొ 
న్నాడు. ఇరువది ముప్పది నలువది యేబదులకొలది మనుష్యులు జట్లుజుటై పోయి 
నను నిరపాయముగ మార్గమును దాటినారనిన నిజమునకు గండముగడచి గట్టెక్కి 


నట్లే.” 


ద. 


శ మ.ని.2-4-6 
ఇరువది నాల్గవ వర్జావాసము పూర్వారామమునను యిరువదియైదవ వర్షావాసము 
జేతవనము నందును నడచినది. 


288 శ్రిబుద్దచర్య 


ఇట్లు వారాడు మాటలను పెడచెవిబెట్టి బుద్దదేవుడు హుటాహుటి వెళ్ళుచుం 
డెను. అంగుళిమాలుడును సరాసరి చనుదెంచు శ్రమణునొక్కనిగాంచి అచ్చెరువుతో 
పిచ్చలించి “జారౌర! అభూత పూర్వవిషయము. జట్లుజట్లై వచ్చుటకు కూడ జనులు 
జళుకుచుండ తనకు సాటివారు లేదన్నట్టు వీడు యెక్కటి చనుదెంచుచున్నాడు. 
కాలము మూడినవానికి వికృతయోచనలకు కొదువేమి?*” అని తలంచుకొని 
వాలును డాలును గొని భగవంతుని వెంట బడెను. అదేమి మాయయొ కాని బుద్దుడు 
చూచుటకు సాధారణముగ నడచినట్లె యున్నది. అంగులిమాలుడు ప్రాణములను 
కోరువెట్టి పరుగెత్తినను అందుకొనలేకున్నాడు. వాని అశ్చర్యమునకు మేర లేదు. 
“ అమ్మకవెల్ల! దౌడు దీయు గుజ్జములను, యేనుగులను, రథములనైనను అలవోక 
నవలీల వెంటబడి పట్టెడివాడను. ఇదే మహేంద్రజాలమో?”” అని వితర్కించి అబ్టె 
నిలిచి యిట్లనియె. 


“శ్రమణా! నిలుసలుము.” 
“అంగులిమాలా! నేను నిలిచియె యున్నాను. నీ వె నిలబడుము.”” 


““నిలువకనె నేను నిలిచితినందువు. నిలిచిన నాకు నిలుకడ లేదందువు, 
శ్రమణా! ఈ విపరీతభాష కర్టమేమి??? 


“అంగులిమాలా! ప్రాణికోట్ల కన్నిటికిని అభయదాన మిచ్చి నేను సుస్టిరముగ 
నిలిచితిని. సమస్త ప్రాణికోట్లకు భయదాయకుడవై నీ కెక్కడను నిలుకడ లేదు.” 


“ఓహో! పూజ్యుల పొంతబోక యెంతోకాలము గడచినది. మహాశ్రమణుడు 
లభించినాడు. చిరకాలము పేటుకొనిన పాప పంకిలమును కడుగుకొందును.”' 


అని చింతించి అసిచర్మములను దూరమున పారవైచి వినముడై బుద్దుని 
వ్రవ్రజ్య నభిలషించెను. కరుణావరుణాలయుడగు బుద్దచంద్రుడు “కుమారా! 
రారమ్మని చేరదీసి భిక్షు దీక్ష నొసంగెను. 


ఆయుష్మంతుడగు అంగులిమాలుడు తన్ననుసరించి నడువ తథాగతుడు 
యథాస్థానమగు జేతవనారామమును జేరెను. ఆ సమయమున రాజగు ప్రసేనజితుని 
అంతఃపురమునకు ముంగిట కోలాహలముగ జనులు మూగియున్నారు. “దేవా! 
నీ రాజ్యమున అంగుళిమాలుడను గజదొంగ గలడు. వాని దెబ్బకు జనపదములు 
నిర్ణనము లగుచున్నవి. లోకము శోకవ్యాకులమైనది. వాని ఉపద్రవమును మాకు 
తొలగింపుడు.” అని ప్రజలు 'ఘోషంచుచున్నారు. 


చతుర్ధ ఖండము 289 


అయిదువందలు అశ్వికులు తోడరాగ మధ్యాహ్నవేళ మహీపాలుడు ప్రసేన 
జితుడు శ్రావస్తినుండి బయలు దేటీ ప్రయాణముఖమున భగవంతుని దర్శింపనెంచి 
జేతవనాధామములోనికి (ప్రవేశించెను. 


అభివాదనములు జేసి యొకచో గూర్చొనిన ప్రసేనజిత్తుని జూచి “మహా 
రాజా! ఈ మహాసన్నాహ మెందులకు? బింబిసారుని మగధము మీదనా, లిళ్భివుల 
వైశాలిపైననా, యేదేశముపై దాడివెడలుట?”” అని భగవంతుడు ప్రశ్నించెను. 


“భంతే! అవేమియుగాదు. నా రాజ్యమునందు అంగులిమాలుడను దుష్ట 
డొకడు గలడు. లోకమునకు వాడు చేయు ముప్పు చెప్పరానిది. ఆ తులువను 
తెగచార్చుటకు పోవుచున్నాను.” 


“మహారాజా! అటు చూడుము. వాడె అంగులిమాలుడు. తలను గడ్డమును 
గొటీగించుకొని కాషాయవస్త ములను కట్టుకొ ని ప్రాణిహింసను అదత్తాదానమును 
మృషావాదమును విడనాడి, యేకాహారి బ్రహ్మచారి శీలధారియై కూర్చొనియున్నా 
డని తన కుజింగటనెయున్న అంగులిమాలుని జూపించెను. “వీడేనా అంగులిమా 
లుడు” విస్మయభయము లొక్కుమ్మడి గ్రమ్ముకొన మహారాజు మ్రాన్సడి పోయెను. 


“రాజా! భయపడకుమ”” ని భగవంతుడు తేర్భినంతట కొంతవడికి ప్రసేన 
జితుడు ప్రశాంతుడై అంగులిమాలుని చెంత జేరి యిట్లనియె. 

“ఆర్యా! అంగులిమాలా”? 

“మహారాజా!” 

“తమ తలిదండ్రు లేగో త్రమువారు?” 

“మహారాజా! తండ్రి గార్జుడు. తల్లి మైత్రాయణి.”? 


“ఆర్యపురుషా! గార్యమైత్రాయణిపుత్రా! యథేచ్చగ విహరింపుము. మీకు 
వలయు చీవర - పిండపాత - శయనాసన - గ్లాన ప్రత్యయ - భేషజ్యముల నర్పిం 
చుచు సేవజేసె దను.” అని అంగులిమాలునితో బలికి తథాగతుని సమీపించి ధరణి 
పాలు డిట్లనియె. 


““భంతే! ఆశ్చర్యము. అబ్బురము. దుష్టులను దమనము చేయుదురు. కష్ణ 
లకు శాంతి కల్గింతురు. మూఢులకు ముక్తి నొసంగెదరు. దేవా! అ(న్మృశన్నృ్యము 


290 శ్రీబుద్దచర్య 


లతో గూడ మే మడంప లేనివారిని దేవరవారు కత్తియు కటారు లేక అవలీలగ నిగ్ర 
హింతురు. నమస్కారము సెలవిండు.” 


అనుజ్ఞను వొంది కోసల నరేశుడు నగరమును [బ్రవేశించెను. 


ఆయుష్మంతుడు అంగులిమాలుడు ఒకనాడు శ్రావస్తిలోనికి భికాచరణము 
నక్రై వెళ్ళి నష్టగర్భమైన కాంత నొక్కతెను జూచి యెంతో విహ్వలించి “కటకటా! 
ప్రాణుల కష్టములకు పారమున్నదా?”” అనుకొనుచు భగవంతుని చెంతకు వచ్చి 
విన్నవించెను. ప్రభు విట్లనెను. 


“అంగులిమాలా! నీవా (స్త్రీవద్దకు వెళ్లి “చెల్లెలా! నేను పుట్టినదాది ప్రాణివధ 
యనున దెజుగనివాడనైనచో నీకు మేలు కూడుగాక! నీ గర్భమునకు శుభమగు 
గాక!” అని ఆన బలీకిరమ్ము. 


“దేవా! లోకములో నింతకు మించిన అబద్దములుండునా? అక్కటా! నే 
జేసిన ప్రాణివధలకు యిన్ని యన్ని యని యెన్నిక యున్నదా?”' 


“అటులైనవో అంగులీమాలా! నీవా (స్త్రీవద్దకు వెళ్ళి “చెల్లెలా! నేను ఆర్య 
జన్మమునందుపుట్టినదాది ప్రాణివధయనున దెజుగనివో నీకు మేలొడగూడు గాక! 
నీ గర్భమునకు శుభమగుగాక!** అని పలికిరమ్ము. 


అతండట్లె చేసెను. కామినికిని గర్భమునకును శుభము చేకూటీనది. 


ఆయుష్మంతుడు అంగులిమాలుడు అచిరకాలమునందే జన్మబంధములు 
శ్షయింప సర్వోత్తమ బ్రహ్మచర్యఫలమును బొంది కృతకృత్యుడై తులలో నొకడ 
య్యెను. 

ఒకనాడు అంగులిమాలుడు భికాచరణమునకైై శ్రావస్తిని ప్రవేశించెను. ఒక 
దుండగుడు రాతిని మీద విసరివేసెను. మజొకడు కట్టెను విసరిమోదెను. ఇంకొకడు 
మట్టిని పైన గ్రుమ్మరించెను. బట్ట చిరిగినది. పాత్ర పగిలినది. తలనొగిలినది. రక్తసిక్త 
మైన శరీరముతో ఆయుష్మంతుడు అంగులిమాలుడు సుగతదేవునివద్దకు వచ్చి 
సర్వము నివేదించెను. ఆయన యిట్లనియె. 


“నాయనా! వేలకొలది యేండ్రతరబడి నరకమున ననుభవించినను నాశము 
గాని నీకర్మఫలమును యిప్పుడె యీ జన్మమందె అనుభవించుచున్నావు. సహిం 
చుము. సైరించుము. సమ్మతించుము.”' 


చతుర్ధ ఖండము 291 


గురుదేవుని ఆశ్వాసనమున ఊటటబొందినవాడై అంగుళలిమాలు డయె 
యేకాంతములందు విముక్తి సుఖమున విహరించుచు ఆనంద గీతముల నిట్లు పాడు 
కొనుచు చున్నాడు. 


తే. గీ “వెనుక జేసిన కర్మాల వీటబుచ్చి । చీల్చి మబ్బుల వెలికివచ్చిన సుధాంశు | 
కరణి నార్యజనుండు లోకంబుదనుపు । ధవళ ధీధిత కీర్తి వితానములను. 
ఎవడు పాపకర్మంబుల నెల్ల పుణ్య | సంచయంబున కప్పంగజాలునొక్కొ 
వాడు మబ్బుల దొలగించి బెటవచ్చు | చంద్రమునిభంగి యిలయందు సంచరించు. 
విశ్వమందున తరుణుడౌ భిక్షువెవడు | బుద్దశాసనమందు ప్రబుద్దుడగునొ i 
వాడు మబ్బులదొలగించిబైటవచ్చు 1చంద్రమునిభంగి యిలయందు సంచరించు” 


ఓ విశ్వప్రపంచమా! ఓ దశదిశలారా! నా మాట వినుండు. బుద్దధర్మము 
లోనికి రండు. సత్పురుషులు దానినాశ్రయించి లోకసేవ జేయుచున్నారు. ఇషుకా 
రుడు బాణములను, వడ్రంగి కొయ్యలను చక్క జేసినట్లు పండితుడు తన్నుతాను 
తీర్చిదిద్దుకొనుచున్నాడు. 

'కొందటు దండమునకు లోబడుదురు. కొందలు శస్త్రమునకు లోబడు 
దురు. నేనో తథాగతునకు ఊరూరకనె లోబడితిని. 

హింసకుడని నన్నిన్నాళ్లు పిలిచిరి. నేడు శ నే నహింసకుడను. నేనెవ్వని 
హింసింపను. నా పేరు అక్షరాల కృతార్థము. 

నేను గడితేటీన దొంగను. నన్ను అంగులిమాలు డనిరి. ఒక వెల్లువలో దొర్లి 
వచ్చి బుద్దదేవుని సన్నిధానము జేరితిని. 


శ ఆ. క. కోసల రాజ పురోహితునకు మై త్రాయణియను భార్యయందొక కుమారుడు 
కలిగెను. వానికి అహింసకుడని పేరిడిరి. విద్యాభ్యాసమునకై ఆ బాలుడు తక్షశిలకు పోయెను. 
అక్కడ ధర్మాంతేవాసియై (ని: శుల్కశిష్యుడు) చదువనారంభించెను. ్రజణ్ఞానిధి - శీలవంతుడు 
- ఆభ్ఞాకారి - ప్రీయవాదియునైన వానిని జూచి తోడి సహాధ్యాయులు ఈసు వహించియుండిరి. 
ఆన్యోన్యము గురు శిష్యులకు గల గాఢానురాగమును భగ్నము జేయుటకు గభీరయోచనలు 
చేసిరి. చివరకొక పథకమును కుదుర్చుకొనిరి. గురుభార్యకును - అహింసకునకును 
గుప్తసంబంధమున్నదని కింవదంతిని ముట్టించిరి. ఆ మాణవకులందటును ముందు మూడు 
జట్టుగ విభాగమైరి. అందు మొదటి జట్టువారు ఆచార్యుని వద్దకు బోయి యిట్లనిరీ. 


“గురువర్యా! ఒక గాలిమాట విన్నాము.”” 
“సీమది?** 


292 శ్రిబుద్దచర్య 


““భవములు ళమించె దుర్గతి బ్రద్దలయ్యె / కర్ణపాకంబుల్లెల్ణను కడకుదొలగ ॥ 
దివ్యనిర్వాణవదము సాధించిమించి ! బుణములేక భుజీంతు నిర్బ్రతుడనగుచు. 
మూఢుడు వ్రమాదములయందు మునుగుచుండు ! వండితుడు దాని దావుననుండనీడు 
అధ్రమాదంబు వాని సర్వస్వము సుమి / అవ్రమత్తుడు విపుల సౌఖ్యములబొందు 
బుద్దదేవుని ళరణంబుబొంది యిటకు ! వచ్చినాడ సుస్వాగతం బయ్యెనాకు ! 
అవగతము లేదు, దుర్మం[త్రణంబుగాదు /మూడువిద్యల బొందితి ముక్రిగంటి. ”” 


“అహింసకమాణవకుడు అంతఃపుర ద్రోహము చేయుచున్నాడని.”' 


“ఫీ! ఛీ! యేమిమాట. వాడు నా కొడుకువంటివాడు. మా యిరువురి మధ్య కొజివిబెట్ట 
వచ్చితిరా?”' 


ఆ గుంపు పోయినది. మరియొకజట్టు - మరియొకజట్టు మాటిమాటికి చెప్పుటతో 
ఆచార్యునకు కించకలిగినది. ఆ సందేహదృష్టితో భార్యను - శిష్యుని పరికించుచు వచ్చినాడు. 
వారిరువురి స్నేహపూర్వసంభాషణ మాతని సందేహమునకు ఊతయిచ్చినది. తనలో నిట్లని 
తలంచెను, 


“నేను వీనిని చంపింతునా, తనవద్దనుండు శిష్యుని చంపించినాడను అపవాదమునకు 
పాల్పడుదును. విద్యాధ్యయనము ముగిసిన పిదప ధక్షిణా రూపమున “వేయిమందిని చంపుమి ని 
ఆజ్ఞాపింతును. వాడట్లు ప్రవర్తించునపుడు యెవ్వడేని యొకడు పుటమార్చగలడు.”* 


అనుకొన్నట్లు కథ అంతయు నట్లే నడలినది. అహింసకు డిట్లనియె. 
“ఆచార్యా! మాది అహింసాకులము. ఆ ఘోరకర్మ మెట్లు జేతును?” 
“అబ్బాయీ! దక్షిణ యివ్వనిచో విద్యాఫల మెట్లంటును??? 


విధిలేక తెగతెంపు చేసి ఆయుధములను తీసికొని అరణ్యమున ప్రవేశించెను. ఆ 
ఆడవియందు కానబడినవానినెల్లను ఖండించుచు వచ్చెను. చివరకు వస్త్రమునైనను తీసికొనడు. 
లెక్కించుకొనుటకు అనువుగ వారి గ్రేళ్ళను నజికి మెడలో దండవైచుకొనువాడు. అందుచే వానిని 
అంగులిమాలు డనిరి. ఆ అరణ్యములోనికి జొరుటకు యెవ్వడును సాహసింపరైరి, దారి 
యంతయు పాడువడెను. అంగులిమాలుడును రాత్రుళ్ళయందు గ్రామములలో జొచ్చి తన్ని 
తలుపులు బ్రద్దలుచేసి లోన (ప్రవేశించి నిద్రించువారిని చెండాడువాడు. ఊళ్ళు పల్లెలు - 
నిగమములు నగరములు సర్వశూన్యములు కాజొచ్చుడు చుట్టుపట్టు మూడు యోజనముల 
పర్యంతము మనుష్యులు యిండ్లు వాకిళ్ళను వీడి, ఆలుబిడ్డలనువెంటగొని శ్రావస్త్రీ జేరికొని 
శిబిరములు వేసికొనిరి. ఒకనాడా ప్రజలు గుమియై రాజభవన స్రాంగణమునకు బోయి ఆ చెనటి 
చేయు ఉపద్రవమును రాజునకు విన్నవించి. 


చతుర్ధ ఖండము 293 


౮ 
అష్టక (పారాయణ) వర్గము (వి. పూ. 446) 


1 మంత్రపారంగతుడగు” బ్రాహ్మణు డొకడు బావరి యను వాడు రమణీయ 
మగు కోసల జనపదములను వీడి స్వర్గము నాకాంక్షించి దక్షిణ దేశమునకుబోయెను. 
అక్కడ * అశ్మకుని ఆర్యకుని రాజ్యముల మధ్యయందు గోదావరీ నదీతటమున 
ఉంఛవృత్తితోడను ఫలమూలాహారముతోడను కాలము గడపుచు నివసించెను. 


(1) సూత్ర నిపాతము 5 - 1 - 16. 


(2) ప్రసేసజితునకు పురోహితుడు. పేరు బావరి. వుహాపురుషలక్షణవులు 
మూడింటీతో కూడినవాడు. మూడువేదముల ప్రవీణుడు. పదునార్వురు ప్రధానశిష్యు లతనివద్ద 
విద్యను పఠించినారు. రాజగు ప్రసేనజిత్తునకు గూడ నితడే విద్యాగురుడు. ఒకానొకనాడు 
నరపాలునిజూచి బావరి యిట్లనియె. “మ్స 


“మహారాజా! నేను సంన్యసించెదను.?” 


“ఆచార్యా! తండ్రీ లేకపోయినను మిమ్ముజూచి ఊబడిల్లీతిని. మీరు సంన్యసించి 
పోవద్దు.” 


మహారాజా! అవశ్యము సంన్యసించవలెను.”' 


రాజు నివారింపలేక పోయెను. చేయునదిలేక, రేపటమాపట తాను దర్శించుట కనువుగ 
తనయుద్యానముననె సంన్యసించి యుండుమనెను. అతండును సమ్మతించి పదునారువేల 
పరివారముగల పదునార్వురు ప్రధానశిష్యులతో గూడి ప్రవ్రజించి రాజుగారి ఉద్యానవనముననె 
నివసింప దొడగెను. వుహీపాలుడును వారికి వలయు వస్తుసావుగ్రిని సవుర్చించుచు 
సాయం ఫ్రాతముల నారాధించుచు వచ్చెను. కొంతవడీ గడచినంత ఆచార్యుడగు బావరిని చూచి 
అంతేవాసు లిట్లనిరి. “ఆచార్యా! పట్టణప్రాంత మందుండు యీ ప్రదేశమున తపస్సునకు 
అంతరాయములు మెండు. ఎందేని యేకాంతమునకు పోవుదము పద.”” 


గురువొప్పుకొనెను. నరేంద్రు డెంతయొ నివారించియు యిసుమంతయు లాభములేక 
కొంత పరివారమును తోడిచ్చి వలయుచోట ఆశ్రమమును నిర్మించుకొండని పంపెను. వారును 
ఉత్తరమునుండి దిగజారివచ్చి దక్షిణాపథమును జొచ్చిర్షి 


(3) అ. క. అశ్మక ఆర్యకములు దాపుదాపుననుండు ఆంధ్రరాజ్యములు. ప్రస్తుతము 
నైజాం రాజ్యవఎటన జౌరంగాబాదునకు పరిసర ప్రాంతమై యుండనోపును. ఆ రెండు 
రాజ్యములమధ్య గోదావరి ప్రవహించి రెండుపాయలుగ చీలినది. అందు మూడుయోజనముల 
విస్గీర్ణముగల ద్వీప మేర్సడినది. 


294 శ్రిబుద్దచర్య 


ఆ దాపున నొక గ్రామము గలదు. అందుచే కూడిన ఆదాయముతో వారొక 
మహాయజ్ఞమును తలపెట్టి నిర్వర్తించి. అంతయు ముగిసినపిమ్మట ధూళిధూసరిత 
గాత్రుడుగు బ్రాహ్మణు డొకడు వచ్చి తనకైదువందల ద్రవ్యమును దానమిమ్మని 
కోరెను. బావరియు నతనిని యథోచితముగ సత్కరించి “ అయ్యా! ఉన్నదంతయు 
నిచ్చి వేసితిని. కడకు నా వద్ద నేమియు లేదే” యని బదులు చెప్పెను. “అడిగిన 
లేదందువా?”* యని కినిసి ఆ నవాగతవిప్రుడు “ఓయీ! నేటికి యేడవ దినము 
నీ తల యేడువ్రక్కలవుగాకి” యని భీషణముగ పల్కెను. ఆ దారుణవాక్కును 
విని బావరి యెంతయు వగచుచు అన్నాహారములను వదలి కృశింపజొచ్చెను. అయి 
నను అతని చిత్తము ధ్యానయుక్తమయ్యే యుండెడిది. విషణ్లుడగు నాతని స్థితిగతిని 
చూచి కనికరించి యొకానొక దేవత డగ్గజీ యిట్లనియె. 


“బావరీ! చింతింపకుము. శిరస్సనిననేమి? శిపాతమనిననేమి? మూర్దమ 
నిన నేమి? మూర్చాపాతమనిననేమి? అనెడి విషయపరిజ్ఞానము పాపమాధనలోభీ 
యగు మూఢున కేమి తెలియును? చింతింపకుము.”' 


“ఓ దివ్యపురుషా! మూర్దమనిన మూర్దాపాతమనిన నేమో తెలిసినచో నాకు 
తెలియజెప్పుము. 


“బావరీ! నేనుసైత మెటుంగజాలను. అది బుద్దపురుషుల జ్ఞానదర్శనము.”” 
“ఓ దివ్యుడా! లోకమునందట్టి వాడెవ్వడో ఊహించి చెప్పుము..”? 


“బావరీ! వినుము. కపీలవస్తుపురమునందు యిక్షాకులవంశమువాడై 
శాక్యపుత్రుడు జన్మించినాడు. సీద్దార్థగాతముడనబడు నతడు గ్ర వ్రజించియున్నాడు. 
బ్రాహ్మణా! అతడు సంబుద్దుడు. సర్వధర్మపారంగతుడు. రాగా దిమలనిర్ముక్తుడు. 
లోకమునకు ధర్మోపదేశము చేయుచున్నాడు. అతని పాలీకి పొమ్ము. ఆవశ్యకచర్చ 
నడపీ కొమ్ము.” 


బుద్దుడనుమాట వినినంతనె మేనుపులకరించినది. “ఓదివ్యదేవతా! అతడే 
యూరివాడు? ఏ దేశమువాడు? ఆ మహాత్ముని నేనెచ్చట గనుగొందును?”” 


““విఫ్రడా! ఆ నరలోకచూడామణి కోసలరాజ మందిరమగు శ్రావస్తిలో 
నున్నాడు.” 

ఇట్లు చెప్పి వేలుపు చనినంత బ్రాహ్మణుడు శిష్యులను పదునాటువురను 
బిలిచి యిట్లుగ్గడించెను. 


చతుర్ధ ఖండము 295 


“మాణవకులారా! ఒక హితము నుపదేశింతును. లోకమునందు బుద్దుడు 
త్సన్న మైనాడు. అట్టి వారిజన్మములరిది. వైళమ[శ్రావస్తికి పోయి ఆ పురుషపుంగవుని 
దర్శించి వచ్చెదరా?”' 


“అచార్యా! పోయెదముగాక. అతడు బుద్దుడని మేమెట్లు (గ్రహింపగలము?"? 


“నాయనలారా! వేదములందు మహాపురుషలక్షణములు ముప్పదిరెండు 
చెప్పబడినవి. వాటితో నొప్పినవాని జీవితమార్గములు రెండేరెండు. మూడవదారి 
లేదు. గృహవాసియైనచో లోకలోకములకు యేకచ్చ శ్రాధిపతి కాగలడు. యిల్లువిడచి 
సంన్యాసియైనచో వియచ్చరులు పిచ్చలింప సర్వోత్తమ్మార్గతుడు సమ్యక్‌ సంబుద్దుడ 
గుట నిక్కము. మీ రాయన కడకరిగి అడగదలంచిన ప్రశ్నలను అంతరంగముననె 
తలంచుకొనుడు. గుప్తరహస్యములను కూడ బుద్దులు గ్రహింపగల్లుదురు. “ 


అని గురుడానతిచ్చినంత అజితుడు - తిష్యమైత్రేయుడు - పూర్ణుడు - 
మైత్రగుడు - ధోతకుడు - ఉపశివుడు - నందుడు - హేమకుడు - తోదేయుడు 
- కల్పుడు - జాతుకర్ణి - భద్రాయుధుడు - ఉదయుడు -పోసాలుడు - 
మోఘరాజు - 'పైంగ్యుడు నను పదునాజువురు శిష్యులును ఆచార్యునకు 
సాష్టాంగవందనము లర్చించి సెలవంది అందటును జటామృగ చర్మధారులై ఉత్తర 
మున కేగిరి. 


క్రమముగ వారు అర్యకమునుండి ౫ 1. ప్రతిష్థానమును, 2. మాహిష్మతిని, 
3. ఉజ్జయినిని, 4. గోనద్దమును, 5. విదిశను, 5. వనసాహ్వయమును, 7. కౌశాం 
బిన్మి 8. సాకేతమును, 9. శ్రావస్తీని, 10. సేతవ్యమును, 11. కపిలవస్తువును, 
12. కుశీనారమును, మందిరమును, 13. పావాను, భోగనగరమును, వైళశాలిని, 
14. రాజగృహమును, దాటుచు పోయి మనోరమమగు 15. పాషాణక వైత్యమును 
చేరుకొనిరి. 


౫ 1. గోదావరికి ఉత్తర తీరమందుండు పైఠనము (జారంగాబాదుజిల్లా.) 2. నర్మదా 
నదికి ఉత్తరతటమున నేటి మహేశ్వరము లేదా మహేశము. 3. ఉజ్జెన్‌ - గ్వాలియర్‌ రాజ్యము. 
4. భోపాలమునకు సమీవమందలి ఒకచోటు. 5. వర్తమాన 'భిల్ఫా? (గ్వాలియర్‌ 6. (పవన 
నగరము) బాంసా (సాగరజిల్లా) 7. అలహాబాదుకు పశ్చివమున 30 మైళ్ళు. కోసం 
(అలహాబాదుజిల్లా) 8. అయోధ్య (ఫైజాబాదు. జిల్లా) 9. బలరామవురమునకు 10మైళ్లు 
సహేట్‌మహట్‌. (గోండాజిల్లా) 10. జైనశ్వేతాంబీ 11. తిలౌరా (నేపాల్‌) 12. కసయా 
(గోరఖపూర్‌ జిల్లా 13. పడరౌనా (కసయాకు 12 మైళ్ళు ఈశాన్యమున ,14. రాజగిరి 
(పాట్నా జిల్లా) 15. గిర్యక్‌ పర్వతము (రాజగిరినుండి ఆజుమైళ్ళు). 

F22 


296 శ్రిబుద్దచర్య 


అంతటవారు దప్పీగొన్నవాడు నీటినిబలె, వ్యాపారి లాభమునుంబోలె, 
యెండకు తపీంచినవాడు నీడనట్లు భగవంతుని దర్శన మపేక్షించుచు వడివడిగ 
పర్వతము నధిరోహించిరి. 


బుద్దభగవంతుడు యెదుట గూర్చొనియున్న భికుసంఘమునకు సింహగర్టన 
ముతో ధర్మోపదేశములు చేయుచున్నాడు. అజితుడు అమ్మహాత్ముని మేన లక్షణము 
లను పరికించి ముదితచిత్తుడై యొక్క చక్కిని గూర్చొని మానసికముగ నిట్లు (ప్రశ్నిం 
చెను. “మా ఆచార్యుని జన్మాదికమును, లక్షణములను, గో త్రమును, విద్యాబుద్దు 
లను తెలియజెప్పుడు?”' 

“బ్రాహ్మణా! నూటయిర్వదియేండ్లు ఆయుస్సు. గోత్రమును బట్టి బావ 
రియని పేరు. మహాపురుషలక్షణములు మూడుగలవాడు. మూడువేదములందు 
పారంగతుడు. ధర్మపరాయణుడు. ఏనూర్వురు శిష్యులకు పాఠము చెప్పుచు 
న్నాడు.” 

“ఓ మహాపురుష! బావరికిగల లక్షణములను విస్తరించి చెప్పుడు.” 


“మాణవకా! కనుబొమలనడుమ వెండ్రకులు, నొసటినితాకు నాలుక, కోశా 
చ్చాది తమగు లింగము ఈ మూడును లక్షణములు.”” 

ప్రశ్నను వినకనె సమాధానము చెప్పు నతనిమహత్త్వ్వమునకు నివ్వెఅపడి 
చేతులు జోడించి అంతరంగముననె మటీయు నిట్లు ప్రశ్నించెను.”” 

“భగవంతా! మూర్దము (శిరస్సు) ను మూర్చాపాతము (శిఈపాతము) ను 
గూర్చి బావరి తెలిసికొనగోరుచున్నాడు. దయచేసి వివరింపుడు.”” 


“విప్రకుమారా! అవిద్యను మూర్దముగ తెలియుడు. శ్రద్దా, స్మృతి, సమాధి, 
ఛంద, వీర్యములతో గూడిన విద్యను మూర్చాపాతినిగ గ్రహింపుము."” 


అజితమాణవకుని అశ్చర్యమునకు అంతుపంతు లేదు. మృగచర్మము నొక 
భుజముపై వైవికొని పాదములపై బడి యిట్లనియె. 


“ఓ చక్షుష్మంలా! శిష్యసహితముగ బావరి బ్రాహ్మణుడు పాదములకు 
వందనము లొనర్చుచున్నాడు. ప్రసన్న హృదయుడవు గమ్ము.” 


“బ్రాహ్మణా! శిష్యసహితముగ బావరి సుఖించుగాక. మాణవకకుమారా! 
చిరంజీవివై నీవును సుఖింపుము.? 


చతుర్ద ఖండము 297 


ఇట్లు బుద్దదేవు డాడిన శుభాలాపముల కెంతయు నలరి అతనిచే యనుమతి 
గొని యొక్కెడ గూర్చొని అజితుడు తథాగతుని ప్రథమమున నిట్లు ప్రశ్నించెను. 


అజితుడు: - 


భగవంతుడు: - 


అజితుడు: - 


భగవంతుడు: - 


అజితుడు: - 


భగవంతుడు: - 


అబితుడు: - 


భగవంతుడు: - 


తిష్య: _ 


అజితమాణవకుని ప్రశ్నలు 


లోకమును యేది కప్పినది?దేనిచే నిది ప్రకాశించుట లేదు? దేని 
తోనిదిలేపనము చేయబడినది? దీనికి మహాభయ మేది? 


అవిద్య లోకమును కప్పినది. ప్రమాదముచే నిది ప్రకాశించుట లేదు. 
ఆశతో నిది పూయబడినది. జన్మాది దుఃఖములు దీనికి మహాభయ 
ములు. 


నలుగడలను పాటు ప్రవాహములను నివారించునది యేది? ఆ(ప్రవా 
హములు దేనిచే కప్పబడుచున్నవి? 


లోకమునందలి ప్రవాహములన్నింటిని స్మృతి నివారించును. అవి 
ప్రజ్ఞచే కప్పబడుచున్నవి. 

ప్రజ్ఞయును, స్మృతియును నామరూపములే గదా? ఈ నామ రూప 
ములు యెక్కడ నిరుద్దమగుచున్నవి? 


విజ్ఞానము నిరోధింపబడినచో - అన్ని నామరూపములతో పాటు 
యిని కూడ నిరోధింపబడుచున్నవి. 


విజ్ఞాతధర్మములను, భిన్నధర్మములను, వాటి మార్గమును, ఆన 
తిమ్ము. 

కామములం దాసక్తుడుగాక, మనస్సును మలినము చేసికొనక 
కుశలధర్మ పరాయణుడై భిక్షువు ప్రప్రజితుడగుచున్నాడు. 


తిష్యమై శ్రేయ మాణవక ప్రశ్న 


ఈలోకమున సంతుష్టుడెవడు? ఎవనికి ఆశలు లేవు? చివరల రెంటిని 
యెజీంగి వధ్యస్థితుడ గువాడెవడు? ఎవ్వని మహాపురుషు 
డందురు? 


298 


భగవంతుడు: - 


పుణ్యకుడు:- 


భగవంతుడు:. 


పుణ్యకుడు:- 


భగవంతుడు: 


పుణ్యకుడు: - 


భగవంతుడు: - 


మైత్రగుడు:- 


భగవంతుడు: 


శ్రీబుద్ధవర్య 


కామములయందు తృష్టలేక తెలిసికొని ముక్తుడగు వాడు, అంత 
ములరెంటిని 'ప్రజ్ఞచే నెలీంగి వాటీయందంటు కొనక మధ్యస్టుడై 
యుండును. వానికి ఆశలు లేవు. వాడు మహాపురుషుడు. 


పుణ్యక మాణవక ప్రశ్నలు 


సర్వజ్ఞా! భగవంతా! ఈ లోకమునందు బుషులును మునులును 
క్షత్రియులును బ్రాహ్మణులును ఆయా దేవతలకు వేజువేటుగ 
యజ్ఞములను యేల కల్పించినారు? 


వారు ఈజన్మమందలి సుఖభోగముల కాంక్షించి బంధములనుండి 
విడివడ లేక యజ్ఞముల నేర్చజచినారు. 


ఆ యజ్ఞములను కల్పించినవారు అప్రమాదులై జన్మజరాపాశముల 
నుండి విముకులెనారా? 


సోమములు హోమములు జేయుచు కామలాభములకై లోభించి 
భవరాగము అం దనురక్తులై జన్మ జరలనుండి వారు గట్టెక్క లేదు. 


భగవన్‌! వారే గట్టెక్కక పోయినవో లోకమునందు దేవమనుష్యులలో 
నెవ్వడు జన్మజరలనుండి గట్టెక్కినాడు? 


లోకముయొక్క మొదలు చివర జూచి యెందును ఆశ లేక పొగలేని 
అగ్నివలె శాంతుడైనవాడు జన్మ జరాపారంగతు డగును. 


మైత్రగు మాణవక [ప్రశ్నలు 


దేవా! భావితాత్ముడవగు నిన్ను ప్రశ్నించుచున్నాను. లోకమునందీ 
విధవిధములగు దుఃఖములు యెక్కడినుండి వచ్చుచున్నవి? 


తృష్ణ మొదలగు ఉపధుల కారణముచే దుఃఖము లుత్సన్నమగు 
చున్నవి. ఆ ఉపధులకు అవిద్య కారణము. మూఢపురుషుడు 
దానిమూలమున పదింబది దుఃఖమున కబియగుచున్నాడు. నిజ 
మును గుర్జెటీగి దుఃఖోత్పత్తికి కూకటివేరగు అవిద్యను - ఉపధులను 
సంభవింపనీయరాదు. 


చతుర్ధ ఖండము 299 


మైత్రగుడు:- జన్మ జరామరణ శోక దౌర్మనస్యములతోడి ఈ భవసాగరమును 
ధీరపురుషు లెట్లు తరించుచున్నారు? 


భగవంతుడు:- ప్రత్యక్షధర్మమును యీ శరీరమునందే యెజీగి స్మరించి ఆచరించి 
తరించుచున్నారు. 


మైత్రగుడు:- భవతారకమగు ఆ ప్రత్యక్షధర్మమేది? 


భగవంతుడు: - క్రింద మీద లోపల వెలుపల కానవచ్చువాటీయందు తృష్ణను, అభిని 
వేశమును, సంస్కారమును, విజ్ఞానమును బో ద్రోచికొను నతడు 
భవసాగరమును తరించుచున్నాడు. అట్లప్రమాదియై విహరించు 
నతండు మమత్వమును కూలద్రోసీ, జన్మ జరామరణ శో కపరిదే 
వనముల నూడదన్ని దుఃఖమున కతీతుడయి యున్నాడు. ఓ 
భూదేవ కుమారా! జ్ఞాని, పరిగ్రహరహితుడు, కామభవనమునందు 
ఆసక్తి లేనివాడునగు బ్రాహ్మణుడు యీ భవసాగరమును గట్టై 
క్కుచున్నాడు. భవాభవముల సంగమును వదలి తృష్టాదిరహితుడైన 
విద్వాంసుడు జన్మజరాసముద్రమున కద్దరి చేరుచున్నాడు. 


ధోతకమాణవకుని ప్రశ్నలు 


ధోతకుడు:- హే బ్రహ్మన్‌! దయయుంచి వివేకధర్మము నుపదేశింపుడు. దాని 
నాశ్రయించి నెను శాంతుడనై, ముక్తుడనై విహరించెదను. 


భగవంతుడు:- ప్రత్యక్షమగు ధర్మమును యీ శరీరమునందే యెటింగి స్మరించి 
ఆవరించి తరించుము. ముక్తుడవై విహరించుము. 


ధోతకుడు:- భగవంతా! ఆ ప్రత్యక్ష ధర్మ మెద్ది? 
అని యడిగిన ధోతకునకు బుద్దదేవుడు, వెనుక మై త్రగునకు ఉపదేశించినట్లె 
ఉపదేశించెను. 
ఉపశివమాణవక ప్రశ్నలు 


ఉపశివుడు:- ఓ దేవా! ఈ మవాసంసార ప్రవాహమును ఒంటరిగ తరించుటకు 
సాహసింప లేకున్నాను. నాకొక ఊతను - తోడును పట్టుగొమ్మను 
చూపింపుము. 


300 


శ్రీబుద్దవర్య 


భగవంతుడు:- ఆకించన్యమును (ఏమియు లేదనుటను) గుర్తిటిగి స్మృతిమంతు 


ఉపశివుడు:- 


డవె, ఆ ఆకించన్యమునే ఆలంబనముగ గొని (ప్రవాహమును 
దాటుము. కామముల విడనాడుము. వాదవివాదముల విరతుడవ 
గుము. రాత్రిందివములు తృష్టాక్షయమునకై పాటుపడుము. 


కామభో గములందు విరక్తుడు “ఏమియు లేదను ఆకించన్యమును 
అవలంబించినవాడు పరమ సంజ్ఞ విమోక్షములనుండి విముక్తుడైన 
వాడు ఆ ఆకించన్యమున అచలుడై నిలువ గలడా? 


భగవంతుడు: - అట్టివాడు అందు అచలుడై నిలువగలడు. 


ఉపశివుడు:- 


ఓ సమంతచక్షూ! వాడందు అచలుడై బహువత్సరములు నిలిచినచో 
అందే వాడు ముక్తుడగునా? అటనుండియే వాని విజ్ఞానము 
(జీవుడు) జాతీపోవునా? 


భగవంతుడు: - గాలికి దీపజ్వాల ఆజీపోయి యిటుబోయిన దటు బోయినదని 


ఉపశివుడు:- 


చెప్పుటకు వీలుగానట్లు, మునియగువాడు నామ కాయమును 
దొజిగి అస్తమించుచున్నాడు. వ్యవహారమున కతీతుడైనాడు. 


అస్తంగతుడైనాడా? లేదా? యెప్పటికిని వాడు అరోగుడేకదా? 


భగవంతుడు:- అస్తంగతునకు (నిర్వాణ ఫ్రాప్తునకు) ప్రమాణము లేదు. అన్ని 


నందుడు;- 


ధర్మములును నశించిన తర్వాత అది యిది యని, అట్లిట్లని చెప్పుట 
మాత్ర మెట్లు మిగిలియుండును? 


నందమాణవక ప్రశ్నలు 


లోకమునందు మును లున్నారని ప్రజలు చెప్పుదురు. జ్ఞానము 
కలిగినవాడా? కఠోరతపస్సుల కాలము గడపువాడా? ముని యనగ 
నెవ్వడు? 


భగవంతుడు:- దృష్టిచే, సంప్రదాయముచే, శ్రుతిచే, పాండిత్యమువే యెవ్వనిని కూడ 


నందుడు: - 


“ముని యని పండితుడనడు. లోభమును విషమును వలె చూచి, 
ఆశను పిశాచివలె బావించిన వానినె నేను ముని యనుచున్నాను. 


కొందరు శ్రమణ బ్రాహ్మణులు మతముచే, శ్రుతమువే, వ్రత మునే, 
శీలముచే శుద్దికలుగునని చెప్పుచున్నారు. అట్టి ఆచరణ గలవారు 
జన్మమృత్యువుల నుండి కడతేఅగలరా? 


చతుర్ధ ఖండము 301 


భగవంతుడు: - అట్టివాడు కడతేట లేరని చెప్పుదును. 


నందుడు:- _ అట్లయిన దేవమనుష్య లో కములందు జన్మజరా మృత్యువులనుండి 
గట్టెక్కిన వాడెవ్వడో చెప్పుము? 

భగవంతుడు:- శ్రమణ బ్రాహ్మణుల నందటిని జరా జన్మములనుండి నివృత్తులని 
నేను చెప్పబోను. మతమును, శ్రుతమును, వ్రతమును, శీలమును 
వదలి - అనేకరూపములను వీడి - రాగాది ఆస్రవములను చీల్చి, 
తృష్ణాకయమును బొందిన నరులనె నేను గబ్టెక్కినవారనుచున్నాను. 
కడతేటీనవారనుచున్నాను. 


హేమక మాణవక ప్రశ్న 


హేమకుడు:- తొల్లింటివారు గౌతమునికంటె భిన్నముగ - “ఇట్లుండెను, ఇట్లుం 
డున్సు అది యంతయు నిట్టిదిట్టిదా నినాకు చెప్పెడివారు. ఆ ప్రసంగ 
ములు తర్కమును బెంచునవి. ఓ సమంతభద్రా! నా కవి నచ్చ లేదు. 
దేనిని తెలిసిన, దేనిని స్మరించిన, దేనిని ఆచరించిన లోకమునందు 
తృష్ణను దాటుదునోఅట్టి ధర్మము నుపదేశింపుము. 


భగవంతుడు:- ఇష్ట (మత) శ్రుత, సృత విజ్ఞాతములనుండి రాగమును యెడబా 
యుట ఫ్రరమగు నిర్వాణపదము. దానినెణీంగి స్మరించి ఆచరించి 
యీ జన్మమునందే నిర్వాణమును బొంది ఉపశాంతులై తృష్ణను 
దాటిపోవు చున్నారు. 


తోదేయ్య మాణవక ప్రశ్నలు 
తోదేయుడు:- కామళ్ళష్ణ లెవనికి లేవో, వాదవివాదముల నెవడు గడచినాడో వాని 
విమోక్ష మెట్టిదిగ నున్నది? 
భగవంతుడు: - వానికి విమోక్షము (యెనిమిది విధములు) లేదు. 


తోదేయుడు:- వాడు ఆశ్వాసన 'సహితుడా? అఆశ్వాసన రహితుడా? ప్రజ్ఞావం 
తుడా? ప్రజ్ఞావంతునివలె నుండువాడా? 
భగవంతుడు:- వాడు ఆశ్వాసన రహితుడు. ఆశ్వాస 'సహితుడు కాడు. ప్రజ్ఞావం 


తుడు. ప్రజ్ఞావంతునివలె నుండువాడుగాడు. కామభవములందు 
ఆసక్తి లేని యా మునిని, ఓ తోదేయా! అకించనునిగ గుర్తింపుము. 


302 


కల్ప్చుడు:- 


శ్రీబుద్దవర్య 
క్ర ల్పమాణవక ప్రశ్న 


మహాఘోరప్రవాహమున కొట్టుకొని పోవు నాకొక గడ్డను చూపిం 
పుము. తిరిగి నేను సంసారదుఃఖముల పాలుగాకుందును. 


భగవంతుడు:- అకించనత్వమె - దేనిని గ్రహింపకుండుటయె సర్వోత్తమ ద్వీపము. 


జొతుకర్టి: - 
లా 


దానినె నేను జన్మమృత్యు వినాశరూపమగు నిర్వాణముగ జెప్పుచు 
న్నాను. దానిని తెలిసి దానిని స్మరించి ఈ జన్మమునందే వాడు 
నిర్వాణమును పొందుచున్నాడు. వాడిక మారునివలలో పడడు. 


జాతుకర్ణిమాణవక ప్రశ్న 


ఓ సహజనేత్రా! సూర్యునివలె భూమిపై విహరించుచున్నావు. అల్ప 
ప్రజ్ఞాడనైన నాకు జరాజన్మముల నశింపజేయు ధర్మము నెజుంగ 
జెప్పుము. 


భగవంతుడు:- కామములయందలి లోభమును వదలి - నిష్కామనను పాదుకొల్చి 


కొని, దేనియందును ఆవాహన విసర్జనములు లేక, తొలుతటి 
దానిని తొలగించుకొని వెనుక దానిని గ్రహింపక మధ్య ఉదాసీనుడై 
ఉపశాంతుడగునానికి నామరూపములందు ఆసక్తి లేదు. సర్వానర్థ 
మూలములగు ఆగ్రవములు లేవు. వాడు తరించుచున్నాడు. 


భద్రాయుధ మాణవక ్రశ్న 


భద్రాయుధుడు:- మహాత్మా! మీ వచనములు వినుటకు ప్రోవయినాము. చక్కగ వ్యాఖ్యా 


నింపుము. మీ రఖిల ధర్మవేత్తలు గదా? 


భగవంతుడు:- సంగ్రహపరులగు ప్రాణులను వెంటబడి మారుడు వేచాడుతాడు. 


సం|గ్రహబుద్దిగలవారు మృత్యుదేవతకు బలి పశువులు. ఈ విషయ 
మెటింగి యెల్లయెడల సంగ్రహింపవలె నను తృష్ణను వదలుము. 


ఉదయమాణవక ప్రశ్నలు ' 


ఉదయుడు:- ప్రభూ! ప్రజ్ఞావిమోక్షమును గూర్చి చెప్పుము. 
భగవంతుడు; - కామరాగమును దౌర్మనస్యమును నడంచి, స్వానమృద్దమును కౌకృ 


త్యమును నివారించి ఉపేకాస్టృతితో పరిశుద్దమైన తర్క పూర్వక 
ధర్మమును ప్రజ్ఞా విమోక్ష మనుచున్నాగ. 


చతుర్ధ ఖండము 303 


ఉదయుడు:- లోకమునందు సంయోజన (బంధ) మెద్ది? దాని విచారణ యేది? 
ఏది నశించిన నిర్వాణము లభించును? 


భగవంతుడు:- లోకమునందు తృష్టయె సంయోజనము. వితర్కము దానికి విచా 
రణ, తృష్ణ నశించినచో నిర్వాణము లభించును. 


ఉదయుడు:. ఏమి స్మరించుచు వచ్చిన విజ్ఞానము నిరుద్దమగును? 


భగవంతుడు: లోపలి వెలుపలి వేదనలను అభినందించక, యిట్లు స్మరించుచు 
వచ్చిన ముముక్షువుయొక్క విజ్ఞానము నిరుద్దమగును. 


పోసాలమాణవక ప్రశ్న 


పోసాలుడు:- రూపసంజ్ఞలను పో ద్రోసి సర్వకామనలను వదలి 'లోపల వెలుపల 
నేమియులేదు' అని చూచెడి జ్ఞానముగల పురుషుడెట్లు వర్తించును? 

భగవంతుడు: సమస్తవిజ్ఞాన స్థితుల నెటింగి విముక్తుడగు తథాగతుడు దీనిని తమ 
పరాయణముగ నెటుంగుచున్నాడు. అకించన్య జనకమునకు ఉత్సా 
దకము అరూపరాగ నంది సంయోజనమని యిట్లు తెలిసి చూచు 
చున్నాడు. అట్టి చిరాభ్యాసశీలుడగు బ్రాహ్మణునియొక్క యీ 
జ్ఞానము తథ్యసత్యమైనది. 


మోఘరాజమాణవక ప్రశ్న 


మోఘరాజా:- నేను రెండుమార్లు శక్రుని ప్రశ్నించితిని గాని సమాధానమును 
బడ యనైతిని. దేవబుషియగు బుద్దుడు ముమ్మాజైనను సమా 
ధానమిత్తురట. అందుచే (ప్రశ్నించుచున్నాను. లోకమును యేవిథ 
మున చూచువానిని మృత్యుదేవత చూడలేదు? 


భగవంతుడు: - సదాస్మృతిని యెదుట బెట్టుకొని, లోకమును శూన్యముగ నెణీంగి 
అత్మదృష్టిని వీడిన వానిని మృత్యువు తొంగి చూడలేదు. 


వైంగ్యమాణవక ప్రశ్నలు 


పైంగ్యుడు:- నేను జీర్ణుడను - దుర్చలుడను - జరా జన్మములను నశింపజేయ 
జాలు ధర్మమును చెప్పీ నన్నుద్దరింపుడు. 


304 శ్రీబుద్దచర్య 


భగవంతుడు: - ప్రమళ్తులగు ప్రాణులు రూపముల నిమిత్తమై నష్టమగుచున్నారు. 
నీవు సంసారమున తిరిగి పుట్టకుండుటకై రూపములను వీడుము. 
తృష్టావ శులగు నరులు పలువిధముల పీడింపబడుట యెజింగి తిరిగి 
పుట్టకుండుటకొబికు తృష్ణను విడనాడుము. 


ఇట్లు భగవంతుడు బుద్దుడు మగధ దేశమున పొషాణవైత్యమున విహరించుచు 
దీనిని చెప్పెను. ఇది పారము (తీరము) ను జేర్చునది గాన పారంగమనీయ ధర్మమని 
చెప్పిరి. మతీయు పారాయణమని కూడ పేరిడిరి. 


జై 
శునకాది సూత్రములు (వి. పూ. 44ర్‌ - 443) 


+ సిద్దార్టబుద్దుడు శ్రావస్తియందు అనాధపిండకుని జేతవనారామమున 
విహారము చేయుచున్నాడు. ఒకనాడు భిక్షువులను సంబోధించి యిట్లనియె. 


“ఓ భిక్షువులారా! సనాతన కాలమునాటి బ్రాహ్మణుల ప్రాచీనధర్మము 
లైదును ఈనాడు కేవలము శునకములయందు మాత్రము గోచరించుచున్నవి. ఆనాటి 
బ్రాహ్మణు లెబ్టివారు? 1. బ్రాహ్మణ స్త్రీని మాత్రము పాందువారు. ఈనాటి బ్రాహ్మ 
ణులు అబ్రాహ్మణస్త్రీలనుసైతము పొందుచున్నారు. కుక్క తనజాతిని తప్ప అన్య 
జాతితో సంగమించదుగదా? కావున ప్రాచీనధర్మమును అవియె పాటించుచున్నవి. 
2, మరియు పూర్వీక బ్రాహ్మణులు బుతుమతియగు కాంతతో మాత్రము కలి 
యుచుండిరి. ఈనాడాహద్దేమియు లేదు. శునకములు బుతుకాలములందె మైథున 
మపేక్షించుచున్నవి. ౩. గతకాలమునాటి బ్రహ్మణులు కన్యను అమ్ముటయు లేదు; 
కొనుటయు లేదు. (ప్రేమతోడనె వారు ముడివేయబడువారు. ఈనాటి బ్రాహ్మణుల 
కథ అట్టిదికాదు. కాని శునీశునకములు (ప్రేపబద్ధములయ్యే వర్తించుచున్నవి. 4. 
వెనుకటి బ్రాహ్మణులు ధనధాన్యములను, వెండి బంగారములను కూడబెట్టియుంచెడి 
వారుకారు. కాని నేటి విప్రుల కదేపనియైనది. సంగ్రహబుద్ది కుక్కలకేమున్నది? 
5. తొల్లింటి బ్రాహ్మణులు యేపూట భోజనమును ఆపూట వెదకికొనెడివారు. నేటి 
వారో కక్కుర్తిగ కడుపుకుదిని కడమది సంచులకు నింపువారు. ఆ పెద్దలనాటి పద్దతి 
కేవలమా కుర్కురములందే కన్సడుచున్నది. ఈ |బ్రాహ్మణులయందు లేదు. 
అందువలననే పూర్వీక బ్రాహ్మణ పంచధర్మములు యీనాడు కుక్కలయందు 
మాత్రమె గోచరించుచున్నవని చెప్పితిని. 


౫ అ. ని.5- 4-4-1 (ఇరవై యేడవ వర్దావాసము శ్రావస్తి జేతవనమునందు) 


చతుర్ధ ఖండము 305 


ద్రోణసూత్రము 


+ యథారీతి భగవంతుడు జేతవనారామమునందె విహరించుచున్నాడు. 
ద్రోణుడను బ్రాహ్మణుడచ్చోటికరుదెంచి వుహాశ్రమణునితో కుశల ప్రశ్నము 
లాచరించి యిట్లనియె. 


“గౌతమా! నేనాయాచో ట్ల “ శ్రమణగౌతముఢు వయస్సు చెల్లిన వృద్ద బ్రాహ్మ 
ణులనుచూచి అభివాదనము చేయడు - ఆసనమర్శింపడు - ఆదరింపడి ని పలు 
వురు చెప్ప వినియున్నాను. అది యువితమేనా?”” 


“ద్రోణా! నీవు బ్రాహ్మణుడనని పంతమాడగలవా?”' 


““గౌతమా! అవును. తల్లి వంశమునుండియు తం డ్రివంశమునుండియు 
పవిత్రుడును, మంత్రవేత్తయు, అధ్యయనపరుడునగు వానిని చొక్కముగ బ్రాహ్మణు 
డనవలెను. నన్ను అట్టివానిగనె చెప్పనగును.. 


“ద్రోణా! మీరిప్పుడు చదువు, స్వాధ్యాయము చేయు వేదమం త్రములకు 
ప్రవక్త లును, కర్తలును నగు అష్టక వామక వామదేవ విశ్వామిత్ర జమదగ్ని అంగిరస్సు 
భరద్వాజుడు వశిష్టుడు కశ్యపుడు భృగువు మొదలైన పూర్వీకబుషులు 1. 
బ్రహ్మసముడు 2. దేవసముడు 3. మర్యాదకుడు 4. సంభిన్నమర్యాదకుడు 5. 
బ్రాహ్మణ చండాలుడని అయిదు విధముల బ్రాహ్మణులను చెప్పుచున్నారు. అయ్యా! 
అందులో నీవెవ్వడవు?” 


“గౌతమా! “మేము బ్రాహ్మణులము' అంతమట్టుకె నాకు తెలియును. నీవు 
చెప్పినది క్రొత్తవిషయము. దయచేసి సెలవియ్యండి.” 

“ద్రోణా! చెప్పెదను వినుము. బ్రహ్మసముడగు బ్రాహ్మణుడు మొదటివాడు. 
వాడు ఉభయవంశములనుబట్టియు పవిత్రడు. వేదములను పఠించుచు నలుబదియై 
దేండ్ల వజకు కౌమార బ్రహ్మచర్యమును పాలించును. అటుపిమ్మట ధర్మముచే సంపా 
దించిన ధనమును ఆచార్యునకు దక్షిణగ నొసగును. ఆ ధనము పాత్ర పట్టినంత 
గ్రహించుచువచ్చి భిక్షాచర్యవలన సంపాదించినదియెగాని కృషివలన, వాణిజ్యము 
వలన, గోపాలనమువలన, శన్త్రజీవికవలన రాజపురుషదాస్యమువలన ఏదేని శిల్ప 
మువలన సంపాదించినదిగాదు. గురుదక్షిణ నర్చించిన పిమ్మట తలను గడ్డమును 


*ల౪.నిిర్‌-4-5-2 


306 శ్రిబుద్దచర్య 


గొరిగించుకొని ప్రవ్రజితుడై మైత్రీయుక్త చిత్తముతోడను, కరుణాయుక్తచిత్తము 
తోడను, ముదితాయుక్తవిత్తముతో డను, ఉపేక్షా యుక్తచిత్తముతో డను గూడినవాడై 
దిక్కుదిక్కులనన్నిటిని తన దివ్యచిత్తమున ముంచి తేల్పుచు విహరించుచున్నాడు. 
అట్టివాడు శరీరమును వదలిన పిదప బ్రహ్మలోకమున నుత్పన్నమగుచున్నాడు. 
వాడె బ్రహ్మసముడగు బ్రాహ్మణుడు. 

ద్రోణా! దేవసముడగు బ్రాహ్మణుడు రెండవవాడు. ఉభయవంశముల పరి 
శుద్దుడు. నలుబదియైదేండ్ల యీడువజకు కౌమార బ్రహ్మచర్యమును పాలించు 
వాడు. ధర్మార్జితమగు ధనమును ఆచార్యునకు దక్షిణనిచ్చి ధర్మపత్నిని చేబట్టుచు 
న్నాడు. ధనమిచ్చి కొనక ధారాదత్తమగు కన్యను గ్రహించుచున్నాడు. కేవలము 
బ్రాహ్మణ స్త్రీనె పరిగ్రహించును. క్షత్రియ, వైశ్య, శూద్రస్త్రీల పొంతకుబోడు. చూలు 
నిలిచిన కాంతను కలియడు. పాలిచ్చుపడతిని పొందడు. గర్భవతితో కలిసినచో 
అతిమేహరోగ సంతతి కలుగును. పాలిచ్చుపడతిని బొందినచో సంతానము అశుచి 
ప్రతిపీతనామకమగును. మరియు వాడు బుతువేళల నతిక్రమించడు. అతనిపల్ని 
కామమదమున భోగము నపేక్షించునదిగాదు. ప్రజార్థమై మాత్రమె రతి నపేక్షించు 
నది. ఇట్లు పుత్రుడును పుత్రికయు కల్లినమీదట ఆ బ్రాహ్మణుడు సంన్యసించుచు 
న్నాడు. క్రమముగ ప్రథమధ్యానమును, ద్వితీయధ్యానమును, తృతీయధ్యానమును, 
చతుర్ధధ్యానమునుబొంది విహరించుచున్నాడు. శరీరమును వదలినంత స్వర్గలోకము 
నందు సంభవించుచున్నాడు. వీడె దేవసమ బ్రాహ్మణుడు. 


ద్రోణా! మర్యాదక బ్రాహ్మణుడు మూడవవాడు. ఉభయవంశపవిత్రుడు. 
నలభై యైదేండ్లు కౌమార బ్రహ్మచర్యమును పాలించి ధర్మముతో ఆచార్యదక్షిణనిచ్చి 
ధర్మపత్నిని గ్రహించి సంతానము నుత్సాదించి యింటనె నివసించును. ప్రవ్రజితుడు 
కాడు. పెద్దల మర్యాదను దాటిపోడు. వీడె మర్యాదక బ్రాహ్మణుడు. 


ద్రోణా! సంభిన్న మర్యాదక బ్రాహ్మణుడు నాల్గవవాడు. వీడును పైవానివలెనే 
ఉభయవంళ శుద్దుడు. కౌమార బ్రహ్మచర్యధారి. ఆచార్యదక్షిణను ధర్మముతో సమ 
ర్రించినవాడు. కాని పత్నీ గ్రహణము ధర్మముచేనైనను, అధర్మముచేనైనను చేయును. 
బ్రాహ్మణగస్త్రీని క్షత్రియ స్త్రీ నికూడ పొందును. బుతుకాలముల పాటింపు లేదు. 
ఆర్య బ్రాహ్మణుల మర్యాదలో నిలువడు. వీడు సంభిన్నమర్యాదకుడు. 


ద్రోణా! బ్రాహ్మణచండాలుడు అయిదవవాడు. వీడు ఉభయవంశముల 
పరిశుద్దుడు. నలువదియైదేండ్లు బ్రహ్మచర్యపాలనముచేసి ధర్మముతోనూ అధర్మ 


చతుర్ధ ఖండము 307 


ముతోనూ ధనమును సంపాదించి ఆచార్యదక్షిణను సమర్పించును. ధర్మమును 
అధర్మమును సరకుగొనక భార్యను స్వీకరించును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది 
(స్త్రీలతో సంగమించును. బుతుకాలముల హద్దులేదు. అతని పత్ని కామమదమున 
రతి నపేక్షించును. బ్రతుకుకొజ్టై వాడన్నివృత్తులలోను దిగబడును. “అన్నివృత్తులలో 
- అన్ని పనులలో ప్రవేశించి జీవికను గడపు నీవు బ్రాహ్మణుడ వెట్లయ్యెదవ ని 
యెవ్వడైన నడిగినవో “అగ్నికి కాల్చరాని దొకటి లేదు. ఏదికూడ అగ్నినంటుకొనదు. 
పోపొమ్మ ని తన్ను సమర్దించుకొనును. వీడె బ్రాహ్మణ చండాలుడు. పూర్వబుషు 
లిట్లు చెప్పిరి. అయ్యా! ఈ అయిదుగురిలో నీ వెవ్వడవు? 

“గౌతమా! నిజమునకు నేను కడవానితో తూగుటకూడ కనాకష్టము. భంతే! 


ఆశ్చర్యమాశ్చర్యము. నేటినుండి నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ అనుగ్ర 
హింపుము.”” 


సహస్ర సూత్రము 
* ఒక సమయమున భగవంతుడు (శ్రావస్తియందు * రాజకారామములో 
విహరించుచున్నాడు. అట్టియెడ వేయిమంది భిక్షుణీ జనము బుద్దదేవుని సన్నిధాన 
మున కరుదెంచి అభివాదనములు జేసి యొక చక్కిని నిలువబడిరి. వారిని జూచి 
భగవంతు డిట్లనియె. 


(స. ని. 54:2:2. 


(2) అ. క. రాజునిర్మించిన ఆరామము కాబట్టి రాజుకారామమనిరి. కోసల రాజా 
ప్రసేనజిత్తుడు దీనిని నిర్మించినాడు. 


ప్రథమ బోధియందు (బుద్దత్వమునకు తర్వాత యిర్యదియేండ్లు) భగవంతుని 
కీర్తిప్రతిష్టలు పెచ్చుపెరుగుటను సహింపలేక తైర్ధికులిట్లు విచారించి8. '“శ్రమణగౌతమునికిట్టి 
యశస్సు కల్లుటకు యేదేని కారణముండవలెను. దీనికి మూలము యే తపస్సుకూడ గాదు. 
భూమి శిరస్సును ఆక్రమించి దానిపై విహారమును కట్టించి నివసీంచుచున్నాడు. ఇది దాని 
ప్రభావమే. మనముకూడ ఆ జేతవనమునకు దాపున ఆరామమును నిర్మింతము” అని వారు 
తలంచి శిష్యుల మూలమున నొక లక్ష ద్రవ్యమును సంపాదించి రాజేంద్రుని వద్దకుబోయి 
యిట్లనిరి. “నరపాలా! మేము జేతవన సమీపమున నొక తెర్జికా రామమును కట్ట నుద్యమించితిమి. 


308 శ్రీబుద్దచర్య 


“ఓ భిక్షుణులారా! ఆర్యశ్రావకుడు చతుర్విధములగు ధర్మములతో గూడి 
స్రోతాపన్నుడగుచున్నాడు. (స్రోతాపన్నుడు = జూథీపోని స్టీరసంబోధిని పొందిన 
వాడు) ఆ నాల్గింటిని చెప్పెదను వినుడు. ఆర్యశ్రావకుడు1. బుద్దునియందు అత్యంత 
ప్రసన్నుడై, భగవంతుడు లర్గతుడు సమ్యక్‌ సంబుద్దుడని స్మరించుచు 2. అతని 
ధర్మమును 3. సంఘమును స్వాఖ్యాతమనియు ప్రత్యక్షఫల ప్రదమనియు భావించుచు 
కమనీయములగు 4. ఆర్యశీలములందు కూడుకొనినవాడై భిక్షువు స్రోతాపన్నుడగు 
చున్నాడు. 


శ్రమణగౌతముని వలనగాని అతని శిష్యుల వలనగాని యెట్టి అటంకమును కలుగకుండ తాము 
నివారింప వలసినది” అని చెప్పి కొంత లంచమిచ్చిరి. రాజా దానిని గ్రహించి “పాండు - మీపని 
చేసికొండని” పంపీంచెను. వారును ఆయా సామానులను చేరవేసుకొని సేవకులతో పనులు 
జేయించుచుండిరి. 


చేరువనే కలకలము గల్లుటవిని భగవంతుడు గంధకుటినుండి బయటకు వచ్చి ఆనందుని 
బిలిచి “ఆనందా! ఏమిటా కోలాహలమి” ని యడిగెను. 


“భంతే! మన చెంతనే తైర్టికులు తైర్జికారామమును నిర్మించుటకు దొడంగినారు.”' 


“ఆనందా! ఇది చట్టమునకు విరుద్దము. భిక్షుసంఘమునకు ప్రతికూలము. 
హాయిరాజుతో చప్పే నివారంవజేయుము.”” ఆనందస్థ్రవరుడు క“ంత భిక్షుసంఘముతో కూడి 
రాజద్వారమునకు పోయి లోనికి రాజునకు చెప్పి బుత్తెంచెను. లంచము తినిన దోషమున 
నరపాలుడు బైటికి మొగము చూపలేదు. రెండవతూరి తథాగతుడు సారిపుత్రమౌద్గల్యాయనుల 
బంపెను. ఫలశ్రుతి మొదటివలెనె నైనది. అంత భగవంతుడె స్వయముగ బయలుదేరి రాజభవన 
ప్రాంగణమునకు వచ్చి నిలలినంత మహారాజా వార్తవిని సంభ్రమముగ జనుదెంచి సాదరముగ 
అసనమును సమర్పించెను. శాస్త యిట్లనియె. “రాజా! తొల్లి మహాపరాక్రమియగు కురురాజు 
బుషుల కన్యోన్యము కలహము గలీగించి సర్వనాశమై పోయెను.” 


భగవంతుడాడిన ఆ మాట సూటిగ తనకె తగులుటచే భూపాలుడు తాను చేసిన 
అకృత్యమునకు వగచి భటులను పంపించి తెర్ధికుల వెళ్ళగొట్టించెను. సామానులను కూడ తన 
వశమె చేసికొనెను. ఆ చోటనే వాటితోడనె ఒక ఆరామమును నిర్మింపజేసి బుద్దదేవునకు 
సమర్శంచేను. ఆటెయె రాజకొరామము. 


చతుర్ధ ఖండము 309 


సుందరికా భారద్వాజసూ త్రము 


+ ఒకానొకప్పుడు భగవంతుడు బుద్దదేవుడు కోసలదేశమునందు సుందరి 
కానదీతీరమున విహారము చేయుచుండెను. 


భారద్వాజుడను బ్రాహ్మణు డొకడు ఆ యేటిఒడ్డున అగ్నిహోవముము 
జేయుచు ఆహుతు లిచ్చి ముగించి ఆసనమునుండి లేచి నలుకడల కలయబరికించి 
“ఈ హవ్య శేషమును భుజించుటకు అర్హుడెవ్వడా' యని వితర్కించెను. ఒక్కింత 
దూరమున నొక వెట్టు క్రింద ముసుగు వేసికొని కూర్చొనియున్న బుద్దదేవుని జూచి 
హవ్య శేషమును యెడమ చేతను, కమండలువును కుడిచేతను గొని సమీపించి 
వచ్చెను. అడుగుల సవ్వడి విని భగవంతుడు ముసుగు దొలిగించి చూచెను. వెంటనె 
భారద్వాజుడును “ఓహో! ముండకుడు (బోడివాడు.) ముండకుడు (బోడి 
వాడు)” అని ఛీదరించుకొని వెనుకకు రెండడుగులు వైచి “ఇట్టివారిలోను బ్రాహ్మ 
ణులుకూడ నుండుటకద్దు. విచారించి తెలిసికొందునుగాకి యని వెండియు బుద్దుని 
వద్దకుబోయి యిట్లనియె. 


భారద్వాజుడు:- “అయ్యా! తామే జాతివారు?” 
భగవంతుడు: - 


“జాతినడుగకుమోయి! ఆచరణమడుగు కట్టెలో నగ్నిపుట్టుటగాంచలేదె 
హీనకులమందునైన ప్రజ్ఞానఘనుడు పుణ్యుడు తపస్వి జన్నింపబోలడొక్కొ 
యెవడు సత్య వ్రతుడొ దాంతుడెవడొ వేదశిఖలనెటీగెనొ యెవ్యండు శిష్టశీల 
సమ్మతుడా వాడు దినము యజ్ఞావశిష్టమైన ఆహారమునె ప్రీతి నారగించు.”' 

భారద్వాజుడు:- **నా యిష్టము ఫలించినది. గౌతమా! నీవు బ్రాహ్మణుడవు. నీ 
యట్టి వాడు లభింపకపోవుటవేతనే యజ్ఞ శేషము పరుల పాలగు 
చున్నది. దయ చేసి దీనిని భుజింపుడు.”' 

భగవంతుడు:- “ బ్రాహ్మణా! నేనీ భోజనమును గూర్చి *గాధ'ను పాడితిని. ఇది 
నాకు భుజింపరానిదైనది. గాధమూలమున ప్రసంగించిన దానిని 
బుద్దులు పరిత్యజించెదరు.?? 

భారద్వాజుడు:- ““గౌతమా! తగిన పాత్రను బొంది దాత పుణ్యవంతుడగుచు 
న్నాడు. ఈ హవ్య శేషమును మటీయెవ్వరికిత్తును?"? 


_శసం. ని. 7-1-9. 


310 (శ్రీబుద్దచర్య 


భగవంతుడు:- “బ్రాహ్మణా! తథాగతుడు లేదా అతని శిష్యులు తప్ప దీనిని తిని 
జీర్ణించు కొను వాడెవ్వడును నాకు పాడగట్ట లేదు. కాబట్టి గడ్డి 

లేనివోటగాని, ప్రాణికోటిలేని నీటగాని దీనిని వదలుము.:” 
ఇట్లు భగవంతు డానతిచ్చిన భారద్వాజాడును ఆ హవ్య శేషమును ప్రాణిరహీత 
మగు జలమునందు విసర్టించెను. వెంటనె నీటినుండి చిటపట చిటపట యని ధ్వని 
బయలు దేతీనది. దానిని జూచి వెజగు పడి భారద్వాజుడు వడివడి భగవంతుని 
కడకు పరుగిడి వచ్చి యొక యోర నిలువబడెను. సంబో ధినాథుడు పలుకుచున్నాడు. 

“బ్రాహ్మణా! పుల్లలకగ్గపెట్టి పుణ్యాత్ముడవైతినని తలంచితివా? పవిత్రత 
దీని చేతనె లభించునని పండితులు పలుకరు. ఈ పై పై బూటకములతో భావశుద్ది 
యేర్చడునా? వెట్టీవాడా? ఈ కట్టెలను కాల్చుకొనుటమాని అంతర్జాతిని వెలిగిం 
ఫుము. నిత్యాగ్ని హో శ్రివై నిత్యఏకాంతివై బ్రహ్మచర్యమును పాలింపుము. నే నట్టి 
వాడనై యున్నాను. నీ అభిమానము కట్టెలమోపు, క్రోధము ధూమము. అసత్య 
భాషణము బూడిద. నాలుక స్రువము. హృదయము జ్యోతి వెలుగు ప్రమిదె. తన్ను 
దాను నిలుపుకొనినవాడు జ్యోతిని దర్శించును. వివ్రవరా! ధర్మమను మడువుగలదు. 
దానికి శీలమను రేవున్నది. సత్పురుషులు దానిని పొగడుచుందురు. వేదాంతి 
యగువాడు దానియందు మునిగి తడియకుండగనె ఆవలిదరి చేరికొనును. 
శ్రేయస్సు, సత్యధర్మములపై - సంయమ బ్రహ్మచర్యములపై ఆధారపడియున్నది. 
అట్టి ఆంతర్యజ్ఞముల నొనర్చినవారికి నవుస్కరింపుము. వారు లోకానికి 
జ్యోతిస్తంభాలని నేను చెప్పుచున్నాను.” 

ఆ మధుర బోధాసుధారసముల చెవులపండువుగనాని సుందేరిక భరద్వా 
జుడు “గౌతమా! ఆశ్చర్యము అబ్బురము. నన్ను నేటినుండి సాంజలిశరణాగత 
ఉపాసకునిగ అనుగ్రహింపుమ' ని వేడుకొనెను. కొన్నాళ్ళకు ఆయుష్మంతుడు 
భరద్వాజుడు ల్ఞ్లతులం దొకడాయెను. 


ఆత్మద్సీప సూత్రము 


శ శ్రావస్తియందు జేతవనారామమున భగవంతుడు బుద్దుడు విహరించుచు 
భిక్షువుల సంబోధించి యిట్లనెను. 


* సం. ని. 21- 5-1. భగవంతుడు ఇరవై యెనిమిదవ వర్షావాసము 
శ్రావస్తియందును, ముప్పదియవది జేతవనమందును. 


చతుర్ధ ఖండము 311 


“భిక్తువులారా! ఆత్మశరణ్యులై (స్వావలంబులు), ధర్మశరణ్యులై, అన్యము 
నాశ్రయింపక విహరింపుడు. అట్టి మీరు కారణసహితముగ పరీక్షింపుడు. శోక 
దుఃఖములు యెక్కడినుండి వచ్చుచున్నవి. భికువులారా! ఆర్యధర్మముల నెజుంగని 
పృథగ్ణనుడు రూపమును అత్మగనో , రూపవంతుని అత్మగనో ఫ్‌ ఆత్మయందు రూప 
మునో, రూపమునందు ఆత్మనో చూచుచున్నాడు. అట్టివాని రూపము చెడిపోవు 
చున్నది; మార్పొందుచున్నది. అప్పుడు శోకదుఃఖములు ఉత్పన్నమగుచున్నవి. 
రూపములయొక్క అనిత్యతను గమనించి '“పూర్వమందలి రూపములు - యిప్పటి 
రూపములు అన్నియు అనిత్యములు, దుఃఖములు విపరిణామ ధర్మములుగలవి 
అని లెస్సగ నెజింగిన శోకదుఃఖములు జాటిపోవుచున్నవి. నశించుచు న్నవి. వాడు 
నిర్భయుడగుచున్నాడు. సుఖవిహారి యగుచున్నాడు. అట్టివానిని ముక్తుడందురు. 


భిక్షువులారా! ఆర్యధర్మముల నెజుంగని పృథగ్టనుడు వేదనను ఆత్మగనో, 
వేదనావంతుని ఆత్మగనో, ఆత్మయందు వేదననో, వేదనయందు ఆత్మనో చూచు 
చున్నాడు. వాని వేదన నిహతమగుచున్నది. మార్పొందుచున్నది. అప్పుడు శోక 
దుఃఖము లుదయించుచున్నవి. వేదనలయొక్క అనిత్యతను గమనించి “పూర్వ 
మందలి వేదనలును, యిప్పటి వేదనలును అన్నియు ననిత్య దుఃఖ విపరిణామధర్మ 
ములు కలవి యని లెస్సగ నెటీంగినచో శోకదుఃఖములు నశించుచున్నవి. వాడు 
నిర్భయుడై సుఖవిహారియగుచున్నాడు. అట్టివానిని ముక్తుడందురు. 

భిక్షువులారా! అట్లే మరియు పృథగ్ణనుడు సంజ్ఞాసంస్కారవిజ్ఞానములను 
ఆత్మయనియొ, సంజ్ఞాసంస్కార విజ్ఞానములు గల వానిని ఆత్మయనియొ, 
ఆత్మయందు సంజ్ఞాసంస్కార విజ్ఞానములనో , సంజ్ఞాసంస్కార విజ్ఞానములయందు 
ఆత్మనో చూచుచు న్నాడు. వాని సంజ్ఞాసంస్కార విజ్ఞానములు నిహతమగుచున్నవి. 
మార్చ్పొందుచున్నవి. అప్పుడు శోకదుఃఖము లుదయించుచున్నవి. సంజ్ఞాసంస్కార 
విజ్ఞానముల అనిత్యతను గమనించి *తొల్లిటి సంజ్ఞాసంస్కార విజ్ఞానములును, 
యిప్పటి సంజ్ఞాసంస్కార విజ్ఞానములను అన్నియు అనిత్యదుఃఖపరిణామ ధర్మములు 
కలవియె యని లౌస్పగ నెటీంగినచో శోకదుఃఖములు నశించుచున్నవి. వాడు 
నిర్భయుడై సుఖవిహారియగుచున్నాడు. అట్టివానినె ముక్తుడందురు. 


మల్లికా సూత్రము 
శ అదియొక సమయము, తథాగతుడు శ్రావస్తియందు జేతవనారామమున 
విహరించుచున్నాడు. అట్టియెడ రాజగు ప్రసేనజితుడు భగవంతునికడకరుగుదెంచి 


* సం.ని ౩-2-6 
F23 


312 శ్రీబుద్దవర్య 


అభివాదనములు చేసే యొకచోట గూర్చొనెను. అంతలో నొక పురుషుడు కోసల 
నరేంద్రుని వద్దకు వచ్చి రహస్యముగ “దేవా! మల్లికాదేవి కొమార్తెను కనిన? దని 
చెవిలో చెప్పెను. ఆ మాటను వినినంతనె ప్రసేనజితుడు విషణ్ణువదనుడయ్యెను. 
సర్వజ్ఞుడగు బుద్దదేవు డావిషయమును గ్రహించి యిట్లనియె. 


“మహారాజా! అత్తమామలయెడ భక్తిగలది, పతియే పరమ గతిగ తలంచినది, 
ప్రజ్ఞాశీలముల నొప్పునదియగు (స్త్రీ, పురుషునకంటె గ్రేష్టమనుట నిక్కము. అట్టి 
కాంతయందు జన్మించిన పురుషుడు శూరవీరుడై దిక్కులకు అధిపతియగుచు 
న్నాడు.” 

౧౦ 
స్వర్ణాదిసూత్రములు (వి. పూ. 442 - 441) 


* భగవంతుడు బుద్దుడు శ్రావస్తియందు అనాధపిండకుని జేతవనారామమున 
విహారము చేయుచుండెను. 


ఆయుష్మంతుడు మవాకాత్యాయనుడు * అవంతీదేశములో కురరగృహసం 
బంధ మగు ్రపాతపర్వతముపై నివాసము చేయుచుండెను. అట్టియెడ స్వర్ణకోటి 
కర్ణుడను ఉపాసకుడు ఆయుష్మంతుడగు మహాకాత్యాయనునకు ఉపస్థాపకుడుగ 
(పరిచారకుడు) నున్నాడు. వాడొక నాడేకాంతమున గూర్చొని వితర్కించుచు 
“ఆర్యుడగు మహాకాత్యాయను డుపదేశించు ధర్మము మిగుల పరిశుద్రమైనది. దానిని 
గృహములలో కావుర మొనర్చువారు సాధించుట దుష్కరము. కాబట్టి నేను 
ప్రవ్రజించెదన” ని తలంచెను. 


అంతట నొకనా డదను చూచి స్వర్టుడు మహాకాత్యాయనుని చెంతకరిగి 
తనకు పొడమిన అభిలాష నెటీంగించి “నన్ను ప్రవ్రజితుని చేయుముని కోరెను. ఆ 
మాట విని మహాకాత్యాయను డిట్లనియె. 


“స్టర్థా! బ్రహ్మచర్య పాలన మనునది మాటలతో గాదు. యావజ్జీవము 
ఏకాహారియై, ఏకశయ్యాపరుడై యుండవలసియున్నది. అంతకంటె యిప్పటివలె 
గృహస్టుడవై యుండి బుద్దశాసనము ననుసరించుచు పర్వదినములయందు 
(బ్రహ్మచర్య |వ్రతనిష్ణ డవై యుండుము.” 


(1) ఉదాన 5-6 (2) ఇప్పటిమాల్వా 


చతుర్ధ ఖండము 313 


స్వర్ణునకు ప్రవ్రజ్య కావలెనను ఉబలాటము తత్కాలమున తగ్గినది. మరికొన్ని 
దినములు గడచినవి. మరియు తన్ను తాను ప్రేరేపించుకొని మొదటివలెనే మహా 
కాత్యాయనుని వద్దకు బోయి అభ్యర్థించెను. 


ఇట్లు మూడు పర్యాయము లైనంత మహాకాత్యాయనుడు స్వర్ణకోటికర్ణ 
ఉపాసకునకు శ్రామణేర భిక్షుదీక్ష నొసంగి పదంపడి మూడేండ్లు గడచినంత 
పదిమంది భిక్షువులను ప్రోగుజేసి అతని నుపసంపన్నుని జేసెను. 


ఆయుష్మంతుడగు స్వర్డున కొకప్పుడు భగవంతుని దర్శింపకుతూహల మొద 
వినది. “ఇన్నాళ్లు భగవంతు డట్టివాడిట్టివాడని చెప్పగ వినుటయేగాని ప్రత్యక్షముగ 
నేను దర్శించియుండలేదు. ఆమ్మహానుభావు డున్న చోటికి బోయి దర్శనము చేసి 
కొని వత్సునిని నిశ్చయించెను. 


అంతట సాయంకాల ధ్యానమునుండి లేచి ఆయుష్మంతుడు స్వర్ణుడు ఆచా 
ర్యుడగు మహాకాత్యాయనునివద్ద కరిగి తన మనోరథము నెటీగించి బుద్దదేవుని 
సన్నిధికరుగ ననుజ్జ వేడికొనెను. అతని సదభిలాషకు ముదితహృదయుడై 
మహాకాత్యాయనుడు “* కుమారా! లెస్స! లెస్స! భగవంతుని ల్లర్లతుని సమ్యక్‌ సంబు 
ద్దుని సందర్భ్శనమునకు అవశ్యము పోయిరమ్ము. సుందరుడు సుప్రసన్నుడు సుమ 
నోహరుడగు సుగత దేవునకు నామాటుగ ప్రణమిల్లి నా మాటలలో కుశల ్రళ్ళ 
లందింపుము. పొమ్ము? అని ఆనతిచ్చెను. మహాప్రసాదము, పోయివత్తుని” ని 
సోణుడు (స్వర్ణుడు) తన శయనాసనములను పాత్రచీవరములను వెంటగొని 
భగవంతుడుండు శ్రావస్తీనగరమును, క్రమముగ చారికనొనర్చుకొనుచు వచ్చి చేరి 
అనాధపిండకుని జేతవనారామమును జొచ్చెను. 


లోనికరిగి బుద్దచం[డ్రునకు సాష్టాంగమెటగి యొక్క చక్కిని గూర్చొని 
“భంతే! మా ఉపాధ్యాయుడగు మవాకాత్యాయనుడు భగవానులవారి శ్రీపాద. 
ములకు నమస్కరించుచున్నాడి' ని విన్నవంచెను. 


““భిక్షూ! మీ రందటును కుశలురెగదా? శరీరయాత్ర నెమ్మదిగనె సాగు 
చున్నది గదా? ప్రయాణములు సుఖకరములెగదా?” 


“దేవా! అంతయు ననుకూలమె.”” 


పమ్మట భగవంతు డానందుని ఏలిచి *“*ఆనందా! ఈ ఆగంతుక భిక్షునకు 
శయనాసనములనిచ్చి బస చూపింపుము.”” అని వ్రాకుచ్చెను. ఆయుష్మంతుడు 


314 శ్రీబుద్దచర్య 


ఆనందుడును సోణభిక్షువునకు వలయు నాస్తరణముల నిచ్చి భగవానుడు విహరించు 
భవనమునందే వానికి వసతిని చూపించెను. బుద్దదేవుడును వేకువనె లేచి స్వర్దునితో 
“భికూ! నీవు నేర్చిన ధర్మప్రసంగము నేదైన నొకదానిని ఒప్పింపుము” అని ఆదే 
శించెను. 


“స్వామీ! మంచిది” ని మాజుపల్కి పదునాటు అష్టకవర్గకములను పారాయ 
ణము చేసెను. చక్కగ స్వరసహితముగ వలికిన సోణభిక్షువును ప్రశంసించుచు అమ్మ 
హాత్ముడు “భిక్షూ! చాల చక్కగ నేర్చితివి. విస్సష్టమును, కల్యాణయుక్తమును, 
అర్జవిజ్ఞాపన యోగ్యమును నగు వాక్కుతో సొంపుగ పఠించితివి. నాయనా! నీవు 
ఉపసంపదను బొంది యెన్నేండ్లెనది?” అని ప్రశ్నించెను. 


“దేవా! ఒక్క, సంవత్సరము.” 
“భిక్షూ! యింత తడ వేల బేసితివి?” 


“ప్రభూ! కామములవలన గలుగు చెడుగునునేను చాల విలంబముగ గ్రహింప 
గల్లితిని. గృహవాస మొక ఉమ్మలిగుంతగదా? చప్పున బైటబడుటనునది సాధ్యమ 
గునా?ి 


భగవంతు డంతట యీ క్రింది ఉదానమును పాడెను. 


తే. గీ. ఆర్యపురుషుడు దుష్పరిణామములను 
లోకమునగాంచి, ఉపధుల లోనుగాక 
పూర్ణధర్మంబునెటిగి సంబుద్దుడగుచు 
కిల్చిషంబుల నంటక గ్రీడసేయు. 


భగవంతుని యంతికమున కొంతకాలముండి స్వర్ణుడు యథాస్థానమగు 
మహాకా త్యాయనుని చేరువ జేరికొనెను. 


భగవంతుని సన్నిధిలో స్వర్ణకోటి కర్ణుడు 


౫ మరికొంతకాల మరుగుడు సోణకుటికణ్ణు (స్వర్ణకోటికర్టు) నకు తిరిగి 
బుద్దదేవుని సందర్శించిరావలెనను తమకము కలిగినది. ఆచార్యునియొద్దకు చని 
సెలవడిగెను. ఆయనయు ప్రేమతో నొడంబడి యిట్లనియె. 


౫ మహావగ్గ 5. 


చతుర్ధ ఖండము 315 


“సోణా! భగవంతునకు వందనము లర్చించి వెండియు నిట్లు వేడికొనుము. 
భంతే! దక్షిణాపథమగు అవంతీ ప్రాంతములందు భిక్షువుల సంఖ్య కడుంగడు అరుదు. 
మూడేండ్ల పొడవున పోరాడిపోరాడి పదిమంది భిక్షువులను ప్రోగుజేసికొని నేను 
ఉపసంపదను పొందితిని. అందువలన యికమీదట మటీంత కొద్ది భికుసంఘము 
తోనైనను ఉపసంపదా దీక్షను నెరవేర్చుకొనజాలునట్లు అవంతీదక్షిణాపథవాసులకు 
దేవరవారనుమతి నివ్వవలెను. 2. మరియు నక్కడినేలలు కఅకునేలలు. పశువుల 
త్రొక్కిడిచే యెగుడుదిగుడై యుండును. కావున నచ్చటి భిక్షువులు పాదుకలు 
ధరించునట్లనుజ్ఞనివ్వవలెను. 3. ఆ దేశ వ్యవహారము ననుసరించి భిక్షువులకును 
నిత్యస్నానము ననువుతింపవలెను. 4. ఆ దేశమునందు కూర్చొనుటకును 
పరుండుటకును అస్తరణములుగ చర్మములనె వాడుదురు. కాబట్టి భికువులుకూడ 
మేకచర్మములను - గొట్టెచర్మములను - జింకచర్మములను వాడుకొనునట్లు ఆజ్ఞ 
యివ్వవలెను. సోణా! నీవిట్లు భగవంతుని ప్రార్టించిరమ్మ' ని పంపించెను. 

స్వర్గుడును ముంద టివలెనే శ్రావస్తికరిగి భగవంతుని చెంగటచేరి ధర్మ [ప్రసంగ 
ములు నడపుకొని తన ఆచార్యుడగు మహాకాత్యాయనుడు సూచించిన వరముల 
నభ్యర్థించి యంగీకారము వడసి యెప్పటివలె అవంతీదేశమందలి కురరఘర ప్రపాత 
పర్వతమున నివసించు ఆయుష్మంతుడు మహాకాత్యాయనుని చెంతకువచ్చి చేరెను. 


జటిల సూత్రము 

ప ఒకప్పుడు శాక్యమునిచం ద్రుడు బుద్దుడు శ్రావస్తీపురమందు మృగారమాత 
విశాఖ నిర్మించిన * పూర్వారామ ప్రాసాదమున విహారము చేయుచుండెను. 

అది సాయంకాలము వేళ. ధ్యానమునుండిలేవి ద్వారమునకు వెలుపల 
బుద్దస్వామి కూర్చొనియున్నాడు. కోసలరాజా ప్రసేనజితుడు చనుదెంచి అభివాదన 
మొనర్చి యొక్కెడ కూర్చొనెను. అంతలో అంతలంతల నఖరోమములను పెంచు 
కొనిన జటిలులు, నిగంఠువులు, అచేలకులు, ఏకశాటికులు, పరివ్రాజకులు యేడే 
డ్వురుమంది భగవంతునకు చెంతలపొంతల నగరములోనికి ్రవేశించుచుండిరి. 
వారిని జూచి ప్రసేనజితుడు ఆసనమునుండి లేచి ఉత్తరీయము నెడమభుజముపై 


(1) సం. ని ౩-2-1. 

(2) ముప్పదియవ వర్దావాసము శ్రావస్తియందు పూర్వారామమున నడచినది. ఆ 
స్రాసాదము, చుట్టును నాలుగు వాకిండ్లుగల 'ప్రాకారముతో కూడినది. భగ 
వంతుడు తూరుపు ద్వారమునకు బైట కూర్చొనినాడు. (ఆ. క.) 


316 శ్రీబుద్దచర్య 


సర్దుకొని వారివైపుముళ్లి మోకాళ్ళపై కూర్చొని, అంజలిబంధించి, “స్వామీ! నేను 
కోసలరాజు ప్రసేనజితుడ”” నని ముమ్మాటు పలికి నమస్కరించెను. 


ఆ జటిలులు కనుచాటయినంత పదంపడి భగవంతుని చెంత జేరి మహీకాం 
తుండు “దేవా! వీరు జ్లగ్లతులైన లేదా ల్లగ్గతమార్గము నధిష్టించిన వారియందు 
చేరినవారి” ని పలీకెను, 


“మహారాజా! కామభోగములు, కాంతాపుత్రులు, గంధమాల్యములు, 
చందన సుగంధములు, వెండిబంగారములు, యిండ్లు వాకిండ్లు - ఇవి మీకు తెలిసిన 
విషయములు. కాని ల్లగ్గతులనిన జరతమార్గము నధిష్థించిన వారనిన మీకెట్టు 
తెలియును? శీలమును చెలిమిచేసి తెలిసికొనవచ్చునుగాని అదియు చిరకాల 
సాధ్యము. చిటికలమీదగాదు. లోతుగ విచారించియెగాని పైపైన పారజూచి కాదు. 
బుద్దిమంతునకే శక్యముగాని మందబుద్దుకి గాదు.” 


“భంతే! నిజము. నిజము.”” 

“మహారాజా! 
గిల్‌ టు సొమ్ములు పసిడిని గేలిసీయు 
కరణి ధూర్తుడు వేషాన కాంతిబొందు 


తెలివిగలవాడు వన్నెచిన్నైలకు లోగి 
కనిన దెల్లను కొనుటకై జనగరాదు.” 


ప్రేయజాతిక సూత్రము 


౫ కోసలదేశమున శ్రావస్తీనగరము జేతవనారామము భగవానులకు 
విహారభూమి. ఒకానొకనాటికథ. పురవాసియగు నొక వెళ్యునకు ఉప్పు గల్లువలె 
ఒకే ఒకడు కొడుకు. వాడు తండ్రికి ప్రాణాలకు సరియెత్తు. కాలము వానిని కబళిం 
చినది. సుతుడు గతించుడు జనకునకు లోకమె పాడైనది. అన్నము యింపితము 
లేదు. పనులనిన బేజారు. ఒకనాడు భగవంతుని పజ్జకు వచ్చి అభివాదనములు 
జేసి యొకయోర కూర్చొనెను. 


“గృహపతీ! నీలో నీవు లేవేమి? తహతహగనున్నావే?”: 
“స్వామీ! పైక పుత్రుడు మరణించినాడు. ఇక ప్రశాంతి యెక్కడిది?*” 


శమ.ని,2-4- 7. ఇరవై యొకటవ వర్జావాసము శ్రావస్తి జేతవనమున గడచినది. 


చతుర్ధ ఖండము 317 


“ గృహపతీ! వాస్తవమంతే. శోక పరిదేవన దుఃఖదౌర్మనస్యములు ప్రియజాతి 
కములుగదా? - ప్రియవస్తువులనుండి కలుగునవి గదా?” 


“భంతే! అది యెట్లు? మీ రాడుమాట నేనొవ్పని ని ఆ వైశ్యుడు చిడిముడి 
పడుచు లేనిపోయెను. కొంతదూరమున కొందటు జూదరులు జూదమాడుకొను 
చుండిరి. వారి వద్దకేగి గృహపతి యిటులనియె. 


“ఏమండీ! చూవితిరా! శోకదౌర్మనస్యములు ప్రియవస్తువులమూలమున 
కల్గునవి యని శ్రమణగౌతముడు చెప్పుచున్నాడు. అదెట్లు? ప్రియవస్తువులవలన 
కలుగునవి సుఖ సౌమనస్యములెకదా?”' 


“అవును, గృహపతీ! నిజమే. ప్రియజాతికములు సుఖ సౌమనస్యములనుటె 
ఒప్పెనమాట.”” 


“ఈ ప్రసంగ మటనిట ప్రాకి అంతఈపురమునకు కూడ యెగబ్రాకినది. రాజు 
ప్రసేనజితుడు తన యిల్లాలగు మళ్లికాదేవిని చేర బిలిచి యిట్లనియె. “ప్రియే! 
వింటివా? శోకదౌర్మనస్యాదులు ప్రియజాతికములని మీ శ్రమణగౌతములవారు 
సెలవిచ్చినారట?”” 


“మహారాజా! భగవంతుడు చెప్పియున్నతో దానికి తిరుగేమున్నది?” 

“ఓహో! మళ్లికా! 'యథాగురు స్తథాశిష్యళ యిక లోటేమున్నది. శిష్యులు 
గంగిరెద్దులైనవో గురువుల సుభాషితములు 'నల్లేటిపై బండి నడచినట్లు? సామ్రా 
జ్యము వారిదేగదా? అడ్డమేమున్నది? పోపొమ్ము. చాటుకుపొమ్ము.”? 

పతికి మాజాడ లేక మల్లికాదేవి ప్రక్కకు వైదొలగి ఆప్తుడగు నాలీజంఘుడను 
బ్రాహ్మణు నొకని పిలిచి యిట్లనియె. 

“విప్రా! నీవు బుద్దభగవంతునివద్ద కరిగి నామాటుగ నమస్కరించి కుశల 
మడిగి “దేవా! శోకదౌర్మనస్యాదులు ప్రియజాతికములని తాము నుడివినారట. 
నిజమేనా?” అని [ప్రశ్నించి యేమి చెప్పుదురో తెలిసికొనిరమ్ము.”' 

బ్రాహ్మణుడును వల్లెయని సుగతదేవుని చేరబోయి మళ్లికాదేవి మాటలను 
మనవి జేసెను. భగవంతు డిట్లనియె. 


“విప్రవరా! వాస్తవమంతే. పూర్వమొకప్పుడీ శ్రావస్తీనగరమున నొక స్త్రీ తన 
తల్లిని కోల్పోయినది. ఆమె దురవస్థ యేమని చెప్పవలెను? ఉన్మత్తయై వీధులు వీధులు 


318 శ్రీబుద్దచర్య 


తిరిగనది. *మా తల్లిని చూచితివా? మాయమ్మ యెందున్నది?” అని తలకలిగినవాని 
నెల్లను అడిగినది. అయ్యా! ప్రియవస్తువుల చివరిపంట దుఃఖముకాక మటేమి. అట్లే 
మతీయొక నెలత తండ్రిని కోల్పోయినది. ఆమె దుర్గతియునంతే? ప్రియజాతి 
సమూహ మనుకొనిన సోదరీసోదరులు - కుమారీకుమారకులు - భార్యాభర్తలు 
మృత్యు గర్భములో నికి గుభిల్లున జాజీనపుడు లో కమేమగుచున్నది? శోక కుంభీ 
పాకమున కుతుకుతలాడుచున్నది. 


బ్రాహ్మణా! తొల్లి యొకప్పుడు ఒక పడతి పుట్టింటికి పోయినది. ఆమెయొక్క 
సోదరబంధువు లామెను భర్తనుండి విడదీసి వేరొ కని సొత్తు చేయుటకు నిశ్చయించిరి. 
దాని కామె యొడంబడక వారి నిర్భంధమును పతికి తెలిపినది. వాడును “ఎందుకీ 
బెడద? ఈ దేహము లింతటితో వీడి యిరువురమును జంటగ వేజొకచోట పుట్టు 
దమొని చెప్పి ఆ కాంతను ఖండించి తానును చచ్చెను, “అయ్యా! ఈ వికట సంఘట 
నకు ఆదిమూల మెద్ది? యోచింపుము. పొమ్ము.” 


భగవంతునితో పనివిని బ్రాహ్మణుడు మళ్లికాదేవికి జరిగిన కథాసల్లాపముల 
పూస గుచ్చినట్లు చెప్పెను. తదనంతర మామెయు పతియున్న తావుకేగి వ్రసంగమును 
దించుకొని మెల్లగ నిట్లనియె. 


“మహారాజా! వజ్రిణి మీకు ప్రియమైనదెగదా?” 

“మల్లికా! యేమట్లందువు? ఏకైక పుత్రికగదా? మిగుల ప్రియమైనది. 

“నరపాలా! ఆ కుమారికకు యేదైన సంకటము వాటిల్లీనచో, చెడుగు మూడి 
నచో మీకు శోకదౌర్మనస్య దుఃఖ ఉపాయాసములు సంభవింపవా?”* 

“ప్రియులారా! అది యిది యేమిటి? ప్రాణములు నిలుచునో నిలువవా??* 


“నాథా! అందుకే సర్వమెజీగిన పెద్ద బుద్దదేవుడు “శోకదౌర్మనస్యాదులు 
ప్రీయజాతికముల ని వాక్రుచ్చినాడు. మహారాజా! వాసభ క్షత్రియుడును, విడూడభ 
సేనాపతియును మీకు ప్రియులేగదా?”? 

“ మల్లికా! అక్షరాలా ప్రియులే.?” 

“ప్రభూ! వారికి యేదైన సంకటము వాటిల్లినచో చెడుగు దాపురించినచో 
మీకు శోకదౌర్మనస్య దుఃఖఉపాయాసములు సంభవింపవా?"* 

“సాధ్వీ! వెయ్యేల నేను జీవించుటయె సందేహమగును.”* 


చతుర్థ ఖండము 319 


“మహారాజా! అందుకే సర్వజ్ఞసింహుడు సుగతనాథుడు “శోకాదికములు 
'ప్రీయ జాతికములు ని చెప్పుట - కోసలేశ్వరా?* కాశీ కోసల వాసులగు (ప్రజలు 
మీకు ప్రియ పాత్రులే గదా? 

“అహా! అవశ్యము. ఈ సుఖభో గములకు కారణము వారి డశ్రేయస్సేగదా?”' 

“భూపాలా! వారు కడగండ్లకు గుజీయగుచో -? 

“(పీయసీ! ఏమట్లందువు? నాజీవితసొధమునకు పిడుగుపోటు.”? 

“భూనాథా! బుద్దుడు రిత్తలు (ప్రేలెడివాడా? పోనిమ్ము. మహారాజా! నేను 
నీకు ప్రియురాలనేనా?”? 

“చెలీ! ప్రియురా లేమిటి? ప్రియతమురాలవు.”? 

“నాథా! నాకేమైన చేటుమూడినచో -” 

“99! అమంగళము శాంతిచుగాక. దేవీ! నా ప్రాణాలు నీతో డ్లివై యున్నవి.” 

““స్వామినాథా! ఇంతవట్టు విచారించియే సంబోధినాథుడు బుద్దుడు “శోక 
దౌర్మనస్య దుఃఖ ఉపాయాసములు ప్రియజాతికములి ని నుడువుట.”' 

““మళ్లికా! అహొహో! అద్భుతము. ఆ చుజుకుచూపుకు చొఅరాని చోటు 
లేదు. ఆ అపార ప్రజ్ఞకు అందరాని విషయము లేదు.” 

అని పలికి కోసలదేశాధీశుడు ప్రసేనజితుడు ఆసనమునుండి లేవి భగవంతు 
డున్న దిక్కునకుమళ్ళి కరవుటాంజలి నాసటగీలించి భక్తి ప్రవణమై చిత్తము తొ ట్రువడ 
- యెలుంగుడిందుపడ - 

* “నమోతస్స భగవతో లతో సమ్మా సంబుద్దస్సి” అని ముమ్మాజు 
ప్రణమిల్లెను. 

పుణ్యసూత్రము 

2 అనాధపీండకుని జేతవనారామమున మహానుభావుడు బుద్దుడు విహారము 
చేయుచున్నాడు. అట్టియెడ ఆయుష్మంతుడు * పూర్ణుడు భగవంతుని సమీపించి 
అభివాదనము సలిపి యొకచో నాశీనుడై యిట్లనెను. 

(1) నమోతస్స భగవతో అతో సమ్యక్‌ సంబుద్దన్య (సంస్కృతరూపము.) = 

అర్హతుడు సమ్యక్‌ సంబుద్దుడునగు ఆ భగవంతునకు నమస్కారము (తెలుగుసేత) 
(2) సం. ని. ౩4 - 4-6. 


(3) అ. క. ఈనాటి థానా - సూరలళ్‌జిల్లాల ప్రాంత భూమియై యుండిన 
సూనాపరాంతను రాష్ట్రమున నొక గ్రామమునందు యిద్దజు సోదరులుండిరి. వారు వణిజులు. 


320 శ్రీబుద్దచర్య 


“స్వామీ! దయచేసి దేవరవారు నాకు టూకీగా ధర్మము నుపదేశించును. 
దానిని విని యెందేని యేకాంతమున సంయమినై విహరించుచుందును.”? 


“పూర్ణా! వినుము. కంటికి కానబడు విషయములు ప్రియరూపములు, 
అహ్లాదకరములు. వాటిని చూచి భిక్షువు తలయూపినచో గుటకలు మింగినచో ఒడి 
సాచినచో సంసిద్దముగ తృష్ణ ప్రత్యక్షమగుచున్నది. అది దుఃఖములకు కూకటివేరు. 
విషయములకు లో బడని భిక్షువు తృష్టయొక్క తలగిల్లీనవాడు. తృష్టే లేనిచో దుఃఖము 
లెక్కడివి? 


అట్లే పూర్ణా! చెవికి వినవచ్చునవి, చర్మమునకు తగులునవి, నాలుకకు రుచి 
యైనవి, ముక్కు నాకర్షించునవి, మనస్సుకు తెలియవచ్చునవి యగు సకల విషయ 
రూపములును ప్రియమును కలిగించునవి; ఆహ్లాదము నొదవించునవి. వాటిపాలై 
ఆర్య శ్రావకుడు తృష్ణకు దాసుడు కారాదు. దుఃఖములకు తృష్ణ ఆదిస్తోత్రము. 
తృష్ణకు నిలువ నీడ లేదా ఇక దుఃఖములా పొలిమేర ద్రొక్కవు. నేను చెప్పిన యీ 
సంక్షిపధర్మమును హృదయమునకు నూజీిపోయముము.”” ఆయుష్మంతా! ఏ 
దేశమునకు వెళ్ళెదవు? 


“భంతే! సూనాపరాంతమను దేశమునకు పోయి అందే విహరింతును.”” 


“పూర్ణా! సూనాపరాంత ప్రజలు దయాధర్మములు లేని వారు. కలోరకర్క 
శులు. ఊరూరకనె దుర్భాషలాడెదరు. పాపము! నీవేమగుదువో?” 

“స్వామీ! పుణ్యులు - మహాపుణ్యులని కొండాడుదును. చేతులకాళ్ళ మోద 
కుండా గాలికిపోవు మాటలతోనే నన్ను విడిచి పుచ్చిన వారు పుణ్యులుగాక మటె 
వ్వరు?”* 

“పూర్ణా! ఒకవేళ వారంళటికిని తెగబడినచో -౨* 


“దేవా! ఉదారులు - మహోదారు లనుకొందును. కట్టెలతో నలియగొట్ట 
కుండా కాళ్ళచేతుల మోది విడుచుట నయము కాదా?”* 


ఒకప్పుడు పెద్దవాడగు పూర్ణుడు వ్యాపారమునకై యేనూజుబండ్లను కట్టుకొని శ్రావస్తీపుర 
మునకువచ్చి జేతవనసమీపమున బండ్లను విడిపించెను. పౌరులు భగవంతుని దర్శింప గంధ 
పుష్పములనుగొని జేతవనమును జొచ్చుచుండిరి. పూర్ణుడును వారితో బోయి భగవంతుని 
ధర్మోపదేశములు విని విరక్తుడయ్యెను. వెంటివచ్చిన పరిజనముతో బండ్లను - సామానులను 
వెనుకకు తమ్మునివద్దకు పంపి తాను బుద్దదేవునివలన ్రవ్రజ్యను పొందెను. కాని అతని 
యోగ్యాభ్యాసమునకు ఆ చోటు అనుకూలము గాక స్వదేశమునకు పోదలంచెను. 


చతుర్ధ ఖండము 321 


“పూర్ణా! కాలకర్మ సంయోగముతో వారు కట్టెలతోనే గొట్టినచో -** 
“ప్రభూ! కత్తులతో నలుక లేదుగదా?”? 
“పూర్ణా! మాటకనుకొందము. కత్తితోనే నటీకిరిబో -** 


“స్వామీ! వారి ఉపకారము యీడుజోడు లేనిది. మలపిండముతోడివలె 
దేనితోడి పొత్తును ఆర్యశ్రావకు డహరహమవముసహ్యించుకొనుచుండి గూడ 
అనివార్యముగ అనుభవించుచున్నాడో అట్టి తుచ్చ - మలిన దేహముతోడి సంసర్గ 
మును అయాచితముగ - అప్రయాసముగ విడిపించినవారు ఉపకారులెగాదు - 
మహోపకారులు.” 


“పూర్ణా! ధన్యుడవు. ధన్యుడవు. నీ శమదమములకు మితి లేదు - పరిమితి 
లేదు. సూనాపరాంతమునందె గాదు; నాయనా! సకల విశ్వంభరయందును 
జయము నీ పాలిటిదే.'? 


అని యిట్లు భగవంతు డగ్గించుటయు పూర్ణుడు ఆసనమునుండి లేవి శాస్తకు 
అభివాదనమువేసి శయనాసనములను పాత్రవీవరములను తోడగొని క్రమముగ 
చారిక నొనర్చుకొనుచు సూనాపరాంత జనపదమును ప్రవేశించెను. ప్రవేశించిన ఆ 
సంవత్సరమందే యేనూరుమంది ఉపాసకులకు జ్ఞానమును కలిగించెను. తానును 
జ్ఞానసాక్షాత్కారమును బొంది ఆవాగమనరహితమగు పరినిర్వాణమును ప్రాపించెను. 


౧౧ 
మఖాదేవాది సూత్రములు (వి. పూ. 440 -36) 


* మిథిలానగరములో మఖాదేవ ఆమ్రవనమున విహరించుచు, భగవంతు 
డొకప్పుడు నవ్వెను. నికటవర్తియగు ఆనందు డది చూచి “నిష్కారణముగ భగవం 
తుడు నవ్వడు. ఏదేని కారణముండగలది ని తలంచి సమీపించి “దేవా! తా మెందుకు 
నవ్వితిరో సెలవియ్యవలయుని' ని సవినయముగ స్రార్టించెను 

“ఆనందా! కౌతూహలపూర్ణమగు పూర్వవృత్తము నొక్కటి చెప్పెదను 
వినుము. తొల్లి మిథిలాపురియందు పరమధార్మికమూర్తియగు మఖాదేవుడను రాజో 
కడుండెను. అతని ధర్మప్రభాలోకములు మూలమూలలకును బ్రాకినవి. ఆయన 
అమావాస్య - పౌర్ణమి -ఉభయపక్ష అష్టమీలయందును ఉపవాసవ్రతమును 
చేయువాడు. 


శ మ.ని,2-4-9. 


322 శ్రీబుద్దచర్య 


ఒక నాడారాజు పెద్దకొడుకును వద్దకు చేర్చుకొని యిట్లనియె. “కుమారా! 
పిలుచుకొ నిపోవుటకు వచ్చిన దేవదూతలో యన్నట్టు, యివియె నెరసిన వెండ్రుకలు 
నా తలయందు పొడ గట్టుచున్నవి. ఇన్నాళ్ళు వలసినట్లు మానుషభో గముల ననుభ 
వించితిని. ఇక దివ్యభోగములకై పాటుపడవలెను. ఇదె యీ రాజ్యమును నీకప్పగించి 
పుత్రా! నేను యిండ్లువాకిండ్లు విడిచి సంన్యసించిపోయెదను. నీవును ముసలి తనము 
తొంగి చూచినంతనె అ గ్రసుతుని రాజ్యా ధిపతిగజేసి నావలెనే ప్ర వ్రజితుడవై పొమ్ము. 
ఈ కల్యాణమార్గము నాతోనే కడయగునట్లు చేయకుము.” 


అని కుమారున కుపదేశించి ఆనందా! రాజగు మఖాదేవుడు తలను గడ్డ 
మును గొటీగించుకొని మంగలి కొక గ్రామమును కానుక నిచ్చి ఈ మామిడివనమున 
ప్రవ్రబించెను. అతడిందు వసించుచు ' బ్రహ్మవిహారముల భావించుచున్నవాడై మేను 
విడిచి బ్రహ్మలోక ప్రావ్లు డయ్యెను.”” 

“అనందా! ఆ మఖా దేవుని పుత్రులును, అతని పుత్రపౌత్రులు గూడ సంప్ర 
దాయ[్రమమును వీడక ఈ ఆమ్రవనమునందే సంన్యసించుచు వచ్చిరి. కాలము 
కొంత గడచినంత వారి పరంపరయందు నిమియను మహారాజొకడు ఉత్పన్నమ 
య్యెను. 

అతడు తన పూర్వుల అడుగుజాడల ననువర్తించుచు ప్రజానురంజన తత్పరుడై 
యుండెను. ఒకప్పుడు త్రయసస్త్రంశ దేవతలు సుధర్మానామక సభయందు సమా 
విష్ణులై “వహవా! విదేహుల భాగ్యమె భాగ్యము. మహాధర్మాత్ముడగు నిమిచ క్రవర్తి 
వారి వంశమునందుదయించినాడు. ధన్యులు ధన్యులి” ని పలువిధముల ప్రశంసిం 
చిరి. 


అనందా! ఆ నిమిరాజు కుమారుడు కలారజనకుడు. అతడు గృహత్యాగము 
చేసి సంన్యసించ లేదు. ఆ కల్యాణమార్గ మతనితో తెగినది. “ఆ విషయమును 
స్మరించుకొని నవ్వితిని.” 


అఆయుష్మంతా! నేనును యీ కళ్యాణపథమును నెలకొల్పితిని. నిర్వేదము 
కొజకు, విరాగముకొజకు, నిరోధముకొజకు, అభిజ్జకొలికు, సంబోధికొఅకు, 
నిర్వాణముకొటికు - సమ్యక్‌ దృష్టి సమ్యక్‌ సంకల్పము, సమ్యక్‌ వచనము, సమ్యక్‌ 
కర్మాంతము, సమ్యక్‌ ఆజీవము, సమ్యక్‌ వ్యాయామము, సమ్యక్‌సృతి, సమ్యక్‌ 
సమాధి యనెడి ఆర్యాష్ట్రాంగికమార్గమును ప్రతిష్టించితిని. దీనిని మీరు వదికాలముల 


(1) మైత్రీకరుణా, ముదితా, ఉపేక్షలు నాలుగు. 


చతుర్ధ ఖండము 323 
పాటు ప్రవర్తించునట్లు జేయుడు. కాని నిమిరాజు కొడుకువలె మీరే అంతిమపురు 
షులు కావద్దు. 


ఆ మధురవాక్య్వములు విని ప్రసన్సుడెన ఆనందుడు భగవంతుని వలువిధముల 
స EG 
ప్రశంసించెను. 


సారిపుత్ర సూత్రము 


* భగవంతు డొకప్పుడు శ్రావస్తీ జేతవనమున విహారము చేయుచుండెను. 
ఆయుష్మంతుడు సారిపుత్రుడు సమీపించి అభివాదనములు చేసి యొకవైపు 
కూర్చొనెను. అతని చూచి భగవంతు డిట్లనియె. 


“సారిపుత్రా! స్రోతాపత్త్యంగమని, స్రోతాపత్తి - అంగమని చెప్పుచుందురు. 
ఆ స్రోతాపత్తియొక్క అంగమనగ నేమి?” 


““భగవంతా! సద్దర్మశ్రవణము స్రోతాపత్తికి అంగము. చక్కని మనస్సమాధా 
నము స్రోతాపత్తికి అంగము. ధర్మానుకూలవర్తనము స్రోతాపత్తికి అంగము.”” 


“సారిపుత్రా! స్రోతము స్రోతమనుచుందురుగదా? స్రోతమన నేమి? 


“స్వామీ! సమ్యక్‌ దృష్టి మొదలగు ఆర్యాష్ట్రాంగికమార్గమును స్రోతమం 
దురు.” 


“సారిపుత్రా! స్రోతాపన్నుడనగ నెవడు?” 
“భంతే! ఆర్యాష్ట్రాంగికమార్గమున ్రవర్తించువాడు స్రోతాపన్నుడు.” 
“కుమారా! సాధు. సాధు.” 
ఫ్రపతి సూత్రము 
2 బుద్దదేవుడు శ్రావస్తీ జేతవనమున నున్నాడు. ఆ సమయమున భిక్షువులు 


పలువురు వీవరకర్మ (వ్య స్త్రములుకుట్టుట) యందు మగ్నులైయున్నారు. ఆ పని 
ముగిసినంతనె భగవంతుడు చారికకై పోయెదరు. 


(1) సం. ని. 54 -1 - 5 ముప్పదిరెండవ వర్దావాసము శ్రావస్తి పూర్వారామమునను, 
ముప్పదిమూడవ వర్దావాసము జేతవనమునను నడచినది. 
(2) సం. ని. 54 - 1-6 


324 శ్రీబుద్దచర్య 


సాధుక (గ్రామమున నివసించు బుషిదత్తుడు, పురాణుడను యిరువురు 
శిల్పులు భిక్షువులొనర్చు చీవరకర్మ తర్వలో ముగియగలదని వినిరి. వారు తమ 
పరిజనులను కొందటీని పీలిచి “ఆప్తులారా! మీరు దారియందు వేచికొనియుం 
డుడు. భగవంతుడు సమ్యక్‌ సంబుద్దుడు తర్వలో పాదచర్య నొనర్చుచు యీ 
మార్గముననె రాగలడు. మీ రవళ్యము గ్రహించి మా వద్దకు వచ్చి చెప్పునది ని 
ఆనతిచ్చిరి. కొన్నాళ్లు గడచినది. 


భగవంతుడు ముందు బోవుచున్నాడు. వెనుక వెనుక స్థపతు ( శిల్చు) లిరు 
వురు బుషిదత్తుడును పురాణుడును అనుసరించి చనుచున్నారు. మార్గమునుండి 
వైదొలగి సుగతదేవుడొక చెట్టు క్రిందికి బోయెను. వారును పోయి సుఖాసనమున 
కూర్చొనియున్న తథాగతునకు సాగిలి మొక్కి యిట్లనిరి. 


“దేవా! తాము శ్రావస్తీనుండి కోసలమునకు బయలుదేరుచున్నారని వినిన 
కడుపులో చేయివెట్టి కలవినట్టుండును. ప్రభుదేవుడు మాకు దూరమగుచున్నాడే 
యని తహతహపడెదము. * కోసలమునుండి * మల్లదేశమునకు పోవుచున్నారని 
వినిన మటీంత దూరమగుచున్నారే యని వేదన బొందెదము. అటనుండి వజ్జిదేశమున 
కును, అందుండి కాశీదేశమునకు, అచ్చోటినుండి మగధదేశమునకును పోవుచున్నా 
రని వినినచో యింక నింకను దూరమగుచున్నారని మిగుల నీరసించిపోయెదము.' 


వెండియు తాము మగధదేశమునుండి కాశీ దేశమునకు దిగి వచ్చుచున్నారనిన 
విని మేము ఉబ్బిపోయెదము. కాశీదేశమునుండి వజ్జి దేశమునకును, అటనుండి 
మల్ల దేశమునకును, అవ్చోటినుండి కోసలమునకు, కోసలమునుండి శ్రావస్తికిని 
వచ్చుచున్నారన్నచో మా ఉత్సాహమునకు పట్టపగ్గములుండవు. భగవానులవారాను 
కొని వచ్చుచున్నారని ఉప్పాంగిపోయెదము. అనాథపిండకుని జేతవనారామమున 
తాము విహరించుచున్నారని విని హాయిగ ఆదమజిచి నిద్రింతుము.?” 


“స్టపతులారా! సొగసు. సొగసు. మీ మంజాలాలాపము లెంళకైన మెచ్చదగి 
నవి. నాయనా! గృహము బందిదొ డ్జీవంటిది. గృహస్తుడందు బంధింపబడినాడు. 
వాని యిడుమ లకు కడలేదు. సంన్యాసము బచాబయలు. గృహవాసులగు వారు 
సావధానులై ప్రమత్తులు గాక మెలగవలెను. అప్రమాద మాతనికి (శ్రీరామరక్ష. 


(1) కోసలము = అవధ బస్తీ గోరఖ్‌పూర్‌, ఆజంగఢ్‌, జైనవుర జిల్లాల ప్రాంతభూమి. 
(2) మల్లదేశము = గోరఖ్‌పూర్‌, ఛపరా జిల్లాలు. 


చతుర్ధ ఖండము 325 


అదియే వానికి వజ్రకవచము. మటియు, నాలుగు ధర్మముల నాశ్రయించిన ఆర్య 
శ్రావకుడు అస్టలితమగు స్రోతాపత్తిని నియతసంబో ధిని ప్రాపించుచున్నాడు. ఆ 
నాలుగు యేమిటి? బుద్దునియం దాసక్తుడగుట, ధర్మమునం దనురక్తుడగుట, 
సంఘమునందు ్రసక్తుడగుట యివి మూడుధర్మములు, గృహవాసియయ్యు 
ముక్తహస్తుడై, త్యాగరతుడై దానశీలుడైయుండుట నాల్గవ ,ధర్మము. ఈ నాల్లిట 
నొప్పినవాడు స్రోతాపన్నుడు కాగలడు. స్టపతులారా! మీరును యీ ధర్మముల 
ననుసరించి దానపరాయణులై శీలవంతులై కల్యాణధర్ములై విలసిల్లండి. నాయన 
లారా! కోసలదేశమున మీబోటివారు తజచుగ నుందురు.”* 


భగవంతుని అనుగ్రహమునకు పా త్రులమైతిమని వారు మిక్కిలీ సంతసించిరి. 
విశాఖా సూత్రము 


౫ భగవంతుడు శ్రావస్తీయందు విశాభామృగారమాతయొక్క పూర్వారా 
మప్రాసాదమున విహిరించుచుండెను. ఆ సమయమున విశాఖాదేవియొక్క గారాము 
మనుమడు మరణించెను. ఆమె తడిసిన బట్టలతో తడిసిన వెండ్రుకలతో మధ్యాహ్నవేళ 
యందు భగవంతుని చక్కటికి వచ్చి నమస్కరించి యొక యోరగూర్చొనెను. 


“విశాఖా! ఈ వేషముతో యీ మధ్యాహ్న వేళ యెందు కొచ్చితివి? 
భగవంతా! నా మనుమడు మరణించుటచే వికలహృదయనై వచ్చితిని.” 


“విశాఖా! ఈ పురమునందుండు వారందటును నీ బిడ్డలును, మనుమలును 
గాదా?” 


“భంతే! నే నట్లే తలంచితిని.”' 
“విశాఖా! ఈ శ్రావస్తీయందు దినమున కెందజు మనుష్యులు చత్తురు?”” 


“దేవా! ఇంతపట్టణములో చావనునది లేనిదినముండదు. ఒక్కరిద్దరు పది 
వజకు చచ్చుచునె యుందురు.” 


“విశాఖా! అట్లయిన నీకు నిత్య (ప్రతి తడిబట్టలు తప్పని సరియేగదా?”” 
“మహాస్వామి! లేదు. నా సొంత బిడ్డలు - మనుమల కొజికయియే -”* 
“ఎశాణఖా! ప్రియము దుఃఖము యిరుగుపొరుగు. నూటు ప్రియములకు 


౫ ఉదాన 8-8 (34 వ వర్జావాసము భగవంతుడు శ్రావస్తీపూర్వారామమున గడపెను) 


326 శ్రీబుద్దచర్య 


నూలు దుఃఖములు. ఏబదికి ఏబది. పదికి పది. ఒక ప్రీయమున కొక దుఃఖము. 
ప్రీయములు లేవా దుఃఖములును లేవు. సర్వత్ర ప్రీయరహితునకు శ్రమయే లేదు. 


తే॥ గీ॥ ద్రియమె దుఖంబు గల్గించు ద్రీయమె వివిధ - శోకవరిదేవనంబుల కొకరంబు 
అవని యెవనికీ పీయవస్తువనునదొ, కటి - లేదొ వానికి దుఃఖాలు లేనె లేను, 


క లేడెవ్వడు నరుడతనికి - యీడును జోడునగువాడు యిలనెందేని౯ 
కీడుడుగును వ్రీయముడిగిన - పోడిమినిదిగాంచు ప్రాజ్ఞవురుషుండెదలోన్‌. 
ప్రధానీయసూత్రము 

* అది బేతవనారామమున భగవంతుడుండు సమయము. ఒకనాటి సాయం 
కాలము ధ్యానమునుండి లేచి బుద్దదేవుడు ఉపస్థానశాలకరిగి ఆసనముపై గూర్చొ 
నెను. గురునాథుని పరివేష్టించి ప్రముఖ శిష్యులగు సారిపుత్ర మౌద్దల్యాయన మహాకా 
శ్యప మహాకాత్యాయన మవాోకోస్టిత మహాచుంద మవోకప్పిన అనురుద్ద రేవత ఆనంద 
ప్రభృతులు ఆయా అసనములందుపవిష్టులై యుండిరి. రాత్రి మిక్కిలి గడచునంత 
వజకు ఆ సభలోనె యుండి తథాగతుడు లేచిపోయెను. వారితోడనె ముఖ్యులగు 
వారందటును లేవిపోయిరి; కాని క్రొత్తగ ప్రవ్రజితులైన భిక్షువులు కొందబుమా త్ర 
మందేపరుండి స్రొద్దుపొడచునంత వటికును గుటకలు పెట్టి నిద్రించుచుండిరి. 
భగవంతుడచ్చోటికి బజితెంచి భిక్షువుల నుద్చోధించి యిట్లనియె. 


““భిక్షువులారా! సారిపుత్రుడు మొదలగు స్టవిర శ్రావకులేరేర?”: 

“స్వామీ! మీరు లేచినంతనె వారును వారివారి విహారములకు బోయిరి.” 

“ఆయుష్మంతులారా! ప్రాత క్రొత్త భిక్షువులందజును సూర్యోదయము 
వటికు గుర్వెట్టి నిద్రింపనేర్చితిరా? భిక్షువులారా! ఇష్టము వచ్చినట్లు తిని, ఇచ్చా 
నుసారము నిద్రించి శయనసుఖమున స్పర్శసుఖమున సాకి సోలుచుండు క్షత్రియ 
నరపతి చిరకాలము జీవిత మున్నంతవలకు లోకప్రీయుడై రాజ్యమేలగలుగుటను 
మీరు కనియున్నారా? వినియున్నారా?” 

“దేవా! లేదు.” 


“భిక్షువులారా! నిజమే. నేను కూడ యెలుగను. పోనిండు. రాష్ట్రీకుల (గవ 
ర్నరు) నైనను, పేత్తణకుల (నగరాధికార్రినైనను, సేనాపతులనైనను, గ్రామాధిప 


* ఆ. ని. 5-1-2 - 7. (35 వ వర్జావాసము జేతవనమునందు). 


చతుర్ధ ఖండము 327 


తుల నైనను తిని తిరిగి యథేచ్చగ నిద్రించి అభ్యున్నతి కాంచినవారిని చూచియు 
న్నారా?? 
“స్వామీ! లేదు.” 


““భిక్షువులారా! ఇంద్రియములకు అదుపాజ్ఞ లేక, భోజనమునకు మితిమేర 
లేక, జాగరణమునందు శ్రద్దలేక, కుశలధర్మములందు విపశ్యనలేక పూర్వాపరరా త్రు 
లందు బోధిపక్షీయ ధర్మభావనలేక యే శ్రమణబ్రాహ్మణుడైనను ఆస్రవముల 
నూడగొట్టి చిత్త విముక్తి - ప్రజ్ఞావిముక్తులను చేపట్టి యీ జన్మమునందే జ్ఞానసొక్షా 
త్కారమును పొందగలిగి యున్నాడని మీ రెందైన కనినారా? వినినారా?? 

“ప్రభూ! లేదు.” 


“భిక్షృవులారా! మంచిది మంచిది. మీరేకాదు; నేనుకూడ కనలేదు, వినలేదు. 
ఏదీ లెండు. ప్రతిజ్ఞ చేయుడు. 'ఇంద్రియద్వారములను రక్షించెదను. భోజనమున 
మితమును గుర్తింతును. జాగరణమందు గ్రద్దవహించెదను. కుశలధర్మములందు 
విపశ్యకుడనౌదును. పూర్వాపరరా త్రులలో బో ధపక్షీయధర్మములను భావింతును" 
అని శపథము చేయుడు. భిక్షువులారా! మీకు మేలగుగాక!”* 


జరాసూత్రము 


౫ అది యొక దినము. భగవంతుడు బుద్ధవం ద్రుడు శ్రావస్తియందు సాయం 
కాలమున ధ్యానమునుండి లేవి పూర్వారామ ప్రాసాదమునకు వెనుకవైపు నీరెండలో 
కూర్చొనియుండెను. ఆయుష్మంతుడు ఆనందుడు సమీపించి నమస్కరించి శరీర 
మును తన చేతులతో నిమురుచు తోముచు దశబలునితో నిట్లనియె. 


““భంతే! ఆశ్చర్యము. భగవానులవారి దేహకాంతి మసకినది. వెనుకటివలె 
చర్మము తళతళ యని లేదు. అవయవములు బిగువు దప్పినవి. మేను ముడుతలు 
బాటీనది. పూర్వాంగము ముందుకు మొగ్గినది. చక్షురాది యింద్రియములు దీన 
దుర్భలములగుచున్నవి. దేవా! ఇది యేమి??? 


“ఆనందకుమారా! అది నైజమేగదా! యౌవనమున ముసలీ తనము, ఆరోగ్య 
మున వ్యాధి, జీవనమున మరణము అవినాభావముగ పొంది పొదిగియె యున్నవి” 
అని నుడివి సుగతదేవుడు మరియు నిట్లనియె. 


శ ముప్పదియాటివ వర్దావాసము శ్రావస్తి పూర్వారామమునందు గడపెను. 
సుని, 47-5 -. 
F24 


328 శ్రీబుద్దచర్య 


“మానవకోటినంతను మ్రైగ్గజేయు ఓ ముసలితనమా! నీకు ధిక్కారము. 
ధిక్కారము. నీ ప్రాజాపత్యము చెల్లనిచోటు లేదు కదా? నూటేండ్లు బ్రతికినను 
నీకు తలవంచవలసీనదే.?” 


౧౨ 
బోధిరాజకుమార సూత్రము (వి. పూ. 435) 


“ఒకప్పుడు సుగతభగవంతుడు భర్గదేశములో * సుంసుమారగిరియొక్క 
భేసకలావన మృగదావమున విహరించుచున్నాడు. ఆ సమయమున బోధిరాజకుమా 
రుడు కోకనదమను పేరుగల నొక ప్రాసాదము (మేడ) ను నూతనముగ నిర్మించిన 
వాడై అందు మొమ్మొదట ఒక శ్రమణుని మూలమున లేదా బ్రాహ్మణుని మూలమున 
ప్రవేశోత్సవము నిర్వర్తింప కుతూహలించెను. ఒకనాడు తన మిత్రుడగు బ్రాహ్మణ 
మాణవకుని సంజికాపుత్రుని బిలిచి “సౌమ్యా! బుద్దభగవంతుని వద్ద కరిగి నామా 
అుగ నమస్కరించి నా మాటలలో కుశల ప్రశ్న లడిగి యెల్లీ భోజనమునకు భిక్షు 
సంఘ సమేతముగ నతని నాహ్వానించి రమ్మని పంపించెను. 


అతండును వల్లెయని వీడ్కొని బుద్దదేవుని వద్ద కరిగి చెలికాడు చెప్పినట్ల 
యొనర్భి మరలివచ్చి బోధిరాజకుమారునితో భగవంతుడు నిమంత్రణము నంగీ 
కరించినాడని తెలియజేసెను. 


రాత్రిగడచినది. వలయు వంటకములు సంసిద్దమైనవి. కోకనద ప్రాసాదమున 
కట్టకడ సోపానము మొదలుకొని నేలనంతటిని తెల్లని చలువ వలువలను బతీపించి 
బోధిరాజకుమారుడు సంజికాపు త్రుని జీజీ భగవంతునకు సమయసూచన నిమ్మని 
పంపీంచెను. 


సరిసుమారు పూర్వాహ్ల సమయము. సరాసరి బోధిరాజకుమూరుని 
యింటికి పాత్రవీవరములను కైకొని మహాపురుషుడు వచ్చుచున్నాడు. దౌదవ్వులనె 
గాంచి యెదురేగి రాజకుమారుడు నేలకెజగి ప్రణమిల్లి ముందుముందు దారి 
జూపుచు తోడ్కొనివచ్చి ప్రసాదము ముంగిట నిలిచెను. భగవంతుడును చిట్టచివరి 
క్రింది మెట్టు వద్ద గప్పున ఆగి నిలువబడెను. “స్వామీ! మడుగుల పై అడుగులుంచి 
లోనికి వేంచేయండి. తరతరముల తరబడి మాకు చిరహితమును ప్రసా దించండి? 


(1) మ. ని. 2 -45; చుల్లవగ్గర్‌. (2) చునార్‌ (మీర్జాపూర్‌జిల్లా) 


చతుర్ధ ఖండము ౩29 


యని రాజపుత్రుడు వినమ్రుడై వేడుకొనెను. భగవంతుడు పలుకలేదు. బోధిరాజ 
కుమారుడు మూడుమాటులు నివేదించెను. మౌనము ద్రాము ద్రితుడగు బుద్దదేవుని 
సూచనాగర్చితమగు ఓరచూపొకటి పజ్జనున్న ఆనందునిపై విసరుకొనిపడినది. 
ఆనందుడిట్లనియె. 


“రాజకుమారా! వన్హ్రములను ముడిచి వేయుము. భగవంతుడు బట్టలపై 
అడుగిడడు. భవిష్యత్‌ ప్రజలనుగూర్చి తథాగతుడు దూరమాలోచించినాడు.”? 


వలువలను గబగబ చుట్టిరి. భగవానుడు మేడనెక్కి పఅచిన ఆసనములపై 
సంఘముతో కూడ కూర్చొనెను. బోధిరాజకుమారుడును తన చేచేతుల ఉత్తమ 
భోజ్యములను భీకుసంఘ సహితముగ బుద్దునకు వడ్డించి వారు సంతృప్తిగ 
భుజించినంత నిమ్మళముగ నుచితాసనముల గూర్చుండబెట్టి క్రిందివైపున తానును 
గూర్చొని యిట్లు పలికెను. 


““మహాస్వామీ! “సుఖము సుఖమువలన దొరకదు; దుఃఖము వలననె 
లభించునని నాకు తోచుచున్నది.” 


“రాజకుమారా! నీవు చెప్పినట్లు “సుఖము సుఖమువలన దొరకదు. దుఃఖ 
మూలముననె లభించుని ని నేనుకూడ బుద్దుడను గాక ముందు - బోధిసత్తుడుగ 
నుండు దశయందు భావించుచుంటిని. ఆ తరుణమున నేను కోడెవయసువాడను. 
నిగనిగలాడెడి నల్లనివెండ్రుకలు తెగబారెడుండెడివి. అట్టి యౌవనముఖా రంభముననె 
కులమువారెల్ల గొల్లున వాపోవుచుండ గృహత్యా గముజేసి సంన్యసించితిని. జిజ్ఞాసు 
వునై తొలుత ఆలారకాలామునికడకు వచ్చితిని. అయనకు నమస్కరించి “మహాళ్మా! 
తమ ధర్మసం(ప్రదాయమున బ్రహ్మచర్యవాసమొనర్చ యుచ్చగలది ని వచించితిని. 
ఆయనయు సమ్మతించి 'ఆయుష్మంతా! మా ధర్మవినయమున నెందరో సమాధాన 
మొందినారు. శీఘ్రమున నీవుకూడ కృతార్థుడవు కాగలివనెను. నేనును ఆతని 
విద్యను వడివడిగ గుక్కలు గ్రుక్కలు మైంగితిని. అదంతయు చిలుకపాఠము. 
నాకు తృప్తికలుగ లేదు: వెండియు ఆచార్యునివద్ద కరిగి *ఆర్యా! మీ ధర్మసాక్షాత్కార 
మునకు యోగ్యమగు మార్గము నెటీగించుము ని వేడితిని. ఆయనయు నాకు 
సమాధితత్త్వమున ' ఆకించన్యాయతనమును తెలియజేసెను. 


“ఆలారకాలామునికంటె నాయందు శ్రద్ధావీర్యస్మృ తిసమాధి ప్రజ్ఞలధికమై 
యున్నవి. నేనెందుకు పొందలేను? సాధింతుని ని సతతపరిశ్రమజేసి అచిరకా లముననె 
ఆకించన్య సమాధిని పొందితిని. పదపడి ఆలారకాలాముని యొద్దకుబో యి “ఆయు 


330 శ్రీబుద్దచర్య 


ష్మంతా! మీరు చెప్పిన సమాధిని సాక్షాత్కరించుకొంటిని. ఇకపై నాకర్తవ్యమేము ని 
యడిగితిని. ఆ మాటకాయన సంతోషించి “సిద్దార్టా! నీ కిక చెప్పునదియు లేదు; 
నీవు చేయునదియు లేదు. నాకువలెనే నీకును ధర్మసాక్షాత్కారమబ్చినది. నా సాటి 
వాడవు నీవు. మన మిర్వురమును గలసి శిష్యశాఖను పెంపొందింపజేయుది మని 
ఆకాలామగురుడు తాను నా కాచార్యుడై యుండిగూడ సాటిగౌరవము నిచ్చి సత్క 
రించెను. కాని నా మనస్సు తేటిలేదు. “ఈ ధర్మము ఆకించన్యాయతన సిద్దివటికె 
చాలీనది. దీనిచే నిర్వేదము గలుగదు. ఇది వైరాగ్యమునకు కొజగాదు. దీనివలన 
నిర్వాణసిద్దిలేదు. దీనికంటె శ్రేష్టమైన తెరువును గ్రహింతునుగాకి. యని ఆ చోటు 
వదలి వెళ్ళితిని. 


రాజకుమారా! సర్వోత్తమమగు శాంతిలాభమునకు సాధనమైన కుశల ధర్మ 
మును వెదకుచున్న నేను తదనంతరము ఉద్దకరామపు త్రుని చెంతజేరితిని. “ఆయు 
ష్మంతా! మీ ధర్మవినయమునందు బ్రహ్మచర్యపాలన మొనర్తును' అని ఆయనను 
ప్రార్టించితిని. 


అతండును తన సంప్రదాయమును అంతలింతలు పొగడి నన్ను చేరదీసి 
కొనెను. నేనును అల్ప స్వల్పకాలముననె ఆ ధర్మవాదమును కబళించితిని. కాని 
అదియుకూడ ముందటిదానివలెనే వాచావిజృంభణమె యగుటచేత తనివిసనక 
ఉద్దకుని దాపుకరిగి సాక్షాత్కారమునకు యోగ్యమగు పద్దతిని చెప్పుమంటిని. 
ఆయనయు 'నైవసంజ్ఞానా సంజ్ఞా యతని సమాధిని బోధించెను. * ఉద్దకరామపుత్రు 
నియొద్ద శ్రద్దావీర్యస్మృతి సమాధి ప్రజ్ఞలు కొజత్రైయున్నవి. నాకడ వాటికి లోటులేదు. 
సాధింతునుగాకి యని అనతికాలముననె “నైవసంజ్ఞానా సంభ్ఞాయతని సమాధిని 
చూజగొంటిని. అదియుకూడ పూర్ణత్వసిద్దికి చాలదని తలంచి ఆచార్యుని చేరువకు 
బోయి అపై సాధనను తెలుపుమంటిని. ఉద్దకుడును తానెటీగిన దంతవజకయనియు 
పై పెచ్చేమియు లేదనియు చెప్పి సగౌరవముగ ముందటి ఆలారకాలామునివలెనే 
సన్మానము చేసెను. కాని నిర్వేదమునకు వైరాగ్యమునకు నిరోధమునకు ఉపశమ 
మునకు అభిజ్ఞకు సంబోధికి నిర్వాణమునకును సమర్థముగాని ఆ పదవిని పట్టుకొని 
యుండుట నాకు గిట్టలేదు. అందుచే దానికంటెను మేలైన ప్రయత్నమున పాల్గొందు 
నని నిశ్చయించి ఉద్దకరామపుత్రునితో సెలవు గ్రెకొంటిని. 


అటనుండి కదలి మగధదేశమున సంచరించుచు సేనానీ గ్రామమును చేరితిని. 
అందలి సుందరవనఖండములు, రమణీయభూములు, సుభికావాసములు, 


చతుర ఖండము 331 


జలపూర్ణ నదులు నా హృదయమును ఉవ్వెత్తుగ గొన్నవి. నిర్వాణ ప్రాప్తికై అల్జులు 
సొచునా ప్రబల ప్రయత్నమునకు ఆస్టానము సర్వోత్తమమైనదని తలపోసి అందొకచో 
టున కూర్చొంటిని. ఆ సమయమున అద్భుతములగు మూడు ఉపమానములు 
నాకు తట్టినవి. 


రాజకుమారా! ఒక పచ్చికొయ్య నీటిలో వేయబడినది. అట్టిదానిని యెంత 
మధించినను అగ్ని కలుగదు. అట్లే లోపలను బైటను కామవాసనలచే పీడితుడగు 
శ్రమణ బ్రాహ్మణుడు యెంత ప్రయత్నించినను ప్రయాసయె తప్ప, పరమజ్ఞానమును 
పొందలేడు. ఇదియొక ఉపమానము. 


ఒక పచ్చికొయ్య నీటి ప్రక్కన ఉంచబడినది. దానిని గూడ యెంత మధించి 
నను అగ్ని సంభవింపదు. శ్రమయె మిగులును. అట్లె కామవాసనా పీడితుడగు శ్రమణ 
బ్రాహ్మణుడు ప్రయత్నించియుకూడ పరమజ్ఞానమును పొందలేడు. వేదనను 
మౌత్రమె పొందగలడు. ఇది రెండవ ఉపమానము. 


స్వయముగ యెండినకట్టె నీటికి దూరమునున్నది. అట్టికట్టైను తరిచినచో 
అవస్యము అగ్ని కలుగును. అట్లే అంతర్బాహ్యములందు కామవాసనలు శమించిన 
వాడు ప్రయత్నము చేసినచో కష్టవేదనలను అనుభవించిననుకూడ పరమజ్ఞానమును 
పొందగలడు. ఇది మూడవ ఉపమానము. 


అట్లా ఉరువేల ప్రాంతమున కూర్చొని మరియు వితర్కించితిని. “పండ్లను 
బిగించి నాలుకతో తాలువులనొత్తి బలవంతముగ మనస్సును నిగ్రహింతును గాక 
అని తలంచి అట్లే చేసితిని. అందుకు తగిన ఉత్సాహమును, పట్టుదలయు సహనశక్తి 
యుగూడ నుండినది. కాని బలవంతుడగు పురుషుడు దుర్భలుడగువాని తలనుబట్టి 
అదిమినచో వాడు తపించినట్లు శరీరముకూడ తపించినది. చెమటలుగాటీనవి. 


తదనంతరము శ్వాసనుకూడ నిలిపి ధ్యానముచేయ నుప క్రమించితిని. ముఖ 
మునుండి ముక్కులనుండి శ్వాసప్రశ్వాస లాగిపోవుటచే కమ్మరివాని కొలిమితి 
శ్రీలోనుండివలె చెవులనుండి సుయ్యిసుయ్యిమని వేడిబుసలు బయలు దేటీనవి. 
కొని నా ఉత్సాహము క్రుంగలేదు. స్మృతి చెడలేదు. శరీరము వడకలేదు. 


మరియు చెవులనుండి వచ్చు వాయువును కూడ నిరోధించితిని. హోరుమని 
శిరస్సున ఘోరవేదన జనించినది. కాని ఉత్సాహము క్రుంగలేదు. స్మృతి చెడ లేదు. 
శరీరము వడక లేదు. 


332 శ్రిబుద్దచర్య 


ఊపిరినుడిపీ ఉగ్రతపస్సునకు తలపడితిని. అదుమబడిన వాయువు ఉదర 
మున ప్రవేశించి అంపముతో కోసినట్లు తీవ్రబాధను కల్లించినది. నిష్టులబొరలీనట్లు 
శరీరమంతయు మంటలు రేగినవి. అంగాంగము లుడికిపోయినవి. పార్శ్వవర్తులగు 
దేవతలు శ్రమణగౌతముడు మరణించె మరణించెనని గోలున వాపోయిరి. లేదు 
లేదు. మరణించలేదు. ల్లగ్గతుడతడు మరణించడని మటీకొందజు సమాధానము 
చెప్పిరి. 

ఆహారమును సుతరాం వదలదలంచితిని. అంతట దేవతలు చేరవచ్చి 'మార్ష! 
నీ వాహారమును త్యజించినచో మేము రోమకూపములద్వారా ఓజస్సును నీలో 
నింపుచుందుము. దానిచే నీవు తాళుకొనవచ్చు' నని ఊఅడబలికిర. నిరాహారినని 
ప్రతిన జేసినపిమ్మట ప్రచ్చన్నమగు మీరిచ్చు ఓజళ్ళక్తిని గ్రహించుట ప్రకారాంతరమున 
ఆహారమును గొనుటయేగదా! తుచ్చము. ఛీ! ఛీ! వద్దు. పోపొమ్మంటిని. 


మొమ్మొదట పుడిసెడు అంబలిని త్రాగుచు కాలము గడపితిని. దేహము 
కాదగినంత దుర్చలమైపోయినది. చర్మమాంసములెండి శరీరము కట్టె అయినది. 
మిద్దెదంతెలవలె యెముక లేర్చడినవి. అగాధమగు బావినీటియందు ్రతిఫలించి 
తోచు చుక్కలవలె కనుగుడ్లు మిణుకుమిణుకు మన్నవి. యెండిపోయిన లేత 
సౌరకాయవలె తల కుదిసిపోయినది. పొట్టయు వెన్నెముకయు నొకబైనది. కదలినచో 
శిరస్సు కుమ్మరిసారెవలె దిరిగెడిది. వెంట్రుకలు ఊచిపోయినవి. కాంతి యంతయు 
కరగి కాయము నల్లనైనది. రాజకుమారా! నేను అమాంతము మాటీపోయితిని, 


ఘనఘోర భయంకరమగు యిట్టి తీవ్రవేదనలను, గతించిన కాలమునందు 
యేశ్రమణబ్రాహ్మణుడును సహించియుండలేదు. నేడు లేడు. మున్ముందును 
ఉండబోడు. ఇంతపాటుపడియు - ఇంతింత గగన ప్రయత్నము జేసియు 
రాజకుమారా! నేను ఈ తపస్సువలన అలమార్యజ్ఞానదర్శనమును, ఉత్తరమనుష్య 
ధర్మమును ప్రాపింపలేక పోయితిని. 


రాజకుమారా! చిజుతవయస్సునందు నేను నా తండ్రియగు శుద్దోదనునితో 
కూడి బీజావాపనోత్సవ సందర్భమున పొలముల చెంగటకు వోయినపుడు ఒక నేరేడు 
చెట్టుక్రింద కూర్చొని కామాది అకుశలధర్మముల నెడబాసి ప్రథమధ్యానమును 
పొందియుంటిీని. అకుశల ధర్మములకు వేరైన ఆ సుఖమునె యీనాడును నేన 
పేక్షించునది. అట్టి సుఖము యీ కృశీభూతాంగముతో - యీ దీనదుర్భలశరీర 
ముతో సాధీంచుటనునది గగనకుసుమము. స్టూలాహారమును సేవించి తిరిగి బల 


చతుర్ధ ఖండము 33౩3 


పాటవములను శరీరములోనికి చేదుకొందునుగాక అని నిశ్చయించి అన్నమును 
కూరను తినుట కుప క్రమించితిని. శ్రమణగౌతముడు పరమోత్తమసుఖమును తప్పక 
సాధింపగలడు. ఆయనవలన మనముగూడ [గ్రహింతముగాక యని ఆసలు పెట్టుకొని 
నన్నాశ్రయించియుండిన ఏవురు భిక్షువులు నేను స్టూలాహారమును స్వీకరింప 
మొదలిడినంతనే - శ్రమణగౌతముడు బాహులికుడైనాడు. తిండిపోతయ్యాడు. 
తపస్సీద్దియందు నిరాశవహించి ప్రయత్నమున వెనుకంజవేసినాడు. ఇక నితనితో 
మనకేటిపని యని వారు ఉదాసీనులై నన్ను దిగవిడిచిపోయిరి. 


నేనును కొంత కొంత ఆహారమును ఆరగించుచు అకుశలధర్మముల నెడబాసి 
వితర్కవిచార సహీతమును, వివేకసంభవమును, (ప్రీతిసుఖము గలదియునగు 
ప్రథమధ్యానమును పొందితిని. అటపై వితర్కవిచారము లుపశమింప చిత్తము ప్రస 
న్నతాయుక్తముకాగ సమాధి సంభవమగు ప్రీతిసుఖముతో కూడిన ద్వితీయ 
ధ్యానమును పట్టుకొంటిని. క్రమముగ ప్రీతిని విరాగమును ఉపేక్షించి స్మృతి 
సంప్రజన్యములతోడ గూడీ కాయముతో సుఖసంవేదనను బొందుచు ఉపేకకుడు, 
స్మృతి మంతుడు, సుఖవిహారినాబరగి తృతీయధ్యానమును చూజగొంటిని. 


సుఖదుఃఖములును సౌమనస్య దౌర్మనస్యములును ముందె అస్తమించి 
యుండుటచే సుఖదుఃఖములం దుపేక్షకుడనై స్మృతిపరిశుద్దితో గూడి చతుర్దధ్యాన 
మును సంపాదించి విహరింపజొచ్చితిని. పిమ్మట సమాధి సంపన్నమై మృదువును 
స్టీరమును పరిశుద్దమును క్షేశరహితమును నగు చిత్తమును పూర్వజన్మములయొక్క 
స్మృతిజ్ఞానమునకై (పూర్వనివాసానుస్మృతి) మొగ్గించితిని. లోగడ గడచిన అనేక 
జన్మలయొక్క సమగ్రస్మరణ నాకు లభించినది. ఆకారసహితముగ ఉద్దెశ్య్వసహిత 
ముగ పూర్వజన్నములను భావించి స్మరించుచు ప్రమాదశూన్యుడనై ఆత్మసంయమినె 
యుండు నాకు రా త్రియొక్క మొదటి జామునందు ప్రథమవిద్య సాక్షాత్కరించినది. 
మటీయు చిత్తము నేకా గ్రము జేసి అశేష ప్రాణులయొక్క జన్మమరణజ్ఞాన గ్రహణము 
నై ఉద్యమించితిని. అతిమానవమగు దివ్య నేత్రమును బొంది శుభాశుభములతో 
సుఖదుఃఖమలతో నిత్యనిరంతరము సతమతమగుచు పుట్టును చచ్చుచున్న ప్రాణికోటి 
సందోహమును పరికించితిని. ఈ విధమున రాత్రియొక్క రెండవజామునందు ద్వితీ 
యవిద్య లభించినది. 


వెండియు చిత్తమును ఆ్రవకయముకొజకై, జ్ఞానసిద్దికొలకై మటీంత 
(పీరేపించితిని. అంతట “ఇది దుఃఖమని - ఇది దుఃఖ సముదయమని - ఇది దుఃఖ 


334 శ్రీబుద్దచర్య 


నిరోధమని - ఇది దుఃఖ నిరోధగామినీ మార్గమి ని యథార్రముగ నెబుగగల్లితిని, 
ఇది ఆస్రవమని - ఇది ఆస్రవ సముదయమని - ఇది ఆస్రవ నిరోధమని - ఇది 
ఆగస్రవ నిరోధగామినీ మార్గమని విస్పష్టముగ తెలియగల్లీతిని. చిత్తమునకు కామా (స్రవ 
ములు, భవా(స్రవ ములు, అవిద్యాస్రవములు వీడిపోయినవి. విముక్తి లభిం 
చినది. జన్మబంధము లూడినవి. బ్రహ్మచర్యఫలము సిద్దించినది. చేయవలసినది 
చేసితిని. చేయదగినదిక లేదని గ్రహించితిని. విద్య కలిగినది, అవిద్య తొలగినది. 
ఆలోకమబ్సినది. అంధకారము కడజనినది. రాత్రియొక్క చివరిజామునందిట్లు 
తృతీయ విద్య చేకూటినది 


బోధిరాజకుమారా! ఆ ధర్మమునె తొలుత పంచవర్గీయ భిక్షువులకు ఉపదేశిం 
చితిని. దాని యథార్ధజ్ఞానమును వారు పొందగలిగిరి.*” 


అని నుడివిన భగవంతుని ద్వీర్టప్రసంగమును విని రాజకుమారు డిట్లనియె. 
“స్వామీ! తథాగతుని ఆశ్రయించి భిక్షువు యీ అనుత్తమ బ్రహ్మచర్యఫలమును 
యెన్నాళ్ళకు పొందగల్లును?:”” 


“రాజకుమారా! నేనడిగిన మాటలకు ప్రత్తుత్తరమిమ్ము. నీకు హస్తిపకవిద్య 
(ఏనుగులను నడపు శిల్చము) తెలియునుగదా?”” 

“భంతే! తెలియును.” 

“రాజపుత్రా! ఆ విద్యను నేర్చుకొందునని నీ వద్దకొక పురుషుడు వచ్చినాడను 
కొందము. వాడు శ్రద్దాహీనుడు ్రద్దగలవాడు విద్యను గ్రహించినట్లు వీడు గ్రహింప 
గలడా?” 

“దేవా! గ్రహించుటకయోగ్యుడు. 


“రాజకుమారా! వాడు మరియు రోగ గ్రస్తుడు. ఆరోగ్యవంతునివలె విద్యను 
గ్రహింపగల్లునా? వాడు శఠమాయావి. సోమరిపోతు. మంద ప్రజ్ఞుడు. అట్టియెడ 
సుశీలుడు, జాగరూకుడు, ప్రజ్ఞావంతునకువలె ఆ విద్యాశిల్బము వాని 
కంటగలదా?”” 


“ప్రభూ! ఏ ఒక్కదోషమున్న కూడ నా హస్తీపకవిద్యకు (మావటివాని విద్య) 
వాడయోగ్యుడు. ప్రత్యుత, దోషములైదును నున్నచో ఇక చెప్పవలసిన దేమున్నది.?” 


“అట్లే. బో ధిరాజకుమారా! నిర్వాణసాధనకుకూడ అయిదు అంగము 
లున్నవి. 1. భిక్షువు శ్రద్దగలవాడై భగవంతుడు ల్మర్గతుడు, సమ్యక్‌ సంబుద్దుడు, 


చతుర్ధ ఖండము 335 


విద్యాచరణసంపన్నుడు. సుగుతుడు, లోకవిదుడు, అనుత్తరుడు, పురుషదమ్య 
సారధి, దేవమనుష్యశాస్త బుద్దదేవుడని తలంచి అతనియెడలను, ఆతని పరమజ్ఞానము 
నెడలను శ్రద్దాతత్చరుడగుచున్నాడు. 2. భిక్షువు మటీయు రోగహీనుడై సాధనా 
యోగ్యమగు సమ ప్రకృతిగలవాడై యుండును. 3. కుత్సితుడుగాక గురువు నెడను 
సబ్రహ్మచారులకడను వంచన లేక వర్తించును. 4. కుశలధర్మసంపాదనమునందు 
కాడికి వైదొలగక దృఢపరాక్రమి యగుచున్నాడు. 5. సమ్యక్‌ దర్శనమును సాధింప 
జేయు ప్రజ్ఞతో కూడియున్నాడు. 


రాజకుమారా! ప్రధానములగు ఈ అయిదుఅంగములతో కూడిన భిక్షువు 
తథాగతుని గురువుగ బొంది యీ జన్మమునందే అనుత్తర బ్రహ్మచర్యఫలసిద్దికి 
అర్హుడగుచు న్నాడు. అట్టి వానికి కాలవ్యవధి లేదు. ఏడేండ్లలోనైనను ఆటేండ్లలోనై 
నను, అయిదు - నాలుగు - మూడు - రెండు - ఒక సంవత్సరము - ఒక్కనెల 
- వెయ్యేల ఒకే ఒక దినములోనైనను తత్త్వసాత్షాత్కారమును - నిర్వాణమును 
పొందగల్లుచున్నాడు.”' 


అని యిట్లు సర్వజ్ఞ దేవుడు బుద్దసా ర్వభౌ ముడు బో ధించినంత ౫ బో ధిరాజ 
కుమారుడు అమృతస్నానమును చేసినవా డువలె పరమానందమును బొంది *జారా! 
బుద్దుడు “బెరా! ధర్మము; జారౌర! ధర్మగౌరవము'' అని కొనియాడెను. 


* మ. ని, అ.క, 2-కీ-5- కౌశాంబియందు పరంతపుడను రాజుండెను. 
గర్భవతియగు అతని భార్య యొకప్పుడు యెజ్జటి కంబడిని కప్పుకొని మేడయొక్క పై అంతస్తు పై 
భాగమున యెండ సోకునట్లు కూర్చొ నియుండెను. అకస్మికముగ నొక మహా గరుడపక్షి ఆకసమున 
బోవుచు మాంసపిండముగ దలంచి ఆమెను యెత్తికొనిపోయి ఒకానొక పర్వతముపైన నొక 
చెట్టుమీద నుంచినది. ఆమె ఆ॥క్రోశించుచున్నంత సమీపముననుండిన తాపసి యొకడు వచ్చి 
చెట్టునుండి దింపుకొని తన కుటీరమునకు కొంపోయెను. ఆ కాంత పూర్ణగర్భిణియై యుండి 
యుండుటచే వెంటనె శిశువును ప్రసవించినది. ఉదయనుడని ఆ శిశువునకు పేరిడిరి. తల్లీని 
బిడ్డను ఆ తపస్వియె పోషించుచుండెను. కొన్నాళ్లకు తపో భ్రష్టుడై ఆ రాణికి అందె పతి యయ్యెను. 


కొంతకాలమునకు కౌశాంబియందు రాజగు పరంతపుడు మరణించెను. తాపసుడును 
ఉదయన కుమారునకు రాజ్యాభిలాష యుండుటను తెలిసికొని తాను నేర్చియుండిన హస్తి గ్రంధి 
విద్యను బోధించి తల్లివద్దనుండు కంబళమును అంగుళీయకము నిచ్చి కౌశాంబికి పంపీంతెను. 


336 శ్రీబుద్దచర్య 


పరిసరముననున్న సంజికాపుత్రు డది చూచి ““రాజకుమారా! అట్టి ధర్మ 
మును శరణుజొచ్చుట మీకు తగియున్నది. మరి యూరకుందు వేలి? యని ్రేరేపిం 
చెను. బోధిరాజకుమారు డిట్లనియె. 


సౌమ్యా! అట్లనకుము. మా తల్లివలన నేను వినిన విషయమొండు రెండు 
గలదు. వినుము. నేను గర్భమునందుండు సమయమున నొకప్పుడు మాయమ్మ 
కౌశాంబిలోని ఘోషితారామమునకు భగవంతుని దర్శింప నేగినది. అచ్చటికేగి 
తథా గతునకు ప్రణమిల్లి “దేవా! నా కుక్షియందుండు బిడ్డ యిప్పుడే బుద్దునకును, 
ధర్మమునకును, సంఘమునకును శరణుజొచ్చుచున్నాడు. మీరాబిడ్డను నేటి నుండి 
సాంజలిశరణాగత ఉపాసకునిగ ధరింపవలె” నని విన్నవించినది. 


సౌమ్యా! మటీయొకప్పుడు భగవంతుడు భర్గదేశమున శుంశుమారగిరియొక్క 
భేసకలావన మృగదావమున విహరించువేళ దాదియొకతె నన్ను ఒడిలో నుంచికొని 
పోయి భగవానునకు అభివాదనము చేసి 'భంతే! బో ధిరాజకుమారుడు భగవంతుని, 
ధర్మమును, సంఘమును శరణుజొచ్చుచున్నాడి ని పల్కినది. 


ఓ సంజికాపుత్రా! ఇదె నేను స్వయముగ మూడవసారి పలుకుచున్నాను. 
“బుద్దం సరణం గచ్చామి; ధమ్మం సరణం గచ్చామి; సంఘం సరణం గచ్చామి” 


ఉదయనుడు కౌశాంబీనగర ప్రాంతమున కరిగి యొక మజ్జీచెట్టుపై కూర్చొని తన వీణను 
మోగించి హస్తిగ్రంధి విద్యాప్రభావమును జూపెను. హస్తిశాలయందుండు యేనుగు లన్నియు 
పారిపోయినవి. రెండవతూరి విపరీత ప్రయోగమొనర్చి వాటినన్నిటిని తనకడకు చేర్చుకొనెను. 
వాటిలో నొక ఉత్తమ గజము నారోహించి నగరములోనికి పోయి ““తాను పరంతపరాజుయొక్క 
పుత్రుడననియు రాజ్యమునకు అధికా రిననియు చాటబంచి అమాత్యులను పౌరులను స్రోగుజేసి 
తాను తెచ్చిన ఆనవాళ్ళిచ్చి రాజ్యపీఠము నధిష్టించెను. 


ఒకప్పుడు చండ ప్రద్యోతనుడు ఆ విద్యను నేర్వదలంచి వంచనతో నొక కొయ్యయేనుగును 
చేయించి దానిలో సైనికులను దాచి ఉదయనుని పట్టుకొనునట్లు చేసెను. అట్లు పట్టుపడిన అతనివద్ద 
విద్యనభ్యసించుటకు కూతురను పంపించెను. ఉదయనుడు ఆమెను వలచి తనవెంట దీసికొని 
నగరమునకు చేరెను. వారీరువురకు కల్గిన కుమారుడు బోధిరాజకుమారుడు. 


చతుర్ధ ఖండము 337 


౧౩ 
కర్ణస్టలకాది సూత్రములు (వి. పూ. 435 - 431) 


* ఒకప్పుడు” బుద్దదేవుడు * ఉరుంజయందు * కర్షస్టలకమృగదావములో 
విహారము చేయుచున్నాడు. కోసలరాజు ప్రసేనజితు డతని దర్శింప కుతూహలించి 
యొక పరిచరుని బిలిచి యిట్లనియె. 


“ఓయీ! భగవంతుడు బుద్దుడున్నచోటికి బొమ్ము. నాకు ప్రతిగ వారి చరణ 
ములకు ప్రణమిల్లుము. ఆరోగ్యమును - బలమును - సుఖమును గూర్చి నా 
మాటలలో |ప్రశ్నింపుము. మరియు నమ్మహాత్మునితో “స్వామీ! భోజనానంతరము 
ప్రసేనజితుడు తమ దర్శనమునకు రాగలవాడిని మనవి చేయుము అని చెప్పి 
పంపించెను. 


సుగతదేవుని శుభదర్శనమునకు రాజు పయనమగుచుండెను. అతనిరాణులు 
అక్క చెల్లెండ్రునగు సోమ - సకుల యను వారిరువురు పతిదేవుని చెంతకుపోయి 
సాదరముగ నిట్లనిరి. 


“మహారాజా! భగవంతునకు బుద్దునకు మా కొజికై నమస్కరించి మా 
మాటలుగ కుశలప్రశ్నము లందించవలసినది. 


రాజామాటలను మేకొని తలంచినట్లు తథాగతుని చేరువకరిగి అభివాదనము 
లొనర్భి యొకచోట కూర్చొని యిట్లనెను. 


“దేవా! సోమాసకుల దేవులు తమపాదములకు నమస్కరించి కుశలముల 
నడుగుమని చెప్పేపంపరి.? 


“మహారాజా! ఆ సోదరీమణులు వార్తను పంపుటకు వారికింతకంటె మంచి 
దూత దొరక లేదుగాబోలు.”” . 


“మహాస్వామీ! భగవానుని దర్శనమునకు బయలు దేరుచున్న నాతో వారా 
మాటను చెప్పిరి. దేవా! యొక మనవి. క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూ ద్రవర్ణములందు 
వ్యత్యాసమేమి? భేదమేమి?”* 


(1) ముప్పదియేడవ వర్దావాసమును భగవంతుడు శ్రావస్తీ జేతవనమునందు గడపెను. 
ముప్పది యెన్మిదవ వర్జావాసమును పూర్వారామమున నడపెను. 

(2) మ. ని.2- 4-10. (3) ఆ రాష్ట్రమునందలి ఒకానొక నగరము 

(4) ఆ ప్రాంతమందలి యొక రమణీయ భూభాగము. 


338 శ్రిబుద్దచర్య 


“మహారాజా! నాలుగువర్ణములలోను అభివాదనమును, ప్రత్యుళ్ణానమును 
జేయుటకు క్షత్రియ బ్రాహ్మణులు శ్రేష్టులు.” 

“భగవంతా! నేను ఈ లోకవిషయమున అడుగ లేదు. పరలోక సంబంధ 
మును గూర్చి ప్రశ్నించితిని.” 


“మహీపాలా! పారలౌకిక ధర్మమునందు హితసుఖములను బొందుటకు 
ప్రధానీయాంగము లయిదు గలవు. నాలుగు వర్ణములందెవ్వడైనను వాటిని పొందిన 
వాడె యధికారి. మొదట భగవంతుడు - ల్లర్గతుడు - సమ్యక్‌ సంబుద్దుడగు తథా 
గతుని జ్ఞానమునందు 1. శ్రద్దాలువుగావలెను. 2. రో గహీనుడును సాధనాయోగ్య 
మగు సమప్రకృతి కలవాడై యుండవలెను. 3. శఠుడు, మాయావి కారాదు. 4. 
ఉద్యోగశీలుడు కావలెను. 5. ్రజ్ఞతోకూడి యుండవలెను. ఈ అయిదు 
అంగములతో కూడిన భిక్షువు చిరకాలము హితసుఖములను బొందగలుగును. 
వర్ణములను దృష్టియందుంచుకొని యిట్టివారియందు నేను భేదమును - వ్యత్యా 
'సమును చెప్పను. అగ్ని యేజాతికట్టెయందు బుట్టినను ప్రకాశములో తారతమ్య 
ముండదు గదా? అట్లే వారి ప్రయత్న ప్రభావమున కలిగిన విముక్తి యందుకూడ 
న్యూనాధికతలు లేవు.” 


“దేవా! లెస్సగ సెలవిచ్చితిరి. సంతుష్టులమైతిమి. మేము బహుకార్య లంపటు 
లముగాన సెలవిచ్చినచో పోయివత్తుము.?* 


“మహారాజా! మంచిది.” 
సంఘభేదక ఖందకము 


1 బుద్దభగవంతుడు కౌశాంబియందు ఘోషితారామమున విహరించుచుం 
ఉను. * అట్టసమయమున దవదత్తుడు యకాంతమున గూర్వాని యిట్లు చంతంచను. 
“నేను యెవ్వని లోబజచుకొన్నచో అపరిమితలాభ సత్కారములకు పాత్రుడనగు 
దును? అవును. అజాతశత్రుకుమూరుడే నాకు నచ్చినవాడు. ఒంట వేడిరక్తము 
గలవాడు. ముందట ముందట అభివృద్దిని బొందువాడు. అతనిని వలలో వేసికొన్నచో 
నా కత్తికిక యెదులు లేదు.” 


(1) ముప్పదితొమ్మిదవ వర్దావాసమును భగవంతుడు శ్రావస్తి జేతవనమునందు గడపెను. 
(2) చుల్లవగ్గ 7 


చతుర్ధ ఖండము 339 


దేవదత్తు డిట్లాలో చించి తన శయనాసనములను - పాత్రచీవరములను సంభా 
భించి చంకనబెట్టి ప్రయాణమై రాజగృహపురమును జేరెను. అంతట తన ఆకార 
ప్రకారములను మజుగుజేసి దివ్యశక్తి ప్రభావముచే కామరూపియై తరుణకుమారు 
నివలె కన్ఫట్టుచు అజాత శత్రుని యెదుట సాక్షాత్కరించెను. 


అజాతశత్రు డులికిపడి వెల వెల బోయెను. 

“రాజకుమారా! భయపడితివా?”' 

“అవును. అయ్యా! తామెవరు?”” 

“నేను దేవదత్తుడను.”” 

“ఆర్యా! మీరు దేవదత్తులరె యైనచో మీ నిజరూపమును చూపండి!” 


అంతట దేవదత్తుడు ఆ కుహనావేషమును వీడి తన భికాపాత్రతో - తన 
కావిబట్టలతో స్వస్వరూపమున కానబడెను. ఆ దివ్య చమత్కారమునకు పండ్లు 
పులీసిన అజాతశత్రుడు దేవదత్తుని తనకు ఆచార్యునిగ వరించి సాయంప్రాతము 
లందతని సన్నిధికి దర్శనమునకై యరుగుచు సేవించుచుండెను. 


* అక్కడ సుగతదేవుడు కౌశాంబియందు స్వేచ్చగ విహరించి పదంపడి రాజు 
గృహపురమున కరుగుదెంచి వేణువనకలందక నివాసమున విహారము చేయుచుం 
డెను. 


దేవదత్త సూత్రము 


భగవంతుడు వేణువనకలందక నివాసమున నుండుదినములు. * అజాత 
శత్రువు యేనూరురథములతో కూడి యేనూరుస్థాలీపాకముల భోజనమును వెంట 
కొని రేపు మాపు నిత్య ప్రతి దేవదత్తుని సన్నిధికి వచ్చి అర్పించిపోవువాడు. ఆ విషయ 
మును కొందటు భిక్షువులు భగవంతునకు నివేదించిరి. శాస్త యిట్లనియె. 


“భిక్షువులారా! దేవదత్తునకు కలిగిన లాభసత్కారములకై మీరు ఉవ్విళ్ళూర 
కుడు. దానినిగూర్చి భూరిభూరి ప్రశంసలను జేయకుడు. ఆ వైభోగమతని కుళల 
ధర్మములకు వేరుపురువు. కుక్కకు పిచ్చి బట్టినది. దానికదే ప్రళయము.” 


(1) శుల్లవగ్గ. (2) సని. 16 - 4-6. 


340 శ్రీబుద్దచర్య 


అక్కడ దేవదత్తుడును తన కొదవిన శ్రీమద్రైభవమువలన మన్నుమిన్ను 
గానక సమస్త భికుసంఘమునకు తానె సర్వాధిపతి కావలెనని ఆసజేసెను. వాని 
దుశ్ళీలవర్తనముచే యోగబలము క్షీణింపజొచ్చెను. 


అది మజియొక సమయము. బ్రహ్మాండమగు సభలో బుద్దభగవంతుడు 
ధర్మోపదేశ మొనర్చుచుండెను. దేవదత్తుడు తన ఆసనమునుంచి లేచి చేతులు 
జొడించి భగవానునితొ యిట్లనెను. 


“భంతే! తమకు వయస్సు పండినది. అవయవములు శిథిలములైనవి. ఈ 
భిక్షు సంఘమును నా కప్పగించి తాము విశ్రాంతిని వహించుడు. ఈ పెత్తనమును 
నేను బూనెదను.”” 


“చాలు, చాలు. దేవదత్తా! అది యేనాడును పొసగనిపని.”” అని నిరాకరిం 
చినను ఉడుగక దేవదత్తుడు మరియు ముమ్మాటిడిగెను. అంత భగవంతు డిట్లనియె. 
“దేవదత్తా! సారిపుత్ర మౌధ్గల్యాయనుల వంటి సమర్పులగువారికె అర్చింపకుండు 
నపుడు తుచ్చుడవగు నీ మాటేమిటీ?”* 


భగవంతుడు తూలనాడుట దేవదత్తునకు భరింపరానిదైనది. నిండుసభలో 
సారిపుత్రమౌద్గల్యాయనుల గొప్ప జేసి తన్ను తృణీకరించుటకు కుపితకుపితుడై 
తజియెజిగి కసిదీర్చుకొనుటకు పగబట్టెను. 

అసభ్యవర్తనుడై సభనుండి లేచి గబగబ దాటిపోయిన దేవదత్తుని చూచి 
బుద్దదేవుడు భికుసంఘముతో “ఓ భిక్షువులారా! దేవదత్తుడు మనకు వేరైనాడు. 
వాని పనులు - వ్యవహారములపట్ల బుద్దునకును - బుద్దధర్మమునకును - బుద్ద 
సంఘమునకును యికమీదట ఉత్తరదాయిత్వము లేదు” అని ఆనతిచ్చెను. 


దేవదత్తుడు అజాతశక్రువునొద్దకు బోయి ఆయీ ్రసంగములను కదిపి 
ఆపై నిట్లనియె. “కుమారా! పూర్వమువలె నేటి మానవులు దీర్జాయుష్కులుకారు. 
నిండుగ నూటేండ్లెనను మనుష్యుడు జీవించునని నిష్కర్షగ జెప్పవీలులేదు. మీ 
తండ్రికంటె ముందుగనే రాజ్యసుఖములను చవిమాడకనె నీకు మరణము ఘటించి 
నను ఘటింపవచ్చును. కావున హెచ్చరిక బొంది రాజును జంపి రాజవగుము. నేనును 
బుద్దుని జంపి బుద్దుడనగుదును.” 


ఆ మంత్రము అజాతశక్రునిపై లెస్సగ పాటీనది. వాడును ఒక పదునైన కత్తిని 
నిగూఢముగ పెట్టుకొని మిట్టమధ్యాహ్నము వేళ జనకుని దునుముటకై అంతఃపురము 


చతుర్ధ ఖండము 341 
లోనికి జొజబాటెను. అతని వాలకమును బట్టి మంత్రులును పరిజనులును శంకించి 
అడ్డమై నిరోధించి యిట్లనిరి. 

“కుమారా! నీతలంపేమి?”* 
“తండ్రిని చంపెదను.”” 

“ఈ బుద్దిని నీ కెవ్వడు వెప్పెను?” 
“ఆచార్యుడు దేవదత్తుడు.” 


అని ప్రసంగించుచుండ మగధపతి బింబిసారు డాచోటికివచ్చి కుమారుని 
జూచి యిట్లనియె. 


“పుత్రా! నన్నెందుకు చంపగో రితివి? 
“నాయనా! రాజ్యమును కోరి ౨? 


కుమారా! రాజ్యమేనాడైనను నీదేగదా. ఈనాడె గైకొనుము. యివ్చెద” నని 
పలికి తక్షణము బింబిసారుడు రాజ్యమును కొడుకున కప్పగించెను. 


మగధనాథుడు అజాతశత్రుడు తనచేతి కీలుబొమ్మయగుటచే దేవదత్తుడు 
తన కెదుజాడువారు లేక బుద్దదేవుని బొరిగొందునని నిశ్చయించెను. ఒకనాడొక 
హంతకుని పిలీచి యిట్లనియె. 


“ఓరీ! నీవు శ్రమణగౌతముని చంపి యీ దారిని రావలసినది” యని చెప్పి 
ఆ దారియందిద్దరి నునిచి ఒంటరిగవచ్చెడి వానిని మీరు వధించి ఆ మార్గమున 
పాండని ఆదేశించి, ఆ మార్గమునందు నల్లురిని కాపుంచి ఈ త్రో వనువచ్చు యిద్దటీని 
సంహరింపుడని వారికి సలహా చెప్పి వారిని తెంచుటకు పైన యెనమండడ్రను, వారిని 
దెగటార్చుటకు మరిమీద పదునార్వురిని యిట్లు కనుపులు కనుపులుబెట్టి దేవదత్తుడు 
దురంతవిద్రోహ సాధనయందు కసిమసగి యుండెను. 


హంతకుడు భగవంతుని సమీపించెను. ఒళ్ళు జలదరించినది. గుండెలు 
బరువైనవి. ఆపాదమస్తకము స్వవశము దప్పినది. 


“దేవా! శరణు. శరణు.” 
““ఆయుష్మంతా! భయపడకుము.” 


342 శ్రీబుద్దచర్య 


“ప్రభూ! పాపినై మూఢుడనై మహాపచారమునకు ఒడీగట్టితిని. నన్ను 
మన్నించండి. మీదట నేనిట్టి దురితముల పొంతకుపోను.”” 


“ఆయుష్మంతా! అపరాధము నొప్పికొంటివి. ముందు ముందు ధర్మమార్గ 
మున నడతునని బాసచేసితివి. అందుచేత నిన్ను అను [గ్రహించుచున్నాను. = 


“అట్లాపురుషుడు తథాగతుని కరుణకు పాత్రుడై ధర్మచక్షువును బొంది 
సాంజలీ శరణాగత ఉపాసకుడుగ గగ్రహింపబడెను. 


వాడు రాలేదని వెనుకనుండు యిద్దరు పురుషులు వచ్చి బుద్దదేవునకు శిష్యు 
లైరి. అట్లే కడవజకు కాపువెట్టిన వారందజును బుద్దుని సమీపించి మొదటివానివలె 
ఉపాసకులుగ గ్రహింపబడి6. 


పన్నిన పథకమంతయును పంచబంగాళమై పోవుటచే దేవదత్తుడు మంగను 
క్రక్కను జాలక పరితపీంచుచుండెను. 


ఒకనాడు గౌతమబుద్దుడు గృధ్రకూట పర్వతముయొక్క చజియయందు 
చల్లని నీడలో కూర్చొని యుండెను. అక్కసము వెక్కసమైయున్న దేవదత్తుడా 
యదనుగని పెట్టి నేడు బుద్దుని నుగ్గునూచము చేయుదునని కొండపై కెక్కి చక్కగ 
నొక్క మహాశిలను ఆయనపై దొర్లించెను. ఫెల్టుఫెల్లుమని క్రిందికి దుముకుచున్న 
ఆ గుండు దేవమాయా ప్రభావమున నడుమంతరమందే యొక గండశిలకు దగిలి 
పొడిపొడియైనది. అందులో నొకముక్క చిట్లి భగవంతుని పాదమునకు దగిలెను. 
నెత్తురు జొట జొట కాఅజొచ్చినది. 


శకలికా సూత్రము 


* రాజగృహ నగరమున * మద్రకుక్షి మృగదావమునందు సంబుద్దుడు విహా 
రము చేయుచుండెను. పాషాణశకలిక తగులుటచే పాదమంతయు క్షతవిక్షతమై 
యున్నది. జివ్వుజివ్వుమని తీ వ్రవేదన విపరీతము గనున్నను సృతి సం ప్రజన్య సమాధి 
నవలంబించి భగవంతుడా శోకమునకు లోనుగాక యుండెను. సంఘాటి (దుప్ప 


(గుస. ని1- 4-8, 
(2) అ. క. దేవదత్తుడువైచిన రాయి తుత్తుమురై అందొక శకలము యెగిరివచ్చి భగవంతుని 
పాదమునకు తగిలి రక్తసిక్తము జేసినది. ఆ చోటు విహారమునకు అనుకూలము 


గాదని తలంచి భిక్షువులు భగవంతుని డోలీయందుంచుకొని మ ద్రకుక్షికికొని 
పోయిరి. 


చతుర్థ ఖండము 343 


టిని నాల్గ్లుమడతలుగ మడచి కాలిపై కాలువేసికొని సింహశయ్య నవలంబించి 
యుండెను. 


దేవదత్త విద్రోహము 
* తానెత్తిన యెత్తులన్నియు నొక్కొక్కటి మొక్క పోవుటచే దేవదత్తుడున్మత్తుడై 
రాత్రింబవళ్ళు అదేరంధియందు కాలము గడప జొచ్చెను. అనాటిదినములందు 
రాజగృహపురమున నొక మదపుటేనుగు ఉండెడిది. దానిపేరు నాలాగిరి. మను 
ష్యులను జూచిన కాలబెట్టి నేలరాచి ధూళిగలిపెడి చండగజము. ఒకనాడు దేవద 
త్తుడు గజశాలలోనికి బోయి మావటీని బిలిచి “ఓయీ! ఈనాడు శ్రమణగౌతముడు 


వీధివెంబడి వచ్చునపుడు యీ నాలాగిరి గజమును విప్పి అతనిపై కవియించునది) 
అని ఆజ్ఞాపించెను. 


భిక్షుసంఘము వెనువెంట వచ్చుచుండ రాజగృహపురవీధియందు పూర్వాహ్ల 
సమయమున భిక్షాచారమునకై భగవంతుడు బయలు దేరినాడు. వేచుకొనియున్న 
మావటివాడు యేనుగును గొలుసువిప్పీ హుమ్మని కవియించెను. అదియు తొండ 
మును ఆకసమున కెత్తి ఘీంకరించుచు చెవులజాడించుచు నడివీధిని బడినది. ఊరం 
తయు గలిబిలియైనది. గోడలెక్కి మేడలెక్కి పురజనులు ప్రక్కకు పొమ్ము - పొమ్మని 
భగవంతుని అదలించుచుండిరి. మహాశ్రమణుడు యీనాటితో సరియని కొంద 
బును, యేనుగు యేనుగును ఢీకొన్నది; యేమగునోయని కొందును తోచినట్లు 
సంభాషించిరి. 


సుగతదేవుడు మై త్రీభావనాయుక్తమగు చిత్తవృత్తితో యేనుగును స్పృశించెను. 
మచ్చుజల్లిన ట్లు అదియు తొండమును క్రిందికి వాల్చి భగవంతుని దాపుకువచ్చి 
నిలిచెను. పవిత్రమగు తన హస్తముతో అమ్మహాత్ముడు దాని కుంభస్టలమును నిమి 
రెను. అంతట ఆ గజము తన తొండముతో ఆ దివ్యవురుషుని పాదములను ముట్టి 
ఆ చరణధూళిని నెత్తిపై జల్లుకొని మరలి చని తన శాలయందు యధథాస్థానమున 
నిలిచెను. 


మరియొకప్పుడు దేవత్తుడు తన శిష్యులగు కోకాలికుడు, కటమోరతిష్యుడు, 
ఖండదేవుడు, సముద్రదత్తుడు ననువారిని కూర్చుకొని యిట్లు నుడివెను. “ఆయు 
ష్మంతులారా! మనము శ్రమణగౌతముని సంఘమునందు విషబీజములు నాటి 


(1) చుల్లివగ్గ. 
F25 


344 శ్రిబుద్దచర్య 


భేదమును టేకెత్తించవలెను. దానికి అనువైన మార్గమును వెదకితిని పదండు 
పోదో” మని అందటును గలిసి భగవంతుని చెంతకు పోయి అభివాదములు చేసి 
కూర్చొనిరి. దేవదత్తు డిట్లనియె. 


*భంతే! భిక్షునియమములను మార్పు చేయదలంచి అయిదు విషయములను 
నేను నిర్ణయించుకొని వచ్చితిని. వాటిని భిక్షుసంఘము పొలించునట్లు తామాజ్ఞ 
యివ్వవలెను. స. భిక్షువైనవాడు యావజ్జీవము అరణ్యముననె వసింపవలెను, 
గ్రామములలోనికి రారాదు. 2. బ్రదికినంతకాలము భికాచరణముననె మెలగవలెను. 
ఏనాడును నిమంత్రణలకును, విందులకును పోరాదు. 3. జీవించియున్నంతకును 
పొంసుకూలికుడు (పేలికలనుగూర్చి కట్టుకొనువాడ్చు గనె యుండవలెను. 
గృహస్టులిచ్చు చీవరములను - వస్త్రములను ధరింపరాదు. 4. ఎప్పటికిని వృక్షమూల 
వాసియె కావలెను. మటీ యేఆశ్రయమును కొనరాదు. 5. ఆజన్మాం తము మత్స్య 
మాంసములను దినరాదు. ఈ అయిదు నియమములను నేనూహించితిని. వీటికి 
తప్పినవాడు “దోషి యని యెన్నబడును.”' 


“దేవదత్తా! చాలుచాలును. భిక్షువు యిష్టమున్నచో అరణ్యమున నుండ 
వచ్చును. లేదా గ్రామముననుకూడ నివసింపవచ్చును. భిక్షను గొనవచ్చును; నిమం 
త్రణమునకును బోవచ్చును. పాంసుకూలికుడు కావచ్చును. లేదా గృహస్థు లిచ్చు 
వస్త్రములను ధరింప వచ్చును. ఎనిమిది నెలలు వృక్షమూలమున నివసింపవలెనని 
భికువులకు యీవజికె అనుజ్ఞ యిచ్చియున్నానుగదా * దృష్ట- శ్రుత - పరిశంకిత 
మగు మాంసమును నేను నిషేధించియె యున్నాను. దేవదతా! ఇంతకుమించి అనివా 
ర్యములుగ జేయుటకు నే నొడంబడను.”? 


అంతట దేవదత్తు డచ్చోటినుండి లేచిపోయి ఉత్తమములగు తన నియమము 
లను బుద్దుడు త్రోసిరాజనినాడ' ని అందందు కుప్రచారము జేసెను. వైశాలినుండి 
ఆ సమయమున క్రొత్తగ వచ్చిన వజ్జిపుత్తక భికువులు యేనూర్వురు యథార్ధమెరుంగ 
లేక అతనితో గలీసిరి. ఇట్లు సంఘభేదము కల్లించి యేనూర్వురు భిక్షువులను తోడ 
గొని * గయాశీర్ణ పర్వతమునకు బోయెను. 


(1) దృష్టము = తనకొజ్టై చంపబడినదిగ చూచుట. శ్రుతము = తనకాటకై చంపబడినదని 
వినుట. వరిశంకితము = తనకొలకై చంపబడినదిగ ఊహకు తట్టుట. 


(2) బ్రహ్మాయ+నఎర్పతము (గయ) 


చతుర్థ ఖండము 345 


ఆయుష్మంతులు సారిపుత్ర మౌద్గల్యాయనులు భగవంతుని సన్నిధికి బోయి 
యిట్లు నివేదించిరి. 

“పూజ్యా! దేవదత్తుడు సంఘమును చీల్చి యేనూర్వురు భిక్షువులను గొని 
గయాశీర్షమునకు పోయినాడు.” 


“ఆయుష్మంతులారా! మీకు మీ తోడి భికువులయందు దయలేదా? ఉపేక్షిం 
చెద రేల? వారు పూర్తిగ చెడకముందె పోయి ఉద్దరిచండి.?? 


భగవంతుని ప్రేరణను గొని సారిపుత్రుమౌద్దల్యాయనులు దేవదత్తుడున్న 
చోటికి బయలుదేరి పోయిరి. సభామధ్యమున కూర్చొని ధర్మోపదేశము చేయుచున్న 
దేవదత్తుడు తనచెంతకు వారిరువురు వచ్చుచుండుట చూచి భిక్షువులతో నిట్లనియె. 


“'భికువులారా! నా ధర్మముయొక్క (ప్రభావమును చూడుడు. బుద్దునకు 
పట్ట శిష్యులైన సారిపుత్రమౌద్దల్యాయనులుకూడ ఈ ధర్మము నాశ్రయించుటకు 
ప్రాకులాడి వచ్చుచున్నారు.” 

ఆ మాట విని కోకాలికుడు దేవదత్తునితో నిట్లనియె. “ఆర్యా! వారు మహా 
మాయావులు. వారిని నమ్మకుడు.”' 


. సారిపుత్రమౌద్గల్యాయనులు సభలోనికి |ప్రవేశించిరి. దేవదత్తుడును వారికి 
స్వాగతమిచ్చి తన అర్జాసనమున కూర్చొనునట్టు ప్రార్థించెను. కాని వారు సమ్మతిం 
పక ప్రత్యేకమగు ఆసనములందు కూర్చొనిరి. అది రాత్రిసమయము. చాల ప్రొద్దు 
పోవువజకు ధర్మములను బోధించి దేవదత్తుడు సారిపుత్రునితో నిట్లనియె. 


““ఆయుష్మంతా! సారిపుత్రా! ధర్మములను వినుటయందు భిక్షుసంఘ 
ముత్సాహముగనె యున్నది. నే నలసితిని. కొంత సేదదీర్చికొందును. మీరు ప్రబో 
ధించుచుండుడు' అని చెప్పి తన సంఘాటిని పబిచుకొని దేవదత్తుడు పరుండెను. 
పరుండుటయె తడవుగ స్మృతి సంప్రజన్యముల గోల్ఫోయి గాఢనిద్రను చెందెను. 
అచ్చట సారివుత్రుడును మౌద్గల్యాయనుడును తమ అసామాన్య ప్రతిభాశక్తివలనను 
అద్భుత యోగబలము వలనను భిక్షుసంఘము మంత్రముగ్రమగునట్లు ధర్మదేశన 
మును ధర్మానుశాసనమును జేసిరి. వెంటవెంటనె భీక్షువులకు “సముదయధర్మ 
మెల్లిను నిరోధధర్య్మమె' యనెడివిమల ధర్మచక్షువు సంభవించినది. 

“ఓ భిక్షువులారా! మెము బుద్దభగవంతుని అనుయాయులము. మాయీ 
ధర్మము రుచించినవారెల్లరును యిదె మాతోడ బుద్దదేవునివద్దకు వచ్చునది” అని 
సారిపుత్రమౌద్గల్యాయను లుగ్గడించి బయలు దేరినంత యేనూర్వురు భిక్షువులు 
వారిని వెన్నంటిరి. అందటును వేణువనమును జేరికొనిరి. 


ఇక్కడ కోకాలికుడు దేవదత్తుని మేల్కొల్సీ నడచిన కథయంతయు 
తెలియజెప్పే “అయ్యా! సారివు త్రమౌద్దల్యాయనులను నమ్మవద్దని చెప్పితిని. వింటివి 
గాదుగదే” యని అంగలార్చెను. 


346 'శ్రీబుద్దచర్య 


విశాఖా సూత్రము 


* భగవంతుడు బుద్దుడు శ్రావస్తియందు పూర్వారామమున విహరించుచు 
న్నాడు. మృగారమాత విశాఖ, మధ్యాహ్న వేళయందు భగవానుడున్నెడకు పోయి 
ఒక చోట గూర్చొనినది. సుగతు డిట్లడిగెను. 

“విశాఖా! ఏల చికాకుగనున్నావు? ఈ మధ్యాహ్న వేళ యెచ్చటినుండి 
వచ్చితివి??? 

“స్వామీ! * మా వ్యవహార మొకటి రాజువద్ద తగుల్కొనినది. అది యింకను 
తీర్మానము కాలేదు. ఆ పనికై రాజకీయ కార్యాలయమునుండి వచ్చుచున్నాను. 


ఆ ప్రసంగము నాలకించి భగవంతు డీక్రింది ఉదానమును పాడెను. 


క వరవళమే దుఖుంబగు | వరగు సుఖము న్ధువళమగుచు ప్రాణురికెర్ణు౯ 
పారి = కామభోగవాంఛల ! నరిదిగదా దాటి వేయుటన నెవ్హరికిన్‌ ॥ 


జటిల సూత్రము 
* మటీయొకప్పుడు బుద్దుడు గయయందు గయాశీర్ష పర్వతముపై విహ 
రించుచుండెను. 
జటిలతాపసులు పలువురు ముమ్మరముగ మంచుకుజీయు * అంతరాష్ట్రక 
దినములలో నీటియందు మునుగుచు - నానుచు - హోమము లొనర్చుచు 
నుండిరి. పాపము తొలగుటకు, చిత్తశుద్ధిని పొందుటకు వారట్లు శ్లేశముల నోర్చుచు 
వచ్చిరి. భగవంతు డది గాంచి క్రింది యుదానమును పాడెను. 


తే. గీ మునుగుచున్నారు, బుడకోళ్ళు మునిగినట్లు 
దీనిచే చిత్తళుద్రి సిద్దింపబోదు 
సత్యమున ధర్మ మున మెర్గిజాలినవుడు 
వాడె శుచి వాడె బుషి వాడె బ్రాహ్మణుండు. 


Baa 


(1) ఉదానము 2 - 9 (నలుబదియవవర్షావాసము పూర్వారామమునందు 
(2) అ. క. విశాఖయొక్క పుట్టింటివారు అమెకు కాన్కగ అమూల్య ధనమును బంపిరి. 
నగరద్వారమువద్ద ప్రభుత్వాధికారులు వాటిని జూచి పన్ను నధికముగ వసూలు 
చేసిరి. 
(3) ఉదానము 1-9. 
(4) మాఘమాసమున చివరినాల్గుదినములును, ఫాల్గుణమున మొదటి నాలుగు దినము 
లును అంతరాష్ట్రకము లందురు. 


ఆయుస్సు 75-80 వి. పూ. 431 - 456 
శ్రీబుద్దచర్య 
పంచమ ఖండము 


సంగ్రామాది సూత్రములు (వి. పూ. 431 - 430) 


* భగవంతుడు బుద్దుడు శ్రావస్తియందు జేతవనారామమున విహరించు 
చుండెను. * ఆ సమయమున వైదేహీ పుత్రుడగు అజాతశత్రునకును కోసలపతి 
ప్రసీనజిత్తునకును యుద్దము పొసగినది. అజాతశత్రువు తన చతురంగిణీ సేనలను 
సిద్దము జేసికొని కాశివైపు ప్రయాణమయ్యెను. పప్రసేనజిత్తుడును ఆ వార్త విని తన 
సేనలతో ఆతని యెదుర్కొనెను. ఆ యిరువురకును హోరాహోరి పోరు నడచినది. 
అందు అజాతశత్రుడు జయించెను. కోసలుడు ఓటమిని బొంది తన రాజధాని 
యగు శ్రావస్తికి మఅలి వచ్చెను. 


(1) స. ని. ౩-2-4 (41 వ వర్జావాసమును [431వి.పూ. ] శ్రావస్తి జేతవనమున 

గడపెను.) 

(2) అ. క. ప్రసేనజితుని తండ్రి మహాకోసలరాజు తన కూతురను బీంబిసారున 
కొనగునవుడు రెండు రాజ్యములనడుమ నొక లక్షధనము రాబడిగల కాశీ గ్రామమును కొమార్తెకు 
కానుకగ నిచ్చెను. తర్వాత అజాతశత్రుని అత్యాచారమున బింబిసారుడును అతని భార్యయు 
మరణించిరి. దాని విని నహీంవక కొడుకగు ప్రసేనజితు డా గ్రామమును వెండియు లాగికొనుటకు 
యత్నించెను. అజాతశత్రుడు యెదిరించెను. ఇట్లు మామకును అల్లునకును యుద్దము జరిగినది. 


348 శ్రీబుద్దచర్య 


భిక్షువులు పూర్వాహ్హసమయమున పాత్రవీవరములను ధరించి శ్రావస్తీ 
నగరములోనికి భిక్షకొజ కరిగి వచ్చి భోజనముచేసి భగవంతుని వద్దకు చనుదెంచి 
యిట్లనిరి. “దేవా! ప్రసేనజితుడు అజాతశత్రునితో నోటమి బొంది శ్రావస్తికి మజిలీ 
వచ్చినాడు.” 


“ఛీక్షువులారా! అజాతశత్రువు దుస్సంగమున, పాపసంగమున మెలగువాడు. 
ప్రసేనజితుడు సత్సంగమున కుశలసంగమున సంచిరించువాడు. అపజయమును 
పొందినవాడు కావున యీనాటి రాత్రిని అతడు దుఃఖముతో వేగించును. అది 
యట్టిదె గదా. 


తే.గీ, జయముగల్లిన వైరంబు జన్మమెత్తు, 
జయముతప్పిన దుఃఖంబు సంభవించు, 
శాంతిసుఖమున తృప్పుడౌ సాధువెపుడు, 
జయపరాజయముల వీడి సంచరించు. 


అని భగవంతుడు భిక్షువులకు బోధించెను. 


కొంతకాలము గడచినంత ప్రసేనజిత్తునకును అజాతశత్రువునకును లోలో 
పల రగుల్కొనుచున్న వైరాన్ని మజొక్కసారి యుద్దరూపమున భగ్గున మండినది. 
ఈ తడవలో ప్రసేసజిత్తునకు జయమబ్బీనది. అజాతశత్రుడు బందీగా పట్టుపడి 
నాడు. కోసల నరపతి యగు ప్రసేనజితుడు మగధనాథుడగు అజాశ త్రుని రథగజ 
తురగ పదాతి వర్గములను తన వశము జేసికొని అల్జుడను జాలిచేత నతని ప్రాణము 


లతో వదలిపెట్టెను. ఆ వార్తను భిక్షువులవలన విని భగవంతు డీ క్రింది గీతములను 
బాడెను. 


తే.గీ. పాపములు చేయునప్పుడు పాలసుండు, 
మిన్నుమన్నిలుగక యట్టె మిడిసిపడును 
కాని పరిపొకమున నవి కట్టి కుడువు 
నపుడు “హా? యని విలపించు - నంగలార్చు. 


ఆ. వె, హంతకుండు పొందు హత్య - నిందకుడొందు 
నింద - కీడుజేసి చెందుకీడు 
మేలుజేసినతడు మేలునె ప్రొపించు, 
తాను చేసినంతె తనదు పాల. 


పంచమ ఖండము ౩49 


= కోసల సూత్రము 
౩ శ్రావస్తీనగరమందు అనాధపిండకుని జేతవనారామమున బుద్దభగవంతుడు 
విహరించుచుండెను. అట్టియెడ యుద్దమునందు జయమును సంపాదించి యిష్ట్రార్థ 
సిద్దినిగాంచి కోసలాధీశ్వరుడు ప్రసేనజితుడు వెనుదిరిగి పట్టణమునకు వచ్చుచు 
భగవంతుడు విహరించు ఆరామమునకు బజితెంచెను. కొంతదూరమున రథమును 
దిగి పాదచారియై లోనికి ప్రవేశించెను. బుద్దదేవుడు బయట కానరాలేదు. భిక్షువు 


లను చూచి “భీక్షువులారా! సు యెందున్నారు? దర్శించవలె?' నని 
యడిగెను. 


“మహారాజా! అదె ఆ విహారమునందున్నారు. నెమ్మదిగ సమీపించి గొళ్ళెము 
(చిలుకు) ను కదలించి సూచననిండు. తలుపు తెజచెదరు” అని భిక్షువులు సమాధా 
నమిచ్చిరి. ఆ రాజును అబ్లె జేసెను. లోపల విహరించుచున్న బుద్దస్వామి వాకిలీని 
తెజవెను. అంతట ప్రసేనజితుడు లోనికి ప్రవేశించి భగవంతుని చరణా రవిందములపై 
తలనుంచి నమస్కరించి, భక్తి భావాతిరేకమున తనివిసనక పాదములను కండ్ల కద్దు 
కొనును. ముద్దిడుకొనును. అల్లనల్లన చేతులతో నొత్తును. “ప్రభూ! నేను కోసల 
రాజును: ప్రసేనజితుడను; యిదె అభివాదన మొనర్భుచున్నా'' నని తేపతేపకు పలు 
కును. తథాగతుడిట్లనియె. 


“మహారాజా! ఈ శరీరమునందింతటి మక్కువను, యింతటి ఆదరమును 
యేల గనబజచుచున్నావు?” 


“దేవా! బహుజనసుఖార్థమై బహుజనహితార్ధమై దేవరవారవతరించితిరీ. 
కల్యాణధర్మమును నెలకొల్పి చీకటిలో కమునకు వెలుగు జూపించితిరీ. ఇది నా 
కనీసపు ధర్మము. ఇంతమా త్రమైనను కృతజ్ఞతను ప్రకటించవలదా? ప్రభూ! పాహి. 
ప్రాహ? 


వాహీతిక సూత్రము 


స గొతమబుద్దుడు జేతవనారామమునందు విహరించుచుండెడి సమయము. 
దాదొపు మధ్యాహ్నమువేళ, పగటి విహారమున ఆయుష్మంతుడు ఆనందుడు విశాఖ 


(1) అ. ని 10-1-10. 
(2)మ.ని 2-4-8 


350 శ్రీబుద్దచర్య 


నిర్మించిన పూర్వారామమువైపునకు పోవుచుండెను. ఆ తరుణముననె రాజగు 
ప్రసేనజిత్తుడు పుండరీకమను భద్రగజమునెక్కి వు రివెలుపలికి బోవుచు ఆయుష్మం 
తుడు ఆనందుడు దూరమునందు వచ్చుచుండుట గాంచి తన ప్రధానామాత్యుడగు 
శ్రీవర్రనుని యెదురుగ బంపించి తన యొద్దకు వారిరువురు వచ్చినంతనె యేనుగును 
దిగి సాదరముగ ఆనందునితో నిట్లనియె. 


“స్వామీ! తమకు సమ్మతమైనచో అవిరవతీ నదీతీరమునకు పోవుదముపద. 
అందు కొంత వడి హాయిగ విశ్రమించవచ్చును.”” 


ఆమాటను ఆనందుడు మౌనముతో అంగీకరించెను. ఇరువురును నడవియే 
నదీతటమునకు బోయిరి. మహారా జిట్లనెను. 


“స్వామీ! ఆనందా! తుదిదాక నాలోచింపనివారగు మూర్చులమాటలను 
మే మాలకింపము. పారంగతులు ద్లీర్ణ దర్శులునగు పండితుల మాటలనె మేము 
పాటింతుము. తాము సెలవియ్యండి. శ్రమణ [బ్రాహ్మణులు నిందించెడి తిరస్కరించెడి 
కాయిక వాచిక మానసిక క్రియా చరణములందు భగవంతుడు బుద్దుడు ప్రవర్తిం 
చునా?'” 

“మహారాజా! ప్రవర్తించడు.” 

స్వామీ! ఆ ఆచరణము లెట్టివి?” 

“మహారాజా! అవి అకుశలములు.” 

“భంతే! అకుశలములనగా నేమి?” 

“మహారాజా! దోషములతో కూడినవి. 

“ఆర్యా! అవి యెట్టివి?*” 

“రాజేంద్రా! హింసాయుక్తములు.”” 

“ఆనందా! హీంసాయుక్తము అనగా నేమి?” 

“భూపాలా! దుఃఖపరిణామము గలవి. చివరకు దుఃఖమును కలిగించునది. 
తనకును పరులకును ఉభయులకును పీడను బాధను శ్లేశమును కలిగించునవి, 
అకుశలధర్మములను పెంపు జేయునవి. కుశలధర్మములను క్రుంగదీయునవి. అట్టి 


ఆర్యనింద్యములగు కాయికవాచిక మానసిక '్రవృత్తులయందు భగవంతుడు 
ప్రవర్షింపడు.”” 


పంచమ ఖండము ౩51 


స్వామీ! ఆనందా! శ్రమణ బ్రాహ్మణులు ప్రశంసించెడి - పురస్కరించెడి 
కాయిక వాచిక మానసిక క్రియాచరణములందు భగవంతుడు ్రవర్తించునా?” 


“అవును. నరనాథా! ప్రవర్తించును. ప్రశంసించును.” 
“స్వామీ! ఆ అచరణము లెట్టివి?? 


“రాజేంద్రా! అవి కుశలములు; నిర్గోషములు; అహింసకములు; తనకుగాని 
పరులకుగాని ఉభయులకుగాని పీడను బాధను కలిగించనివి. అకుశలధర్మములను 
అంతము చేయునవి. కుశలధర్మములను కూడబెట్టునవి.” 


““పూజ్యుడా! అమృతరసమును చిప్పీల్ల జేయు మీమధురవాణిని విని కడుం 
గడు తనిసితిని. ఏనుగుల - గుజ్జముల - గ్రామముల నైన నిచ్చి మిమ్ము సత్కిరింప 
వలెనని కౌతూహల ముబికి ఊటెత్తుచున్నది. కాని వాటిని స్వీకరించుటకు తాము 
ఒడంబడరు. దేవా! మటొక్క మనవి. మగధాధిపతి మా అజాతశత్రు డొక మనోహ 
రమగు వస్త్రమును నాకు కానుకగ పంపినాడు. అది పదునాజుమూరల పొడవు 
గలది. ఎన్మిదిమూరల వెడల్పు గలది. వాహీతరాష్ట్రమున నిర్మింప బడినదవు టచే 
దానిని వాహితికవ, న్ర్రమందురు. అది మీ కర్పింపబడుచున్నది. అవశ్యము స్వీకరింప 
వలెను.” 


“రాజా! నాకు కావలసిన చీవర (వన) ములు మూడును సంతృషప్తిగ 
నున్నవి. ఇక నాకు పని లేదు.” 


“మహాత్మా! ఆనందా! ఆ చీవరములను స బ్రహ్మచారులగు భిక్షువులు పంచు 
కొందురుగాక. కాని నే నిచ్చు యీ వస్త్రమును తాము తప్పక గ్రహించవలెను. 
అది యొక్కటియె మీకు మూడు చీవరములుగ కాగలదు. నా కోర్కె సఫలమగును. 
నా దానము కృతార్థమగును.”' 


అని పలికి ఆనందుని ఒప్పీంచి వస్త్రమును సమర్పించి ప్రసేనజితుడు యథేచ్చ 
బోయెను. ఈ విషయమంతయును విని బుద్దభగవంతుడు రాజేంద్రుని సౌజన్యమును 
- సౌశీల్యమును - సౌభాగ్యమును పెక్కు భంగుల కొనియాడెను. 
చం[క్రమసూత్రము 


భగవంతుడు నలభై రెండవ వర్జావాసమును (వి. పూ. 430) పూర్వారా 
మమున గడపెను. 


352 శ్రిబుద్దచర్య 


* అదియొక సమయము. బుద్దదేవుడు రాజగృహమునందు గృధ్రకూట 
పర్వతముపై విహారము చేయుచున్నాడు. అందందే ఆయా ప్రాంతములందే ఆయు 
ష్మంతుడు సారిపుత్రుడు, మహామౌధ్గల్యాయనుడు, మహాకాశ్యపుడు, అనురు 
ద్దుడు, పూర్ణమైత్రాయిణీ పుత్రుడు, ఉపాలీ, ఆనందుడు, దేవదత్తుడును వారివారి 
భికుసంఘ సహితముగ విహరించుచుండిరి. అట్టియెడ తనతోడనుండు భిక్షువులను 
బిలిచి తథాగతు డిట్లనియె. 


“భిక్షువులారా! అటుచూడుడు. అతడె సారిపుత్రుడు. అదంతయు నతని 
భికుసంఘము. వారందజును మహాస్రాజ్జులు. ఆయన మహామౌద్గల్యాయనుడు. 
ఆ మొత్తము సంఘము మహాసిద్దిధారులు. ఆ గుంపునకు మహాకాశ్యపు డధినేత. 
వారందటును అవధూతగుణముల నా శ్రయించినవారు. ఆ సమాజమునకు అనురు 
ద్దుడు ముఖ్యుడు. వారందజును దివ్యచక్షువుగలవారు. అల్లదిగో! అతడు పూర్ణమై 
త్రాయిణీపుత్రుడు. వారెల్లజును ధర్మకధికులు. అడుగో! వాడె ఉపాలి. ఆ గుంపం 
తయు వినయధరులు. అది ఆనందుని సంఘము. వారు బహు్రుతులు. భిక్షువు 
లారా! ఆతడే దేవదత్తుడు. వారందటును అతనితోడి భిక్షువులు. వారి ఆచారము 
కొఅగానిది. చక్కనిజతయె కుదిరినది. ఎన్నిమార్లు కరిగించి తిరుగ బోసినను 
తజుగుపోవువారుగారు. లోకమునందలి ప్రాణికోట్లు, స్వభావము ననుసరించి 
- చిత్త ప్రకృతి ననుసరించి జతపడియుందురు. హీనులు హీనులతోడనె కూడుదురు. 
ఉత్తములు ఉత్తమసంఘముననె కలియుదురు. ఇది యీనాడు క్రొత్త గాదు. 
గతించిన కాలముగూడ దీనికి విరుద్దముకాదు. రాబోవు భవిష్యత్తు గూడ యీ 
నియమమును తోసిపుచ్చలేదు.” 


అని నుడివిన భగవంతుని, భికుసంఘము పలుతెఅిగుల నభినందించెను. 
ఆమ్రయ్టక యందు 


ఇట్లు బుద్దభగవంతుడు రా జగ్భహపురమందును గృధ్రకూట పర్వతమునను 
కొన్నాళ్ళు విహరించి పదంపడి ఆ మ్రయష్టికా నగరమున కరుదెంచి రాజాగారకమున 
నివసించుచు భిక్తుసంఘమునకు ఆయాధర్మకథల నుపదేశించుచుండెను. మరికొన్ని 
దినము లచ్చట విహరించి ఆనందుడును భిక్షుసంఘమును తోడవచ్చుచుండ సుగత 
దేవుడు * నాలందాపురిని ప్రవేశించెను. అందు నాలందాపురమున ప్రావారికుని 
మామిడివనములో విహారము చేయుచుండెడి ఒకానొక వేళయందు ఆయుష్మంతుడు 


(1) సం. ని.13- 2-5. 
(2) ప్రస్తుతము వాచ్నాజుల్లా సిలావనగరము. 


పంచమ ఖండము 353 


ఫారిపుత్రుడు గురునాథుని సమీపించి ప్రణమిల్లి యొకచో గూర్చొని చేతులు జోడించి 
యిట్లనియె. 

“భగవంతా! తాము మాపాలిటి భాగ్యదేవతలు. మాసర్వోసర్వమగు 
శ్రేయస్సు తమకడనె యున్నది. తమకంటె నధికులగు శ్రమణ బ్రాహ్మణులు - 
సమ్యక్‌ సంబుద్దులు గతకాలమున పుట్టియుండ లేదు. భవిష్యత్తున పుట్టబోరు. 
వర్తమానమున లేరు. ఇది నా నిశ్చయము.” 

“సార్రిపుత్రా! తటపచాయించక ఉదారముగ మాటాడితివి. ఈ మాట నీ 
భక్తికి దగిన ఆనవాలు. అయినను యింత దృఢముగ గర్జించి చెప్పునంతటి సాహసము 


నీ కెట్లు కలిగినది? గతించిన బుద్దుల విషయము నీ కెట్లు పరిచితము? వారి శీలమును 
ధర్మమును |ప్రజ్ఞయు విహారమును విముక్తియు యిట్రిదిట్టిదని నీకు తెలియునా?”” 


“దేవా! తెలియదు.” 

“రాబోవు వారిని గూర్చియైనను తెలియునా?” 

“స్వామీ! తెలియదు.” 

“ఆయుష్మంతా! వారిని గూర్చిన నీ ప్రసంగము సరియేనా?” 

“భగవంతా! సరిగాదు.”* 

““సారిపుత్రా! నేను సమ్యక్‌ సంబుద్దుడనని నన్ను గూర్చియు నా శీలధర్మ 
ప్రజ్ఞావిహార విముక్తులను గూర్చియు నీకు పూర్ణ పరిచయము గలదా?” 

“దేవా! లేదు.” 

“అటులైన అంతటి ఉదారవాక్యము లెట్లు పలుకగల్లితివి??: 

“పూజ్యాడా! అతీత అనాగత వర్తమాన బుద్దులయొక్క చిత్తపరిజ్ఞానము 
నాకు లేకున్నను, పరంపరా[క్రమమగు ధర్మమును నే నెటుగుదును. ఆ ధర్మ 
మందటికిని ఒకటియెగదా! అందుననే తమకంటె నధికులు లేరని పలుక సాహసిం 
చితిని. ఒకానొక రాజు తన పురముచుట్టును దృఢమును ఉన్నతమును నగు కోటను 
గట్టించి లోనికి వచ్చుటకు ఒకే యొక ద్వారము పెట్టినాడు. ద్వారము వద్ద నేర్చరియు 
ప్రజ్ఞావంతుడును నగు ద్వారపాలుని నియమించినాడు. వాడు అర్హు లైన వారిని 


లోనికి పంపును. అనర్హులను నివారించును. పిల్లి మొదలుకొని యేనుగువజికు 
చిన్న పెద్ద యన్నింటికి ఆ ఒక్క ద్వారమే గతి. అట్లే ఓ భగవంతా! భూత భవిష్యద్వర్త 


354 శ్రీబుద్దచర్య 


మానకాలములందలి ల్లగ్గతసంబుద్దు లందరికి ఒకే ఒక ధర్మమార్గము శరణ్యమై 
యున్నది. కామము, హింస, ఆలస్యము, సంశయము, మోహము ననెడి నీ వరణము 
(ప్రతిబంధము) లను దూరముజేసి, ప్రజ్ఞను దుర్పలమొనరించు చిత్తోప శ్లేశములను 
తుడిచివెచి, స్మృతి ప్రస్థానముల నాలిగింటిని, బోధ్యంగముల నేడింటిని చక్కగ 
భావనచేసి సమ్యక్‌ సంబోధిని - పరమజ్ఞానమును బొందుట బుద్దు లందటిీకిని 
పద్దతియై యున్నది. ఇదియె యేకమాత్రద్వారమని యెజుగగల్లితిని.”? 


అని పలికిన సారిపుత్రుని నుడుల నాలకించి బుద్దదేవు డెంతయు సంతోషిం 
చెను, 


ఉపాలి సూత్రము (వి. పూ. 430) 


* ఒకానొకప్పుడు భగవంతుడు బుద్దుడు నాలందయందు ప్రావారికుని 
మామిడివనమున విహరించుచుండెను. నిర్ణంధజ్ఞాతృ పుత్రుడును జైనసాధువుల 
యొక్క మహాసంఘముతో గూడి నాలందాపురియందే ఆ సమయమున విడిసి 
యుండెను. ఒకనాడు ద్లీర్ట తపస్వి యను జైనసాధు వొకడు స్రావారిక - ఆకన్రువన 
మున కరిగి సుగతదేవుని దర్శించి సమ్మోదన మొనర్చి యొకచోట కూర్చొనెను. 
ఆతని జూచి బుద్దదేవు డిట్లనియె. 


“తపస్వీ! పాపకర్మములను చేయుటకు, పాపకర్మములందు ప్రవృత్తుడగు 
టకు విధానము లెన్నియని మీ ఆచార్యుడు సూచించినాడు?” 


““గౌాతమా! కర్మము - కర్మము అనుట మా ఆచార్యుని పద్దతి గాదు. అతడు 
దండము - దండము అనును.”” 


“తపస్వీ! అవి యెన్ని విధములు.” 


“గౌతమా! కాయదండము - వచనదండము - మనోదండమని మూడు 
విధములు.” 


“తపస్వీ! మీ గురుడగు నిగంఠనాతపుత్తుడు ఆ మూడింటిలో దేనిని ప్రబలమై 
నదిగను, మహాదోషయుక్తముగను ్రతిపాదించును.? 


*౫మ.ని.2-2-6. 


పంచమ ఖండము 355 


“గౌతమా! తక్కిన రెంటీకంటె కాయదండమునె గొప్పగ చెప్పును.” 
“తపస్వీ! కాయదండమునేనా?? 
“గౌతమా! అవును. నీవు యే దండమును ప్రబలమైనదిగ చెప్పుదువు?” 


“తపస్వీ! దండము - దండమని చెప్పుట నా పద్దతి గాదు. కర్మము కర్మమని 
చెప్పుట తథాగతుల పద్దతి. తక్కిన రెండింటికంటె మనఃకర్మమును నేను ప్రబలమైన 
దిగ జెప్పుదును.” 


“అయుష్మంతా! గౌతమా! మనఃకర్మమునేనా?” 
“అవును. తపస్వీ! అవును.” 


ఆ మాట విని ద్వీర్ణ తపస్వి యగు నిగంఠు డాచోటు బాసి తన గురుడగు 
నిర్ణంథజ్ఞాతృ పుత్రుడున్న చోటికి పోయెను. ఆ తరుణమున జైనాచార్యుడు పెద్ద 
సభను కూర్చుకొని కూర్చొని యుండెను. అందులో ఉపాలి మొదలగు గృహస్థులు 
కూడ పలువురుండిరి. అచ్చటికి బోయి ద్లీర్ణ తపస్వి తనకును శ్రమణగౌతమునకును 
జరిగిన ప్రసంగమును పూస గ్రుచ్చి నట్టు వివరముగ ని గంఠనాతపుత్తున కెటిగించెను. 
అదంతయు నాలకించి ఆయన యిట్లనియె. 


“అయ్యా! తపస్వీ! సమర్ణడవు. ఆచార్యుని ఉపదేశమర్మమును చక్కగ 
యెటీగితివి. దానినె శ్రవుణగౌతమునకు తెల్పితివి. అయినను ఆపక్షీ కేమి 
తెలియును? పాపప్రవృత్తులయందు కాయమునకంటె మనస్సుయొక్క జోక్యమె 
మిగుల దోషమను మాట యెట్లు రాణించును?” 


అని ముచ్చటించు నిగంఠనాథుని జూచి సభాస్తారుడైయున్న ఉపాలియను 
గృహపతి యిట్లనియె. “స్వామీ! ద్లీర్ధ తవస్వి పారమర్శమును నిక్కముగ చెప్పినాడు. 
కాని గౌతముడే పప్పులో అడుగువైచి జాజీపోయినాడు. నే నిప్పుడే శ్రమణగౌతముని 
వద్దకు బోయి వాదమునకు తలపడెదను. అదను దొరకినది కావున అడకత్తెరలో 
ఒత్తేదను. ఏమి సమాధాన మివ్వగలడో చూచెదను.”' 


అని నుడివిన ఉపాలిమాటలకు జైనగురుడు సమ్మతించెను. అంతట దీ 
తపస్వి ఆచార్యునితో నిట్లనియె. 
“స్వామీ! శ్రమణగౌతముడు సామాన్యుడుకాడు. మహామాయావి. ఆ 


మహేంద్రజాలములోన యెట్టివారినైన ముంచగలడు. దాపునకు పోయినవాడు. 
అతనికి శిష్యుడుగాక తప్పదు. ఆలోచించి ఉపాలగృహపతికి అనుజ్ఞ నివ్వండి.” 


356 'శ్రీబుద్ధచర్య 


“తపస్వీ! ఎక్కడిమాట? మన ఉపాలి గౌతమునకు శిష్యుడగునను జంకు 
కలలో గూడ అనవసరము.”” 


హుచాహుటి బయలు దేజిన ఉపాలిగృహపతి ప్రావారిక - ఆమ్రవనమును 
చేరుకొనెను. అచ్చట భగవంతునకు ప్రణమిల్లి ఒకవైపు కూర్చొని మెల్లగ ప్రసంగమును 
కదలించుచు యిట్లనియె. 


“పూజ్యుడా! నిగంఠుసాధువు దీర్ధ తపస్వి యిచ్చటికి వచ్చి యుండినాడా?"' 


‘ గృహపతీ! వచ్చియుండెను.”” అని పలికి జరిగిన వృత్తాంతమంతయు బుద్ద 
దేవు డెరింగించెను. పదంపడి ఉపాలి యిట్లనియె. 


“జారౌర! ద్లీర్ణ తపస్వి సత్యసారమును చక్కగ తెలిపినాడు. భంతే! గౌతమా! 
వచనదండమున కంటెను, మనోదండమునకంటెను కాయదండమే ప్రబలమైనది. 
అదియె మహాదోషయుక్షము.'” 


“ఉపాలీ! నిజమునందు నిలుకడగా నిలువగలిగినచో తప్పక మన మిరువు 
రమును యీ విషయమున కొంతసేపు ముచ్చటించుకొనగలుగుదుము." 


“భంతే! అట్లే కానిమ్ము.” 


“గృహపతీ! ఒకానొక రోగి చన్నీటిని అభిలషించి అవి తనకు లభింపక పోవు 
టచే. మరణించినాడు. మీ సిద్దాంతము ననుసరించి వాడు తిరిగి యెచ్చట పుట్ట 
గలడు?” 


“స్వామీ! మనస్సత్త్వమను దేవతాకోటి గలదు. దాని యందు పుట్టును.” 


“గృహపతీ! యోచించుకొనుము. తూరుపు పోవువానికి పడమర లభింపదు. 

మజీయొక మాట. ౫ చాతుర్యామములను చక్కగ పాలించుచు, ధూతపాపుడని 

. యెంచబడు జైనసాధువు వచ్చునపుడు పోవునపుడు ఆయా వ్యవహారములలో 

పాల్గొనునపుడు యెన్నియో సూక్మప్రాణులను పిలుకుమార్చుచున్నాడు. దాని 
విపాకమును మీ ఆచార్యుడు యేమని చెప్పును?” 


* చాతుర్యామములు = 1. ప్రాణిహింనను చేయకుండుట, చేయింపకుండుట, అనుమో 
దించకుండుట, 2. దొంగతనమును, ౩. అసత్యాలాపములను, 4. వ్యభిచారమును చేయకుండుట, 
చేయించకుండుట, అనుమోదించకుండుట. 


పంచమ ఖండము 357 


“పూజ్యాడా! తెలిసి చేయలేదు కాబట్టి అది మహాదోషము కాదు.” 
“గృహపతీ! తెలిసీ తెలిసి చేసియున్నట్లయితేనో?”' 

“భంతే! మహాదోషమనుట తప్పదు.” 

“ఉపాలీ! తెలిసీ తెలీసీ యనుట యేదండములో చేరును?) 
“భంతే! మనోదండములోనికి చేరును.”* 


“గృహపతీ! యోచించి చెప్పుము. తూర్పునడచువానికి పడమర లభింపదు 
సుమా! ఒకానొక పురుషుడు ఖడ్గమును చేతబట్టి 'ఈ నాలందానగరములోని ప్రాణు 
లనన్నిటిని క్షణమాత్రమున కడికండలు చేసివైచెద' ననును. అంతమాత్రమున వాడు 
చేయగల్లుచున్నాడా?”? 


“స్వామీ! ఒక్కడేమి చేయగలుగును.”' 


“ఉపాలీ! బుద్దిమంతుడు సిద్దిమంతుడు నగు శ్రమణ బ్రాహ్మణుడొకడువచ్చి 
“ఈ నాలందనంతటిని సంకల్పమాత్రమున దక్టదక్టము చేయుదు' నని పలుకును. 
వాడట్లు చేయుటకు చాలీయుండునా?"* 


“స్వామీ! ఈ ఒక్క నాలందాపురి వానికొక లెక్కలోనిది గాదు.” 


““గృహపతీ! దండకారణ్యము, కలింగారణ్యము, మేధ్యారణ్యము, మాతం 
గారణ్యమునను వీటి మొట్టమొదటి పుట్టుకతను విని యున్నావా?”” 


“స్వామీ! వినియున్నాను. అవి మహాజనపదములై యుండి కూడ బుషి 
పుంగవుల కోపమునకు గుటీయై వారి సంకల్పబలమున కాఅడవులై పోయినవి. 


“గృహపతీ! యోచించి చెప్పుచున్నావు గదా?”' 


“దేవా! మొదట మొదటియందే నాకు తగిన సమాధానమును బొంది సంతు 
స్టుడ నయితిని. కాని మరియు మరియు మీ మాటలను వినగోరి ప్రతివాదినై 
యుంటిని. గ్రుడ్డివానికి చూపు లిచ్చినట్లు దా రితప్పినవానికి మార్గము నెటీ గించినట్లు, 
(ప్రభూ! ధర్మమును వివిధ పర్యాయములు తెలియజెప్పేతిరి. తథాగళుని, ధర్మమును, 
సంఘమును శరణుజొచ్చుచున్నాను. నేటినుండి నన్ను సాంజలిశరణాగత ఉపాసకు 
నిగ అను[గ్రహించండి.”” 


“గ్భహపతీ! నీవు పేరు ప్రతిష్టలు గలవాడవు. పై పెచ్చు జైనసాధులపాలిటి 
కల్పవృక్షమవు. నెమ్మదిగ యోచించుకొనుము.”” 


358 శ్రీబుద్దచర్య 


“దేవా! నీ జౌదార్యము ఆకసమునకంటె గొప్పది. ఇంతమాత్రము వేఖొక 
గురువువద్దకు వెళ్ళి ' నన్ను మీ శిష్యునిగ గ్రహింపుడి ని కోరియున్నచో వారు తక్షణమే 
“ఉపాలిగృహపతి మాకు శిష్యుడైనాడి ని దేశమంతటను ప్రచారము నెజపియుందురు. 
ఇప్పుడు మీరు నన్ను తాళజెముచున్నారు. వహవ్వా! బుద్దుని శరణుజొచ్చుచున్నాను. 
ధర్మమును శరణుజొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచున్నాను.”? 


అని ప్రార్థించిన ఉపాలిగృహపతికి భగవంతుడు ఆనుపూర్వికథను ఉపదేశిం 
చెను. శుభ్రవన్హ్ర్యమునకు రంగు అతికినట్లు కూర్చొన్న ఆసనముపైననే ఉపాలికి 
విరజధర్మచక్షువు ఉదయించినది. అట్లు తథాగతుని ధర్మమునందు నిష్టాతుడై 
భగవంతునకు అభివాదనములు చేసి ఉపాలి తన గృహమున కరిగి ద్వారపాలునితో 
నిట్లు చెప్పెను. | 

“ఓయీ దౌవారీక! నేటినుండి స్వతంత్రముగ ముందటివలె జైనసాధువులు 
నాయింటిలోనికి ప్రవేశింప వీలులేదు. ఆ అధికారమును బౌద్దభిక్షువులకును, భిక్షుణి 
లకును యిచ్చుచున్నాను. హెచ్చరిక!?? 


ఊరంతయు ఒకటే పుకారు. ““ఉపాలి గృహపతి బుద్దశిష్యుడైనాడు. నిగంఠ 
సాధులు వాకిలి మోలనుండవలసినదే. భీక్ష కావలసినచో ద్వారపాలకుడు బెటికి 
తెళ్చియే బడవేయును. లోన అడుగు పెట్టనీడు.”” 


జైనసంఘము కుతకుతలాడినది. దీర తపస్వి పరుగెత్తుకొని పోయి ఆచార్యు 
డగు నిగంఠనాతపుత్తున కీవార్తను యెటిగించెను. ఆతండును ఆ మాటను నమ్మియు 
నమ్మక తన యనుచరు నొకని గృహపతి యింటికి బంపించి అంతమట్టుకు నిక్కము 
గనె యెటీంగి సహింపజాలక తన శిష్యసంఘముతోకూడ బయలుదేరి, ఉపాలి 
యొక్క గృహద్వారముకడ కరుదెంచెను. ద్వారపాలుడును వా రినందటీని అక్కడనె 
నిలిపి “పూజ్యులారా! ఉపాలిగృహపతి శ్రమణగౌతమునకు ఉపాసక శిష్యుడైనాడు. 
పూర్వమువలె మీరు లోపలకరుగుటకు అనుజ్ఞ లేదు. భిక్షకావలసినచో యిక్కడికి 
తెచ్చి పెట్టుదు” ననెను. 

“ఓయీ! ద్వారపాలా! మేము భిక్షకు రాలేదు. నిగంఠనాతపుత్తుడు వాకిటి 
ముందట నిలిచియున్నాడని చెప్పి మీ యజమానిని పిలిచికొనిరమ్ము.” 


ద్వారపాలకు డావార్తను లోపల గృహపతికి నివేదించెను. 


అతడును తాను కూర్చొనియున్న నడిమియింటియందు వేజొక ఆసనమును 
బతీపించి రమ్మని కబురంపెను. నిర్ణంథజ్ఞాతృపుత్రుడును లోనికి ప్రవేశించెను. 


పంచమ ఖండము 359 


ఉపాలిగృహపతి తాను కూర్చొనియుండియె ఆ జైనాచార్యునకు ఆసనమును చూపిం 
చెను. మునుపటి ఆదరసత్కారములు కొఅతవడుటచే అగ్గియైెమండి నిగంఠనాతపు 
త్తుడిట్లనియె. 


“ఓ గృహపతీ! ఉన్మత్తుడవైనావా ఏమి? వాదమును కుళ్ళ గించి శ్రమణగౌత 
మునకు శృంగభంగము చేసివత్తుననిపోయి నీవే ఆతని వలలో పడితివా? గౌతముని 
ఆవర్తనీమాయలో నీవుకూడ జాటీపడిపోయినావే?”? 


“స్వామీ! శుభమగుగాక. అది గౌతముని అవర్తనీమాయయేయైన ఆ 
మాయయె నాకు పరమగతి. నేనెగాదు, నా ఆప్తమిత్రులును, నా హితపరిచితులును, 
బంధుబలగమును ఆ మాయలోనికె జాటీపోదురుగాక యని తపస్పైన జేసెదను. 
విశ్వమానవ ప్రాణికోటికి అంతకంటె సుఖమును లేదు - శుభమును లేదు. మహా 
నుభావా! జ్లైనవాదము పామరులను, అజ్ఞాలను, బాలురనుమాత్రము రంజింప జేయు 
నది. ల్బర్లతుఖి సమ్యక్‌ సంబుద్దుని ధర్మము పండితులనుసైతమాకర్షింప జాలునది.”* 


““ఆయుష్మంతా! నరనాథుడు మొదలుకొని సామాన్యనరుని వజకుకూడ 
ఉపాలిగ్భహపతి నిగంఠనాతపుత్తుని శిష్యుడని సు ప్రసిద్దమైయున్నది. మరి యిప్పుడు 
నీ వెవని శిష్యుడవని ప్రకటించుకొనుచున్నావు.” 


“స్వామీ! వినుండు.” అని పలికి ఉపాలిగృహపతి ఆసనమునుండి లేచి ఉత్తరీ 
యము నొకభుజముపై సర్దుకొని భగవంతుడున్న వైపుకు మళ్ళి చేతులు జోడించి 
నిలువబడి యిట్లనియె. 


చ. నరసుర కోటిభోగముల నాదట నూద్చినవాడు; శాంతిలో 
కురొసెడివాడు; సర్వశుభకోటికి నాకరమైనవాడు, దు 
రృరమగు దుఃఖరాశి నెడబాయగ నెర్చినవాడు; వాడె నా 
గురుడు తథాగతుం డతని కూరిమి శిష్యుడ నేను, పూజ్యాడా! 


ఉ. బుద్దియుతుం డశేష గుణరూపవిలాస విమోహదూరు డ 
త్యుద్దత మారసైన్య దశనో గ్రనిభాసి, నిరస్తమాని, సం 
శుద్దుడు, లోకవేత్త, గుణశోభను డక్షరు డద్వితీయుడౌ; 
బుద్దుడు నాకు సద్గురుడు - పూజ్యాడు; శిష్యుడ నేను సుమ్మిలన్‌. 

శా. త్రైవిద్యుండు, మహాభిషజ్మణి, అసత్‌ తత్ప్వ్వజ్ఞ సంభావితుం 
డావిర్భావ తిరోభవాది రహితుం డానంద పూర్జ్ణుండు సు 
ఢ్రీవర్టిష్ణువు, దమ్యసారధి గురు శ్రేష్టుడు సన్మాన్యుడౌ, 
దేవారాధ్యుడు బుద్దదేవునకు నంతేవాసి నౌదుంజుమీ. 


F26 


360 శ్రిబుద్దచర్య 


అని ఉపాలీ పలీకెడి ప్రశంసావాక్యములను వినలేక నిగంఠనాతపుత్తుడు 
గమ్మున లేచిపోయెను. 


3 
అభయరాజకుమార సూత్రము (వి. పూ. 430) 


* భగవంతుడు బుద్దుడు ఒకప్పుడు రాజగృహమున వేణువన కలందక 
నివాసములో విహారము చేయుచుండెను. అట్టి తరుణమున అభయరాజకుమారుడు 
నిగంఠనాతపుత్తుని ( నిర్షంధజ్ఞాతృపు త్రుని వద్దకు వెళ్ళి నమస్కరించి యొకచోట 
కూర్చొనెను. ఆతని గాంచి జైనాచార్యు డిట్లనియె. * 


““రాజకుమారా! శ్రుణగొతమునితో నీవు శా స్రారవాదమునకు పూనుకొన 
గలవా? ఏవిధముగనైన సఫలుడవైనచో నీ కీర్తిని దిక్కులు మోయ లేవు. సుప్రసిద్దు 
డగు శ్రమణగౌతమునకు ప్రతిపక్షియై అభయుడు నిలిచినాడను కీర్తియైనను 
చాలదా? పోపొమ్ము.”” 


“స్వామీ! పోయినంతనె ఫలమేమి? వాదమును టేపుటకు మొదటి అని, 
యెట్స??”? 


“రాజకుమారా! నీ కొక కీలకము చెప్పెదను. ఆ పద్దతిలో నడువుము. 
వినుము. గౌతముని వద్దకు వెళ్ళి యిట్లనుము. “స్వామీ! తాము యితరులకు 
యింపితముగాని మాటలను పలుకుచుందురే?”” యని అనుము. “అవును అని 
అతడనెనా వెంటనె అందుకొని “స్వామీ! అటులయిన మీకును సామాన్య మానవుల 
కును యిక తేడా యేమున్నది?” అని ఉడ్డాడించుము. ఒకవేళ “నేనట్లు పలుకుట 
లేదూని అత డనినచో “స్వామీ! దేవదత్తుని మీ రెన్నియో విధముల నిందించు 
చుందురు.” అతడు నజకగామియని చక్కపటుప వీలుకాని వాడని ముందు ముందు 
గనె తిట్టుచుందురుగదా? అని పలుకుము. ఎటు మసలను వీలు లేక యీ గండకత్తె 
రలో గౌతముడు చిక్కక పోడు. ఈ ఉపాయము రామబాణము పోపామ్ము.” 


వల్లెయన్సి గురుని వీడ్కొని అభయరాజకుమారుడు భగవంతుని చెంతకు 
జని అభివాదనము చేసి కూర్చొనెను. వాదమును విసరుటకు తగిన అవకాశము 


*మ.ని.5-1-8. 


పంచమ ఖండము 361 


లభింపలేదు. రేపు గృహమునందే వివాదమును లేవదీయవచ్చునని నిశ్చయించి 
బుద్దునితో “దేవా! రేపటి దినము తాము నల్వురు శిష్యులతో గూడి నా యింట 
భోజనమును స్వీకరింప వలౌ' నని ప్రార్ధించెను. మౌనముననె తథాగతు డందులకు 
సమ్మతించెను. 


అనాడు గడచినది. మలునాడు వచ్చినది. యథాసమయమునకు భగ 
వంతుడు బుద్దుడు పాత్రవీవరములను ధరించి అభయరాజకుమారుని యింటికి 
జనుదెంచెను. యథావిధిగ భోజన సత్కారములు ముగిసి భగవంతుడు తిన్నగ 
కూర్చొని యున్నాడు. అభయు డిట్లనెను. 


“దేవా! ఇతరులకు యింపు లేని మాటలను తాము పలుకుచుందురట 
గదా?” 


“కుమారా! ఆ విషయమును నే నంతరూఢిగ జెప్పలేను. పలుక వచ్చును; 
పలుకక పోవచ్చును.”' 


“జరౌర! ఒక్క దెబ్బకే తోకలు దెగినవి.”” 
“రాజకుమారా! ఎందు కట్టునుచున్నావు?”” 


అని భగవంతు డడిగిన మొదటినుండి కథ నంతయు అభయుడు చెప్పీ వెల్ల 
డించెను. బుద్దదేవు డంతయు నెమ్మదిగ నాలకించెను. ఆ సమయమున అభయరాజ 
కుమారుని ఒడిలో ఒక పసిబిడ్డడు ఉండినాడు. వానిని చూసి తథాగతు డిట్లనియె. 


“ఈ శిశువు ప్రమాదముతోనో - అజ్ఞానముతోనో మట్టిపెళ్ళను లేదా 
కట్టెపుల్లను నోటిలో వేసికొనును. అప్పుడు నీ వేమి చేయుదువు?”” 


“స్వామీ! బైటికి వచ్చునట్లు లోడివేసెదను. కక్కి ఉక్కిరి బిక్కిరియైనను 
కూడ పోనివ్వను. బైటికి లోడియే తీరెదను.” 


“అభయా! ఎందుకట్లు చేయుదువు?” 
“దేవా! వానియందుండెడి మక్కువచేత.”' 


“రాజకుమారా! నా పనికూడ నట్టిదే. ఉపయాగము లనివియు ఇతరులకు 
వేదన గల్లించునవియు నగు మాటలను తథాగతుడెన్నడును పలుకడు. పరుల 
నుబ్బించుటకై లేనిపోని ప్రసంగములలో పాల్గొనడు. నిష్కారణముగ యింపులేని 


362 శ్రీబుద్దచర్య 


మాటలను బుద్దు డాడడు. హితకరములును యింపీతములును నగు ప్రసంగము 
అందె అతడు వర్తించును. ఆయనకు ప్రాణికోట్లయెడ అపారమైనదయ..” 

“స్వామీ! ఆ ప్రశ్నల నీ ప్రశ్నల నేరుకొని మీ పై ప్రయోగించుటకు మహాపండి 
తులు హేమాహేమీలు పల్వురు వచ్చుచుందురుగదా? ఆ రణగణధ్వనులను లీలా 
జాలముగ నూదివేయుచుందురే! ప్రభూ! ముందుగనే యీ ప్రశ్నకీ సమాధానమని 
అనువులు పెట్టుక “న యొండెదరా?”” 


“అభయా! ఒక్కటి అడిగెదను. జవాబిమ్ము. నీవు రథసంబంధముగు 
విషయమున పూర్ణజ్ఞానివిగదా! ఎవడైన వచ్చి ఫలానా అంగ ప్రత్యంగ మెట్లని యడిగిన 
తడుముకొనకుండా సమాధానమిత్తువుగదా? అది ఎట్లు?” 


“భంతే! దాని విషయమున నాకు సమగ్రజ్ఞానము కలదు. కావున ఎప్పటి 
కప్పుడు ఆయాసంగతులు నిర్షిరోధముగ భాసించును.”” 


“అభయా! అట్లే తథాగతునకు ధర్మధాతువిషయమున కూలంకష పరి 
జ్ఞానము కలదు. ఎవ్వ డేవిషయము నడిగినను అప్పటికప్పుడవియన్నియు యెదుట 
భాసించుచుండును. కావున, ధార్మికవిషయ ప్రసంగములందు నేను మీన మేషము 
లంచపని లదు.” 

“మహాస్వామీ! అద్భుతము. ఆశ్చర్యము. బుద్దుని శరణుజొచ్చుచున్నాను. 
ధర్మమును శరణుజొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచున్నాను. ఈనాటి 
నుండి నన్ను సాంజలి శరణాగత ఉపాసకునిగ అనుగ్రహించండి.” ౫ 


అని అభయ రాజకుమారుడు సుగత దేవునకు మనవి జేసికొనెను. 
స ౮ 
శ్రామణ్యఫల సూత్రము (వి. పూ. 430) 


* భగవంతుడు రాజగృహమునందు* జీవకకౌమారభృత్యుని ఆమవనము 
లోన సార్రద్వాదశ శతభిక్షు సంఘముతో కూడి విహరించుచుండెను. 


(దీ. ని 1-1-2. 


(2) జీవక కొమార భృత్యుడు దినమునకు రండు మూడు తడవలు భగవంతుని 
దర్శనమునకు బోవువాడు. బుద్దదేవుడు విహరించు వేణువన వుతిదూరమున నున్నది. 
సమీపతరముగ నుండు నా ఆమ్రవనమున వివారమును నిర్మించి యిచ్చెదనని తలంచి జీవకుడట్లే 
చేసెను. అందు భగవంతునకు ప్రత్యేకముగ గంధకుటిని గూడ కట్టించెను. 


పంచమ ఖండము 363 


ఆనాడు శరత్పూర్లిమ. ఉపోసథ దినము. పిండారబోసిన పండు వెన్నెల. 
మగధరాజు * అజాతశత్రుడు తన ప్రాసాదోపరీభాగమునందు సుఖాసనాసీనుడై 


(1) అజాతశత్రువు గర్భమునం దుండునపుడు రాణికి పతిరక్తమును త్రాగ వలెనని 
కోరిక బుట్టినది. రాజు భుజమునుకోసి గిన్నైకు నెత్తురుబట్టి త్రాపించెను. పుట్టెడివాడు రాజు 
నకు శత్రువు కాగలడు; మారకుడు కాగలడని దైవజ్ఞులు పలికిరి. రాజపత్ని గర్భవిచ్చేదనమునకై 
ఫాటుపడెను గాని దైవికముగ నది కొనసాగలేదు. కుమారు డుదయించెను. 


అజాతశత్రునకు దేవదత్తునితో చెలిమి యేర్చడినది. పదునాటేండ్ల యీడున 
యువరాజయ్యెను. దేవదత్తుని దుర్మంత్రణతో తండ్రిని చంపుటకు యళ్నించెను. తండ్రియగు 
బింబిసారుడు రాజ్యము నతనికి యిచ్చివేసెను. నీ జనకునిచే నీకు యేనా డెట్టి ముప్పు మూడునో 
యెవ్వ రెజుగుదురని దేవదత్తుడు దుర్చోధ చేయుటచే తండ్రిని తాపసగృహమందు నిర్భంధించెను. 
బ్రహ్మాండముగ కమ్మరిపని జరుగు కర్మాగారమునందలి పాగనంతటిని చేర్చి నిలువజేసిపెట్టు 
గృహమును తాపసగృహమందురు. చేచేతుల ఆయుధమునుబట్టి తండ్రిని చంపుట బాగుండదని 
అతడా పని జేసెను. తల్లి తప్ప మరెవ్వరుకూడ చూచుటకు పోరాదు. ఆమె చాటు మాటున 
కొన్నాళ్ళు ఆహారము కొంపోయినది. రాజాజ్ఞ దానిని నిషేధించినది. కొన్నాళ్ళు పలుచని మధురా 
హారమును ఒంటికి రాచుకొని పోవుచుండినది. దానిని నాకికొని రాజు కాలము గడుపు వాడు. 
తల్లికూడ వెళ్ళుటకు వల్లగాదని నరేంద్రుని శాసనము. “నాథా! ఆనాడే గర్భచ్చేదనమునకు 
ఒప్పవైతివి. చేతులార మృత్యువును పెంచుకొంటివి. ఇది చివరిదర్శనము. తప్పులున్న క్షమించండి? 
ఆని గుండెలవియ గొల్లున వాపోయి రాణి వెనుకకు మరలిపోయినది. 


ఆహారము లభింపకున్నను, రాజు స్రోతాపత్తి ఫలసంపన్నుడు. కావున నిమ్మ భించుకొని 
యుండెను, “ఓరీ! కారాగారమునందు బద్దుడైయున్న మా తండ్రి బింబిసారుని అరికాళ్ళను 
కత్తితో కచ్చులు కచ్చులుగ చీల్చి చండ్రనిప్పుల పార్గించవలసినది” అని ఒక మంగలి వానికి ఫర్మానా, 
జైలునందు వృద్దరాజు మరణించినాడను వార్తాపత్రము మం్రులచేతి కందినది. అంతఃపురము 
నుండి అజాతశ త్రునకు పుత్రుడు జన్మించినాడను ప్రియవార్తయు వచ్చినది. మంత్రులు తొలుత 
పుత్రజన్మోత్సవ పత్రికను రాజున కందించిరి. మహదానంద నిర్భరుడై ఆజాత శత్రుడు “నా 
జన్మదినమునకూడ నా తండ్రి యిట్లే సంతోషించి యుండునుగదా” యని తలంచి జైలునుండి 
జనకుని విడుదల చేయించుడని మంత్రుల కాజ్ఞ యొసంగెను. “మహారాజా! వారు చిరశాశ్వతముగ 
విడుదలయైనారు. ఇదియె కైకొనుఢని మరణవార్తను చేతికిచ్చిరి. ప్రక్కనె కూర్పొనియున్న తల్లీ 
యిట్లనియె. “కుమరా! నీవు పసివాడవై యున్నపుడు నీ చేతి గ్రేలికొక పుండు లేచినది. ఏడ్చుచున్న 
నిన్ను మే మందఅమును ఓదార్భలేకపోయితిమి. నీ జనకుడు నిన్ను సభలోనికి కొంపోయి తొడమీద 
కూర్చొనబెట్టికొని నీ గ్రేలిని తన నోటియందుంచుకొనెను. కొంతసేపటికి ఆ పుండు చిదిగినది. 
నీ మీదనుండు మితిలేని గారాబముతో నోటిలోనికి వచ్చిన చీము నెత్తురలను కూడ ఉమ్మివేయక 
నీ తండ్రి మ్రింగివేసినాడు.”” ఆ మాటలు విని అజాతశత్రుడు అపరిమిత వేదనను చెందెను. 


సారిపుత్ర మౌధ్గల్యాయనుల ప్రభావమున తన సంఘమంతయును తన్నెడబాసి 
పోయినంళట దేవదత్తుడు మనోవ్యాధికి పాల్పడి కయరో గ[గ్రస్తుడయ్యెను. తాను చేసిన పావములను 
తలపోసి పశ్చాత్తపుడై యొకనాడు భగవంతుని బుద్దుని సందర్శింప పయనమై జేతవనమును 
ప్రవేశింపకముందే ప్రాణముల గోల్ఫోయెను. 


364 శ్రీబుద్ధవర్య 


యుండి మంత్రులతో నిట్లనియె. “ఆహా! ఈ రాత్రి యెంత రమణీయమైయున్నది. 
ఈ తరుణమున మహానుభావుడగు నొక శ్రమణ బ్రాహ్మణనితోడి పొత్తు లభించినవో 
నా చిత్తమునకు గలుగు సంతోష మింతింతనరానిది. అట్టివారు ప్రస్తుత మీ రాజు 
గృహమున నెవరైన నున్నారా?”' 


ఇట్లు అజాతశ[త్రు డాడినమాట నాలించి మంత్రు లొక్కొక్కరు తమ రువికి 
అనుకూలముగ పూర్ణకాశ్యపుని - మస్కరీగోశాలుని - అజితకేశకంబలుని - ప్రకృథ 
కాత్యాయనుని - నిగ్లంథజ్ఞాత్ళ పుత్రుని - సంజలవేలట్టి పుత్రుని ప్రశంసించి చెప్పుచు 
వచ్చిరి. చివరకు జీవకకౌమారభృత్యుడు లేవి “మహారాజు! భగవంతుడు - ల్బ్లతుడు 
- సమ్యక్‌ సంబుద్దుడు మన ఆమ్రవనమునందు విహారము చేయుచున్నాడు. అతని 
కీర్తి దిగంతవిశ్రాంతము. వారిని దర్శించుట మంచిది. మీరుత్తమ శాంతిని పొంద 
గలరు.” అని విన్నవించెను. 


“జీవకా! ప్రయాణమునకు హస్తిదళములను సన్నద్దము చేయింపుము.” 
“దేవా! చిత్తము.” 


ఏ నూర్వురు కాంతలు యే నూరేనుగుల నెక్కి తన్ను పరివేష్టించి యుండ, 
పరిజనములు దీవిటీలు పట్టి త్రోవజూపింప, జీవకకౌమారభృత్యునితో గూడి ఆరోహ ' 
ణ్రీయమను గజము నారోహించి అతుల రాజవైభవముతో అజాతశత్రుడు అమ్రవన 
మును సమీపించెను. * ఒడలు గగుర్పొడిచినది. గంభీరనీరవమైన ఆ (ప్రదేశమున 
భయము తట్టినది. ““జీవకా! ఈ చోటికి నన్నెందుకు తోడి తెచ్చితివి? శత్రువశము 
చేయుటకై వంచించి కొని రాలేదుగదా? పదిరెండునూర్ల యేబది మంది భిక్షుసంఘ 
మున్న చోటని యంటివి. అందజున్నచో దగ్గుట - తుమ్ముటయైన లేకపోవునా? 
మానిసి పొలకువె కానరాలేదే?”* 


. మహారాజా! జడియకుము. నిన్ను శత్రువుల చేతికి చిక్కింయనంతటి ద్రోహీని 
నేను గాదు. అదిగో! దీపము మినుకు మినుకు మనుచున్నది గదా! అదియె భగవంతు 
డుండుచోటు. సమీపించినాము. పద.”” 
bw మడ 

(1) అ. క. రాజగృహ పురమునకు మహాద్వారములు ముప్పదిరెండును, చిన్న 
ద్వారములు అరువదినాల్లును కలవు. జీవకుని ఆమ్రవనము గృధ్రకూటపర్వత మధ్యమందు 
న్నది. తూర్పు ద్వారమునుండి వారు బయలుదేరిరి. ఆ సమయమునకు చంద్రుడు 
పర్వతశిఖరముయొక్క చాటుకు పోయియుండుటవే వీకటి యేర్చడినది. 


పంచవు ఖండము 365 


అందజును ఏనుగులను దిగిరి. లోనికి బోయిరి. శిష్యమండలి మధ్యమున 
నడిమికంబమున కెదుట తూరుపు మొగమై భగవానుడు విరాజిల్లుచున్నాడు. ఆ 
ప్రదేశమునందలి స్తిమిత ప్రశాంతత అజాతశత్రుని హృదయము నువ్వెత్తుగ నాకర్షించి 
నది. “ఆహా! ఈ దృశ్యమెంత ప్రసన్నముగ నున్నది. నా కుమారుడగు * ఉదాయి 
భద్రుని జీవితము కూడ యిట్లె శాంతిపూర్ణముగ విలసీల్లుగాకి? అనుమాట అవశ 
ముగ రాజేంద్రుని నోటినుండి బయటపడినది. 


తదనంతరము మగధనాథు డజా తశత్రుడు బుద్దభగవంతుని చెంతకు బొయి 
భక్తిభావమున నమస్కరించి, “దేవా! దేవరవారి యనుజ్ఞ యైనచో నేదేని యడుగ 
దలంచి యున్నా” ననెను. 


“మహారాజా! నిస్ఫందేహముగ నడుగవచ్చును.*? 


“స్వామీ! ప్రపంచమునందు వివిధములగు కర్మలయందు ప్రవర్తించుచు 
జీవనములను గడుపువారిని చూచుచున్నాము. రథములను తోలి, గుజ్జములను 
తోలీ, యేనుగుల నడిపించి యుద్దములను జేసి ఆయా వృత్తులద్వారా సుఖభోగ 
ముల ననుభవించుచున్నారు. చాకలియై మంగిలియై కమ్మరియై కుమ్మరియై యేదో 
ఒక లాభములను సంపాదించి జీవనయాత్రను ప్రమోదముగ సాగించుచున్నారు. 
వారి కుటుంబములను పోషించుకొనుచున్నారు. యథాశక్తి దానధర్మములు చేసి 
పుణ్యలో కములను కూడ ఆర్జించుచున్నారు. ఇట్టి పనిపాటలవలన ప్రజాలోకము 
ప్రత్యక్షఫలమును ప్రాపించుచున్నది. భగవంతా! ప్రపంచమును విసర్జించి విరక్తశీలు 
డైన శ్రమణునకు ప్రత్యక్షసలము యేమి సిద్దించుచున్నది?"' 

“మహారాజా! ఈ విషయమును గూర్చి యింతకు ముందు నీ వెవ్వరినైన 
ప్రశ్నించి యుంటివా?”? 


“భగవంతా! ఒకప్పుడు నేను పూర్ణకాళ్యపుని యిట్లె ప్రశ్నించితిని ఆయన 
యీ విధమున చెప్పెను. “చేయుచు చేయించుచు, నజకుచు నటీకించుచు, దొంగతన 


(1) అ. క. ఈ రాజవంశమున పితృహత్య అయిదు తరములవటకు నడచినది. బింబి 
సారుని అజాతశత్రుడు చంపెను. అజా తశత్రుని ఉదయుడు, ఉదయువి మహాముండుడు, వానిని 
అనురుద్దుడు, అనురుద్దుని నాగదాసుడును చంపిరి. ఇట్లు కుమారులచేతనే తండ్రులు వధింప 
బడీరి. పితృహంతకుడు, వంశచ్చేదకుడునని నాగదాసును వాని రాజ్యమునందలి ప్రజలే చంపీ 
వేసిరి. 


366 'శ్రీబుద్దచర్య 


మును పరస్త్రీగమనమును జేయుచు అసత్యమాడుచు వెయ్యేల! సమస్త ప్రపంచమును 
కాల్ఫీ బూడిద చేసియు పొపమును లేదు. పాపము వచ్చుటయును లేదు. మంచి 
యనునదంతయు జేసినను పుణ్యమును లేదు. పుణ్యము వచ్చుటయును లేదు. 
అని ఆతడు అక్రియావాదమును చెప్పెను. పప్పు అడిగితిని. ఉప్పు పెట్టెను. 


మరి యొకప్పుడు సాందృష్టిక శ్రామణ్యఫలమును గూర్చి మస్కరీ గోశాలుని 
యిప్పుడు మీ వలెనే యడిగితిని. ఆతం డిట్లనెను. “ ప్రాణుల సుఖదుఃఖములకు 
బంధమోక్షములకు హేతువు లేదు. ప్రయత్నమునకు చోటులేదు. ఎవ్వరకైనగాని 
యోనులన్నింటను జన్మించినగాని మోక్షము లేదు. ఆపై సహజముగనె లభించును. 
స్వ ప్రయత్నమును లేదు. పరుల తోడ్పాటును లేదు. ప్రాణులన్నియు సంయోగము 
నకు నియతికి ఆధీనములు.'” అని ప్రత్యుత్తరమిచ్చెను. నేను శ్రామణ్య ప్రత్యక్షఫలము 
నడిగితిని. ఆయన సంసారశుద్దివాదమును చెప్పెను. అడీగన దొకటి, చెప్పినది మటీ 
యొకటి. 


మరి యొకప్పుడు అజితకేశకంబలుని ప్రశ్నించితిని ఆయన యిట్లనినాడు. 
“దానము లేదు; యజ్ఞము లేదు; దానిఫలములును లేవు. ఇహములేదు; పరము 
లేదు; మంచిచెడ్డల పరిపాకములును లేవు. మనుష్యుడు నాల్లు మహాభూతములతో 
పుట్టును. వాడు చచ్చినంతట వృథివీజల అగ్నివాయువులు దేనియందవి కలిసిపోవును. 
ఇంద్రియములు ఆకాశమున లీనమగును. పీనుగును కాల్సినంతట మరి మిగిలి 
యేమియు లేదు. అస్తికవాదము ఉళ్ళకి. పండితుడును మూర్చుడును సమముగనె 
చచ్చుచున్నారు. అని ఉచ్చేదవాదమును నాకు చెప్పెను. వీపుపై తన్నిన మూతిపండ్లు 
రాలెనన్నట్లు (ప్రశ్ళయొకటి, జవాబింకొకటి. 


వేటొ కప్పుడు ప్రకృధ కాత్యాయనునితో (ప్రశ్నించితిని. ఆతండిట్లనియె. 
“భూమి, జలము, అగ్గి, వాయువు, సుఖము, దుఃఖమునను యీ యేడు పదార్ధ 
ములును నిత్యములు. వీటినెవ్వడును పుట్టించలేదు. చంపువాడు చంపించువాడు 
నను వ్యవహారమంతయు మూర్ధజల్పనము. ఎవ్వని తలనైన ఛేదించినచో ఆ శ్వ స్త్రధార 
యీ యేడింటిలో దేనిని కూడ తాకనుగాని భంగము చేయనుగాని వీలు లేదు 


అని యేమేమో నుడివెను. నే నడిగినది శ్రామణ్యఫలము; ఆయన చెప్పినది అన్యోన్య 
వాదము. 


పంచమ ఖండము 367 


ఇంకొ కప్పుడు నిర్షంథజ్ఞాతృపుత్రుని కలిసికొని యీ విషయమునే పృచ్చిం 
చితిని. ఆయన యిట్లు పలికెను. నిర్ణంధునకు యొబ్టి పాపప్రతిబంధమును లేదు. 
సమస్తపాపముల నున్మూలించుటకై అతడు యత్నించును. పాపావరణముల నుండి 
అతడు విముక్తుడు అని చాతుర్యామ సంవరమును గూర్చి ముచ్చటించెను. ప్రశ్న 
యెక్కడ? జవా బెక్కడ? తీరమునకు తీర్టము. ప్రసాదమునకు ప్రసాదము. 


మటీయొకప్పుడు శ్రమణునకు ప్రత్యక్షఫలమే దియని సంజయవేలట్టిపు త్రు 
నడిగితిని. ఆయన యిట్లు చెప్పెను. “అదియు కాదు. ఇదియుకాదు. రెండును 
కాదు. రెండును కాదనుటయుకాదు. పరలోక మున్నదనికాని లేదనికాని, కర్మఫల 
ములు సిద్దించుననికాని, సిద్దించవని కాని తథాగతునకు జన్మములున్నవనికాని 
లేవనికాని నేను చెప్పను.” అని సంజయుడు విక్షేపవాదమును చెప్పెను. భగవంతా! 
పూర్యోక్తులగు ఆర్లురు తీర్టంకరుల సమాధానములు నాకు శాంతిని కల్గించ లేదు; 
తృప్తిని చేకూర్చలేదు. పెద్దవారి మాటను తిరస్కరించరాదని ఊరూరకనె తల 
యూపితిని. ఇక తామే సెలవియ్యండి.) 


“మహారాజా! నేనొక ప్రశ్న నడుగుదును. మొదట నీవు దానికి సమాధాన 
మిమ్ము. నీ వద్ద ననేకులు సేవకులు గలరు. వారు నీ కనుసన్నల మెలగుచు కఠోర 
పరిశ్రమల నొనర్భువారు. వారిని నీవు ఆ యా విధముల తృప్తి నొందింతువు. అందొక 
సేవకుడు విరక్తి చెంది 'ఈ పరతంత్రత - ఈ పరిశ్రమ నా కేల?”నని విసర్జించి 
సాధువై ఏకాంతమున సంయమజీవనమును గడపుచున్నచో వానిని నీవు తిరిగి 
సేవావృత్తికై నిర్భంధించెదవా?”' 


“భగవంతా! మీదుమిక్కిలీ అట్టివానిని ఆదరింతును; సత్కరింతును. అంతే 
కొని తిరిగి దాస్యవృత్తికి రమ్మని బలాత్కారము చేయను.”” 


“మహారాజా! అదికూడ శ్రమణభావము పూనుటయొక్క ్రత్యక్షఫలమని 
నీవైన సమ్మతింతువు. పరతంత్రుడగు సామాన్యమానవుని మాటయె అట్లుండ, 
స్వతంత్రుడు సంపన్నుడునగు జనుడు సమస్తమును వర్ణించి కోరికోరి యతిధర్మ 
మును వరించినచో అట్టివాడు లోకపూజ్యడౌననుటలో సందియమెందులకు? 
ఇదంతయు సామాన్య ప్రయోజనము. ఇంతకుమించి విశేషప్రయోజనమును కూడ 
త్యాగశీలుడగు పురుషుడు పొందగల్లుచున్నాడు. సావధానుడవై వినుము. 


లోకవాసనలను నిర్హించి యిం ద్రియవృత్తులను పిడికిటబట్టి పూర్ణజ్ఞానమును 
పూర్ణసత్యమును స్వాయత్తము చేసికొనిన సంబుద్దజ్ఞానుల - శ్రమణబ్రాహ్మణుల 


368 శ్రిబుద్దచర్య 


దర్శనమువే సాంసారిక మనుష్యులకు సర్వోత్రమమగు లాభము చేకూజుచున్నది. 
అట్టివారికి క్లేశబంధములందు తగుల్కొనియుండుట బొత్తుగ రుచింపదు. స్వేచ్చా 
విహారము చేయు పక్షిని జూచి పంజరమున చిక్కొనియున్న పక్షి తానుగూడ ఉప్పర 
వీధి కెగసి ఉల్లాసపడుటకు ఊహలు సొచినట్లు ముక్తపురుషుల దర్శనముచేత వికల 
సంసారజీవులు ముముక్షువులగుచున్నారు. ఆ ఆదర్భమునకు తమ జీవితమును 
ఎగద్రోసి ఏకాంతవాసులై ఆత్మసంయములై కామనాదూరులై వారు పొమరజనము 
లకు యెడమెడముగ మెలగుచుందురు. మరియు వారు కనుచు వినుచు తినుచు 
త్రాగుచు చనుచు మనుచు యెల్ల వేళలయందును పరమశాంతిని పరమసుఖమును 
ప్రాపించి పరమోన్నతమగు పారమార్థిక శిఖరమందు ప్రతిష్టితులై యున్నారు. రోగ 
గ్రస్తుడు ఆరోగ్యమునుబొంది ఆనందించినట్లు, కారాగారబద్దుడు విముక్తిని బొంది 
సంతోషించినట్లు, ఎండకు నడగొన్నవాడు కల్పవృక్షమును, దాహమునకు తపించిన 
వాడు అమృతమును, నిజుపేద పెన్నిధిని పొంది అపూర్వసమ్మోదమున కర్షులైనట్టు 
ప్రశాంతజీవితమును బడసీ భిక్షువులు సంచరించుచున్నారు. మహారాజా! శ్రమణత్వ 
మునకు నిదియొక ప్రత్యక్షలాభము. 


మహీపాలా! మరియు వినుము. పైన మేఘము కురిసినను కురియకున్నను 
జీవనది నిత్యనిరంతరము ఆ దరి యీ దరి నొరసి ప్రవహించునట్లు నిర్వాణ నిలయు 
డగు భిక్షువు అవిచ్చిన్న ఆనంద ప్రవాహము అంతరంగమున వెలితిలేక పొంగిపారలి 
ప్రవహించుచుండ బాహ్య ప్రకృతినుండి సుఖములు లభించినను లభించకున్నను సమ 
భావమున ఏకరసుడై వర్తించుచున్నాడు. రాజా! శ్రమణజీవనము నకు యిదియొక 
ప్రత్యక్షఫలము. 


రాజచంద్రా! గమనాగమనములందు ఆలో కన విలో కనములందు ఆకుంచన 
ప్రసారణములందు ఆహారనిద్రలయందు పొ త్రచీివరధారణమందు, వెయ్యేల 
సర్వకాల సర్వావస్టలయందును సం ప్రజన్యయుక్తుడై - యెజుకతో గూడినవాడై 
శీలస్కంధము, యింద్రియ సంవరము, స్మృతిసంప్రజన్యమును తన్నాశ్రయింప అడవి 
యందో కొండగుహలలో నో చెట్టుచాటుననో గడ్డివాముల క్రిందనో శ్మశానవాటికనో 
కాలక్షేపము జేయుచు లోభమును జయించి, ద్రోహమునకు స్వస్తిజెప్పి, చిత్తాలస్యము 
తోడి పొత్తుడిగి బొద్దత్యమును సాగనంపి విచికిత్సకు దండము పెట్టి కుశలధర్మములు 
సర్వోసర్వము తనవైయుండ అది యిది యనక ఆర్యశీలుడు తాను తానై విహరించు 
చుండును. మహారాజా! భిక్షువునకు యిది ప్రత్వక్షసలముగాదా? 


పంచమ ఖండము 369 


వెండియును నిర్వాణపథము నధిష్థించి భిక్షువు వివేకజన్యమును, వితర్క 
విచారసహితమును, ప్రీతిసుఖరూపమునగు (ప్రథమధ్యానమును బొంది విహరించు 
చున్నాడు. ఆ ప్రీతిసుఖము వాని శరీరమునంతటిని ముంచి తేల్చుచున్నది. భూపాలా! 
ఇదిగూడ సాంద్భష్టక శ్రామణ్యఫలమే. 


అట్లే ద్వితీయ ధ్యానము, తృతీయధ్యానమును చతుర్ధ ధ్యానమును పొంది 
మనోమయ శరీరమూలమున ననేక కాయములను సృష్టించుచున్నాడు. ఆవిర్భావ 
తిరోభావములందు నేర్చరియై బ్రహ్మలోకపర్యంతము వశము చేసికొని మెలగుచు 
న్నాడు. అద్దమునందు ముఖమునువలె పరుల చిత్తములను స్పష్టముగ (గ్రహించు 
చున్నాడు. గతించిన పూర్వజన్మములను దివ్యనే!త్రమున చూడగల్లుచున్నాడు. 
ప్రాణికోటులు చేయు పాపపుణ్యములను జన్మమరణములను తెలీసికొనగలుగుచు 
న్నాడు. మహారాజా! ఇది శ్రామణ్య ప్రత్యక్ష ఫలముగాదా?”* 


అని యిట్లు పలు తెఐంగుల మహానుభావుడు బుద్దదేవుడానతిచ్చిన వాక్యము 
లను విని ఆశ్చర్యపులకి తశరిరుడై అజాతశత్రుడు చేతులు మొగిడ్చి “దేవా! పడిన 
వానిని లేవదీసినట్లు, చీకటిని జిక్కి నవానికి వెలుగుజూపించినట్లు వివిధపర్యాయముల 
ధర్మము నెజుగజెప్పితిరి. బుద్దుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును శరణు 
జొచ్చుచున్నాను. సంఘమును శరణుజొచ్చుచున్నాను. నన్ను అంజలిబద్ద శరణా గత 
ఉపాసకునిగ గ్రహింపుడు. భగవంతా! తుచ్చమగు రాజ్యలొభమున ధర్మమూర్ణియగు 
తండ్రినిచంపి భీభత్సమగు పాతకమును జేసితిని. ఈ వజ్రపాపిని దాపునకు చేర్చుకొని 
కృతార్జునిగి జేయరే? అని సవినయముగ ప్రార్టించెను. 


అంతట బుద్దదేవు డిట్లనియె. “రాజా! వాస్తవముగ కడుంగడు ఘోరపాపము 
చేసితివి. అయినను పశాత్తాపమున నిప్పుడు వగచుచున్నావు. గడచినదానికి 
ప్రతీకారము జేయుటయు, భవిష్యత్తున పాపమును చేయకుండుటయు ఆర్యవినయ 
పద్దతి. మంచిది. పోయిరమ్ము.” 


ఇట్లు సెలవంది అజాతశత్రుడు తన నగరికి పోయెను. భికుసంఘమును 
జూచి భగవంతు డిట్లనియె. ““భిక్షువులారా! ఈ రాజు హతభాగ్యుడు. అసహ్యమగు 
పితృహత్యాదోష మితనికి అంటకున్నచో యిప్పుడీ ఆసనమందే విమలధర్మచక్షు 
జ్ఞానమును పౌందియుండెడివాడు.”” 


370 


(శ్ర బుద్దచర్య 
3 
ఏతదగ్రవర్గము (వి. పూ. 429) 


*౫ భగవంతుడు బుద్దుడు నలభైమూడవ వర్జావాసమునందు శ్రావస్తీ జేతవన 


విహారమున విహరించుచు నొకనాడు భిక్షువులతో నిట్లనియె. ఓ భిక్షువులారా! 


క 
2 
3 
4 
ర్‌. 
6 
7 
8 
రి 


10. 


11 


ww గం > 


౮ ౨మ 


(0౦6౦ -+ రా 


10. 
11. 


. నా అనురక్తి నెజీంగిన వారిలో ఆజ్ఞాతకౌండిన్యుడు అగ్రుడు. (శేష్ణుడు) 
. మహాప్రాజ్ఞాలయందు సారిపుత్రుడు అగ్రుడు. 

. బుద్దిమంతులయందు మహామౌద్గల్యాయనుడు అగగ్రుడు. 

. అవధూతలయందు మహాకాళ్యపుడు, 

దివ్యచక్షువు గలవారియందు అనురుద్దుడు, 

. ఉచ్చకులీనులయందు కాలీగోధాపుత్రుడు భద్దియుడు, 

. కోమలస్వరమున బోధించుటయందు లకుంటకభద్దియుడు, 

. సింహనాదులయందు పిండోలభారద్వాజుడు, 

. ధర్మకథకులందు పూర్ణమైత్రాయిణీపుత్రుడు, 

సంక్షేపముగ చెప్పిన దానిని వివరించుటయందు మహాకాత్యాయనుడు, 


. మనోమయ కాయ నిర్మాణమునను, చిత్తవివర్హమునందును చుల్లపంథకుడు, 


శ అం. ని. 1.2. 1.7. 


. శాక్యదేశమున కపిలవస్తు నగరసమీపమున ద్రోణవస్తు గ్రామమున బ్రాహ్మణ కులమున 


పుట్టుక 


. మగధదేశమందు రాజగృహ ప్రాంతమున ఉపతిష్య = నాలక గ్రామమునందు ( ప్రస్తుతము 


పాట్నాజిల్లాయందలి సారీచక గ్రామమున) బ్రాహ్మణకులమందు జన్మము. 


. మగధదేశమునందు రాజగృహసమీపమున కోలిత గ్రామమున బ్రాహ్మణకులమున జన్మము. 
. మగధదేశమందు మహాతీర్ద బ్రాహ్మణ గ్రామమున బ్రాహ్మణకులమున జననము. 
. శాక్యదేశమునందు కపీలవస్తునగరమున భగవంతుని పీనతండ్రియగు అమృతౌదన 


శాక్యునకు పుత్రుడై క్షత్రియకులమున జన్మము. 


ఫి శాక్యదేశమునందు కపిలవస్తునగరమున కత్రియకులమునందు. 


కోసలదేశమున శ్రావస్తీనగనరమందు మహాభోగకులములో. 

మగధదేశమునందు రాజగృహమున క్షత్రియకులములో. 

శాక్యదేశమున కపిలవస్తు సమీపమున ద్రోణవస్తు గ్రామమునందు బ్రాహ్మణకులములో. 
అవంతీదేశమునందు ఉజ్జయినీపురములో బ్రాహ్మణకులమున జన్మము. 
మగధదేశమందు రాజగృహములో శ్రేష్టికన్యాపుత్రుడు. 


పంచమ ఖండము 371 


3 సంజ్ఞావివర్తచతురులయందు మహాపంధకుడు, 

. అరణ్య విహారులయందు, దక్షిణేయులయందు సుభూతి, 

. ఆరణ్యకులందు రేవతఖదిరవినయుడు. 

3 థ్యానులయందు కంఖా రేవతుడు, 

. ఆరబ్దవీర్యులయందు ( ప్రయత్నపరులయందు) స్వర్ణకోటివింశుడు, 
. సువక్తలయందు స్వర్ణకోటికర్లుడు, 

. లాభవంతులయందు సీవలి, 

J శ్రద్దావంతులలో వక్కలి, 

. శికాలిధేయులందు రాహులుడు, 

. శ్రద్దతో ప్రవ్రజించినవారియందు రాష్ట్రపాలుడు, 

. ప్రథమ శలాకా గ్రాహకులందు (అగ్రేసరులందు) కుండధానుడు, 
. కవులయందు వంగీసుడు, 

. సమంత ప్రాసాదికులందు ఉపసేన వంగంతపుత్రుడు, 

. గృహ(ప్రబంధకులందు ద్రవ్యమళ్ల పుత్రుడు, 

. దేవతా ప్రియులయందు పిలిందవాత్స్యుడు, 

. ప్రఖరబుద్దులయందువాహియదారు చీరియుడు, 


. మగధదేశమున రాజగృహములో శ్రేష్టికన్యాపుత్రుడు. 
. కోసలదేశమందు గ్రావస్తీనగరములో వైశ్యకులమున జన్మము. 
. మగధదేశమందు నాలక బ్రాహ్మణ గ్రామములో జన్మము .(సారిపుత్రునితమ్ముడు) 
. కోసలదేశమందు [్రావస్తిలో మహాభోగ కులమున, 
. అంగదేశమున చంపానగరమందు ్రేస్టికులములో. 
. అవంతీదేశమున కురరఘరములో వైశ్యకులమందు. 
. శాక్యదేశమందు కుండియా గ్రామములో క్షత్రియకులమందు. 
. కోసలదేశమందు శ్రావస్తీపురిలోన బ్రాహ్మణకులమున. 
. శాక్యదేశమున కపీలవస్తునందు క్షత్రియకులములో. 
. కురుదేశమున స్టూలకోష్ట్థిత గ్రామమందు వైశ్యకులములో. 
. కోసలదేశమందు శ్రావస్తీనగరములో బ్రాహ్మణకులమున. 
. కోసలదేశమందు శ్రావస్తీనగరములో బ్రాహ్మణకులమున. 
. మగధదేశమున నాలక బ్రాహ్మణ గ్రామములో బ్రాహ్మణకులమందు. 
. మల్లదేశమునందు అనూసియా నగరమున క్షత్రియకులమందు. 
. కోసలము - శ్రావస్తి - బ్రాహ్మణకులము. 
. వాహియరాష్ట్రము( ప్రస్తుతము కపూరథలా రాజ్యము, హోశియార్‌పూర్‌) కులపు త్రుడు 


312 


28. 
29. 
30. 


31; 
32. 
3౩. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


42. 
43. 


శ్రీబుద్దవర్య 


విచిత్రవక్తలందు కుమారకాళశ్యపుడు, 
ప్రతిసంవిత్‌ ప్రాప్తులయందు మహాకోష్టితుడు, 

బహుశ్రుతులయందు స్టీతిమంతులందు గతిమంతులందు శుశ్రూషకులందు 
ఆనందుడు, 

మహాసంఘవంతులందు ఉరువేలకాశ్యపుడు, 

కులప్రసాదకులందు కాల ఉదాయి, 

రోగహీనులందు వక్కలుడు, 

పూర్వజన్మ సృృతిమంతులయందు శోభితుడు, 

నినయధరులయందు ఉపాలి, 

భికుణీసంఘమునకు ఉపదేశిం+చుటయందు నందకుడు, 
జితేంద్రియులందు నందుడు, 

భిక్షుసంఘోపదేశకులందు మహాకప్పీనుడు, 

తేజధాతుకుశలులందు స్వాగతుడు, 

ప్రతిభాశాలురయందు రాధుడు, 

రాక్షస చీవరధారులందు మోఘరాజు, 


భిక్షువులారా! 


నా అనురక్తి నెటీంగిన భిక్షుణీశ్రావికలలో మహా ప్రజాపతీగౌతమి శ్రేష్టురాలు, 
మహా ప్రజ్ఞావంతులలో ఖేమా, (క్షేమాదేవి) 


28. 
29, 


30. 
31. 
32. 
33. 
34. 


35. 


36. 


37. 
38. 


39. 
40. 
41. 
42, 
43. 


మగధము - రాజగృహము. 

కోసలము - శ్రావస్తీ - బ్రాహ్మణకులము. 

శాక్య - కపీలవస్తు - క్షత్రియకులము - అమృతౌదన పుత్రుడు. 
కురుదేశము - వారాణసీ నగరము - బ్రాహ్మణకులము. 

శాక్య - కపిలవస్తు - అమాత్య గృహమందు. 

వత్సదేశము - కౌళాంబి - వైశ్యకులము. 

కోసలము - శ్రావస్తి - బ్రాహ్మాణకులము. 

శాక్యదేశము - కపిలవస్తు - మంగలికులము. 

కోసలము - శ్రావస్తి - కులగ్భహము. 

శాక్య - కపిలవస్తు - క్షత్రియకులము. (మహా ప్రజాపతీ పుత్రుడు) 
సీమాంతదేశము - కుక్కుటపతీ నగరము - రాజవంశము. 
కోసలము - శ్రావస్తీ - బ్రాహ్మణకులము. 

మగధము - రాజగృహము - బ్రాహ్మణకులము. 

కోసలము - శ్రావస్తి - బ్రాహ్మణకులము. (బావరి శిష్యుడు) 
శాక్య - కపిలవస్తు - శుద్దోదనుని భార్య - క్షత్రియకులము, 
మద్రదేశమున స్యాలకోటయందు జన్మము, మగధరాజగు బింబిసారుని భార్య, 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52, 
53. 


పంచమ ఖండము 373 


బుద్దిమతులలో ఉత్పలవర్ణ, 

వినయధరులలో పటాచార, 

ధర్మకధికులలో ధర్మదిన్న, 

ధ్యానపరలలో నంద, 

ఆరబ్దవీర్యలలో స్వర్ణ, 

ప్రఖరబుద్దియుతలలో భద్రాకుండలకేశ, 

పూర్వజన్మ సృతియుతలలో భద్రకాపిలాయని, 

మహాభిజ్ఞలలో భద్రాకాత్యాయని, 

రుక్ష చీవర ధారిణులయందు కృశాగౌతమి, 

శ్రద్దాయుక్తలయందు శృగాలమాత, 
భిక్సువులారా! నా ఉపాసక శ్రావకులందు- 


54 - 55. ప్రప్రథమ శరణా గతులు తపస్సు - భల్లుకులు, 


56. 
57. 
58. 


59. 
60. 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 


దాతలలో అనాధపిండక సుదత్తగృహపతి శ్రేష్టుడు, 

ధర్మకథకులలో మచ్చికాషండవాసియగు చిత్రగృహపతి, 
సం(గ్రహవస్తువులు నాల్లింటిచే సంఘమును కూర్చినవారిలో హస్తక ఆవల 
కుడు శ్రేష్టుడు, 

ఉత్తమ దాతలలో మహానామ శాక్యుడు, 

ప్రీయదాతలలో ఉ(గ్రగృహపతి, 


కోసలము - శ్రావస్తి - 

కోసలము - శ్రావస్తి- 

మగధము - రాజగృహము - విశాఖ ్రేస్టి భార్య. 

శాక్య - కపిలవస్తు - మహాప్రజాపతీ గౌతమియొక్క పుత్రిక. 

కోసలము - శ్రావస్తి - కులగ్భహము. 

మగధము - రాజగృహము - శ్రేస్టకులము. 

మద్రదేశము - స్యాలకోటనగరము - మహాకాశ్యపుని భార్య - బ్రాహ్మణకులము. 
శాక్య - కపిలవస్తు - రాహులమాత . (దేవదహవాసి సుప్రబుద్దుని కొమార్తె) 
కోసలము - శ్రావస్తి - వైశ్యకులము. 

మగధము - రాజగృహము - శ్రేస్టికులము. 


54 - 55. అసితంజన నగరమందు కుటుంబికగ్భృహమున జన్మము. 


56. 
57, 
58. 
59. 
60. 


కోసలదేశము - (్రావస్తీనగరము - సుమన శ్రేష్టి పుత్రుడు. 

మగధదేశము - మచ్చికాసండ నగరము - గ్రేష్టికులము. 

పాంచాలదేశము - ఆలవీ (అర్వలము, ఫరూఖాబాద్‌ జిల్లా) - రాజకుమారుడు. 
శాక్యదేశము కపిలవస్తు - (అనురుద్దుని అన్న) క్షత్రియుడు. 

వజ్జిదేశము - వైశాలి - శ్రేష్టికులము. 


374 


61. 
62. 
63. 
64. 


65. 
66. 
67. 
68. 
69. 
70 
Ths 
72. 
73. 
74. 


(శ్రీబుద్దచర్య 


సంఘసేవకులలో ఉగ్రగృహపతి, 

అత్యంత ప్రసన్నులలో శళూరఅంబష్టుడు, 
పుద్గల ప్రసన్నులలో జీవకకామారభృత్యుడు, 
విశ్వాసకులలో నకులపితాగ్భహపతి శ్రేష్టుడు, 

ఓ భిక్షువులారా! ఉపాసికా శ్రావికలందు- 
ప్రప్రథమ శరణాగతి పొందినవారిలో సేనానీదుహిత సుజాత గ్రేష్ణరాలు, 
దాతృత్వమునందు విశాఖమృగారమాత, 
బహు్రుతత్వమునందు కుబ్దఉత్తర, 
మైత్రీవిహార ప్రాప్తియందు సామావతి, 
ధ్యానపరాయణలందు ఉత్తరానందమాత, 
ఉత్తమదాతలయందు కోలీయ దుహిత సుప్రవాస, 
రోగి శుభ్రూషికలందు సుప్రియ, 
అత్యంత ప్రసన్నులయందు కాత్యాయని, 
విశ్వాసికలందు నకులమాతా గృహపత్ని, 
అనుశ్రవ ప్రసన్నలయందు కురరఘరమందలి కాలీఉపాసిక, 

వీరలు శ్రేష్టులు 


61. 
62. 
63. 


64. 
655. 
66. 
67. 


68. 


69. 


70. 


TL; 
72, 
73. 
74, 


వజ్జిదేశము - హస్తిగ్రామము - గ్రేష్టికులము. 

కోసలము - శ్రావస్తి - శ్రేష్టి కులము. 

మగధ దేశము - రాజగృహము - అభయరాజకుమారునకు సాలవతీ గణికయందు 
పుట్టినవాడు. 

భర్గదేశమున - సుంసుమారగిరి - శ్రేస్టకులము. 

మగధ దేశము - ఉరువేలా సేనానీగ్రామము - సేనానీ పుత్రి 

కోసలము - శ్రావస్తి - వైశ్య. 

వత్సదేశము - కౌశాంబి - ఘోషక శ్రేష్ట యింటి దాదిబిడ్డ. 

భద్రవతీ రాష్ట్రము - భద్రికా నగరము - భద్రపతికశ్రేష్టి పుత్రి, (తర్వాత) వత్చదేశ - 
కౌళాంబీనగర - ఘోషీతడ్రేష్టి ధర్మపు త్రి - వత్సరాజగు ఉదయనుని భార్య. 

మగధ దేశము - రాజగృహము - సుమన శ్రేస్టికీ అధీనుడగు పూర్ణసింహుని పుత్రి. 
శాక్య - కుండియ - సీనలిమాత - క్షత్రియకులము. 

కాశీదేశము - వారాణసీ - వైశ్యకులము. 

అవంతి - కురరఘరము - వైశ్యకులము - స్వర్ణకోటికర్ణుని మాత. 

భర్గదేశము - సుంసుమారగిరి - నకులపీతా గృహపతి భార్య. 

మగధ దేశము - రాజగృహమున పుట్టుక. అవంతి కురరఘరమున పెండ్లి. 


పంచమ ఖండము 375 


a 
ధర్మవైత్య సూత్రము (వి. పూ. 428) 


* భగవంతుడు బుద్దుడు శాక్య దేశమునందు మేతలుంపమను పేరుగల నిగమ 
(పెద్దగ్రాము మున విహారము చేయుచుండెను. 


? కోసలరాజు ప్రసేనజితుడు యేదో పనిమీద నగరక మనుపురమునకు 
వచ్చియుండి సుగతదేవుని దర్శింప కోరిక పొడమి తన సేనాధిపతియగు ధ్లీగ్గ కారా 
యణునితో యిట్లనియె. 


(1) మ. ని.2,2, 9. 


(2) ధమ్మపదము, అ. క. (4 - 3) శ్రావస్తి మహాకోసల రాజపుత్రుడు ప్రసేనజితుడు, 
వైశాలి లిచ్చవీకుమారుడు మహాలి, కుసీనారముయొక్క మల్లరాజపుత్రుడు బంధులుడు, ఈ 
మువ్వురు రాజకుమారులును కలిసి తక్షశిలయందు దిశా ప్రమోఖ్యుడను ఆచార్యునివద్ద విద్యా 
భ్యాసము చేసిరి. శీఘ్రముననె వివిధశిల్బములం దుత్తీర్ణులై తమ తమ నగరములకు వచ్చిరి. ప్రసేన 
జితుడు తాను నేర్చిన విద్యను తనతండ్రియెదుట ప్రదర్శించి అతని మన్నన గాంచి రాజ్యా భిషేక 
మును బొందెను. మహాలీకుమారుడు లిచ్చవీగణమునకు తన విద్యను చూపునప్పుడు అత్యధిక 
ఉత్సాహావేశమున కన్నులను కోల్పోయి గ్రుడ్డివాడయ్యెను. అది కాంచి ప్రజాతం త్రపాలకులగు 
లిచ్చవీరాజు లతనిని కరుణించి సాదరముగ సత్కరించి యేటయేట లక్షధనము రాబడిగల 
జాగీరును బహుమతించిరి. అంధుడై కూడ అతడును యేనూర్వురు రాజకుమారులను 
విద్యాభ్యాసము చేయించుచుండెను. 


మూడవ వాడగు బంధులుడు తన మనల్లరాజకులమున తానేర్చిన విద్యను ప్రదర్శింప 
యేర్పాటు చేయబడెను. ఇనుపకమ్మీలను లోపలజొనిపిన వెదురుకట్టెలను అరవై అరవై యింటిని 
ఒక్కొక్కకట్ట గట్టి అట్టే కట్టలను అరువదింటిని వరుసగ నిలువబెట్టి కత్తితో నఐకుమని 
(పైక్షకసమితివారు బంధులునకు ఆజ్ఞయిచ్చిరి. వెదురులకు లొపల యినుపకమ్మీ లున్నవనుట 
బంధులునకు తెలియదు. ధణం ధణయని వరుసపెట్టి నజకుకొనివచ్చు సమయమున చిట్టచివరి 
కలాపమును త్రెంచునపుడు లోని అయశ్ళలాకలు ఖణఖణ యని శబ్దమిచ్చినవి. అది యేమని 
అడిగి బంధులుడు ఉన్నవిషయ మెటీంగి రుష్టుడై కత్తి నెడముగ విసరిపాజవైచి “చీ! చ! ఇందజును 
నావార కూడ ఒక్కనికన నా యడ (ప్రమ లకవాయినది. లీహశలాకలు అ-నున్నవన ఒక్కడైనను 
ముందుగ చెప్పకబోయెను గదా! వీర మొగమును చూడరాది” ని ఆ చోటు విడిచి సహాధ్యాయియు 
- పరమ మిత్రుడగు ప్రసేనజితుని వద్దకు వచ్చను. కోసలేంద్రుడును బంధులునకు స్వాగతమొసగి 
సేనాపతి పదమున ప్రతిష్టితుని జేసెను. 


బుద్దుని యందుగల భక్తిపశేషములచే ప్రసేనజిత్తు శాక్యకులముతో సంబంధముచేయ 
కుతూహలించి తన కొక కన్యనిమ్మని శాక్యరాజులకు చెప్పి పంపెను. శాక్యులు విపరీతమగు 
ల 


376 శ్రీబుద్దవర్య 


“కారాయణా! భగవంతుడు బుద్దుడు యిప్పుడెందున్నాడో?"' 


“మహారాజా! శాక్యులకు చెందిన మేతలుంపగ్రామమున విహరించుచున్నా 
రట.”” 


“సౌమ్యా! అది యిచ్చటి కెంతదూరము?”” 


“మహారాజా! మూడు యోజనములు మాత్రము. సాయంకాలమునకు 
చేరవచ్చును.” 


“సీనాపతీ! అటులైన ప్రయాణసన్నాహము చేయుము.” 


కులాభిమానము కలవారు. అందజును ఒకచోట స్రోవెరి. “ ప్రసేనజిత్తు వర్ణశుద్దియందు మనకంటె 
చిన్న. బంసౌరుషముంందు మనకు సున్న. కాదని కన్యనివ్వక నిరాకరించినచో బలవంతము గనైన 
పట్టు నెగ్గించుకోగల సమర్హుడు. ఇపుడు మన కర్తవ్యమేమి?”' అని వితర్కించిరి. మహానామశా 
క్యునకు దాసీయందు కలిగిన మిగుల సుందరియగు నొక కన్యగలదు. దానిపెరు వార్హభక్షత్రియ. 
రహస్యము చిట్లకుండా మహానాముని కూతురని చెప్పీ ఆ కన్యను యిచ్చెదమని వర్తమాన మంపిరి. 
““శాక్యులు మోసగాండ్రు. ఆ కన్యక తన తండ్రీ పొత్తున భుజించునా? లేదా? అనుటను గమనించి 
కులగోత్రముల ఎచారించి నిశ్ఞితార్దము చేసేరండి'ని కోసలనరపతి తనమం త్రులను బంపెను. 
అక్కడ మహానామశాక్యుడును అవసరమునుబట్టి ఆ పడుచును అలంకరించి, వచ్చిన కోసలేంద్రుని 
నుంత్రులు చూచునట్లు పొళ్తున భోజనము చేయుచున్న పగిది విడంబించెను. శుభముహూర్తమున 
వివాహమైనది. కోసలరాజునకు వాసభక్షత్రియ పట్టపురాణి యైనది. కొన్నాళ్ళకొక పుత్రుడు 
కలిగెను. విదుర్షభుడని వానికి పేరుపెట్టీరి. 

సేనాపతియగు బంధులుని భార్య మళల్లీకాదేవి చిరకాలమునకు గర్భవతియైనది. వైశాలీ 
నగరమందలి రాజపుష్కరిణీలో స్నానమాడవలెనని ఆమెకు దోహదము (వేవిలి) కలిగినది. 
నుహాపరా క్రమియగు బంధుల సేనాధిపతి భార్యను రథమున గూర్చుండ బెట్టుకొని వైశాలికరిగి 
పుష్కరిణి చుట్టును కావలియుండు రక్షకభటులను వెల్లావెదరుజెసే అడ్డముగనున్న యినుపవలను 
తెగనఅకీ ఆ అభిషేక సరస్ఫునందు పత్నితోగూడి స్నానము జేసెను. లిచ్చవీరాజులు మూకలు 
మూకలై యెదుర్కొనిరి. గాని తెరకు దేర అసువుల గొల్పొయిరి. ఇట్ల నన్య సాధ్యమగు కార్య 
మొనర్చి తిరిగి బంధులుడు సతీసహితముగ తన పురమునకు మరలి వచ్చెను. 

పదింపడి అతనికి మీదమీద పదునార్వురు పుత్రులు గలిగిరి. ధర్మపక్షపాతియై బహు 
ముఖముల బంధులుడు ప్రజారంజకుడయ్యెను. ఆతని గొప్పతనమును ఓర్వలేని మంత్రులు 
కొందలు రాజుతో చాడీలుచెప్పీ పొరపు గల్గీంచిరి. రాజేంద్రు డామాటలను విశ్వసించి యేదోవ్యాజ 
మున పుత్రసహితముగ బంధులుని అరణ్యమునకు పంపించి దుండగీం డ్రచే చంపించెను. 


కొన్నాళ్ళకు నిజము బయటపడినది. భూపాలుడు మిగుల వాపోయి చేయునది లేక 
బంధులుని మేనల్లుడగు దీర్గకారాయణుని సేనానాథునిగ చేసికొనెను. మామను చంపినాడను 


పంచమ ఖండము 3౩/7 


చిత్తమని ద్లీక్టకారాయణుడు వివిధ యానములను సిద్దపటిచెను. మహారాజు 
ప్రసేనజితుడు తనకు యోగ్యమగు వాహనముపై నెక్కి పరిచరసంఘ ములు తోడ 
బలిసీరాగా భగవంతుడు విహరించు మేతలుంపా గ్రామమును ప్రవేశించెను. దవ్వులనె 
వాహనమును దిగి చేతిఖడ్గమును, తలపాగాను కారాయడణుని చేతికిచ్చి కాలినడ 
కతో ఆరామములోనికి జొచ్చెను. కారాయణుందే నిలువబడెను. 


వైరమును మదిలో పెట్టుకొని సమయము చిక్కించుకొనుటకు కారాయణుడు వేచియుండినాడు. 
బంధులుని భార్యయగు మల్లిక నిలువ నీడలేక పుట్టినిల్లు జేరినది. 


నిరపరాధియగు బంధులుని చంపించి చిత్తమున కూరటలేక ప్రసేనజిత్తుడుండినాడు. 
కొడుకగు ఏదుర్లభుడు పదునాటేండ్ల యీడువాడై మాతావుహులను, మూతులురను 
చూచివచ్చుటకై కపిలవస్తువునకు బయలుదేరెను. కువూరుడు వచ్చుచున్నాడనియు 
తగినసత్కారము లేకపోయినచో మీదట ముప్పు తప్పదనియు వాసభక్షత్రియ మహానామ 
శాక్యునకు గూఢముగ కబురంపినది. శాక్యులును సంస్థాగారమున సమావేశమై కోసల రాజ 
కుమారుని విదుర్ణభుని చక్కగ సన్మానించిరి. అతండును అందఅకును నమస్కరించి, తనకు 
నమస్క రించువా రెవ్వరు లేకపోవుటకు కారణమేమని శాక్యుల నడిగెను. చిజుతవారందటును 
వేటకై పోయినారని వారు విదుర్రభునకు సమాధానమిచ్చిరి. ఆమోద ప్రమోదముల తాతగా రియింట 
కొన్నాళ్లు వసీంచి వెండీయు కోసలమునకు విడూడభుడు పయనమయ్యెను. ఊరివెలుపటకు 
పోయినారు. పరిచరులలో నొకడు దేనినో మబిచియుండుటవలన వెనుకకు పురములో నికి తిరిగి 
వచ్చెను. సంస్టాగారము నద్ద ఒక దాసి విడూడభుడు కూర్చొనిన పీఠమును పాలతో కడుగుచు 
“దాసీ పుత్రుడు విడూడభుని పీఠమి నుచు నిందావాక్యము లాడుతుండెను. ఆ సేవకుడా మా 
టలను వినిపోయి తన యజమాని కెటీగించెను. విదుర్దభుడు గ్రుడై మండి 'వారాపీటను పాలతో 
కడిగించినారు. కాలము కలిసివచ్చి నేనే రాజునెనచో అదేపీఠమును క్షుద్రులగు శాక్యుల రక్తముతో 
కడిగింతు' నని శపథము జేసెను. 


తన భార్యయగు వాసభక్షత్రియ దాసీపుత్రియని కొన్నాళ్ళకు ప్రసేనజితునకు తెలిసినది. 
అత డీసడించికొని భార్యను, కుమారుని గౌరవదూరులుగజేసి భృత్యోచితస్టానమున నుంచెను. 
ఒకప్పుడు బుద్దదేవుడు రాజభవనమునకు వచ్చి రాజుచే సత్మృతుడై విషయమంతయును విని 
యిట్లనియె. ““వుహారాజా! నిజమునకు శాక్యులు అక్రవువెుఎన ర్చినారు. అయినను 
వాసభక్షత్రియకు తండ్రి ప రిశుద్దరాజవంశమువాడు. తండ్రిగో త్రమే ప్రశస్తముగదా! విడూడభుడు 
కూడ క్షత్రియబీజోత్పన్నుడు. వారిని సన్మానదూరులుగ చేయుట తగదు. యధాపూర్వముగ 
నాదరింపుముూ' ని హీతము నుపదేశించి చనెను. 


బుద్దదేవుని దర్శించి కకావికలయిన చిత్తమునకు ప్రశాంతత చేకూర్చు కొందునని తలంచి 
ప్రసేనజితుడు భగవంతుడు నిరూపించుచున్న శాక్య గ్రామమునకు బయలుదేరెను. తనతోడ 
మహాసేనతోగూడీ ద్రీర్ణకారాయణకు (సేనానాయకు) డున్నాడు. ఆరామమునకు వెలుపలనె 
సైన్యమును విడీపంచి రాజలాంఛనములగు గొడుగు, ఖడ్గము, తలపాగా, పాదుకలను 
కారాయణుని వశముజేసీ ఒంటరిగ భగవంతుడుండు గంధకుటీరములోనికి ప్రవేశించెను. 


378 శ్రిబుద్దచర్య 


ఆరు బైట హాయిగ విహరించు మహానుభావుడగు బుద్దభగవంతుని సన్నిధాన 
మునకు జేరబోయి దీర్టదండనమస్కారము లర్భించి ఆ పవిత్ర కోమలచరణము 
లను అల్లనల్లన తాకుచు, మెల్లమెల్లన తడవుచు అలవోక ముద్దు పెట్టుకొనుచు, 
మెత్తమెత్తగ పిసుకుచు అపారభక్తి ప్రేమలతో ముగ్ధముగ్చుడై మునిగి తేలుచున్న 
కోసలేశ్వరుని జూచి గురుదేవు డిట్లనియె. 


తలీని వేచియున్న కారాయణుడు రాజబిరుదములను పదిలముజేసికొని రాజుకొఅకు 
ఒకగుజ్దిమును, భటునిమాత్ర మందుంచి సమస్తపరివారముతో శ్రావస్తిని జేరుకొనెను. అచ్చట 
విదుర్హభునకు పట్టము గట్టి రాజపదవి నతని కప్ప గించెను. ప్ర సేనజిత్తుడు బుద్దగురునివలన సెలవంది 
బయటవచ్చి భార్యవలన యాఎద్వృల్తాంతమును విని, తన మేనల్లుడగు అజాతశ త్రుని సహాయ 
ముతో విడూడభుని పట్టి నిర్భంధించవలెనని తలంచి రాజగృహమునకు ప్రయాణమయ్యెను. 
సాయంకాలమై పురద్వారములు మూయబడియుండుటచే భార్యతో గూడి యొక సత్రమునందు 
రాత్రి నివసించెను. విరేచనము లధికముగ తగుల్కొనుటచే తెల్లవారుసరికి ఆ ధర్మశాలయందే 
మరణించెను. అజాతశత్రు డావార్తవిని మిగుల దుఃఖించి మామకు తగినట్టు అంత్యక్రియల 
నడపెను. 


ప్రభుత్వము చేతి కబ్బినంతనె విడూడభుడు శాక్యరాజులపై దండెత్తెను. ఒకనాడు 
ఉభయరాజ్యములయొక్క పొలిమేరగట్టునందు తనసేనల విడిపించి తాను తన పొలములోనుండి 
నొక చెట్టుక్రింద విశ్రమించను. బుద్దభగవంతుడు ఆ ప్రక్కనే శాక్యభూమియందొక చెట్టుక్రింద 
కూర్చొనియున్నాడు. విడూడభు డాయనను చూచి సమీపించి నమస్కరించి “స్వామీ! మీరు 
యీ వృక్షముక్రింద, యీ పొడనీడలో కూర్చొనుట యెందుకు? అదిగో! నేనున్న వృక్షము 
క్రిందికి రండు. అది దట్టమైన నీడగలది” అని విన్నవించెను. “రాజా! యెట్లున్నను బంధువుల 
పంచన చల్లగనే ఉండును.” అని బుద్దుని సమాధానము. ఆ మాటలోని అభి ప్రాయము గ్రహించి 
విడూడభుడు శ్రావస్తికి వెనుకకు మరలిపోయెను. మరియొకసారికూడ యిట్లే నడిచినది. మూడవ 
పర్యాయముకూడ బుద్దుడు అడ్డుద గిలెను, నాల్గవ తూరి దండెత్తినపుడు భగవంతుడు 
అడ్డుపడలేదు. 


విడూడభునకును శాక్యలకును ఘోరసంగ్రాముము నడచుచున్నది. “తాతయగు 
మహానాముని దాపున చేరినవారిని, గడ్డి నో టకజిచుకొన్నవారీని, వీపునివ్చి పరిగెత్తువారీని, శరణన్న 
వారిని దప్ప శాక్యపురువు లోకమున లేకుండ శాక్యజాతి నాబులేకుండ సర్వనాశము జేయుడి' ని 
సెనలకు విదుర్దభుని అజ్ఞ. శాక్యరాజుల రక్తముతో పేఠమును కడిగించి ప్రతిజ్ఞను సఫలముజేసి 
సేనలతో తనపురమునకు మరలివచ్చుచు దారియందు అచిరవతీ నదీతీరమున నొకనాటిరాత్రి 
శిబిరములు వేయించి విడిసెను. సైనెందో అకాలమేఘములు అపారముగ వర్షించుటచే అచిరవతీనది 
అపరిమితమగు వెల్లువలతో పొంగిపొరలి విడూడభుని, అతని సేనలను డేరాలతోకూడా అమాం 
తము సము ద్రగర్భమునకు చేర్చివేసెను. 


పంచమ ఖండము 379 


“మహారాజా! అత్యంత (పేమవివశుడవై ఈ శరీరమును యింతలింతలుగ 
యెందుకు గౌరవించుచున్నావు? దీనియందంతటి గొప్పతన మేమి జూచితివి?'” 


“భగవంతా! తాము సమ్యక్‌ సంబుద్దులరు; తమ ధర్మము స్వాఖ్యాతము; 
తమ సంఘము సుప్రతిష్థితము. బాపురే! స్వయముగ మూర్తీభవించిన ధర్మదేవత 
తాము. లోకములో పదియేండ్లు, యిరవైయేండ్లు, ముప్రెయేండ్లు, ఒకానొక 
పరిమిత కాలమువజికు బ్రహ్మచర్యపాలన మొనర్భు శ్రమణ బ్రాహ్మణుల పలువురను 
జూచుచుందును. కాని యింత నికాలతుగ యింత నికరముగ అఖండ బ్రహ్మచర్య 
పాలనమునకై నడుముగట్టుట, మహాప్రభూ! మీ సంఘమున దప్ప యెందును పొడ 
గానను, మీరు సమ్యక్‌ సంబుద్దులరు. మీ ధర్మము శోభనఖ్యాతము. మీ సంఘము 
సుందర 'ప్రతిష్టితము. 

మరియును, భంతే! క్షత్రియ క్షత్రియులలో, బ్రాహ్మణ బ్రాహ్మణులలో, 
గృహపతి వైశ్యులలో, భార్యాభర్తలలో, తండ్రి కొడుకులలో, తల్లీబిడ్డలలొ, 
అన్నదమ్ములలో, అక్కచెల్లెండ్రలో, యిరుగుపొరుగున, యింటింట కలహములు 
కల్ళిలములు, గలభాలు గందర గోళములు లేనిచోటు లేదు. ఇంతటి ఐకమత్యము, 
యింతటి కలుపుగోలుతనము, యింతటి నీతియు నిబ్బరము, యింతటి ఒకటే 
కట్టుబాటు, దేవా! తమ భిక్షుసంఘమున తప్ప లోకమున గాలించినను కానరాదు. 
మీరు సమ్యక్‌ సంబుద్దులరు. మీ ధర్మము శోభనభఖ్యాతము. మీ సంఘము 
సుప్రతిష్థితము. 

తధాగతా! ఆరామములందు, అడవులయందు, ఉద్యానములందు ఉపవన 
ములందు కృశులను కర్కశులను దుర్వర్జులను దీనహీన సదనులను దిగంబరులను 
దృష్టిభీకరులను ఆయాయెడల నెందటీనో శ్రమణబ్రాహ్మణుల జూచుచుం దును. 
హృష్టపుష్టాంగులు ఉదారస్వభావులు ప్రశాంతచిత్తులు పరమకల్యాణ మూర్తులు, 
గురునాథా! మీ శ్రావకసంఘమున దప్పు మటెందును యిట్టివారిని నే నెజుగను. 
మీరు సమ్యక్‌ సంబుద్దులరు; మీ ధర్మము శోభనఖ్యాతము; మీ సంఘము సుప్రతి 
సము. 

సర్వజ్ఞమూర్తీ! నేను రాజా ధిరాజాను. మూర్చాభిషిక్తుడను. ఆ(గ్రహంప నను 
గ్రహింప సమర్గుడను. అయినను రాజకీయరంగములలో, సభాగృహములలో నా 
సమక్షమున నే పరిజనులును సభికులును అడ్డదిడ్డము మాట్లాడుచుందురు. మాట 
ముగిసినంతకు మజొక్కరు మాటాడవద్దని శాసించినను వారి హడావుడివారు 


380 శ్రిబుద్దచర్య 


వదలరు. బెరా! ఎంతటి సువ్యస్టత? ఎంతటి సుప్రబంధత? యెంతటి నియమబద్దత? 
యింతటి మహాపరిషత్తులో దగ్గనురాదు; తుమ్మనురాదు. మహాస్వామీ! ఈ కట్టడి 
మీ శిష్యసంఘమునదప్ప విశ్వవసుంధరయందు యెందును అగోచరము. ఈ విద్యకు 
మంత్రమేది? యంత్రమేది? కత్తిలేదు, కటారులేదు. కుమ్ముట లేదు, తిమ్ముట 
లేదు. సొగసు సొగసు. తాము సమ్యక్‌ సంబుద్దులరు. తమ ధర్మము శోభనఖ్యాతము. 
తమ సంఘము సు ప్రతిష్థితము. 


షడభిజ్ఞా! తలదాటిన మేధావులు, కొమ్ములుతిరిగిన పండితులు, వెండ్రుక 
లకు పొరలుదీయు సమర్ధులు క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు పలువురు ప్రబలశా 
స్రార్థవాదముతో శ్రమణగౌతముని ఢీకొందుమని వచ్చుచుందురు. సమీపీంచినంతనె 
ఉడుకును ఉల్లాసమును చప్పున చల్లారి ఏర్చిపెట్టుకొన్న పాతాళ ప్రశ్నలను తామె 
మజచిపోయి తికమకలై ఆ హేమాహేమీలు ఆ ఘటాఘటీలు మొగమింత చేసికొని 
వచ్చినదారి పోవుచుందురు. దేశికచంద్రా! ఆ అలోకసామాన్య ప్రభావమునకు తామొ 
క్కరె నిదర్శనము. మీరు సమ్యక్‌ సంబుద్దులరు. మీ ధర్మము స్వాఖ్యాతము. మీ 
సంఘము సుష్రతిష్టము. 


సమంతభద్రా! దేవమానవ పూజ్యుడవగు నీ చరణ సరసీజముల మటుగుజేరి 
ప్రవ్రజ్యను - ఉపసంపదిను - ధర్మచక్షువును - అనుత్తర బ్రహ్మచర్యఫలమును, 
అలమార్యజ్ఞానదర్శనమును బొంది ఆర్యశ్రావకులు అయ్యో! యిన్నాళ్ళు శ్రమణ 
త్వము పొందకనే శ్రమణులమని కాజులు ప్రేలితిమి. బ్రాహ్మణత్వము పొందనిదే 
బ్రాహ్మణులమని ప్రగల్బము లాడితిమి. ల్బర్దతులముకాకనె ల్ఞర్ధతులమని దంభములు 
పల్కీతిమి. ఈనాడు గదా మేము శ్రమణులము; బ్రాహ్మణులము; ల్బర్గతులము 
అని ఉప్పాంగిపోవువారు. మహాత్మా! తాము సమ్యక్‌ సంబుద్దులరు. తమ ధర్మము 
స్వాఖ్యాతము. తమ సంఘము సుప్రతిష్థము. 


పురుషపుంగవా! బుషిదత్తుడు పురాణుడను యిద్దరును నాకు మావటీం డ్రు. 
వారికి జీతము బత్తెము అన్నము వస్త్రము యిచ్చి పోషించువాడను నేను. కాని 
వారు మీ యెడ జూపు గౌరవమును నాకడ జూపరు. ప్రసంగములో మీ పేరు 
వచ్చినచో లేచి నిలుచుండి మీరున్నదిక్కుకు మళ్ళి చేతులెత్తి నమస్క రించెదరు. 
మీరున్న దిక్కు వైపు పాదములు పెట్టి పరుండరు. వహవ్వా! స్వామీ! మీరు సమ్యక్‌ 
సంబుద్దులరు. మీ ధర్మము స్వాఖ్యాతము. మీ సంఘము సు ప్రతిష్టము. 


పంచమ ఖండము 381 


శాక్యముని సౌర్వభౌమా! దేవరవారు క్షత్రియులు; నేనును క్షత్రియుడను. 
కోసల గోత్రజులు తాము. నేనును అంతె. మీ యీడు యెనబైయేండ్లు. దరిదాపు 
నాకును అంతే. స్వామినాథా! ప్రేమించుటకు పూజించుటకు ఆదరించుటకు గౌర 
వించుటకు యింతకు మించిన పాత్రము, యింతకు మిక్కిలి చోటు, యింతకు 
మీటీన భాగ్యము నా కెక్కడ లభింపగలదు? రాజులము బహుకార్య లంపటులము. 
సెలవిండు. పోయివత్తును. 


“మహారాజా! మంచిది.” 


కోసలాధిశ్వరుడు ప్రసేనజితుడు ప్రదక్షిణముచేసి యథేచ్చ * బోయెను. 
అంతట భగవంతుడు భిక్షువుల నామంత్రించి యిట్లనియె. 


“ఓ భికువులారా! ప్రసేనజితుడు పలికిన ధర్మవైత్యములను వింటిరిగదా? 
మీరు వాటిని లెస్సగ తలంచుడు; భావించుడు; స్మరించుడు; ధరించుడు. ఆ 
ధర్మవైత్యములు సార్ధకమైనవి. శుద్ద బ్రహ్మ చర్యమును ప్రదీప్తము జేయునవి.”” 
బుద్దదేవుని మాటలను విని భిక్షువులు సంతుష్టులైరి. 


సామగ్రామ సూత్రము (వి. పూ. 428) 


? భగవంతుడు బుద్దుడు శాక్య దేశమునందలి సామ గ్రామమున విహరించు 
చుండెను. దాదాపు ఆలో గానే జైనతీర్ణంకర మహావీరుడగు * నిగంఠనాత పుత్తుడు 
పావానగరమందు మరణీంచియుండెను. గురువు మృతుండైనంతనె నిగంఠజైనసాధు 
వులు రెండు చీలికలై పరస్పర నిందాలాపములతో “నీవు మిథ్యావాదివి. నీకీధర్మవిన 


(1) అ. క. ప్రసేనజితుడు భార్యతోకూడి రాజగృహసురమునకు బోవుచు దారి పొడవున 
ఆయా అన్నము దిని ఆయా నీరుద్రావి సుకువూరుడౌటచే జీర్ణించుకొనలేక పోయెను. 
రాజగృహపురమున ద్వారములు మూసియుండుటచే నగరబాహ్యమున నొక ధర్మశాలయందు 
రాత్రికి వసించెను. కాని విరేచనము అధికముగ కలిగి నీరసుడై తెల్లవారుసరికి భార్య ఒడిలో 
మరణించెను. అజాతశత్రుడు మామకు అంత్యక్రియలు జరిపి విడూడభునిపై దండయాత్రకు 
సన్నద్దుడయ్యెను. కాని మంత్రులు మిగుల ప్రాధేయపడి నివారించిరి. 


(ర) మని. 3-1 ఎడ 
(3) అ. క. నాలందావాసియగు నాతపుత్తుడు ఉపాలి గృహపతి చేసిన బుద్ద ప్రశంసను 
విని మనోవ్యాధికి గుజియైనంత నతని పావాకు చేర్చిరి. అత డందే గతించెను. 


382 శ్రీబుద్దచర్య  - 


యము తెలియదు. అయోగ్యముగ నిట్లు పలికితివి. ముందు చెప్పదగినది వెనుక 
చెప్పితి వని వివదించుకొనుచు కలహించుకొనుచు భండనములు చేయుచుండిరి. 
వారి గృహస్థశిష్యులు కూడ ప్రతిష్టను శాంతిని నిర్వాణమును పాందింపలేని ఆభాస 
ధర్మమును పట్టుకొని ద్రేలాడుచు వృథాయాస వివశులై యుండురి. 


_ అట్టి సమయమున ' చుంద శ్రమణోద్దేశుడు పావాయందు వర్జావాసముచేసి 
సామ([గ్రామమునకు వచ్చి ఆయుష్మంతుడగు ఆనందుని కలిసికొని అభివాదన 
మొనర్చి జైనాచార్యుడగు ని ర్లంథజ్ఞాతృపు త్రుడు దేహము వీడుటయ, తదనంతరము 
వారి.శిష్యసంఘ మవ్యవస్టమై అవకతవకలుగ నుండుటయును తెలియజేసెను. 


ఆ పలుకు లాలించి ఆయుష్మంతుడు ఆనందుడు, చుంద శ్రమణోద్దేశుని 
వెంటగొని భగవంతునికడ కరిగి నమస్కరించి యిట్లనియె. 


““భంతే! నిగంఠనాతపుత్తుడు యీ లోపలనె మరణించియున్నాడు. అతని 
శిష్యసంఘము ముక్కలు చెక్కలై కలహకల్లోలములకు గుజీయ్డైనది. దేవా! జన 
హితము లోకకల్యాణములకై నెలకొనిన మన భిక్షుసంఘమునందు భగవంతుని 
యనంతర మట్టి ఉపద్రవము ఘటిల్లకుండుగాక.” 


““అనందా! నేను సాక్షాత్కారమును బొందిన ధర్మములనుపదేశించితిని. 
స్మృతి ప్రస్థానములను, సమ్యక్‌ ప్రధానములను, బుద్దిపాదములను, పంచేంద్రి 
యములను, పంచబలములను, బోధ్యంగములను, ఆష్ట్రాంగిక మార్గమును బోధించి 
తిని. ఇందు సందేహబీజము లంకురింప నవకాశము గలదా?”* 


/ 


“భగవంతా! తమ ధర్మమునందు మతభేదము లేదు. కాని భగవానులవారి 
ఉత్తరకాలమున సంఘమునందు జీవనవృత్తిని, నియమవిధిని గూర్చి వివాదము 
లావిర్భవించునేమో? అదిమాత్రము లోకకంటకముగాదా?”) 


““ఆనందా! జీవనవృత్తివిషయమున ప్రాతిమోక్ష విషయమున కలుగు 
వివాదము అపేక్షాకృత తుచ్చము. కాని ధర్మవిషయమున కలుగు వివాదమె 
మరింతచేటైనది. వివాదములకు మూలములాటు. భిక్షువు తామసుడు, పాషండు 
డగుట; రోషియు దురాగ్రహియునగుట; ఈర్వ్యామత్సరములు కలవాడగుట; 
శరుడు మాయావి యగుట; దుర్ణయుడు, మిథ్యాదృష్టి యగుట; దృష్టి పరామర్షి, 


(1) అ. క. ఇతడు సారిపుత్రుని తమ్ముడు, ఉపసంపదనుబొంది “భికుచుంద శ్రమణో 
బేశు డని పీలువబడెను. 


పంచమ ఖండము 383 


ఆధీనగ్రాహి యగుట; ఈ ఆజుకారణములచే భిక్షువు గురుని, ధర్మమును, సంఘ 
మును, నియమమును నిరాదరించుచున్నాడు. ఆనందా! వివాద మూలములైన 
వీటిని తుదముట్టింప యత్నించుచుండవలెను. 


వివాద - అధికరణము, అనువాద అధికరణము, అపత్తి అధికరణము. 
కృత్యాధికరణమని అధికరణములు నాలుగు. వీటిని ఉపశమింపజేయు అధికరణశమ 
థములు యేడు. వీటిచే ఆయా అధికరణములు (జగడములు) శాంతిచగలవు. 
1. సమ్ముఖవినయ మొసగుట 2. స్మృతివినయ మొసగుట ౩. అమూఢవినయ 
మొసగుట 4. ప్రతిజ్ఞాతకరణము 5. యద్భ్ఫూయసికము 6. తత్సాపీయసకము 
7. తృణవిస్తారకము. 


ఆసన్నుడైనవానికి యెదుట చెప్పుట సమ్ముఖవినయము. సూచన నిచ్చుట 
స్మృతివినయము. పదింబది చెప్పుట అమూఢవినయము. భవిష్యత్తునందు సావధానత 
కొజికై ప్రతిజ్ఞ చేయించుట ్రతిజ్ఞాతకరణము. పలువుర గుంపుచేసి చెప్పుట యద్భూ' 
యసికము. మటీంత దోషమని బెదరించి బోధించుట తత్సాపీయసకము. దోషమును 
మాటుచేసి మన్నింపుడని సంఘమునకు నివేదింపజేయుట తృణవిస్తార కము. 


ఆనందా! సంఘసామరస్యమునకు ఉపక రించునవియు, ఉత్తమములైనవియు 
నగు సారాణీయధర్మముల నాటీంటిని వినుము. 1. భిక్షువు సబ్రహ్మచారులయెడ 
మైత్రీభావయుక్తమగు కాయిక కర్మమున వర్ణించుట 2, మై త్రీభావయుక్తమగు వాచిక 
కర్మమున వర్ణించుట 3. మైత్రీభావయుక్తమగు మానసిక కర్మమున వర్తించుట 4. 
ధర్మమున లభించు యేకొంచెమైనను పంచి తినుట 5. సమాధికి సహకరించు శ్రామ 
ణ్యశీలముల నొప్పుట 6. దుఃఖక్షయము నాపాదించు, నిర్వాణమునకు దారిదీయు 
ఆర్యసిద్దాంతములకు అనుకూలుడై విహరించుట. ఓ అయుష్మంతా! ఆనందా! 
ఉత్తమములగు నివి యాటును సారాణీయ ధర్మములు.” 


భగవంతుని 'ప్రీయాలాపములకు ఆనందుడు మిగుల సంతుష్టుడయ్యెను. 
౮ 
సంగీతిపర్యాయ సూత్రము 
*అదియొక సమయము. భగవంతుడు బుద్దుడు యేనూర్వురు భిక్షుసంఘ 


ముతోగూడి మల్ల దేశమునందు? పావానగరమున చుందకర్మారపుత్రుని ఆమ్రవన 
ములో విహారము చేయుచుండెను. - 


(ఈది. ని 8-10-2. (2) పావాపురము (పస - ఉచము, గోర ఖపూర్‌ జిల్లా.) 


384 శ్రీబుద్దచర్య 


ఆ నగరమున ప్రజాతంత్ర పరిషద్‌ భవన మొకటి అత్యంతశోభాయమానముగ 
అప్పుడప్పుడె క్రొత్తగ నిర్మింపబడినది. తొలుతొలుతనె అందు బుద్దభగవంతుని ప్రవే 
శింపజేసి ఆ సంస్థా గారముయొక్క ప్రారంభోత్సవమును మిగుల శుభసంపన్న మొనర్భ 
వలెనని పావావాసులగు మల్లురకు కోరిక పొడమినది. బుద్దదేవుని అంగీకారము 
కూడ వచ్చినది. సభాభవనము నయనాభిరామముగ అలంకరింప బడినది. 


పాత్రవీవరములనుగొని మహాభిక్షుసంఘము తన వెంటవెంట వచ్చుచుండ 
మహానుభావుడు తథాగతుడు సంస్థాగారమును ప్రవేశించి మధ్యయందుండు 
స్తంభము నానుకొని తూరుపుమొగమై కూర్చొనెను. భిక్షుసంఘముకూడ తూరుపు 
గోడనానుకొని భగవంతున కెదురెదురుగ పడమటి మొగమై కూర్చొనిరి. పావా 
పౌరులు మల్టురుకూడ బుద్దుని పరివేష్టించి ఉవితస్టలమున నుపవిష్టులైరి. ఆ రాత్రి 
యందు మరింత ప్రొద్దుపోవువబజికు సుగతదేవుని ధార్మికకథా సల్హాపముల నానంద 
ముగ నాకర్ణించి తదుపరి నమస్కరించి సెలవంది మల్టురు తమతమ మనికి పట్టులకు 
పోయిరి. 


ధార్మికకథా శ్రవణవుందు దత్త చిత్తులై ప్రశాంత గంభీరముననుండు 
- భికుసంఘము నవలోకించి గౌతమబుద్దుడు ప్రసన్న హృదయమున సారిపుత్రుని 
పిలిచి యిట్లనియె. “సారిపుత్రా! అలత - ఆయాసము. విసుగు - వేసట లేక 
భిక్షువులు ఉత్సాహముగ నున్నారు. మరింతసేపు ధర్మములను బోధింపుము. ళీ 
నాకు వీపులు మూపులు పోట్లెగిరినవి. ఒక్కింతతడవు విశ్రమించెదను.”' 


“దేవా! ఆజ్ఞ? అని సారిపుత్రు డొడంబడెను. భగవంతుడు పై దుప్పటి 
పబచుకొని కుడి రెట్టవైపు నేలకు ఆని స్మృతిసం ప్రజన్యములతో గూడి ఉత్టానసంజ్ఞను 
మనస్సునందు చేర్చి సింహశయ్య పై పరుండెను. ఇంచుమించు అప్పుడప్పుడే నిరం 
థజ్ఞాతృపుత్రుడు పావానగరములో మరణించియుండెను. గురువు గతించుడు శిష్యు 
లగు జైనసాధువులు రెండు వీలికలై వాద వివాదములకు పాల్పడి జగడములతో 
కాలము గడపుచుండిరి. ఆ విషయమును మనస్కరించి సారిపుత్రుడు భిక్షువులతో 
నిట్లనియె. 


“ఆయుష్మంతులారా! మొన్న మొన్ననే నిగంఠనాతపుత్తుడు కాలము చేసి 
నాడు. ఆతని శిష్యులగు నిగంఠువులు రెండుకక్షలుగ చీలి “నీవు మిథ్యావాదివి. నీ 


* అ. క. అటేండ్లొనర్చిన ఘోరతపః ప్రభావమున బుద్దునకు వీపునందు వాతరోగ 
ముత్చన్నమైనది. 


పంచమ ఖండము 385 


కీ ధర్మవినయము తెలియదు. అయోగ్యముగ నిట్లు పలికితివి. ముందు చెప్పదగినది 
వెనుక చెప్పితి వని పరస్పరము తూలనాడుకొనుచు వృథాకయ్యములకు కాలు ద్రవ్వు 
కొనుచున్నారు. శ్వేతవ(స్త్రధారులగు వారి గృహస్టశిష్యులు గూడ ప్రతిష్టను, శాంతిని, 
నిర్వాణమును పొందింపలేని అలీకథర్మవినయమును పట్టుకొని ప్రాకులాడుచు వ్యర్ణా 
యాసపరవశులె లె యున్నారు. భిక్షువులారా! బహుజనసుఖార్థముగ బహుజనహితా 
క్రముగ భగవంతుడు బుద్దుడు (ప్రతిష్టను శాంతిని నిర్వాణమును పొందింపజాలు 
ధర్మమును ఉపదేశించినాడు. అది చిరంజీవి. అది సర్రైక సమ్మతము. వితర్క 
వివాదములందు చొజరాదు. ఆ ఒక్కధర్మము ఏది? సమస్త ప్రాణులును ఆహారాధీన 
ములనుట, దీనిలో వివాదమెవ్వనికిని లేదు. 


ఆయుష్మంతులారా! బుద్దదేవుని ధర్మములను వినుడు. 
ఒక ధర్మము 


సర్వ ప్రాణులు అహారస్ట్రితికములు. 
జంటధర్మములు = నామము - రూపము 


అవిద్య - భవ (ఆవాగమన) తృష్ణ. 

భవ (నిత్యతా) దృష్టి - విభవ (ఉచ్చేదు దృష్టి 

జన (సిగ్గులేమి - అనవత్రాప్యము (భయము లేమి) 
హ్రీ (సిగ్గు - అవత్రప (భయము) 

దుర్వచనత - పాపమిత్రత 

'సువచనత - కల్యాణమిత్రత 

ఆపత్తికుశలత్వము - ఆపత్తివ్యుత్చానము 

సమాపత్తి (ధ్యాన) కుశలత్వము - సమాపత్తివ్యుత్సానము 
* ధాతుకుశలత - * మనసికారకుశలత 

౩ ఆయతనకుశలత - ప్రతీత్యసముత్సాదకుళలత 
స్థాసకుళలత - అస్థానకుశలత 


(1) ధాతువులు పదునెమిది. చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ, కాయ, మనో, రూప, శబ్ద, స్పర్శ, 
రస, గంధ, ధర్మ, చక్షుర్విజ్ఞాన, శ్రోత్రవిజ్ఞాన, కాయవిజ్ఞాన,, జిహ్వావిజ్ఞాన, ఘ్రూణవిజ్ఞాన 
మనో విజ్ఞానములు. 

(2) ఆ ధాతువులను ప్రజ్ఞచే తెలియదగు నిపుణత. 

(3) ఆయతనములు పండ్రెండు. చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ, కాయ, మనో, రూప, శబ్ద, 
రస, గంధ, స్పర్శ, ధర్మములు. 


386 


ధర్మత్రయము:- 


శ్రీబుద్దవర్య 


ఆఅర్జవము - మృదుత్వము 

క్షాంతి - సౌశీల్యము 

సాభిల్యము (మధురవచనము) - ్రతిసంస్తారము (ధర్మగోపనము) 
అహింస - మైత్రీభావన 

స్మృతిలోపము - అసం ప్రజన్యము (అవిద్య) 

స్మృతి - సంప్రజన్యము (విద్య, జ్ఞానము) 

అజితేంద్రియత - అనియత భోజనము 

జితేంద్రియత - నియత భోజనము 

ప్రతిసంఖ్యాన (స్టిరజ్ఞాను బలము - భావనాబలము 
స్మృతిబలము - సమాధిబలము 

శమథము (సమాధి) - విపశ్యన (ప్రజ్ఞ) 

శమథనిమిత్తము - విపళ్యనా నిమిత్తము 

ప్రగ్రహము (చిత్తని గ్రహము) - అవిక్షేపము 

శీలవిపత్తి (ఆచా రదోషము) - దృష్టివిపత్తి (సిద్దాంతదోషము) 
శీలసంపద - దృష్టిసంపద 

శీలవిశుద్ది - దృష్టివిశుద్ది 

కుశలధర్మ అసంతుష్టి - ప్రథాన ( ప్రయత్న) నిరాలసత 
విద్యావిముక్తి (ఆ్రవవిముక్తి) - నిర్వాణము 


అకుశలమూలములు = లోభము - ద్వేషము - మోహము 
కుశలమూలములు = అలోభము - అద్వేషము - అమోహము 
దుశ్ళరితములు = కాయికము - వాచికము - మానసికము 
సుచరితములు = కాయికము - వాచికము - మానసికము 
అకుశలవితర్కములు = కామము - వ్యాపాదము (ద్రోహము) - విహంస 
కుశలవితర్కములు = నిష్కామము జ అవ్యాపాదము - అవిహింస 
లోకధాతువులు = కామధాతువు - రూపధాతువు - అరూపధాతువు 
చిత్తధాతువులు = హీనధాతువు - మధ్యధాతువు - ప్రణీతధాతువు 
తృష్ణలు = కామతృష్ణ - భవ (ఆవాగమన) తృష్ణ - విభవతృష్ణ 


పంచమ ఖండము 387 


సంయోజన (బంధ) ములు = సత్కాయదృష్టి - విచికిత్స (సందేహము) - శీల వ్రత 
పరామర్శ 

ఆ[స్రవము (చిత్తమలములు = కామము - భవము - అవిద్య 

భవ (ఆవాగమన) ములు = కామధాతువునందు - రూపధాతువునందు - అరూప 

ధాతువునందు 

ఈషణలు = కామము - భవము - బ్రహ్మచర్యము 

ప్రకారములు = సర్వోత్తముడను - సమానుడను - హీనుడను 

అంతములు = సత్కాయము - సత్కాయసముదయము - సత్కాయనిరో ధము 

వేదనలు = సుఖము - దుఃఖము - అదుఃఖమసుఖము 

దుఃఖములు = దుఃఖదుఃఖము - సంస్కారదుఃఖము - విపరిణామదుఃఖము 

ప్రతిబంధములు = రాగము - ద్వేషము - మోహము 

అగ్నులు = రాగము - ద్వేషము - మోహము 

సంస్కారములు = పుణ్యము - అపుణ్యము - అనింద్యము 

: వుద్గలులు = శైక్య (అముక్త) - అైక్య - నైక్యనాశైక్య 

స్టవిరు (వృద్దులు = జాతి - ధర్మ - సమ్మతి 

పుణ్యక్రియావస్తువులు = దానమయ - శీలమయ - భావనామయము 

చోదనలు = కనిన - వినిన - అనుమానించిన 

ప్రజ్ఞలు = చింతామయి - శ్రుతమయి - భావనామయి 

ఆయుధములు = శ్రుతము - ప్రవివేకము - ప్రజ్ఞావివేకము 

చక్షువులు = మాంసచక్షు - దివ్యచక్షు - ప్రభ్ఞాచక్షు 

శిక్షలు = అధిశీలము - అధిచిత్తము - అధి ప్రజ్ఞ 

భావనలు = కాయభావన - చిత్తభావన - ప్రజ్ఞాభావన 

అనుత్తరీయ ( శ్రేష్ట ములు = అనుత్తరీయదర్శనము - అనుత్తరీయమార్గము - 
అనుత్త రీయవిముక్తి 

సమాధులు = సవితర్కసవిచార - అవితర్కవిచార - అవితర్క అవిచారములు 

కౌశల్యములు =ఆయకౌశల్యము - అపాయకౌశల్యము - ఉపాయకౌశల్యము 

మదములు = ఆరోగ్యమదము - యౌవనమదము - జాతిమదము 

ఆధిపత్యములు = ఆత్మాధిపత్యము - లోకాధిపత్యము - ధర్మాధిపత్యము 

విహారములు = దివ్యవిహారము - బ్రహ్మవిహారము - ఆర్యవిహారము 

ప్రాతిహార్యములు = బుద్ది - ఆదేశనము - అనుశాసనము 


388 


ధర్మచతుష్టయము: - 
స్మృతి ప్రస్థానములు = 


సమ్యక్‌ ప్రధానములు = 


బుద్దిపాదములు = 


ధ్యానములు ఆ 


సమాధిభావనలు = 


అపరిమాణములు = 


ఆరూప్యములు = 


ఆర్యవంశములు = 
ప్రధాన( ప్రయత్న) ములు 
జ్ఞానములు = 


స్రోతాపత్తి అంగములు : 


(శ్రీబుద్దచర్య 


1. కాయమునందు కాయానుపశ్యన, 2. వేదనయందు 
వేదనానుపశ్యన, 3. లోకమునందు లోకానుపశ్యన, 4. 
ధర్మమునందు ధర్మానుపశ్యన. 

kz అకుశలధర్మము లుదయించకుండ, 2. ఉదయించినవి 
నశించునట్లు, ౩. కుళలధర్మములు ఉదయించునట్లు, 
4. ఉదయించిన పెంపొందునట్లు చేయుప్రయత్నము. 


1. ఛందస్ఫమాధి ప్రధాన సంస్కారము, 2. చిత్తసమాధి 
ప్రధాన సంస్కారము, 3. వీర్యసమాధి ప్రధాన సంస్కా 
రము, 4. విమర్ష సమాధి ప్రధాన సంస్కారము. 
ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ. 

1. బుద్దిప్రాపకము, 2. జ్ఞాన దర్శకము, 3. స్మృతి 
సం్రజన్య యుక్తము, 4. ఆస్రవక్షయకరము. 

1. మైత్రీయుక్త, 2. కరుణాయుక్త, ౩. ముదితాయుక్త, 
4. ఉపేకాయుక్త చిత్తములు. 


1. ఆకాశానంత్యాయతనము, 2. ఎిజ్ఞానానంత్యాయత 
నము, 3. అకించన్యాయతనము, 4. నైవసంజ్ఞానా సంజ్ఞా 
యతనము. 


1. చీవరతుష్టి, 2. పిండపాతతుష్టి, 3. శయనాసనతుష్టి 
4. త్యాగరతి. 


:1. సంయమప్రథానము, 2. (ప్రహాణ(ప్రధానము, 3. 


భావనా (ప్రధానము, 4. అనురక్షణప్రధానము. 


1. దుఃఖ 2. సముదయ ౩. నిరోధ 4. నిరోధగామినీ 
మార్గజ్ఞానములు. 


1. సత్చురుషసేవనము 2. సద్ధర్మశ్రవణము 3. కారణ 
పూర్వకవిచారము 4. ధర్మానుధర్మ ప్రతిపత్తి. 


పంచమ ఖండము 389 


స్రోతాపన్నుని అంగములు = ఓ. బుద్దానురక్తుడగుట 2. ధర్మానురక్తుడగుట ౩. 
సంఘానురక్తుడగుట 4. ఆర్యశీలసంయుక్తుడగుట. 


శ్రామణ్యఫలములు = 1. స్రోతాపత్తి 2. సకృదాగామి 3. అనాగామి 4. అ్యాత్వ 
ఫలములు. 


ధాతువులు = ఓ. పృథీవీధాతువు 2. జలధాతువు ౩. అగ్నిధాతువు 4. 
వాయుధాతువు. 


ధర్మసమాధానములు 1. వర్తమానమున దుఃఖము భవిష్యత్తున దుఃఖము 2. 
వర్తమానమున దుఃఖము భవిష్యత్తున సుఖము 3. వర్తమాన 
మున సుఖము భవిష్యత్తున దుఃఖము 4. వర్తమానమున 
సుఖము భవిష్యత్తున సుఖము. 


బలములు = 1. వీర్య 2. స్మృతి ౩. సమాధి 4. ప్రజ్ఞ. 

'ప్రశ్నవ్యాకరణ = 1. ఏకాంశము 2. ప్రతిష్పచ్ళ 3. విభజ్యము 4. స్టాపనీ 
యము, . 

కర్మములు = 1. కృష్ణకర్మము, కృష్ణవిపాకము 2. శుక్ల కర్మ శుక్ల: 


విపాకము 3. శుక్ల కృష్ణ కర్మము శుక్ల కృష్ణ విపాకము 
4. అకృష్ణ అశుక్ష కర్మము అకృష్ణ అశుక్ష విపాకము. 


సాక్షాత్కరణీయములు = 1. స్మృతిమూలమున పూర్వజన్మస్మరణము 2. చక్షువుచే 
ప్రాణుల జన్మమరణదర్శనము 3. కాయముతో యెని 
మిది విమోక్షములు 4. ప్రజ్ఞామూలమున ఆ స్రవక్షయము. 


ఉపాదానములు = 1. కామ2. దృష్టి 3. శీలవ్రతపరామర్శ 4. ఆత్మవాద 
ఉపాదానములు. 


అనార్యవ్యవహారములు: 1. మృషావాదము 2. పిశున వచనము 3. సంప్రలాపము 
4. పరుషవచనము. 


పుద్గలులు = 1. తమస్తమోపరాయణుడు 2. తమోజ్యోతిపరాయ 
ణుడు3. జ్యోతిస్తమపరాయణుడు 4. జ్యోతిర్భో తిపరా 
యణుడు. 


శ్రీబుద్దచర్య 


రూప 2. వేదనా 3. సంజ్ఞా 4. సంస్కార 5. విజ్ఞాన 


ములు 


నిరయ 2. తిర్యక్‌ ౩. ప్రేత 4. మనుష్య 5. దేవ. 


కామచ్చందము 2. వ్యాపాదము 3. స్త్యానమృద్ధము 
బెద్దత్యకొకృత్యము 5. విచికిత్స. 

సత్కొయదృష్టి 2. విచికిత్స 3. శీలవ్రతపరామర్శ 
కామళ్ళందము 5. వ్యాపాదము. 

రూపరాగము 2. అరూపరాగము 3. మానము 
బెద్ధత్యము 5. అవిద్య. 

ప్రాణిహింస 2. అదత్తాదానము '3. మైథునము 


4. మృషావాదము 5. సన్నిధి (సంగ్రహృ కారకము. 


జ్ఞాతివ్యసనము2. భోగవ్యసనము 3. రోగవ్యసనము 


4. శీలవ్యసనము 5. దృష్టివ్యసనము. 


390 
ధర్మపంచకము: 
స్కంధములు = ks 
గతులు = క 
నీవరణములు = గ 
4. 
అవరభా గీయ సంయోజనములు= 1. 
4. 
ఊర్ద్వ భా గీయ సంయోజనములు = 1 
శి 4 
అభవ్యములు = ki 
వ్యసనములు = 1; 
ఇంద్రియములు వా గ 
ధర్మషట్కము:- 
ఆయతనములు = kk 
6 
అనుస తిస్టానములు srl; 
6. 
ధర్మసప్తకము:- 
ఆర్యధనములు = 1: 


(అ) 


శ్రద్దా 2. వీర్య 3. స్మృతి 4. సమాధి 5. [ప్రజ్ఞలు 


చక్షు 2. శ్రోత్ర 3. ఘ్రాణ 4. జిహ్వా 5. కాయ 


. మన ఆయతనములు. 


బుద్దానుస్మృతి 2. ధర్మ 3. సంఘ శ. శీల 5. త్యాగ 
దేవతానుస్మృతులు. 


శ్రద్దా 2. శీల, 3. హ్రీ, 4. అవత్రపా, 5. శ్రుత, 


' త్యాగ గ ప్రజ్జలు. 


ధర్మఅష్టకము:- 


సమ్యక్‌ త్వములు 


ధర్మనవకము:- 


అనుపూర్వములు 


అనుపూర్వనిరో ధములు = 


F28 


పంచమ ఖండము 391 


1. సృతి, 2. ధర్మవిచయ, 3. వీర్య, 4. ప్రీతి, 5. ప్రశ్రబ్ది, 
6. సమాధి, 7. ఉపేక్ష 


1. అనిత్య, 2. అనాత్మ, 3. అశుభ, 4. ఆదినవ, 
5. ప్రవాణ, 6. విరాగ, 7. నిరోధములు. 


1. శ్రద్దా, 2. వీర్య, ౩. స్మృతి, 4. సమాధి, 5. ప్రజ్ఞా 
6. హ్రీ, 7. అవత్రప. 


1. సమ్యక్‌ దృష్టి 2. సమ్యక్‌ సంకల్పము, 3. సమ్యక్‌ 
వాక్కు, 4. సమ్యక్‌ కర్మాంతము, 5. సమ్యక్‌ ఆజీవము, 
6. సమ్యక్‌ వ్యాయామము, 7. సమ్యక్‌ స్మృతి, 8. సమ్యక్‌ 
సమాధి. 


1. ప్రథమధ్యానము, 2. ద్వితీయధ్యానము, 3. తృతీయ 
ధ్యానము, 4. చతుర్ధధ్యానము, ర్‌. ఆకాశానంత్యాయ 
తనము, 6. విజ్ఞానానంత్యాయతనము, 7. ఆకించన్యా 
యతనము, 8. నైవసంజ్ఞానా సంజ్ఞాయతనము, 9. సంజ్ఞా 
వేదయిత నిరోధము. 


ప్రథమధ్యాన ప్రాప్తునకు కామసంజ్ఞయు, ద్వితీయధ్యాన 
ప్రాపునకు వితర్క విచారమును, తృతీయధ్యాన ప్రాప్తునకు 
ప్రీతియు, చతుర్రధ్యాన ప్రాప్తునకు ఆశ్వాస ప్రశ్వాసము 
లును, ఆకాశానంత్యాయతన ప్రాప్తునకు రూపసంజ్ఞయు, 
విజ్ఞానానంత్యాయతన ప్రాప్తునకు ఆకాశానంత్యాయతన 
సంజ్ఞయు, ఆకించన్యాయతన ప్రాప్తునకు విజ్ఞానానంత్యా 
యతనసంజ్ఞయు, నైవసంజ్ఞానాసంజ్ఞాయతన ప్రాప్తునకు 
ఆకించన్యాయతన సంజ్ఞయు, సంజ్ఞావేదయిత నిరోధ 
ప్రాప్తునకు సంజ్ఞావేదనలును నిరుద్ధములగును. 


392 శ్రీబుద్దచర్య 


ధర్మదశకము:- 


అకుశలధర్మములు = 1. ప్రాణాతిపాతము (హింస), 2. అదత్తాదానము 
(చౌర్యము), 3. కామ మిథ్యాచారము (వ్యభిచారము), 
4. మృషావాదము, 5. పీశునవచనము, 6. పరుష వచ 
నము, 7. సంప్రలాపము (వదరుబోతుతనము), 
8. అభిద్య (లోభము), 9. వ్వాపాదము ( ద్రోహము), 
10. మిథ్యా దృష్ట, 
ఇట్లు సారిపుత్రుడు చెప్పిన సంగీతిపర్యాయము 
(ఏకతా విధానము) నందు భగవంతుడు సహమతుడై 
(ప్రశంసించెను. భిక్షువులును సంతుష్టులైరి. 


చుంద సూత్రము - సారిపుత్ర మౌద్గల్యాయనుల పరినిర్వా ణము 
(వి. పూ. 428 - 427) 

* భగవంతుడు బుద్దుడు నలుబదినాల్లవ వర్షావాసమును శ్రావస్తియందు 

పూర్వారామమున గడపెను. నలుబదియైదవ వర్షావాసము అనాథపిండకుని జేతవనా 


రామమున గడపుచుండెను. ఆ సమయమున ఆయుష్మంతుడు సారిపుత్రుడు * 
నాలక [గ్రామమునందు అత్యంత రోగపీడితుడై శరీరమును వదలెను. 


(ఏ సం. ని.45- 2-౩. 


(2) అ. క, అది యొక సమయము. బుద్దదేవుడు జేతవనమునం దున్నాడు. సారిపుత్రుడు 
కూడ తోడనే వసించియున్నాడు. తనకు పరినిర్వాణ ప్రాప్తి సమీపించి యున్నదనియు తాను 
పుట్టినదోటనే తనువును దొఅగి జన్మ ముపసంహరించుకోవలెననియు తలంచి సారీపుత్రు డొకనాడు 
చుందుడను స్టవిరునితో “ ఆయుష్మంతా! మన భిక్షుసంఘము యేనూర్వురు మందిని పాత్ర 
చీవరములను సంబాళించుకొని పయనము గమ్మనుము. నా జన్మష్టలమగు నాలక గ్రామమునకు 
పోవలెను. నీవును సన్నద్దముగమ్మ' ని చెప్పెను. చుందస్టవిరుడును అన్నియు నట్లే ఆయత్తప జవెను. 


ధర్మసేనావతి సా రిపు త్రస్ట్రవిరుడు తన యేనూర్వురు భిక్షుసంఘముతో గూడి భగవంతుని 
చెంతకుబోయి సాష్టాంగవందనము లర్చించి యిట్లనియె. 


“గురుదేవా! అనుజ్ఞ యిండు. శరీరత్యాగమునకు సమయము సమీపించినది. పరినిర్వాణ 
మునకు అనుమతి యిండు. పోయి వత్తును.” 


పంచమ ఖండము 393 


చుందశ్రమణోద్దేశుడు సారిపుత్రస్థవిరుని పాత్రచీవరములను అస్టిసమూహ 
మునుగొని శ్రావస్తికి జనుదెంచి జేతవనారామమును జొచ్చి ఆయుష్మంతుడగు 
ఆనందునకు నమస్కరించి యిట్లనియె. 


“పూజ్యాడా! సారిపుత్రుడు పరినిర్బతుడైనాడు. ఇవి యతని వస్త్రములు. 
ఇది యతని భిక్షాపొత్ర. ఇయ్యవి ఆతని అస్టులు.”” 


“సారీపుత్రా! పరినిర్వాణమునకు యేచోటు నిశ్చయించితివి??* 


“దేవా! మగధదేశమునందు నాలక గ్రామమున నేను పుట్టినింటనే పరినిర్బృతుడ 
నయ్యెదను.”' 


“స్తార్రిపుత్రా! నీకు వలయునట్లు చేయుము.” 


ఇట్లు భగవంతు డనుజ్ఞనిచ్చినంత స్వర్ణ కచ్చపసదృశములైన అమ్మహానుభావుని 
చరణములను రక్తకో మలములగు తన హస్తములచే బట్టుకొని శిరంబునివి “దేవా! ఈ పవిత్రపాద 
, సన్నిధిని పొందనభిలషించి లక్షలా దికల్చ ములు తపస్సు చేసితిని. అసంఖ్య పారమితలనార్జించితిని. 
నా కోర్కెలు ఫలించినవి. ఇక యీ శరీరములకు కలియిక లేదు. బుద్దపురుషు లందటును చెందు 
చోటగు నిర్వాణభూమి నధిగమించుచున్నాను. నా కాయిక వాచికకర్మములచే భగవానులవారికి 
అయిష్టమగు తప్పునో ప్రమాదమునో చేసియున్నచో క్షమింతురు గాక! 


“ఆయుష్మంతా! నాకు విడ్టూరమును విరుద్దమును నగు పనిని నీవు యేనాడును 
చేయలేదు. అయినను అన్నివిధముల నిన్ను క్షమించుచున్నాను, పొమ్ము.” 


తథాగతుని వీడ్కోలుపొంది ఆయుష్మంతుడు సారిపు త్రుడు లేవి నిలువబడెను. భగవం 
తుడును సారిపుత్రుని యందలి సత్కారమును 'సూచించుచు తన కుటీరమునకు వెలుపలనుండు 
మణిఫలకము వరకు వచ్చి సాగనంపెను. తనివిదీఆని వానివలె ధర్మసేనాపతి మజియు గురుదేవుని 
చరణములను ముద్దిడుకొని “ప్రభూ! లెక్కలేని కల్బములనుండి నీ పాదమూల మపేక్షించి నేటికి 
కృతార్ణుడ నైతిని. నా తపఃఫలముగ నిన్ను దర్శించితిని. అనాడు తొలిదర్శనము. ఈనాడు కడ 
దర్శనము. ఈ చూపులు చివరి చూపులు. సెలవు” అని నుడివి భగవంతుడు కనుచాటగు 
నంతవలకు వీపును చూపకుండ ఎదురెదురు మళ్ళి వెనుక వెనుకకు బోవుచు జేతవనమును దాటి 
వాయను. 


తమకు పెద్దన్న - ధర్మసేనాపతి యగు సారిపుత్రుడు మహా ప్రస్థానము చేయుట యెటింగి 
జేతవనారామమున నుండు భిక్షువులు భిక్షుణిలు ఉపాసకులు ఉపాసికలు జట్టుమొత్తము కట్టగట్టు 
కొని భగవంతుని బుద్దుని ఒక్కని గంధకుటియందు దిగవిడిచి తోడ్లోడబడివచ్చిరి. శ్రావస్తీ నగర 
వాసులు సారిపుత్రుని విరహమునకు ఓర్వలేక వీథులను పట్టకుండ ఒకరిపై నొకరు బడుచు 
గంధమాల్యములను దొసిటపెట్టుకొని “మవో ప్రజ్ఞా డెక్కడ? మా ధర్మ సేనాపతి యెక్కడ? ఇక 
మాకు దిక్కేది? భగవంతునకు బుద్దునకిక ఆధారమేది?** యని విలపించుచు వెంటబడిరె. 


394 శ్రీబుద్రచర్య 


““ఆయుష్మంతా! చుందా! విశేషవార్త దెచ్చితివి. భగవంతుడున్నెడకు పోయి 
నివేదించెదము. పద.” 

ఇరువురును దశబలుని వద్దకుబోయి గో త్రనామములు చెప్పే వందనములు 
చేసి విషయమును విన్నవించిరి. ఆనందు డిట్లనియె. 

“భగవన్‌! చుందస్థవిరుడు పిడుగువంటివార్తను దెచ్చి వినిపించెను. శరీరము 
విరవిరబోవుచున్నది. మదికి కుదురు లేదు. దిక్కు దోపకున్నది. సారిపుత్రుని మరణ 
వార్తను హృదయము భరింపలేకున్నది. ? 


కొంత దవ్వరిగినంత మహానుభావుడు సారిపుత్రుడు పొరజనము నోదార్భి వెనుకకు 
బంపి, భికుసంఘము ననునయించి “ ఆయుష్మంతులారా! మరలిపొండు. అప్రమత్తులై గురు 
నాథుని రక్షించుకొనుడు'' అని హితమునాదేశించి తన సంఘముతో గూడి తాను తరలెను. 


గ్రామైక రాత్రముగ గడచి చనుచు దారిపొడువున ప్రజానీకమునకు ధర్మములుపదేశించుచు 
యేడవదినము సాయంకాలమునకు నాలక గ్రామమును జేరి ఊరిబయట నొక మజ్జీవెట్టు క్రింద 
విడిది జేసెను. మేనల్హుడగు ఉపరేవతుడు ఊరికి వెలుపలపచ్చి మామయగు సాఠరిపుత్రస్టవిరుని 
జూచి నమస్కరించి నిలువబడెను. స్టవిరు డిట్లనియె. 


“నాయనా! మీ అవ్వ యింటీయం దున్నదా?”* 
“స్వామీ! ఉన్నది.” 


“అటులైన ని వింటికి పోయి మాతామహికి మేము వచ్చియున్నామనియు, ఈనాటి ఒక్క 
రాత్రి నేను జన్మించిన గృహమందు నివసించెదమనియు, యేనూర్వురు భిక్షువులకు తగినట్లు 
ప్టలమును చక్కబటిపుమనియు చెప్పుము.” 

వాడును వల్లెయని వీడ్కొనిపోయి తన మాతామహి (అవ్వ) తో యావద్విషయము 
నెటింగించెను. ఆమెయు “ఓహో! వయస్సంతయు గడచిన మీదట యిప్పుడు ముసలితనమున 
గృహస్థుడు కాగోరీనాడా? అయినను, తోడ నింత గుంపెందుకు?”* అని పలికి గృహమును 
పరిశుద్దము జేసేయుంచి రమ్మనిచెప్పి పుత్తెంచెను. 

స్త్రవిరుడు గృహమును ప్రవేశించినంతనే మరణాంతకమగు వేదనకలిగి నెత్తురు గ్రక్కుట 
కారంభించెను. తల్లియు తనయుని విషయమేమియు గుర్తింపలేక తలవాకిట నిలువబడినది. 
సారిపుత్రినకు వరినీర్వాణసమయిమన్‌ గుర్తెబీగ్‌ బశ్రాషలు జేయుట మహాబ్రహ్మలును 
మహారాజిక దేవతలును వచ్చిరి కాని స్టవిరుడు వారిని నిరాకరించి వెనుకకు బంపించెను. 

దేవతల రాకపోకలను గాంచి అబ్బురముతో వృద్ద బ్రాహ్మణి కుమారుని చెంతకుబోయి 
“నాయనా! నీవు దేవతలకంటె గొప్పవాడవా?” అని యడిగెను. ““ఉపాసికా! వారు మా పరి 
వారకులి' ని సారిపుత్రుడు బదులాడెను. ఆ మాట విని ఆ ముసలమ్మ “జౌరా! యితడె యింతటి 
వాడైనవో యీతని గురుడగు బుద్దుడెంతటివాడో?”” యని భావించుచున్నంత పుత్రుడు సారిపుత్రు 
డిట్లనియె. 


పంచమ ఖండము 395 


ఆనందా! శీల స్కంధమును, సమాధిస్కంధమును, ప్రజ్ఞాస్కంధమును, 
విముక్తి స్కంధమును యెడబాయక వాటితో గూడియె సారిపుత్రుడు పరినిర్వాణ 
మును పొందినాడా?”' 


“లేదు. లేదు. దేవా! వాటి నన్నిటిని వదలియె పరినిర్బృతుడైనాడు. ఆ పరమో 
పదేశకుడు. ఆ ప్రాణప్రియుడు ఆ సర్వవేత్త ఆ శాంతసొరభస్వ భావు డికలేడె యని 
మాటిమాటికి దలంచి చింతింతును.”? 


“ అయుష్మంతా! ఆనందా! సంసార మొక విషాదాంత నాటకము. ఇందు 
కూడునవన్నియు వీడునవే. ప్రియములన్నియు దుఃఖములే. సుఖములన్నియు 
కష్టములే. పరిణామముదప్ప ప్రపంచము వేజులేదు. అయ్యో! నశించెనే యని 
అడలుట దూరపుచూపు లేని మాట. పుట్టునదంతయు గిట్టునదే. ఈ చట్టమునకు 


“మహాఉపాసికా! సర్వజ్ఞుడు సుగతుడు బుద్దభగవంతుడు సరిదీటులేనివాడు. శీలసమాధి 
ప్రజ్ఞావిముక్తి జ్ఞానదర్శనములందు అతనికి అతడె సాటి.?” అని వర్ణించి ధర్మము నుపదేశించెను. 
ఆమెయు తక్షణమ స్రోతాపత్తిఫలమును బొంది యథారీతి ద్వారముకడ కరిగెను. అంతట సారి 
పుత్రుడును చుందుని బిలివి- 


“చుందా! సమయ మేమైనది” అని యడిగెను. 
“స్వామీ! తూరుపు తెల్లమొగము వేసినది. ప్రభాతసమయము.” 
“ముందా! నన్ను లేపి కూర్చొనబెట్టి భిక్షువులను ప్రోగుచేయుము."' 


సమావిష్టులైన భిక్షువులను చూచి సారిపుత్రు డిట్లనియె. *“* ఆయుష్మంతులారా! మీతో 
కలిసి తిరుగబట్టీ నలభై నాల్లేండ్రయినది. ఇన్నినాళ్ళపాడవున నావలన నేదైన అపరాధము కలిగి 
యున్నచో క్షమించండి.” 


“మహానుభావా! అల్చజ్ఞాలమగు మాయెడ నేదైన అపరాధమున్నతో మన్నించండి. మీ 
నీడన యిన్నాళ్ళు హాయిగ నుంటిమి. ప్రభూ! కరుణించుము.”' 


స్టవిరుడు సారిపుత్రుడు కుడివైపు నొత్తిగిలి పండుకొని వస్త్రమును నిండుముసుగు 
గప్పెను. క్రమముగ ప్రథమాది చతుర్దధ్యాన పర్యంతము అనులొమ |ప్రతిలొమమున నధిరొహించి 
ఆ పై నిర్వాణము బొందెను. వృద్ద బ్రాహ్మణి సుతుడు పరినిర్వతుడగుట యెజీంగి మిక్కిలి 
వాపోయెను, 

గ్రామవాసులును భిక్షువులును కలిసీ ఉత్సవయానమును ప్రభ నొక్కదానిని గట్టీ శవము 
నందుంచి ఊరంతయు నూరేగించిరి. సారిపు శ్రుని తల్లి ఆ గుంపులో కలిసి తిరుగుచు ముదుసలి 
యగుటచే ఒకచొట క్రిందపడి జనుల గ్రొక్కిడిచే ప్రాణముల గొల్పోయి త్రయ స్త్రీంశ స్వర్గలోక 
మున కరిగినది. 


396 శ్రీబుద్దచర్య 


తిరుగులేదు. సారిపుత్రుడు తొలగినంతనె దీపముతీసిన యింటివలె భిక్తుసంఘము 
నిస్తేజముగ చూపట్టుచున్నది. గతించినది. గతించినదెగదా! దానికి పునరాగమన 
మెక్కడిది? నాయనా! “అత్త దీపాభవథ అత్తశరణాః ఆత్మదీపకులుగండు. పర 
ప్రత్యయనేయబుద్దులు గాక మీమార్గమును మీరె చూచుకొనుడు. అత్మశరణ్యులు 
గండు. పరావలంబనమును మాని మీకాళ్ళపై మీరు ఊదినిలువుడు. ధర్మమె మీకు 
యేడుగడ. కాయమునందు కాయానుపశ్యకులరై, వేదనలయందు వేదనాను 
పశ్యకులై, చిత్తమునందు చిత్తానుపశ్యకులై, ధర్మములందు ధర్మానుపళ్యకులై విహరిం 
చుడు. ఆత్మశరణ్యులగుట కిదియె మార్గము.” 


గంధకాష్టములతోడ చితియందు సారిపుత్రుని దేహము దహింప బడినది. అనురుద్ద 
స్త్రవిరుడు చితిని సుగంధజలముల నార్చెను. చుందస్ట్రవిరుడు అస్టులనేటీ నీటీని వడియగట్టు 
గుడ్డయం దుంచుకొని తన జ్యేస్టభ్రాత యగు ధర్మసేనాపతియొక్క పాత్రవీవరములను తోడగైకొని 
భగవంతుడు నివసించు శ్రావస్తికి బయలుదేరెను. అచిరకాలముననె శ్రావస్తిని జేరికొని జేత 
వనమునందలి కొలనునందు మునిగి లేచి తన కుపాధ్యాయుడును, సారిపుత్రునకు పరమ 
మిత్రుడును ధర్మకోశాధ్యకుడు ఆనందుని వద్దకుబోయి విషయమును దెలిఏ తాను దెచ్చిన 
పాత్రవీవరములను, అప్టిధాతు వరిస్రావణమును చూపించెను. 


పదంపడి చుందుడును ఆనందుడును భగవంతుని చెంతకు బోయిరి. బుద్దదేవుడు వారి 
వలన విషయమంతయు నెటీంగి చేతిని చాప యొముకలమూటను గైకొని అఅచేతిలో బెట్టుకొని 
భిక్షువుల నుద్దేశించి యిల్లనియె. 


““భిక్షువులారా! ఒకానొకనాడు లోకమున ననేక దివ్యశక్తులను ప్రకటించిన మహావ్యక్తి 
యీనాడు యిదిగో! యీ అస్టిమాత్రముతో మనకు పొడగట్టుచున్నాడు. లక్షలాది కల్పముల 
నుండి దానాది పారమితల నార్జించిన మహాభిక్షు వితడు. నాకు కుడిభుజమై ధర్మచక్రప్రవర్తనము 
నకు తోడుబట్టీన మహాస్రజ్ఞు డతడు. అల్బసంతుష్పుడు; యేకాంతోవి; ఉద్యోగ శీలుడు; 
పాపదూరుడు; యేనూరు జన్మలనుండి సుఖభో గములను కాలదన్ని భిక్షుదీక్షను గ్రహించుచు 
వచ్చిన పుణ్యు డితడు, భికువులారా! ఈ యెముక లతనివి. 


సీ, అయిదువందల జన్మలాదిగ సుఖభోగ - వాంఛల నెడబాసి వచ్చువాడు 
శాంతికి భూమితో సముడయి యేనాడు - కోపమంచెలుగని కోమలుండు 
చండాల సుతుభంగ జనపదంబులయందు - తలవంచుక'ని దారీ తొలగువాడు 
కరహీనమైనట్టి కరిరాజమునువోలె - నిరుపద్రవంబుగ నెగడువాడు 


నేడు తనువుబాసి నిర్వాణసామాజ్య సార్వభౌముడయ్యె సారిపుత్రు " 
డమ్మహాత్మునకును అభినందనంబులు ప్రీతి జేయుడయ్య భిక్షులార! 


సంచమ ఖండము 397 


మౌద్గల్యాయనుని పరినిర్వాణము (వి. పూ. 427) 


* ఒకసమయమున తైర్టిక మతాచార్యులును, మతానుయాయులును సమా 
వేశమై శ్రమణగౌతమునకు లభించు లాభసత్కారములకు, కీర్తి ప్రతిష్టలకు మూల 
భూతుడు మౌద్గల్యాయనుడె కొన వానిని పారిగొనవలెనని నిశ్చయించిరి. మహాబుద్ది 
మంతుడగు మౌద్గల్యాయనుడు మడిసినవో శ్రమణగౌతముడు గట్టున బడిన చేపవలె 
ఉక్కిరిబిక్కిరి కాగలడు. లోకమున మన ప్రతాపమునకిక యెదురు లేదనియు 
తలంచిరి. వేయి కార్జాపణములు ( అనాటికాలపు నాణెములు) యిచ్చి మౌర్గల్యాయ 
నుని చంపునట్లు గూండాలతో (హంతకులు) ఒప్పందము చేసికొనిరి. ఆ తరుణ 
మున మౌద్గల్యాయనుడు కాలశిలయందు నివసించియుండెను. ఆ దుండగీం డ్రతని 
నివాసమును చుట్టుకొనిరి. మహాసిద్దిమంతుడగు నత డొకపరి అదృశ్యుడయ్యు, 
మజీయొకతూరి ఆకాశమున కగిరియు వారిబారిని పడకుండ తప్పించుకొనెను. 
హంతకులు పంతముబట్టి కాచుకొనియె ఉన్నారు. తన కాకర్మ విధి తప్పరానిదిగ 
నెలీంగి మౌద్దల్యాయనస్టవిరుడు మూడవపర్యాయమా క్రూరాత్ముల చేతికి జిక్కెను. 
వారును నలినలి గుల్లగుల్ల జేసి ఖండించి వైచిరి. బుద్దదేవుని దర్శింపనిదె పరినిర్వా 
ణము జెందరాదని తలంచి స్టవిరుడు కడికండలైన శరీరఖండములను తన దివ్వశక్తి 
వలన జోడించుకొని ఆకాశపథమున శాస్తవద్ద కరుదెంచి దండ ప్రణామములు జేసి 
నిర్వాణ ప్రాప్తికి అనుజ్ఞ నపేక్షించెను. తథాగతుడు సప్రేమముగ ననుమతి యిచ్చినంత 
వెండియు కాలశిలకు వెళ్ళి పరినిర్బతుడయ్యెను. 


ఉల్కాచేల సూత్రము 


* ఒకానొకదినము. సారిపుత్రమౌద్గల్యాయనులు పరినిర్బృతులైన పిమ్మట 
బుద్దుభగవంతుడు భిక్షుసంఘములతో గూడి వజ్జిదేశమునందు గంగాతీరమున 
ఉల్కాచేలపురమున విహరించుచుండెను. అట్టియెడ విన్ననైయుండు భిక్షువుల నా 
మంత్రించి యిట్లనియె. 

“భిక్షువులారా! నా అగ్రశ్రావకయుగళమగు సారిపుత్రమౌద్గ్దల్యాయను 
లుండునపుడు యీ సంఘము నిండి కళకళలాడునట్టుండెడిది. నేడో నిస్తేజమై 
తోచుచున్నది. గతకాలమునందు గలిగిన బుద్దులందటికిని యిట్టి ఉత్తమ శ్రావకుల 
జోడు తోడనుండెడిది. భవిష్యత్తునందు సముత్ళన్నులగు బుద్దులకు గూడ సారిపుత్ర 
మౌర్గల్యాయనులవంటి ఉత్తమశిష్యుల జంట అవశ్యముండగలదు. గురుశాసనము 


(1) ధమ్మపద; అ. క.10- 7. 
(2) సం. ని. 45 - 2- 4. 


398 శ్రిబుద్దచర్య 


పరిపాలించుటయందు చతురులు; ధర్మ్రచారమునందు దక్షులు; భిక్షుభిక్షుణీ 
ఉపాసక ఉపాసికా సంఘములకు ప్రాణప్రియులు నగు సారిపుత్ర మౌద్గల్యాయను 
లున్న దిక్కున నేలోపమును లేకుండెడిది. అపురూపమైన అట్టివారి నెడబాసికూడ 
తథాగతుడు వ్యాకులుడుగా లేదు. ఆయుష్మంతులారా! వెతజెంది వెతజెంది యేమి 
మూట గట్టికోవలెను. పుట్టునదంతయు గిట్టునదే. సముదయధర్మమంతయునిరోధ 
ధర్మమే. నాశస్వభావముగల వస్తువులనుగూర్చి హా! పోయెను. గతించె నని వగచుట 
కొటిమాలిన పని. మహావృక్షమువలె భిక్తుసంఘమెంత గొప్పదయ్యు గూడ సారభూత 
మగు కొమ్మలు గూలిన పిమ్మట నీడలేనిదైనది. 


భిక్షువులారా! ఆత్మద్వీపకులు గండు. ఆత్మశరణ్యులు గండు. పరావలంబన 
మును వీడి స్వావలంబతత్సరులు గండు. మీ జీవనాభ్యున్నతికై పరముఖా పేక్ష లేక 
స్వయముగ మార్గదర్శకులు గండు. “అత్తదీపాః భవథ అత్తశరణాః - ఇదియె నా 
హితవు.” * 


౧౦ 
మహాపరినిర్వాణ సూత్రము (వి. పూ. 427 - 426) 


2 గౌత్రమబుద్దుడు రాజగృహపురమున గృ ధ్రకూట పర్వతముపై విహరించు 
చుండెను. ఆ సమయమున మగధరాజగు అజాతశత్రుడు వైశాలిపై దండెత్తి * వృజి 
(వజ్జి) జాతివారగు లిచ్చవీ రాజులను సర్వనాశము చేయవలెనని సంకల్పించొత్లన 
ప్రధానామాత్యుడగు వర్షకార బ్రాహ్మణుని పిలిచి యిట్లనియె. 


(1) అ. క. ధర్మసెనాపతియగు సారిపుత్రుడు కార్షికమాసమున పూర్ణిమయందు పరి 
నిర్వాణమును బొందెను. మహామౌద్గల్యాయనుడు తదనంతరము వదునైదుదినములకు అమావా 
స్యనాడు పరినిర్వతుడయ్యెను. ఆ యిరువురును గతించిన పిమ్మట బుద్దుడు భిక్షుసంఘముతో 
గూడి చారిక నొనర్చు కొనుచు క్రమముగ ఉల్కాచేల నగరమునకు (హాజీపూర్‌, ముజప్పర్‌ 
పూర్‌జిల్లా) వచ్చి గంగాతీరమున విహరించుచుండెను. 

(2) దీ. ని. 2 - ౩ (16) 

(3) అ. క. గంగాతీరమున అర్టయోజనము పొడవు అజాతశ[త్రుని రాజ్యము, అంత 
మాత్రమె వృజిరాజులకును గలదు. ఆ హద్దునందలి పర్వతభూములం దనేక విధములగు సుగంధ 
ద్రవ్యములు లభించును. వాటీని తెచ్చుకొనుటకు అజాతశత్రుడు “రేపు - ఎల్లుండి అని 
బద్దకముతో కాలము గడపును. ఆలోగా వృజి (విచ్చల్రి రాజులుబోయి సమస్తమును ఊడ్చి 
తెచ్చుకొందురు. అజాతశత్రుడు వెనుకబోయి తనకేమియు లభింవకుండుటచే ఆ [గ్రహోద గ్రుడై 
మండి పడును. అట్లు వరుసగ రెండేండ్లు జరిగినది. ప్రజాసత్తాకమగు వృజిరాజ్యముతోడి పోరు 
తేలికగాదని యెటీంగియు కోపము నాపుకొనలేక భగవంతుని సలహాను గోరెను. 


పంచమ ఖండము 399 


“బాహ్మణా! బుద్దభగవంతుడున్నెడకు బోయి నామాజుగ నమస్కరించి 
నా మాటలలో కుశల ప్రశ్నలడుగుము. ఆ పై అజాతశత్రుమహారాజు వృజిరాజులపై 
దాడివెడల నున్నాడనియు దాని విషయమున తమ అభిప్రాయ మడి గిరమ్మని నాడ 
నియు మనవి చేసి ఆ మహానుభావు డేమి పలుకునో తెలిసికొనిరమ్ము.” 


రాజాజ్ఞ మేకు వర్షకారబ్రాహ్మణుడు ఉత్తమరథము నెక్కి పురమునుండి 
(గక్కదలి గృధ్రకభూటపర్వతమునకు అంచంచులకు బోర రథమును డిగి పాదచారియ్రై 
దశబలుని చేరబోయి సమ్మోదన మొనర్చి యొకచో గూర్పొని యిట్లనియె. 


“గౌతమా! మారాజు అజాతశత్రుడు మీకు శిరసా వందనము లనెను. తమ 
ఆరోగ్యమును ఆనందమును గూర్చి ప్రశ్నించెను. స్వామీ! వృజజాతిని సర్వసంహా 
రము చేయవలెనని మారాజు ఉద్దేశించినాడు. తామేమి సెలవిచ్చెదరు?” 


ఆ సమయమున ఆయుష్మంతుడు ఆనందుడు బుద్దదేవునకు వెనుకవైపుగ 
నిలిచి పంకా వేయుచుండెను. భగవంతు డిట్లనియె. 


““అనందా!””* 
“భ్రగవన్‌!” 


“వజ్జియులు నియమపూర్వకముగ పరస్పరము కలిసికొని సభాగృహము 
లందు సమావేశము కాగలుగుదురని నీవు వినియున్నావా?”' 


“దేవా! వినియున్నాను.” 


“ఆనందా! వారు శ్లో సన్నిపాతభేరి వినినంతనె ఆయాపనుల నట్టట్టె వదలిపెట్టి 
సంఘసమావేశమున పాల్గొని కార్యరంగమున దుముకువారని నీవు వినియు 
న్నావా?” 


“దేవా! వినియున్నాను.”” 


+ అతి వివత్కరములగు అవసరసమయములందు నభాగృహములలో సన్నిపాతభేర 
మైగింపబడును. ప్రజానాయకు లదివిని తినుచున్నను త్రాగుచున్నను యేయేపని చేయుచున్నను 
అన్నిటిని వదలి పరుగిడివచ్చి సమావేశమై కర్తవ్యమును నిశ్చయింతురు. 


400 'శ్రీబుద్దచర్య 


““ఆనందా! మజీయు వారు తాము నిర్మించిన నియమములను శాసనము 
లను జవదాటకుండ, ప్రాచీన శ వజ్జిధర్మమునుకూడ అక్షరాల పాలించువారని 
నీవు వినియున్నావా?” 


“దేవా! వినియున్నాను.”' 


“ఆనందా! ఆవజ్జియులు పెద్దలమాటలను ఆలకించువారనియు, వృద్దజన 
సేవయందు ఆసక్తులనియు నీవు వినియున్నావా?” 


“దేవా! వినియున్నాను.”” 


“ఆనందా! మరియు వారు కుల స్త్రీలను - కులకుమారికలను చక్కగ సన్మా 
నింతురనియు, పర స్త్రీలను బలాత్కరింపరనియు నీవు వినియున్నావా?”” 


“దేవా॥ వినియున్నాను. 


““ఆనందా! వారు తమ రాజ్యసీమయందలి దేవస్థలములను, పూజ్యస్థానము 
లను సత్కరించుదురనియు, ధర్మానుసారముగ వాటికి వలయు వృత్తి ప్రవృత్తుల 
యందు లోపము జేయరనియు నీవు విని యున్నావా?” 


“దేవా! వినియున్నాను.”* 


“ఆనందా! ఆవజ్జి ప్రజలు తమరాజ్యమున ప్రవేశించు తర్గత పురుషుల నాద 
రించుచు వారి ధర్మప్రచారమునకు వలయు సౌకర్యముల నేర్పజీంతురని నీవు విని 
యున్నావా?” 


“దేవా! వినియున్నాను.”* 


“ఆనందా! ఈ యేడును రాష్ట్రమునకు అపరిహార్యధర్మములు. వీటి 
ననుసరించు రాష్ట్ర్రమునకు ఊర్ద్వ గతియెకాని పతనము లేదు.”” 


అని పలికి భగవంతుడు వర్షకారబ్రాహ్మణుని వైపు మళ్ళి యిట్లనియె. 


* తొలుత వృజిరాజులు, దొంగదొరికినా డన్నంతన కారాగృహమునకు బంపుడని 
చెప్పక, విచారించుటకు న్యాయాధీశుని వద్దకు బంపుదురు. ఆ తీర్మానములో దొంగ కాదని 
తేలినచో వదలిపెట్టుదురు. దొంగయనియె తీర్మానమైనచో ఆ పై విచారణకు వ్యావహారకుని 
వద్దకు బంపుదురు. అటపై సూత్రధారుడును, ఆ మీదట ఆష్టకులికుడును, మరియు మీదట 
సేనాపతియును, రాస్ట్రపతియును, రాజును విచారించి చోరుడె యని నిశ్చయమైనచో చట్టము 
మేరకు శిక్షవిధింతురు. తప్పిపోయినచో వదలివేయుదురు. ఇది ప్రావీనవజ్జి ధర్మము. 


పంచమ ఖండము 401 


“బ్రాహ్మణా! త్రోసిపుచ్చరాని యీ యేడు ధర్మములను నేను వైశాలియందు 
సారందద వైత్యమున విహరించుచున్న వేళ వజ్జియుల కుపదేశించితిని. వీటికి కట్టుబడి 
యున్నంతవటకు వారికి అవనతి లేదు. హాని లేదు. అభ్యున్నతిని అభివృద్దినె పొంద 
గలరు.’ 


ఆ మాటలు విని వర్షకార బ్రాహ్మణు డిట్లనియె. 


“గౌతమా! ఈ యేడింటియందొక్కటి యున్న గూడ అభివృద్దికి చాలినదై 
యుండ నిక యేడును గూడినచో చెప్పవలసినదేమి? అట్టివారిని దానభేదముల 
నాశ్రయించి వంచుకొనుట తప్ప దండోపాయమున వారు లొంగెడువారుకారు. 
శ్రవుణగౌతమా! బహుకార్యలంపటులము గదా. పోయివత్తును.”” అని పలికి 
భగవంతునితో సెలవంది వర్షకారబ్రాహ్మణుడు మగధనాథుని చెంతకరిగెను. * 


బ్రాహ్మణు డరిగిన కొంతసేపటికి భగవంతు డానందుని బిలిచి “ఆయు 
ష్మంతా! భికుసంఘము నంతటిని ఉపస్టానశాలయందు ప్రోగుచేయుము. ధర్మముల 
నుపదేశింపవలె' నని ఆదేశించెను. ఆనందుడు అట్లే చేసెను. ఉపస్టానశాలయందు 
భికుసమ్ముఖమున గూర్సొని బుద్దదేవు డిట్లానతిచ్చుచున్నాడు. 


* అ. క. ప్రధానామాత్యుడు నరపాలుని చెంతకుబోయి “నరేంద్రా! బుద్దుడు తెలిపిన 
చొప్పు వట్టి వజ్జియులను దండోపాయముచే జయింప వీలుగాదు. దాన భేదోపాయముల రెంటనె 
వారు సాధ్యులు. అందులోను లంచములిచ్చి దానము లొసగి వారిని వశము జేసికొనదలంచినచో 
మనబలము వెలితి యగును. కావున యెటు ద్రిప్పీయు వారిలోననె పరస్పరము కలతలు బుబ్టించి 
కార్యమును సాధించుట ఒప్పును. అందుచే వారియెడ భేదోపాయ ప్రయోగమె మనకు తగినది ని 
నివేదించెను. 


వంత్రియు వుహీపాలుడును తవుకు వలయు పథకము నేర్చటివిరీ. ఒకనాడు 
నిండుకొలువు. రాజు అజాతశత్రుడు వజ్జియుల ప్రసంగము నెత్తికొని తూలనాడమొదలిడెను. 
అమాత్యుడగు వర్షకార బ్రాహ్మణుడది సహింపనివాడుంబోలె మొగము విట్లించుకొని “రాజా! 
యెందుకు బకవాదము లాడెదవు? వారిని చెడనాడుటచే మీకు ఒఅీగినదేమి? మీ సనిపాటలు 
మీరు చూచుకొనుడి'” ని వచించి సభనుండి లేచిపోయెను. * ఓహో! ఇతనికిని పగవారగు వజ్జియు 
లకును లాలూచీ యున్నట్టున్నది. లోగుట్టైవ్వరెజుగుదురు? ఈ విషపురుగు మనకు కొఅగాదు. 
వెడలనడచుటయె మంచిది" ని రౌ ద్రమూర్తియై రాజు నుడువుచుండగనె గూఢచారు డొకడువచ్చి 
వర్షకారబ్రాహ్మణుడు గుప్తముగ కొన్నికాన్కలను వృజిరాజులకు బంపినాడని వార్తనొకటి దెలిపెను. 
భూపాలుడు నేయిపోసిన అగ్గివలె మండిపడి మంత్రిపుంగవుని తలగొజీగించి పరాభవము జేసి 
నగరమునుండి బైటికి ద్రోపించెను. 


402 శ్రీబుద్దచర్య 


“భికువులారా! అవసరమైనపుడెల్లను మీ రందజు గలీసి సమావేశమై మంచి 
చెడ్డలను గూర్చి విచారించుకొనుచున్నచో అదియే మీకు అభివృద్దికి త్రోవ. హాని 
యనున దిక మీకు లేదు. 2 ఎంతవబికు వచ్చుటయందు కూర్చొనుటయందు 
లేచుటయందు సమైక్యతను ప్రదర్శించి, కర్తవ్యకార్యనిర్ణయములందు సమన్వయ 
భావమున మెలగుదురో, అంతవటికు హానియనునది మీకు లేదు. అభివృద్దియే 
మీ పాలిటిది. 3. అవునది కాదని, కానిది అవునని వితండవాదము లాడక బుజా 
మార్గవర్తనులై ఎంతవటికు భిక్షు నియమముల నతి క్రమింపకుందురో అంతవఅకు 
అభ్యున్నతి మీ హక్కు. కీడు మిమ్ము మూచూడదు. 4. ధర్మవేత్తలను, సంఘనాయ 
కులను, కులపెద్దలను, వృద్దభిక్షువులను ఆద రించుచున్నంతవఅకు క్రుంగుబాటు 
మీకు లేదు. 5. తృష్టామూలములగు కోరికలకు మీ రెంతవటికు బానిసలు గాకుం 
దురో అంతవటికు అభ్యుదయము మీ కొంగుబంగారు. 6. యదృచ్చాలాభ 
సంతుష్టియు, యేకాంతసేవనమును మరగియున్నంతవజకు వికాసము మీ అటి 
చేతిలోది. అవనతి మీకు లేదు. 7. మున్ముందు వచ్చువారి శుభమును, వచ్చితోడై 
యున్నవారి సుఖ మును దృష్టియందుంచుకొని ప్రవరించుచున్నంతవజకు కుశలము 
మీతోడు నీడ. 


నగరములోని అనుపానులన్నియు నే నెటీగిననే. ఊరక విడుతునా? మున్ముందు చూతువు 
లెమ్మని బిరములాడుచు బ్రాహ్మణుడు వజ్జిరాజులవద్దకు బొయి తనకు వాటిల్లిన ప్రీతిని గతిని 
చెప్పుకొని ఆశ్రయ మిమ్మని కోరెను. “ఇదంతయు కట్టుకథ. ఈ మాయలమారీకి చోటివ్వరాద” ని 
కొందజినిరి. మరికొందయి “పాపము మనమీది అభిమానమున ముప్పుతిప్పల పాలైనాడు. 
త్రోసిపుచ్చ దగునే, రానిండ ని జాలిచూపీ చేర్చుకొనిరి. 


మేధావియగు విప్రుడు తన ప్రజ్ఞాబలమున వృజిరాజుల మెప్పునొంది ప్రధానామాత్య 
పదమును బొంది సుచారురూపమున నిర్వహించుచు నందజీని వలయందు వేసికొనెను. కొన్నాళ్ళు 
గడచినంత లేనిపోని మాటలుచెప్పి పరస్పరము కల [ప్రేమలను విటీచి లోలోపల విప్లవమును 
విద్రోహమును టేకెత్తించి మూడేండ్లు ముగియుసరికి వృజి (లీచ్చవి రాజ్యమునొక అగ్నిపర్వతము 
చేసి పెట్టెను. 


(వి. పూ. 425 - 423) 


వృజిరాజులలో ఒకనిమాట ఒకనికి నచ్చదు. ఒకనినీడ నొకడు త్రొక్కడు. ప్రజాతంత్ర 
భవనమున యోగించబడు సన్నిపాతభేరిని పరాకు చేసెడివాడు లేడు. అట్టి తరుణమునకై వేలి 
కొనియున్న మగధరాజు అజాతశ క్రుడు వైశాలి పై దండెత్తెను. విపత్తును సూచించుచు వజ్జియులు 
సంస్థాగారములోని సన్నిపాతభేరిని యోగించిరి. కాని వారు పోదురు వీరు బోదురు లెమ్మని 
యెవ్వరును పూనుకొనక పోవుటచే అజాతశత్రుడు చెక్కుచెదరని సైన్యముతో నిరాటంకముగ 
వైళాలిని ఆక్రమించుకొనెను. 


పంచమ ఖండము 403 


ఓ భిక్షువులారా! ఈ అపరిహార్యములగు ధర్మముల నేడింటిని గమనించు 
కొనుడు. మరియు అభ్యున్నతికరములగు ధర్మముల నేడింటిని చెప్పెద వినుడు. 
1. నిరంతరము పనిపాటలయందె రుచిగలవాడై యుండరాదు. 2. వదరు బోతుతన 
మును మరగియుండరాదు. 3. నిద్రాలోలుడు కారాదు. 4. జనసమ్మర్షమును 
కోరువాడు కారాదు. 5. పొపవాసనలకు నివాసము కారాదు. 6. దుష్టుల చెలిమి 
చేయరాదు. 7. అల్ప ఫలములను పొందినంతనె కృతార్థులమని కూర్పొనరాదు. 
ఈ యేడును మీకు మేలొనగూర్చు పద్దతులు, 


ఆయుష్మంతులారా! ఇదిగో! మరియు వినుడు. భిక్షువు 1. (శ్రద్ద గలవాడు. 
2. బిడియముగలవాడు. 3. వినయపరుడు. 4. శాస్త్రవేత్త. 5. ప్రజ్ఞాశాలి. 6. 
జ్ఞాపక శక్తిగలవాడు. 7. ప్రయత్నశీలుడును కావలెను. ఇవన్నియు మీకు 
పరిహరింపరాని ధర్మములు. 


వెండియు నాలకింపుడు. శ్రావకుడు 1. స్మృతి, 2. పుణ్య, 3. వీర్య, 4. 
ప్రీతి 5. ప్రశ్రబ్ల, 6. సమాధి, 7. ఉపేక్ష యనెడి సంబోధ్యంగముల నేడింటిని 
భావించుచు, 1. అనిత్య, 2. అనాత్మ, ౩. అశుభ, 4. ఆదినవ (దుష్పరిణాము, 
ర్‌. ప్రహాణ (త్యాగ), 6. విరాగ, 7. నిరోధము లనెడి సంజ్ఞల నేడింటి ననుశీలించుచు 
నుండవలెను. ఇట్టివానికి యేనాడును అధోగతి లేదు. 


భిక్షువులారా! విడువదగని ధర్మముల నాటీంటిని మరియును చెప్పెద నాకర్ణిం 
పుడు. 1. తోడి స ద్రాహ్మచారులయందు శారీరక సద్భావమును, చెలిమియు కలిగి 
యుండవలెను. 3. వాచిక సద్భావమును స్నేహమును కలిగియుండెవలెను. 3. 
మానసిక సద్భావమును మై త్రియు కలిగియుండవలెను. 4. ఏ కొంచెము దొరికినను 
పంచి తీనువాడుగ నుండవలెను. 5. సదాచారమును శీలమును భద్రముగ పదిలము 
జేసి కాపాడుకొనువాడు గావలెను. 65. ధర్మప్రాణి కావలెను. 


ఇట్టి అపరిహార్యధర్మములతో ఆర్య శ్రావకుడు శో భిల్లవలెను. నిర్వాణమార్గ 
మున వాడ్యుపెట్టినది పేరు. ఇదియే మీకు అర్చించు నాధర్మధనము. సావధానమున 
మనస్కరించుకొనుడు. భిక్షువులారా! శుభమగుగాక.” 


అని యిట్లు గృధ్రకూట పర్వతముపై విహరించుచు బుద్దభగవంతుడు భిక్షు 
సంఘమునకు ఉపదేశించెను. మరియు నప్పుడప్పుడు విశేషముగ శీలమును, 
సమాధిని ప్రజ్ఞనుగూర్చి బోధించుచువన్చెను. శీలముతో కూడిన సమాధి, సమాధితో 
గూడిన ప్రజ్ఞ. మహాఫలవంతములు. అత్యంత శోభాసమృద్దములనియు (ప్రజ్ఞతో 
గూడిన చిత్తమున ఆ్రవదోషములు లేవనియు ఉపదేశ మొనర్భుచుండెను. 


404 శ్రీబుద్దచర్య 


పాటలి గ్రామమునందు 


నాలందాపురియందు కొంతకాలము యథేష్టముగ విహరించి భగవంతుడు 
భికుసంఘముతో గూడి పాటలీ గ్రామము జేరెను. బుద్దగురుడు తమ గ్రామమునకు 
వచ్చినాడనుట విని ఉపాసకులు ( గృహస్టశిష్యులు) భక్తిసత్కారములతో చేరబోయి 
ప్రణమిల్లి పూజించి “* గురుదేవా! మా గ్రామమునందు ౫ ఆవసభాగారము నూతన 
ముగ నిర్మింపబడినది. ఆ అతిధిశాల భిక్షుసంఘముతో తాము విడియుటకు 
యెంతయు దగియున్న'' దని మనవి జేసిరి. బుద్దుడందుకు అంగీకరించెను. 


సాయంకాలము పా త్రచీవరములను ధరించి భిక్షుసంఘ సహితముగ అతిథిశా 
లను ప్రవేశించి భగవానుడు సభామధ్యస్తంభము నానుకొని తూరుపు మొగమై కూర్చొ 
నెను. అంతట తన్ను పరివేష్టించి కూర్చొనిన ఉపాసకులను జూచి అమ్మహాత్ము డిట్ల 
నియె. 


“ఓ గృహస్టులారా! దురాచారియగు గృహమేధి అయిదు విధములగు చెడు 
గులకు ఆలవాలమగుచున్నాడు. 1. శీల భ్రష్ణుడగు వాడు సంపదకు దూరుడగుచు 
న్నాడు. 2. అప్‌కీర్తికి పాల్చడుచున్నాడు. 3. సభాసమాజుములందు సన్మానమును 
గోల్ఫోవుచున్నాడు. 4. అశాంతితో మరణించుచున్నాడు. 5. మరణించి నరకమును 

_ ప్రొపంచుచున్నాడు. ఓ గృహపతులారా! శీలవంతుడును సదాచారియునగు గృహ 
స్టుడు యిందుకు విపరీతముగ అయిదు విధములగు లాభములను పొందుచున్నాడు. 
ఓ. జీవించియుండగనె మహాసుఖములకు పా త్రుడగుచున్నాడు. 2. సత్కీర్షిని నాల్లు 
మూలలను వ్యాపింపజేయుచున్నాడు. 3. సభాసమాజములందు సన్మానితుడగుచు 
న్నాడు. 4. శాంతితో దేహము నెడబాయుచున్నాడు. 5. మరణించి సుగతిని 
భో గించుచున్నాడు.”” 


అని యిట్లు ఆ రాత్రి మరింత ప్రొద్దుపోవువరకు ఉపాసక గృహపతులకు 
బోధించి వారిని బంపించి తథాగతుడు శూన్యాగారములోనికి బోయెను. 
..._ వృజిరాజులతోడి ఆటంకమును అరికట్టుటకు మగధరాజగు అజాతశత్రుని 
పంపున సునీథుడును వర్షకారుడు నను మహామంత్రులిద్దరు పాటలి గ్రామమునకు 
జనుదెంచి గంగాతీరమున నొక మహానగరమును గట్టించుచుండిరి. తెల్లవారినంత 
భగవంతుడు లేచివచ్చి ఆనందుని పిలిచి యిట్లనియె. 


ఈ కమ్మగ్రామమునకు అప్పుడప్పుడు వచ్చు ప్రభుత్వాధికారులు నివసించుటకు 
వత్వేకముగ పొరులందటును గలిసి ఒక ధర్మశాలను నిర్మించిరి. అదియే అవసభాగారము. 


పంచమ ఖండము 405 


“ఆనందా! పాటలీ[గ్రామమున నగరమును గట్టువార్వెవరు?”? 


“దేవా! అజాతశత్రుడ్రు పంపగా వచ్చిన సునీథుడు - వర్షకారుడను 
బ్రాహ్మణు లిరువురు వజ్జియులతోడి ఉపద్రవమును నివారించుటకై నగరమును 
నిర్మింతుచున్నారు.”” 


“అయుష్మంతా! అభ్రందా! వీరు త్రయసస్త్రీంశ దేవతలతో పరామర్శజేసి 
నగరనిర్మాణమునకు పూనుకొనియున్నారు. నేనును గతరాత్రి దివ్యనేత్రములో 
కనుగొనియున్నాను. వేలకొలది దేవతలు పాటలి గ్రామమును నివాసముగ జేసికొని 
నివసిరిచుచున్నారు. ఏ [పదేశమునందు ఉత్తమ శ్రేణికి చెందిన దేవతలు వసింతురో 
అట్టిచోటు మహామంత్రులను, మహారాజుల నాకర్షించి వారికి ఉనికిపట్టై వెలయ 
గలదు. మధ్యమ శ్రేణికి చెందిన దేవతలు తిరుగాడుభూములు మధ్యమ రాజులను 
వారికిదగిన మంత్రులనె ఆకర్షింపగలవు. అధమదేవతలు వసించు పొలములు 
అభములగు రాజులకును అధములగు మంత్రులకును నివాసస్టలములు కాగలవు. 
అయాచోట్ల నివసించు దేవతలె అట్టి సన్నివేశమును - అట్టి ప్రేరణను కల్గించగలరు. 
ఈ పోటలీ గ్రామము మున్ముందు పాటలీపు త్రమను పేర ప్రఖ్యాతమై సభ్య తయందును 
సమృద్దియందును వాణిజ్యమునందును సర్వ శ్రేష్టమై విరాజిల్ల గలదు. చివరకు 
అగ్నితో - నీటితో - అంతఃకలహములతో సర్వనాశమగుట తప్పదు.” 


అని యిట్లు ఆనందునితో సుగతస్వామి ముచ్చటించుచుండ మగధమంత్రులు 
సునీథుడును వర్షకారుడును జనుదెంచి ఆనాటి తమ భోజనమును అంగీకరించవలసి 
నదిగ వేడికొనిరి. భగవంతుడును సమ్మతించెను. 


ఎష్పుటివలె పూర్వాహసమయమున పాత్రచీవరములను ధరించి భిక్షుసంఘ 
సహితముగ భగవంతుడు మంత్రిపుంగవులు నివసించుశిబిరములకరిగి వారిచేత 
సత్కృతుడై వివిధాహారములచే సంత ర్చితుడయ్యెను. భోజనానంతరము బుద్దదేవు 
నకు క్రింద్షివైపున సునీథుడును వర్షకారుడును కూర్చొనిరి. వారొనర్చిన దానసత్కార 
మును గూర్చి ప్రశంసించుచు ఆ మహానుభావు డిట్లనియె. 

“ఓ పుణ్యాత్ములారా! సాధువులను సదాచారులను, పండితులను పరమజ్ఞా 
నులను భోజనాదికములచే య్యే పురుషులు సన్మానించుచున్నారో వారియెడ సమస్త 
దేవతలును ప్రసన్నులగుచున్నారు.”' 

అని హీతము నుపదేశించి ఆసనమునుండి లేచి గౌతమబుద్దుడు బయలు 
దేరెను. మంత్రి పుంగవులిద్దరు కూడ వెంటవెంటనె యున్నారు. “గౌతముడు 


406 శ్రీబుద్దచర్య 


ప్రవేశించి పోయిన పురద్వారమునకు గౌతమద్వారమనియు, గౌతముడు దిగిన 
గంగాఘట్టమునకు గౌతమతీర్థమనియు పేరిడి వ్యవహరింతుముగాకి? యని వారు 
తలంచిరి. తర్వాత నవి యట్లే ప్రసిద్దములయ్యెను. 


భగవంతుడు గంగాతీరమున నిలువబడి యున్నాడు. భికుసంఘమంతయి 
వెనుకవైపు నిలివియున్నది. గంగాప్రవాహము వెల్లువలతో, దరులనొరిసికొని 
ప్రవహించుచున్నది. సాహసవంతులు యీదుకొని పోవుచున్నారు. మరికొందజు 
తెప్పలకును నావలకును ప్రాకులాడుచున్నారు. భికుసంఘముతో గూడి బుద్ధదేవు 
. డవలీలగ యీ తీరమున నంతర్జానమై ఆవలితీరమున తోచినిలిచెను. అట్లా యుత్తర 
తటమున నిలువబడి యిట్లు గీతమునొక్క దానిని బాడెను. 
తే. గీ. పీల్లకాల్వలపై దృష్టిపెట్టటోక, భవసముద్రంబు దాటంగ ప్రాజ్ఞజనులు 
మధ్యమంబు అష్ట్రాంగికమార్గమనెడి, సేతువునుగట్టి యావలబేరుచుం ద్రు 
కర్మలంపటులగువారు కానిపోని, చేష్టలందు వృథా భ్రమించెదరు గాదె. 


కోటి[గ్రామమునందు 


ధీరసమీరమగు గంగాతీరమున కొంతవడి విహరించి తథాగతుడు బుద్దుడు 
కోటీ గ్రామముశు జేరికొని భిక్షువుల నుద్దేశించి. యిట్లనియె. “భిక్షువులారా! ఆర్య 
సత్యముల నాలీగింటియొక్క యథార్దతత్త్వ మిట్టిదని యెజుంగ లేక మోఘజీవియగు 
మానవుడు*పదింపది జన్మమరణ చక్రమున పరిభ్రమించుచున్నాడు. స్వపర భేద 
' ములచే నాదియని - నీదియని వృథాభ్రమలకు పాల్పడుచున్నాడు. దుఃఖము - 
*ఖకారణము - దుఃఖధ్వంసము - ఉపాయము ననెడ్మి నాలుగును ఆర్యసత్య 
ములు. వీటీయొక్క యథార్టజ్ఞానముతో భవతృష్ణ నివర్తించి జన్మబంధములు తొలగు 
చున్నవి. జ్ఞప్తి పెట్టుకొనుడు. శీలము నాగ్రయించి పరిశుద్దమగు సమాధిని, అట్టి 
సమాధిద్వారా పరిశుద్దమగు ప్రజ్ఞను, అట్టి ప్రజ్ఞామూలమున పరిశుద్దమగు చిత్తమును 
బొంది కామాదిక్లేశములనెడబాసి నిర్వాణసుఖమును చూటిగొనుడు.” 
ఇట్లు వివిధభంగుల నుపన్యసించుచు భిక్షుసంఘముతో గూడి భగవంతుడు 
౫ నాదికా గ్రామమును చేరుకొనెను. ఆ గ్రామమునందు గింజకావసథమున విహా 
రము జేయుచు భిక్షువులకు ధర్మోపదేశము లొనర్చుచు క్రమముగ నటనుండి కదిలి 
వెశాలీనగరము జేరెను. 


x ముజప్పరపురము జిల్లా రత్తిపరగణములు. 


పంచమ ఖండము 407 


వెశాలీనగరములో 


బుద్దదేవుడు వైశాలీపురములో ఆ మ్రపాలియనెడి వేశ్యయొక్క ఉద్యానవనము 
నందు భిక్షుసంఘముతోడ విడిసి స్మృతిని ప్రజ్ఞను గూర్చి భిక్షువులకు ఉపదేశించు 
చుండెను. ఆమ్రపాలీగణికయు తనతోటయందు భగవంతుడు బుద్దుడు వచ్చి విహర్రిం 
చుచున్నాడని విని అభిరామములగు వాహనములను బూన్ఫి ఉత్తమ రథమునెక్కి 
ఆరామమునకు జనుదెంచి ఆ పుణ్యమూర్తిని దర్శించి నమస్కరించి కూర్చొనెను. 
దశబలుడును వివిధధర్మ కథా ప్రసంగములచే అంబాపాలికను ఉద్బోధితను, ఉత్సాహ 
తను, ఉత్తేజితనుగ జేసెను. అంతట ఆ కామిని చేతులు జోడించి *“భగవంతా! 
తాము భిక్షుసంఘసహితముగ రేపు నాయింటి భోజనమును స్వీకరింపవలె” నని " 
ప్రార్ధించెను. ఎప్పటివలె మౌనావలంబనమున ధర్మ ప్రభువు సమ్మతిని సూచించెను. 


అలభ్యలాభమును బొంది అంబాపాలి తన అపూర్వభాగ్యమును కొనియాడు 
కొనుచు ఆరామమును దాటి రథమునెక్కి నగరాభిముఖముగ బయలు దేరెను. 
లిచ్చవీ నాయకులును బుద్దభగవంతుడు వైశాలికి వచ్చి ఆ మ్రపాలీవనమున నున్నాడని 
విని దర్శన కుతూహల సం భ్రములై వన్నె వన్నెల వలువలను గట్టి వివిధ భూషణములచే 
నలంకృతులై రమ్యములగు రథములనెక్కి బుద్దునికడకు వచ్చుచుండిరి, వడివడిగ 
యెదుర చనుదెంచు ఆకవ్రుపాలియొక్క రథము తటాలున వజ్జీయులయొక్క 
రథముతో ఢీకొన్నది. అది జూచి వారు* ఆ క్రపాలీ! పట్టపగ్గములు లేని పరవశోత్సా 
హములతో మా రథములను సైతము గెంటుకొని పోవుచున్నావే విశేష మేమిటి” ని 
యడిగిరి. ఆమెయు ““ఆర్యపుత్రులారా! రేపటి నా యింటిభోజ నమునకు భిక్షు 
'సంఘసహితముగ బుద్దభగవంతుని నిమంత్రించినాను. పతితపావను డను గ్రహించి 
అంగీకరించినాడు. అందుకు వలయు సన్నాహములకై త్వరిత గతిపోవు నా రథము 
ప్రమాదవశమున మీ రథముతో పోటు తగిలినది. క్షమించు డని చెప్పెను. వారును 
విస్మయులై యిట్లనిరి. 

“అంబాపాలీ! ఆ పవిత్రమగు విందును మా వంతుకిమ్ము. నీకు లక్ష నాణెము 
లిచ్చెదము.”' 


“అయ్యలారా! వైశాలీనగరము నంతటిని యిచ్చిన కూడ యీ భాగ్యమును 
వదలుటకు వీలు లేదు.” 


అని మాజుపలికి ఆ కాంత తన గృహమున కరిగినది. “అంబాపాలీక గెలిచి 
నది. మనమే ఓడిపోతిమిగదే” యని వగచుచు లిచ్చవినాయకులు వనమును ప్రవేశించి 


F29 


408 శ్రిబుద్దచర్య 


రథములను దిగి భగవంతుని చెంగటకు బోయిరి. వారు వచ్చుచుండుట దూరము 
నుండియే చూచి బుద్దదేవుడు భిక్షువులను పిలిచి “దేవతల యందుకూడ లేని శోభా 
సమృద్ది వీరియందు పొ డగట్టుచున్నది. చూడుడి” నుచు వృజినాయకులను జూపిం 
చుచుండెను. 


వారును సమీపించి నమస్కరించిరి. తథాగతుడును వివిధ ధర్మకథలచే వారిని 
సంతృప్తుల జేసెను. అంతట వృజిగణము కేలుమొగిడ్చి “స్వామీ! రేపటిదినము 
భికుసంఘసహితముగ తాము'నూ భోజనమును గ్రహింపవలౌ'” నని వేడికొనిరి., 
“కుమారులారా! ఆమ్రపాల ముంద్రుగనే. అవ్వోనించ్చిన్సది. ఆమెకు వారమైన 
గితిమి. మీ కోర్కె మన్నింప వీలులే” దని. భగవంతుడు సవథాధానము*జెప్పైను. 


“అరెరే! ఆమ్రపాలి గెలిచినది - గెలివినది' ని వేళ్ళు గొతీకి కొనుచు ము 
వృజినాయకులు స్వస్టలములకు బోయిరి. 


మటునాడె మధ్యాహ్నము కాకముందె పా త్రచీవరములను ధరించి భికుసంఘ 
'సహితముగ బుద్దస్వామి ఆమ్రపాలి యింటి కరుదెంచెను. ఆమెయు ఉచితాసనముల 
నందజీని గూర్చుండబెట్టి వివిధఖాద్యభో జ్యములవే సంతృప్పులుగ జేసెను. భోజనానం 
తరము విశ్రాంతియందుండు బుద్దదేవుని సన్నిధానమునకు బోయి “ ప్రభూ! బుద్ద 
ప్రముఖ భిక్షుసంఘమునకు నా ఉద్యానవనమును ధాన మొసగ్గు చున్నాను. అను 
గ్రహించి స్వీకరించవలసిన్నద' ని మనవి జేసెను. భగ్గవంతుడు సం సంప్రీతితో నంగీకరించి 
వివిధ ధర్మకథా ప్రసంగములతో నామెను సంతోష్లమొందజేసి తిరిగి తన నివాసమున 
కరుగుదెంచెను. 


వేణువన గ్రామవఖనందు 


భగవంతుడు బుద్దుడు మహాభిక్షుసంఘముతో గూడి వైశాలీనుండి వేలువ 
గ్రామమునకు వచ్చిచేరెను. అచ్చట విహరించుచు భిక్షువులను చూచి, ““భీక్షువులారా! 
వైశాలికి నలుగడలను మీకు అనుకూలమున్నట్లు ఈ చతుర్మాసములను గడీపుడు 
నేను ఆనందునితో గూడి యీ వర్ణావాసమును యీ వేలువగ్రామమునందె నిర్వర్తించె 
దను” అని ఆదేశించెను. 


వారును వల్లెయని వీడ్కొనిపోయిరి. బుద్దదేవున కిది అంతిమ వర్గ్జావాసము. 
ఈ కాలమున ఆయనకు గొప్ప జబ్బు చేసెను. శరీరమున భరింపరాని పీడ కలిగిన 
కూడ స్మృతి సంప్రజన్యములతో కూడి ఆ మహానుభావుడు అంతను సహించెను. 


పంచమ ఖండము 409 


శరీరత్యాగమునకు సమయమనికూడ తోచినది. కాని భిక్తుసంఘము దూరమై 
యుండు యీ తరుణమున పరినిర్వాణముజెందుట యోగ్యముకాదని తలంచి 
"ఘోర పీడాకరమగు వ్యాధిని తొలగించుకొని ప్రాణశక్తిని ప్రజ్వలింపజేసి భగవంతుడు 
విహరించుచుండెను. 


రోగపీడనుండి విముక్తుడై కొంత కొంత ఆరోగ్యమును కూర్చుకొనుచు 
గురుదేవు డొకనాడు విహారచ్చాయయందు సుఖాసనమున్ని గూర్పొనియుండెను. ' 
ప్రియశిష్యుడు ఆనందుడు భక్తితత్సరుడై చెంతకు చేరబోయి నమస్కరించి “దేవా! 
ప్రభుదేవుని స్వస్థతతో చూడ్యర్థల్లి చిత్తము శాంతి బొందినది. తాము రోగగ్రస్తులై 
యుండు వేళ నాకు లోకమె పోజీయుండినది. హృదయము నిప్పులు బొరలినట్లుండె 
డిది. నా చుట్టుముట్టు చీకటి 5 కాపురము జేసెడిది. సారభూతమగు అంతిమ ఉప 
దేశమును భిక్షుసంఘమున కొసగనిదె భగవానులవారు పరినిర్వాణము జెందరని 
యిప్పుడు నా హృదయమునకు ఊటిట కల్గినది” అని (ప్రేమవిహ్వలుడై విన్నవించెను. 


“అనందా! ఇంకను భికుసంఘము నా పై యేమని ఆశపెట్టుకొన్నది? లోపల 
వెలుపల నున్నదంతయు గ్రుమ్మరించి వారికి ఉపదేశించితిని. ఆచార్యముష్టిని మిగి 
లించుకోలేదు. గుప్తరహస్యములను దాచియుంచుకోలేదు. ఏ ఉద్దేశమున భిక్షు 
సంఘము సృష్టించబడినదో అందుకు వలయు సమ గ్రసాధన సంపదనంతయు 
కూలంకషముగ బోధించితిని. అయ్యా! ఎనుబదియేండ్ల వయుస్సు చెల్లినది. పాత 
బడిన కుక్కి బండివలె శరీరము యెట్లెట్లో ఆయుశ్శేషమును వెళ్ళ ద్రోయుచున్నది. 
ప్రయత్నపూర్వకముగ కాపాడుకొన్నచో (బాహ్యకర్మములందలి ఒత్తిడి లేక సమా 
హితచిత్తమున ప్రవర్తించినచో ) తథాగతుని శరీరము మజికొన్నినాళ్ళు లోకమున 
విహరించగలదు. ఆనందా! పదింబది నొక్కి నొక్కి చెప్పితిని. “ఆత్మ దీపాః భవథ 
ఆత్మశరణాజ” మీ కండ్లతో మీరు చూడండి. మీ కాళ్ళతో మీరు నడవండి. పరావ 
లంబకులు, పర ప్రత్యయనేయబుద్దులు యేనాడును కావద్దు. ధర్మమే మిమ్ము రక్షింప 
గలదు. ధర్మప్రాణులు గండు.” 


అని యిట్లు ఆనందున కుపదేశించి సమీపమందుండు వైశాలీపురములో నికి 
భిక్షాచారమునకు వెళ్ళి భిక్షను గొనివచ్చి భుజించి ఆయుష్మంతుడగు ఆనందునితో 
కూడి భగవంతుడు పగటిపూట విహరించుటకై చాపాలవైత్యమునకు బోయెను. ఆ 
ప్రదేశమును చేరుకొని నెమ్మదిగ నొకచోట గూర్చొని ఆనందుని సంబోధించి యిట్ల 
లియె. 


410 శ్రీబుద్దచర్య 


“అనందా! వైశాలీనగరము రమణీయమగు ప్రదేశము. దానినానుకొని 
యుండు ఉదయనవైత్యము, గౌతమకవైత్యము, సప్తామ్రకచైత్యము, బాహుపు త్రక 
వైత్యము, సారందదవైత్యము, చాపాలవైత్యము యివియన్నియు మరింత రమణీయ 
మగుచోట్లు. రాజగృహమందలి గృధ్రకూటము, కపిలవస్తువునందలి న్య గ్రోధారా 
మము, చోరక్రపాతము, వైభారగిరి ప్రాంతమందలి కాలశిల, సీతవనమునందలి 
సర్పశాండికము, వేణువనములోని కలందకనివాపము, తపోదారామము, జీవ 
కామ్రవనము, మద్రకుక్షియు, మృగదావమును అత్యంత రమణీయములగు తావులు. 


ఆనందా! మొదటినుండియు చెప్పుచునె వచ్చుచున్నాను, ఎంత ప్రియమైన 
గారాబమైన, అపురూపమైన వస్తువులైనను ఒకానొకనాడు విడిచిపోవునవే. సర్వము 
నకు యెడబాటు తప్పనిసరి. తథాగతుడు పరినిర్వాణమును జెందుటకు మూడు 
నెలలు మాత్రమె వ్యవధియున్నది. 


“ ఆయుష్మంతా! మహావనకూటాగారశాలకు పోవుదము రమ్ము.’ 


పావనమూర్తి బుద్దదేవుడు ఆనందునితో గూడి వైశాలియందలి మహావన 
కూటాగారశాలయందు జొచ్చి భిక్షుసంఘమునంతను సమావేశపబివచి యిట్లనియె. 


“భిక్షువులారా! చిరశాశ్వతముగ ధర్మము నెలకొనునట్లు సదాచారమున 
దానికి మెజుగుబెట్టండి. బహుజన హితార్థముగ, బహుజనసుఖార్థముగ ధర్మమును 
భావించండి. ధర్మమును సేవించండి. నా ఉపదేశరూపములైన స్మృతి ప్రస్టానముల 
నాల్లింటిని, సమ్యక్‌ 'ప్రధానముల నాల్లింటిని, బుద్దిపాదముల నాల్లింటిని, పంచేం 
'ద్రియములను, పంచబలములను, సప్తబోధ్యంగములను, ఆర్యాష్ట్రాంగిక మార్గమును 
చక్కగ మననము జేయుడు. జ్ఞప్తి పెట్టుకొనుడు. కృత్రిమమంతయు కూలిపోవునదే. 
కృతకములన్నియు గతించునవే. కలుగునవన్నియు తొలగునవే. కూడునవన్నియు 
వీడునవే. (ప్రవుత్తులు గాక జీవితలత్ష్యమును సాధించుడు. మూడునెలలకు 
తథాగతుడు పరినిర్వాణము చెందగలడు."” 


ఇట్ల నేకభంగుల భిక్షుసంఘమునకు వివిధ ధర్మోపదేశములు జేయుచు 
భగవంతుడు కడసారి వైశాలినగరమును పరికించిచూచి కుశీనారపురమునకు బోవు 
మార్గముబట్టీ క్రమముగ భండ గ్రామమును, అమ గ్రామమును, జంబూ గ్రామమును 
గడచి భోగనగరమునకు విచ్చేసెను. 


పంచమ ఖండము 411 


భో గనగరమునందు 


బుద్దభగవంతుడు భోగనగరమును ప్రవేశించి అందలి ఆనందవైత్యమున 
విహరించుచు ఒకదినము భికుసంఘము నుద్దేశించి యిట్లనియె. 


“ఓ భిక్షువులారా! మీకు నాలుగు హెచ్చరికల నిచ్చుచున్నాను. సావధాన 
మనమున గుర్తించుకొనుడు. 


నా అనంతరమున నెవడేని భిక్షువు ధర్మవిషయకమగు ప్రసంగము నెత్తుకొని 
“దీనిని నేను స్వయముగ భగవంతుని నోటినుండి విని గ్రహించితిని. ఇదియె ధర్మ 
పద్దతి. ఇదియె వినయ యపద్దతి. బుద్దుని మతముగూడ నిదియె అనిచెప్పినచో 
ఆమాటను మీరు తటాలున నమ్మకుడు. తృణీకారముకూడ చేయకుడు. జాగ్రత్తతో 
అక్షరాల ఆ మాటను పరీక్షించి నేను చెప్పిన సూత్రమునకును వినయమునకును 
యెంతమాత్రము పౌసగియున్నదో పోల్చి చూచుకొనుడు. అది సూత్రవినయము 
లకు సమన్వయమైయున్నచో నిజమునకు భగవంతుని వచనమెయనియు, భిక్షువు 
నిక్కమాడెననియు, ఆ పలుకు అవశ్యమాద రింపద గినదనియు తలంచండి. 
సూత్రవినయములతో దానికీ పొత్తుకుదురనిచో అది భగవంతునకు మాన్యముగాద 
నియు భిక్షువు లెస్సగ గ్రహించలేదనియు, ఆ వచన మాదరణీయము గాదనియు 
తలంచుడు. ఇది మొదటి హెచ్చరిక, 


భిత్తువెవ్వడైనను యేదేని ధర్మవిషయకమగు ప్రసంగము నెత్తుకొని “ఫలాన 
చోట భిక్షుసంఘము చెప్పుచుండ నేనీ మాట వింటి ననియు, 'ఇదియె ధర్మము, 
ఇదియె వినయము, ఇదియె బుద్దునిమతి మనియు చెప్పినచో ఆ పలుకును మీరు 
వెంటనె నమ్మకుడు. నేను బోధించిన సూత్రవినయములతోడ నొఅీచిచూచి దాని 
నిక్కపు విలువను తెలుసుకొనుడు. ఇది రెండవ హెచ్చరిక, మజీయు ఎవ్వడైనను 
భిక్షువు యేదేని ధర్మవిషయకమగు ప్రసంగము నెత్తుకొని "ఫలానా, ప్రదేశమున 
యోగ్యడగు నొకానొక భిక్షువు చెప్పుచుండ స్వయముగ దీనిని నేను వషిట్రినీ.. ఇది 
ధర్మపద్దతి. ఇది వినయపద్దతి. ఇది బుద్దుని మతముకూడి అని చెప్పినచో ఆ పలు 
కును అమాంతమట్లె నమ్మకుడు. అవహేళనకూడ చేయకుడు. నేను తెలిపిన సూత్ర 
వినయములతో సరిపోల్సిచూచి గ్రహింపదగినది యవునొ కాదొ నిశ్చయించు 
కొనుడు. ఇది మూడవ హెచ్చరిక. 


భిక్షువెవ్వడైనను యేదేని ధర్మవిషయకమగు ప్రసంగమును తీసికొని “ఫలానా 
ప్రదేశమునందు బహుశా(నృృజ్ఞుడు, వినయధరుడు, పరరపరాగతమగు ధర్మము 
నెటీగినవాడు నగు వృద్దస్టవిరుడొకడు చెప్పుచుండుట యీ వచనమును నేను స్వయ 


412 శ్రీబుద్దచర్య 


ముగ వింటిని. ఇది ధర్మానుకూలము. ఇది వినయానుకూలము. ఇది బుద్దశాసనము 
కూడి అని చెప్పినచో ఆ మాట నట్లె మ్రింగకుడు. వెంటనె త్రోసిపుచ్చకుడు. నేను 
బోధించిన సూత్రమునకును వినయమునకును ఆ పలుకు లెంతమాత్రము పొసగి 
యున్నవో అక్షరాల పోల్చి చూచుకొనుడు. అది సూత్రవినయములకు పొందియు 
న్నచో భగవంతుని వచనమె యనియు భిక్షువు చక్కగ గ్రహించినాడనియు నిశ్చయిం 
చుడు. అటుగానిచో దానిని నిరాకరించుడు. ఇది నాల్గవ హెచ్చరిక.” 


అని యిట్లు చతుర్విధ శిక్షణలను భగవంతుడు భిక్షువుల కనుశాసనము 
జేసెను. 


పావాయందు 


భోగనగరమునందుండి కదలి మహాభిక్తుసంఘముతో భగవంతుడు బుద్దుడు 
ప పావానగరమునకుబోయి అందు కమ్మరివాడగు చుందునియొక్క, మామిడి 
వనమున విహారము చేయుచుండెను. 


భగవంతుడు తన ఆమ్రవనమునకు వచ్చియున్నాడని విని చుందకర్మార 
పుత్రుడు పరమానందముతో తన సౌభాగ్యమును కొండాడుకొనుచు సాదరముగ 
తథాగతుని చేరవచ్చి గోత్రనామము లుచ్చరించి ద్వీర్రదండనమస్కారము లర్చించి 
యొకచో గూర్వొనెను. దయామయుడగు సుగతుడు వివిధ ధర్మోపదేశములచే 
చుందుని అనందతుందిలునిగ నొనర్చిను. అంతట చుందస్వర్ల కారుడు భగవంతు 
నకుయొక్కి “దేవా! భికుసంఘసహితముగ తాము రేపు నా యింటి భోజనమును 
(గహింపవలసినది.'” అని మనవి జేసికొనెను. బుద్దుడును యెప్పటివలె మౌనభావ 
మున తన స్వీకారమును సూచించెను. 


మటునాడు మధ్యాహ్నము కాకముందే చీవరవేష్టితుడై భికాపాత్రను చేతగొని 
భీక్షుసంఘసహితము మహానుభావుడు బుద్దదేవుడు చుందుని యింటికి దయచేసెను, 
ఆ గృహస్టుడును పరమాదరముతో నెదుర్కొని ఉచితాసనముల నందజీని గూర్చుండ 
బెట్టి వివిధ ఖాద్యభోజ్యములను ” సూకర మద్దవమును వారికి వడ్డింపజేసెను. 
సూకరమద్దవమును తక్కినవారిని భుజింపవద్దని నిషేధించి భగవంతుడు తానొకడు 


(1) ఉదానము ర. 5. 

(2) అ. క. సూకరమద్దవము = శూకర మార్దవము. పిల్లయుగాక పెద్దయుగాక 
ఒక్కయేడు యీడుగల పందిమాంసమని కొందజిందరు. పంచగోరసములును బియ్యమును 
కలిపీ వండిన ఒకానొక పాకమని కొందజిందురు. ఇదియొక రసాయన విధియనియు భగవంతుడు 
నిర్వాణమును బొందరాదను ఉద్దేశ్యముతో చుందుడు సిద్దపబిచెననియు కొందఅందురు. 


పంచమ ఖండము 413 


మాత్రమె భుజించెను. ఇట్లు భోజనములు జేసి ఆయాధర్మకథలచే చుందుని 
స్మోక్రుప్టుని జేసి తథాగతుడు ఆసనమునుండి లేవి యథాస్థానమున కరిగెను. 


చుందుడు పెట్టిన ఆహారమును తినిన కొంతసేపటికి బుద్దదేవునకు శరీరమున 
విపరీతమగు బాధ యుదయించినది. ప్రేవులు మెలివేయదొ డగినవి. రక్తస్రావ 
మారంభ మైనది. మరణమె మేలనిపీంచెడి మహావేదనకు పాల్పడికూడ మహాపురు 
షుడు స్మృతి సంప్రజన్యయుక్తుడై శాంతితో విహరించుచు అనందుని జూచి యిట్ల 
నియె. 


“అఆనందా! లెమ్ము. * కుశీనారమునకు సోవుదము పద.) 
“దేవా! మంచిది.” 


భగవంతుడు కొంతదూరమరిగి దారికి వైదొలగి ప్రక్కినుండు ఒక చెట్టు 
క్రిందికి పోయెను. ఆనందుడును 'వెంటబోయెను. 


“ఆనందా! ఆయాసమధికముగ నున్నది. కొంతసేపు గూర్పొందును. పై 
మీది శాటీవస్త్రమును నాల్లుమడతలు వేసి క్రింద బజువుము:”. 


ఆనందుడబ్లే చేసెను. మహాప్రభు వాయాసనముపై గూర్చ్పొనియున్నాడు. 
అంతలో ఆలారకాలాముని శిష్యుడు పుక్కసుడను మళల్లపుత్రుడు ఆ దారియందు 
బోవుచు వృక్షతలమునగూర్చ్బొనియున్న బుద్దదేవుని జూచి సమీపించి అభివాదన 
ములు జేసి యొకచో గూర్చొనెను. భగవంతుడు వివిధ ధర్మ ప్రసంగములను బోధించి 
వానిని సంతృప్పుని జేసెను. అంతట పుక్కసుడును భక్తివివశుడై “దేవా! మీ ఉపాసక 
గణమునందు నన్నొక్కనిగ గ్రహింపదగు”” నని ప్రార్జించి శరణాగ మనములను బలికి 
నమస్కరించి తన దారిని పోయెను. 


““ఆనందా! ఈనాటి రాత్రి కడజామునందు కుశీనారముయొక్క ఉపవత్తన 
సాలవనమునందు జంట టేకుచెట్ల మధ్య తథాగతుడు నిర్వాణమీను ప్రాపింపగలడు. 
నాయనా! కకుత్సానదికి పోవుదము పద.” 


అని వచించి భగవంతుడు తనతోడ ఆనందుడును మహాభిక్షుసంఘమును 
వచ్చుచుండ కకుత్సానదికి పోయి అందు మునిగి లేచి పరిశుద్దజలముల స్నానము 


(1) కుశీనారమునకున పావాకును ఆజుక్రొసుల దూరము. ఈ మధ్యయందు యిరువది 
యైదు తావులందు కూర్చొని లేచి మహాసాహసముతో మధ్యాహ్నమునుండి సాయంకాలము 
వణకు పయనించి భగవంతుడు కుశీనారమును జేరెను. 


414 శ్రీబుద్దచర్య 


జేసి ఆవలిగట్టుననుండు ఆమ్రవనమును చేరుకొనెను. అంతట అనుచరభిక్షువై 
యుండు చుందకుడనువాడు వస్త్రమును పఅిచి ఆసనము నేర్చజిచెను. భగవంతుడు 
దానిపై యడుగిడి కూర్చుండి మెల్లన కుడివైపు ఒత్తిగిలి సంహశయ్యపై (కాలిమీద 
కాలు వైచుకొని) పరుండెను. ఆయుష్మంతుడు ఆనందుడు దాపుననె ఉన్నాడు. 
ప్రీయశిష్యుని బిలిచి నిజగురు డిట్లనియె. 


“ఆనందా! స్వర్ణకారుడు చుందుడు నాకు భోజనమునిడి సంకట పడుచుం 
డును గాబోలు. “అయ్యో! నా భోజనమును భుజించి భగవంతుడు శరీరమును 
వదలెనుగదా! అకటా! నేనెంతటి దౌర్భాగ్యుడి నని పరితాపము చెందుచుండును. 
పరులుగూడ అట్టి పరితాప మతనికి కల్గించుచుందురు. ఆనందా! మీదట నీవు 
అతని నిట్లు ఓదార్చవలెను. 'చుందా! నీ భాగ్యమె భాగ్యము. భగవంతు డారగించిన 
,విందులలో రెండు సర్వోత్తమములు. మహాఫలయుతములు. మొదటిది అనుత్తర 
సమ్యక్‌ సంబోధికి కారణమైన సుజాత*పెట్టిన భిక్ష రెండవది అనుపాధిశేష మహా 
పరినిర్వాణమునక్మ దారి చూపినట్టి నీవిచ్చిన భోజనము. వీటికి సాటి మటొకటి 
లేదు. ఇది బుద్దదేవుడు నోటార జెప్పగ వినినమాట.? అని చుందుని ఓదార్చవలెను.” 


అని యానతిచ్చి అటనుండి కదలి హీరణ్యవతీనదికి ఆవలతీరమున కుశీనార 
ప్రాంతమున మల్లక్షత్రియుల శాలవనమున ప్రవేశించి శాలవృక్షముల రెంటినడుమ 
ఉత్తరమువైపు తలగడ జేసి మంచమును వేయించి పడకను బటీపించి దానిపై భగవం 
తుడు పటుండి ఆనందునితో నిట్లనియె. * 

“ఆనందా! శ్రద్దావంతుడగు బుద్దశిష్యునకు దర్శనీయములగు పవిత్రస్థాన 
ములు నాలుగు. 1. తథాగతుడు జన్మించిన లుంబినీవనము. 2. తథాగతుడు 
జ్ఞా నసిద్దినిబొందిన బుద్ధగయ. 3. తథాగతుడు మొట్టమొదట ధర్మచక్రమును సాగిం 
చిన స్తారనాధము. 4. తథాగతుడు పరినిర్వాణము చెందిన కుశీనగరము. ఈనాల్లు 
ప్రదేశములును శ్రద్దాలువురగు కులపుత్రులకు దర్శనీయములు. భవిష్యత్తునందు 
శ్రద్దాలురగు భిక్షు భికుణీ ఉపాసక ఉపాసికలు ఈ స్థానములను దర్శించి ఆరాధిం 
తురు.! 


అంతట ఆనందు డిట్లడిగెను. 
“దేవా! స్త్రీలయెడ మేమెట్లు ప్రవర్తింపవలెను?? 
“అదర్శనము. మీరు వారిని చూడరాదు.” 


పంచమ ఖండము 415 


“చూడవలసివచ్చినచో?'? 

“అనాలాపనము. మాట్లడరాదు.”” 

“తప్పనిసరి మాట్లాడవలసినచో?”? 

“స్మారకము చెడకుండ, ప్రజ్ఞను తెలివిని కుదటబెట్టుకొని మాట్లాడునది.”' 
“స్వామీ! తథాగతుని శరీరముపట్ల మేమెట్టి ఆదరము చూపవలెను?” 


“ఆనందా! జడమగు శరీరపూజలె సర్వస్వమని తలంచకుడు. సత్యవస్తువునక 
పాటుపడండి. ప్రమత్తులుగాక ఆత్మసంయములై తథాగతుని ధర్మసౌధమునకు 
ఆధార స్తంభములు కండు. పరమానురక్తితో తథాగతుని శరీరమును సత్కరించుటకు 
పూజించుటకు గృహస్టభక్తులు యెందటొ గలరు.”* 


“గురుదేవా! దేవరవారి శరీరసంస్కార మెట్లు చేయవలెను? 


“అనందా! చక్రవర్తి శరీరమునువలె మొదట నూతనవ;స్త్రముతో చుట్టవలెను. 
ఆ పైన మెత్తనిదూదితో చుట్టవలెను. వెండియు వ(స్త్రముతోడను మజీయు 
దూదితోడను చుట్టవలెను. అంతట నూనెతో నింపిన పెట్టెయందుంచి భద్రముగ 
మూసీ వివిధ సుగంధ కాష్టములతో చితిని బేర్చి దానిపై శరీరమును దహింపజేయ 
వలెను. అస్టీ శేషములను సేకరించి నాలుగు మార్గములు కలియు చోటులందు 
స్తూపము (సమాధు) లను నిర్మింపవలెను.? 


అని బుద్దదేవు డుగ్గడించుచుండ ఆ కరుణాస్వరూపుని చిర శాశ్వత విరహ 
మును భరింపలేక ఆనందుని చిత్తము తత్తజపడినది. పరితాపమును నిబ్బ రించుకోలేక 
అతడు ప్రక్కకుబోయి వెట్టునొక్క దాని గఅిచుకొని “కటకటా! ఇంకను మేమెం 
తయో నేర్వదగినది యుండగనె కృపామయుడగు సద్గురుడు దిగవిడిచి పోవుచు 
న్నాడే” యని వెక్కి వెక్కి యేడ్చుచుండెను. ఆనందుడు కానరాకపోవుడు కారణ 
మడిగి తెలసికొని భగవంతుడు “ఆనందా!' యని బిగ్గజగ బిలిచి చేరదీసి చేయిపట్టు 
కొని యిట్లనియె. “పిచ్చివాడా! యేడ్చెద వెందుకొటికు? ఎంతటిప్రేయవస్తువునకై 
నను యెడబాటు తప్పదు. “అయ్యో! యెడబాసిపోయెనే యని మిడుకుట అజ్ఞాన 
మునకు ఆనవాలు. పుట్టునది గిట్టకపోవునా? దానికై శోకమెందుకు? నాయనా! 
చిరకాలము తథాగతునకు త్రికరణపూర్వకముగ సేవాశుశ్రూషలు జేసితివి. కృత 
పుణ్యుడవు. కృతార్జుడవు. భిడ్డా! చిత్తమలముల నెడబాసి సత్వరముగ ఉత్తమ 
జ్ఞానలాభమును బొందుము. దుఃఖింపకుము.?” అని సమాధానపజివెను. 


416 శ్రీబుద్దచర్య 


అంతట కొంతవడికి భగవంతునితో ఆనందు డిట్లనియె. 


“స్వామీ! అడవికొంపయగు యీకుశీనార గ్రామమున తాము పరినిర్వా 
ణము జెందుట నా కేమియు నచ్చలేదు. అందుకు యోగ్యమగుమహానగర ములు 
చంపా, రాజగృహము, (్రావస్తి, సాకేతము, కౌశాంబి, వారాణసి మొదలగున 
వెన్నియొ గలవు. వాటియందు తమకు గృహస్టభక్తులగు మహాధనవంతులు మహా 
సమర్దు లెందటెందజొ యున్నారు. వారు యథేష్టముగ తమ శరీరపూజల నిర్వర్థిం 
పగలరు.”? 


“అనందా! అట్లనకుము. దీని పూర్వచరిత్ర గౌరవనీయమైనది. ఈ నగ 
రమును తొల్లి యొకప్పుడు మహారాజు సుదర్శనుడనువాడు పాలించుచుండెను. 
కుశావతి యనుపేర అప్పుడతనికి రాజధానియై యొప్పియుండినది. ఆయుష్మంతా! 
పురములోనికి పోయి పౌరులందటీతో నేటిరాత్రి కడజామునందు ఊర్‌వెలుపలి 
సాలవనమున బుద్దుడు పరినిర్వాణమును జెందుననియు, పైన చింతించిన ఫలము 
లేదు. కొన వలయువారు ముందుగనె వచ్చి సందర్శింపదగుననియు చెప్పిరమ్ము. 


ఆజ్ఞ యని పలికి ఆనందుడు ఒంటరిగ కుశీనారమును ప్రవేశించెను. అందు 
వసించువారు వసిష్టగో త్రులగు మల్లక్షత్రియులు. ఏదో కార్యావసరమున వారంద 
యును సంస్థాగారమున సమావేశమైయుండిరి. అట్టియెడ ఆనందుడు బోయి భగవం 
తుడు చెప్పి పంపిన వర్తమానమును తెలియజేసెను. 


ఆనందుడు చెప్పిన వార్త పురమంతటను విద్యుద్వేగమున వ్యాపించి పౌరజ 
నమునంతటిని కలగుండు పెట్టినది. పిల్లలు పెద్దలు - (స్త్రీలు పురుషులు మల్లక్షత్రి 
యులందజును పెన్నిధిని గోల్ఫోయినట్లు గొల్లున వాపోవుచు 'ధర్మసూర్యుడ 
స్తమించును. లో కచక్షువంతర్జానము కాగలడు. పదండుూు పదండు అని యొకరి 
నొకరు త్రోసికొనుచు శాలవనమున కరుదెంచిరి. 


ఆనందుడిట్లు వితర్కించెను. “వీరందజును ఒక్కొక్కరు విడివిడిగ భగవంతు 
నకు నమస్కరించుచు బోయిన యీ రాగ్రియంతయైనను చాలదు. ఒక్కొక్క 
గుంపును ఒక్కొక్కసారి వందనములు జేయింతు' నని తలంచి, “భగవంతా! ఫలానా 
"పేరుగల మల్లక్షత్రియుడు తన గణముతో నమస్కరించుచున్నాడు' అని చెప్పుచు 
ఆ రాత్రియందలి మొదటిజాములోపలనే వారి దర్శనముల నంతటిని ముగించెను. 


ఆ సమయమున కుసీనారమునందు సుభద్రుడను పరి వ్రాజకుడొకడు నివసిం 
చుచుండెను. నేటి కడజామునందు శ్రమణగౌతముడు పరినిర్బృతుడు కాగలడను 


పంచమ ఖండము 417 


వార్త ఆతని చెవిని బడినది. “పూర్వీకులగు ఆచార్యులు పెద్దలు ల్లర్గతులగు సమ్యక్‌ 
సంబుద్దుల జన్మము మటీంత అఅుదుగ గల్లునని చెప్పుగ విని యుంటిని. ఈ రాత్రి 
గడచిన నిక గౌతమగ్రమణుని దర్శనముండబోదు. అవకాశము జాజకముందే పోయి 
నమస్కరించి అమ్మహానుభావుని మూలమున ధర్మశ్రవణము జేసి ధన్యుడ నౌదును 
గాక” యని తలంచి సుభ ద్రపరివ్రాజకుడు సాలవనమును ప్రవేశించి ఆనందునితో 
బుద్దభగవంతుని దర్శనమును చేయింపుమని కోరెను. ఆనందు డిట్లనియె. 


“ఆయుష్మంతా! సుభద్రా! భగవంతుడు అలసి సొలసి పరినిర్వాణశయ్యపై 
నున్నాడు. ఆయనకు ఆయాసమును కల్పింపకుము.”” 


సుభద్రుడు మటీయు మటీయు ప్రార్థించెను. ఆనందుడును ముమ్మాటు 
నిషేధించెను. ఆ సందడి యొక్కింత జాడపట్టి భగవంతుడు ఆనందుని బిలివి 
“అనందా! సుభద్రుని కోరికను నిరాకరించెదవేల? ఇది తథాగతుని అంతిమ దర్శ 
నముగదా? అతండడుగ దగినది అడుగనిమ్ము. నన్నాయాస పెట్టవలెనని అతనికి 
మొక్కుబడి యున్నదా? పొమ్ము. నాకడకు పంపుము” అని యాదేశించెను. 


సుభద్ర పరివ్రాజకుడు భగవంతుని చెంతకు వచ్చి సమ్మోదన మొనర్చి 
యొకచో గూర్చొని యిట్లనియె. 

“గౌతమా! ప్రసిద్దగణాచార్యులు పూర్ణకాశ్యపుడు, మస్కరీ గోశాలుడు, 
అజిత కేశకంబలుడు, ప్రకృధకాత్యాయనుడు, సంజయవేలట్టిపు త్రుడు, నిర్షం 
ధజ్ఞాతృపుత్రుడు ననువారు పలువురు గలరు. వీరందజును యెజుగద గిన విషయ 
మును చక్కగ నెజుగ గలిగిరా? లేదా కొందటైనను గ్రహింపగల్షిరా? ఎవ్వరును 
గ్రహింపనెలేదా?”* 


శ్‌ సుభద్రా! ఆవ్యర్షమైన చర్చలతో పనియేమి? సత్యధర్మము నుపదేశిం 
చెదను. సావధానచిత్తమున వినుము.”” 
“భగవంతా! మంచిది.*? 


“సుభద్రా! ఏధర్మమునందు ఆర్యాష్టాంగికమార్గ విధానము లేదో ఆ ధర్మ 
మున ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ శ్రేణులకు చెందిన స్రోతాపత్తి, సకృదాగా 
మత తరగల! ల్ల్వగ్గత్వము లనెడి తమది బంకు లేవు. ఆ ధర్మము: 


శ మొదటి బీ జామునందు మల్లురకు దర్శనమిచ్చి, మధ్యమయామమున సుభద్రున 
కుపదేశించి, కడజామున భిక్షులకు ధర్మబో ధచేసి భగవంతుడు వేకువవేళ పరినిర్షాతు డగును. 


418 శ్రీబుద్దచర్య 


వెదురుబొంగువలె శూన్య గర్భమైనది. అందుచే భిక్షువగువాడు యోగ్యుమగు ధర్మ 
మార్గమును బట్టివిహరింపవలెను. ధరాతల మేనాడును ల్లక్షతులతో గొడ్డుపోరాదు. 
ఉపదేశ మిచ్చుటకు నిజమైన అధికారి అర్హతుడే. 


సుభద్రుడా! ఇరవైతొమ్మిదేండ్ల యీడువాడనై యున్నప్పుడు ప్ర వ్రజించితిని. 
ఆ పైన ధర్మము నన్వేషీంచుచు యేబదియొక్క సంవత్సరము సమాధిని ప్రజ్ఞను 
సమకూర్చి యనుష్టీంచితిని. ఈ నా ధర్మమును అనుశీలన మొనర్భనవాడు వాస్తవము 
నకు శ్రమణుడు కాబోడు. శ్రమణధర్మమనునది దీనికంటె వేజుగ నెందును లేదు.” 


భగవంతుని ధర్మోపదేశమును విని సుభద్రు డంజలి జోడించి ““భగవంతా! 
దేవరవారి (శ్రీముఖమునుండి ధర్మామృతమును పానము జేసి జ్ఞానలాభమును 
బొందితిని. బుద్దుని శరణుజొచ్చుచున్నాను. ధర్మమును శరణుజొచ్చుచున్నాను. 
సంఘమును శరణు జొచ్చుచున్నాను. నాకు ప్రప్రజ్యను ఉపసంపదను దయ 
చేయుడు” అని విన్నవించెను. అంతట భగవంతు డిట్లనియె. “సుభద్రా! ఇతర 
ధర్మమునందు ప్రవర్తించెడి వ్యక్తి నా యీ ధర్మమునందు ప్రత్రజ్యను, ఉపసంపదను 
అభిలషించినచో నాలుగు నెలలవఅకు పరీక్షించినగాని వానిని చేర్చుకొన వీలుం 
డదు?” 


““దేవా! నాలుగునెలలేమిటి? నాలుగేండ్లయినను శిక్షాధీనుడనై పరీక్షకు 
నిలుచుటకు సిద్దమైయున్నాను.”” 


“సుభద్రా! సాధు సాధు.” అని (ప్రశంసించి బుద్దదేవు డానందుని బిలిచి 
“ఆనందా! సుభద్రునకు ప్రవ్రజ్యను ఉపసంపదను ఒసంగు” మని ఆదేశించెను. 
అనందుడును అటులనె సుభద్రుని శిష్యత్వపదమున నభిషిక్తుని జేసెను. ఇట్లు 
బుద్దదేవుని సన్నిధానమున ఉపసంపన్నుడై సుభద్రు డచిరకాలమున నృర్గతులం 
దొకడయ్యెను. అతడె భగవంతుని యంతిమ శిష్యుడు. 

తదనంతరము సుగతదేవుడు ఆనందుని సంబోధించి “ఓ ఆనందా! నా 
శరీరముతో బాటు నా ధర్మోపదేశములకు నీళ్ళువదలకుడు. గురుడు గతించినాడు. 
ఆయనతోడ నతని ధర్మముగూడ గతించినదని తలంతురు గాబోలు. నా పీదప 
నా ధర్మమె మీకు గురువు. శాస్తలేడని చింతింపకుడు. నా ప్రతినిధిగ నా 
ధర్మవినయముల నాదరింపుడు. ఆనందా! 1. ఇంతవటకు భిక్షువు లొకరినొకరు 
“ఆయుష్మంతొ యని పిలుచుకొనుచున్గారు. 2. నాయనంతరము అట్లు వ్వవహరీం 


పంచమ ఖండము 419 


చుట తగదు. ముందుగ ఉపసంపన్నుడైన ప్రాచీనభిక్షువు నవీనభిక్షువును పేరుగొని 
యైనను, గో త్రనామముననైనను, *ఆయుష్మంలా!” యని యైనను పీలువ వచ్చును.. 
వెనుక నుపసంపన్నుడైన నవీనభిక్షువు ప్రాచీనభిక్షువును 'భంతే' యని సంబో ధించ 
వలెను. 3. ఆనందా! నేను పరినిర్వాణము జెందిన పీదప అవసరమైనచో భిక్షుసం 
ఘము చిన్నచిన్న శిక్షానియమములను ద్రోసిపుచ్చవచ్చును. 4. మరియు నానందా! 
ఛందుడను భిక్షువునకు నేను గతించినమీదట బ్రహ్మదండమును విధింపుడు.” 


“భగవంతా! బ్రహ్మదండమన నేమి?” 


“అనందా! ఛందభిక్షువు తన యిష్టానుసారము మాట్లాడవచ్చును. భిక్షువు 
లెవ్వరును వానితో సంభాషింపకుడు. సలహా నివ్వకుడు.”” అని అనందునితో 
ముచ్చటించి భిక్షువులనందటీని ఎలుగెత్తి పిలిచి '* ఓ భిక్షువులారా! బుద్దుని గుటీంచి 

' ధర్మమునుగూర్చి సంఘమును సంబంధించి యేమైన సందేహములు శంకలున్నచో 
యిప్పుడే అడిగి తెలిసికొనుడు. మీదట వగచిన లాభము లేదు.” అని భగవంతు 
డానతిచ్చెను. 


భికువు లందజును మౌనమున నున్నారు. భగవంతుడు ముమ్మాజు అట్టు 
పలికి వెండియు నిట్లనియె. 


““ఆయుష్మంతులారా! సమస్తమును నశించునదె. సావధానులై జీవితలక్ష్య 
మును సాధించుకొనుడు.”' 


అని చివరిమాట బలికి బుద్దదేవుడు ప్రథమధ్యానమును ప్రవేశించెను. అచ్చటి 
నుండి ద్వితీయధ్యానమున ప్రవేశించెను. దానిని దాటి తృతీయధ్యానమున జేరెను. 
ఆచోటు నతిక్రమించి చతుర్ధధ్యానమున ప్రవేశించెను. ఆస్టితినుత్తరించి ఆకాశానంత్యా 
యతనమును బొందెను. అట్లే క్రమముగ విజ్ఞానానంత్యాయతనమును, ఆకించ 
న్యాయతనమును, నైవసంజ్ఞానా సంజ్ఞాయతనమును, సంజ్ఞావేదయిత్ళ నిరోధ మును 
పొంది యుండెను. 


ఆనందుడు అనురుద్దునితో ““అనురుద్దా! భగవంతుడు పరినిర్వాణమును 
చెందినాడా?”” అని యడిగెను. 


“ఆనందా! ఇంకను పరినిర్వాణమును చెందలేదు. సంజ్ఞావేదయితృ నిరోధ 
మును ప్రాపించినాడు.”” అని అనురుద్దుడు సమాధాన మిచ్చెను. 


420 శ్రిబుద్దచర్య 


వెండియు భగవంతుడు సంజ్ఞావేదయితృ నిరోధమునుండి నైవసంజ్ఞా నాసం 
జ్ఞాయతనమును, అచ్చటినుండి ఆకించన్యాయతనమును, అటనుండి విజ్ఞానా 
నంత్యాయతనమును, ఆకాశానంత్యాయతనమును, చతుర్ధధ్యానమును, తృతీయ 
ధ్యానమును, ద్వితీయధ్యాయమును, ప్రథమధ్యానమును పొంది తిరిగి మరియు 
ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్ధ ధ్యానములను ప్రాపించి పరినిర్వాణమును జెందెను. 


ఇట్లు పరమకారుణికుడు జగద్గురుడు మహామానవుడు యిహలీలను 
జాలించి పరినిర్వాణము జెందినంతనె విరాగశీలురగు భిక్షువులు “సర్వ మనిత్యము 
గదే యని భావనజేయుచు సంతాపమును సంభాళించుకొనిరి. నిబ్బరించుకొనలేని 
భిక్షువులు 'హో' యని చేతులెత్తి ఆక్రందించుచు నేలపై బడి పారల్లాడుచు మిగుల 
వేదన జేందిరి. అనురుద్దుడు వారినందఅ నూజడించి ఆనందునితో నిట్లనియె. 


““ఆనందా! కుశీనగరమును ప్రవేశించి భగవంతుడు పరినిర్వాణము చెంది 
నాడను వార్తను మల్టురకు తెలిపిరమ్ము.”” 


ఆ మాటకియ్యకొని ఆనందుడు పాత్రచీవరములను ధరించి యొంటరిగ 
కుశినారమును ప్రవేశించెను. మల్లక్షత్రియులును మంత్రణాగృహమునందు స్రోవై 
యుండిరి. ఆయుష్మంతుడు ఆనందుటచ్చో టికరిగి “వసిష్టగో త్రులరగు మల్బులారా! 
బుద్దదేవుడు దేహమును త్యజించి మహానిర్వాణమును పొందినాడు. మీకు యాగ్య 
మగు కార్యములు జేయుడు.”' అని వచించెను. ఆ వార్త మాట మాటలోనే ఊరం 
తయు ప్రాకిపోయినది. మల్లురు, మల్లయువకులు, మరి స్త్రీలు, మల్లకన్యలు 
మొత్తము పురమంతయు శోకనాదములచే నిండిపోయినది. *అక్కటకటా! లోక 
బాంధవు డస్తమించెనే? ఇక మాకు ధర్మజ్యోతిని చూపువారెవరు? ఆ దయను, ఆ 
శాంతమును, ఆ (పీమను మే మెచ్చట పొందగలము? దిక్కు లేనివారమైతిమే యని 
ఆబాలగోపాల మల్లాడి పోయినది. 


కొంతసేపటికి అందజును ధైర్యమును దెచ్చుకొని వివిధ వాద్యములతో గంధ 
మాల్యాదికములతో శ ఉవవత్తనసాలవనమున కరుగుదెంచి భగవంతుని శరీ రమును 
వివిధోపచారములచేత పూజించిరి. వారి పూజాపురస్కాములతో ఆనాడంతయు 
నట్లే గడచినది. మజునాడు దహింతము లెమ్మనుకొనిరి. మలు నాొడును అట్లే 
నడచినది. దేవతాసంకల్పమున ఆజుదినము లబ్లే గడచినవి. ఏడవనాడు శరీరమును 


* ప్రస్తుతము 'మాథాకురవసము" గోరఖ్‌పూర్‌ జిల్లా. 


పంచమ ఖండము 421 


నగరమునకు వెలీవెలీగనె గొంపోయి దక్షిణభాగమున దహన క్రియ జరుపవలెనని 
నిశ్చయించి మల్లనాయకు లెనిమిదిమంది తలకు జలకమాడి బుద్దదేవుని దేహమును 
భుజములపై నెత్తుకొనుటకు సమీపించి వచ్చి ప్రయత్నించిరి. మహాబలవంతు 
లెనిమిదిమంది పూని యెత్తినను ఆ శరీరము కదలలేదు. అందజును విభ్రాంతులై 
అనురుద్దునితో కారణమేమని ్రశ్నించిరి. 

“వాసిష్టులారా! దేవతల సంకల్ప మిందుకు భిన్నముగ నున్నది.” 

స్వామీ! అనురుద్దా! అదియెట్లు?”” 

“వాసిష్టులారా! ఊరికి బైటబైటను గొంపోయి దక్షిణదిశయందు శరీరమును 
దహించవలెనని మీరు తలంచియున్నారు. గంధమాల్యపుప్ప వాద్యములతో నగరమున 
కుత్తరముత్తరముగ కొంపోయి ఉత్తరద్వారముగుండా పురములోనికి ప్రవేశించి పుర 
మధ్యమునుండి తూరుపుగవని జొచ్చి బైటికి వచ్చి నగరమునకు తూరుపు దిశ 
యందు మల్లుర దేవమందిరమగు ముకుటబంధనమున భగవంతుని శరీరమును 
దహించవలెనని దేవతల యభి ప్రాయమైయున్నది.” 


“స్వామీ! అట్లే నెరవేరుగాక.?? 


ఆకాశమునుండి ముమ్మరముగ కురిసిన మందారకుసుమవృష్టితో కుశీనార 
మందంతట పిక్కలబంటితో నిండి తాండవించినది. కొట్టి "కోలాహలముగ మల్ల ' 
వీరులు నృత్యవాద్యములతో గూడి భగవంతుని శరీరమును మూపుపై బెట్టుకొని 
నగరమునకు ఉత్తరమువైపున వెళ్ళి క్రమముగ ముకుటబంధవైత్యమునకు గొంపోయి 
అందు బుద్దదేవుని దేహమును దింపిరి. 


తదుపరి మల్లక్షత్రియులు ఆనందునితో సంప్రదించి తథాగతుని శరీరమును 
దూదితోడను, క్రొత్తగుడ్డలతో డను అనేక పర్యాయములు చుట్టే రాజయోగ్య సత్కా 
రమున సుగంధ కాష్టభరితమై యుండు చితిపై బెట్టిరి. 

ఇది యిట్లుండ మహాకాశ్యపుడు యేనూర్వురు భికుసంఘముతో గూడి 
పావానగరమునుండి కుశీనారమునకు వచ్చుచు దారి ప్రక్క నొక చెట్టుక్రింద కూర్చొని 
యుండెను. అంతలో ఆజీవక సంప్రదాయకు డగు నొక వ్యక్తి కుశీనారమునుండి 
అచ్చోటికి వచ్చెను. అతనిచేత నొక మందారపుష్పుము సైత ముండినది. ఆయుష్మం 
తుడు మహాకాశ్యపుడు వానింజూచి “అయ్యా! మా ఆచార్యుడగు బుద్దదేవుని విష 
యము నీ కేమైన దెలియునా?* అని ప్రశ్నించెను. అంతట నాతండును “ఆయు 
ష్మంతా! తెలియును. శ్రమణగౌతముడు నేటికి యేడుదినముల క్రిందట పరినిర్వా 
ణము చెందినాడు. ఇదిగో! నా చేతిలో నుండు మందారపుష్పు మాచోటినుండి తెచ్చి 
నదే యని మారువచించెను. 


422 శ్రీబుద్దచర్య 


ఆ మాటను విని భికుసంఘమంతయు గొల్లున వాపోయినది. ముసలితన 
మున ప్రవ్రజ్యను బొంది వారిలో నొకడై యుండెడి సుభద్రుడను భిక్షువు తోడి 
భిక్షువులను జూచి 'ఆయుష్మంతులారా! పలవింపకుడు. మన చిక్కు లూడినవి. 
మహాశ్రమణు డున్నంతకు నానా క ట్రుబాట్లతో నలిగిపోయితిమి. ఇక హాయిగ యథే 
ప్రముగ మీరు మీరు చెలగుడు - మెలగుడి ని విడ్డూరమగు పల్కు బల్కెను. 


అంతట మహాకాశ్యపు డందటిీని శాంతింపజేసి వారితోడ గూడి కుశీనగరము 
నకు వచ్చుచుండెను. ఇచ్చట కుశీనారమునందు మల్టురు చితిపై నుంచిన భగవంతుని 
శరీరమును దహించవలెనని యెంత ప్రయత్నించినను అగ్నీ ప్రజ్వలింప కేదు. దానిం 
గాంచి అనురుద్దు డిట్లనియె. oi ఇ. 


“వాసిష్ణులారా! దేవతాసంకల్ప మన్యథా యున్నది. ఆయుష్మంతుడు మహా 
కాశ్యపుడు వచ్చుచున్నాడు. ఆయన వచ్చునంతకు మీ రెంత ప్రయత్నించినను చితి 
రగుల్కొనదు.”' 


అని అనురుద్దుడు చెప్పుచుండగనే మహాకాశ్యవుడు తన యేనూర్వురు భిక్షు 
సంఘముతో భగవంతుని దేహమునకు దహన సంస్కారమును జరుపబడుచున్న 
ముకుటబంధన చైత్యమును చేరవచ్చెను. సౌదపై జేర్చబడియున్న భగవంతుని భౌతిక 
శరీరమును దర్శించి ముమ్మాలు ప్రదక్షిణము జేసి పాదమూలమును జేరి అంజలీ 
ఘటించి శిరసావందనములర్చించెను. భిక్షుసంఘము కూడ తమ ప్రణామముల 
నర్పించుకొనిరి. అంతట చితి భగ్గున మండినది. ఎముకలు దప్ప శరీరమున మరే 
మియు మిగిలియుండలేదు. తైలమువలె నిరవశేషముగ దహించిపోవుటచే బొగ్గును 
లేదు బూడిదయు లేదు. అస్టులు మాత్రము శేషించినవి. దేహమంతయు సంపూర్ణ 
ముగ దగ్దమైనంతనే ఆకసమున మేఘమావిర్భవించి చితిని చల్లార్చినది. మల్లురు 
కూడ సుగంధజలముల చితానలమును శాంతము జేసిరి. 


అనంతరము కుశీనగర మళ్లక్షత్రియులు, భగవంతుని యస్థుల నేరి యొక 
కలశమున నుంచి ఆ కలశమును మహోత్సవముతో ప్రజాతంత్ర సభాగృహమున 
జేర్చించి ధనుర్చాణధారులగు మహావీరుల పలువుర దానికి కావలినుంచిరి. వివిధ 
పూజా సత్కారములు ఆ కలశమునకు దినదినమును నడచుచుండెను. 


బుద్దదేవుడు పరినిర్వాణమును చెందినాడను వార్త నాల్గు మూలలను వ్యాపించి 
నది. మగధరాజు అజాతశ త్రుడు, వైశాలియొక్క వజ్జియులు, కపిలవస్తువాస్త వ్యులు 
శాక్యక్షత్రియులు, అల్లకప్పమునందలి బూలియరాజులు, రామగ్రామ వాసులు 
కోలియులు, పావానాగరకులు, మల్ల గణములును తమతమ దూతలను కుశీనారము 


పంచమ ఖండము 423 


నకు బంపి ““బుద్దభగవంతుడు క్షత్రియుడు. మేమును క్షత్రియులము. అవశ్యము 
మాకు అస్టిభాగమిచ్చి పంపవలసిన” దని ఆగ్రహపూర్వముగ నాజ్ఞను చెప్పి బుత్తెంచిరి. 
బేఠద్వీపవాసులగు బ్రాహ్మణులును తాము బుద్దునియందు శ్రద్దా గౌరవములు 
గలవారమనియు, అస్టిభాగము తమకును బంపవలెననియు దూతముఖమున 
వర్తమానమంపిరి. 


“భగవంతుడు మాగ్రామస్రాంతమున - మాపొలిమేరయందు పరినిర్చృతు 
డైనాడు. అస్టిభాగ మితరుల కివ్వవలనుగాద ని మల్లురు బదులు చెప్పి పుత్తెంచిరి. 
ఆ విషయమును పురస్కరించుకొని రాజలో కమున కల్గోలములు చెలరేగుట నాశం 
కించుకొని బుద్దభగవంతునకు ప్రగాఢ భక్తుడగు ద్రోణుడను బ్రాహ్మణుడు మధ్య 
వర్తిత్వమును కల్పించుకొని క్షత్రియగణముల నందజను సమావేశపటిచి యిట్లనెను. 
మ. వినుడో క్షత్రియులార! నా పలుకు వై విధ్యంబు మానుండు శాం 

తినె యెల్లప్పుడు గోరు బుద్దునకు నంతేవాసులై గూడ నా 

యనఘుండేగినమీద నాతని శరీరాంశంబె వ్యాజ్యంబుగా 

జనునే కయ్యములాడ, డీననగునే సద్దర్మసంధానముల్‌. 


అని యందటీని దేరి సమాధానముజేసి అస్థిసమూహమును యెనిమిది 
భాగములుగ జేసి ద్రోణబ్రాహ్మణుడు కుశీనగరపౌరులకును, పావా వాసులకును, 
వైశాలి లిచ్చవీలకును, శ అజాతశత్రునకును, కపిలవస్తు శాక్యులకును, రామగ్రామ 
కోలియులకును, అల్లకప్పు వాసులగు బులియరాజులకును, బేఠద్వీప బ్రాహ్మణుల 


౫ అ. క. కుశీనారమునుండి రాజగృహము యిరువదియైదు యోజనములు. కుశీనార 
మందలి సంస్థాగారమునుండి భగవంతుని పవి త్రాస్టభాగమునుగొని అజాతశత్రుడు దారిపొడు 
వునను నృత్యగీతవాద్యములతో నిత్యపూజాసపర్యలతో మహావైభవముగ రాజగృహపురము 
చేరుసరకి యడండ్లు యేడునలలు యడుదనముల్రనది. నగరమునుజీర స్తూపము (సమాధ్రను 
నిర్మించి పూజలు చేయించెను. - 


కొన్నాళ్ళకు ఆ అస్టిధాతువులు చెడిపోగలవని యూహించి మహాకాశ్యపస్టవిరుడు రామ 
గ్రామమునందలివి తప్ప తక్కిన యేడుతావులందలి అస్టిసమూహమును ప్రోవుజేసి యెవ్వరికి 
తెలియకుండ రహస్యముగ అజాతశత్రుని సహాయముతో లోహపేటికలయందు వాటిని భద్రపఅచి 
రాజగృహపురముయొక్క అగ్నేయభాగమున భూమియందు యెనుబదిచేతుల లోతులో 
ప్రతిష్టింపించెను. దేవరాజుగు శక్రుడు దానిని రక్షించుటకై దేవసైన్యమును నియమించెను. భవిష్యత్తు 
నందు ధర్మమూర్తియగు అశోకుడను రాజు యీ ధాతు నిధానమును వెలీకి దీసి జంబూ ద్వీపము 
నంతటను విస్తరింపజేయ గలడని దివ్యజ్ఞానయుతుడగు మహాకాశ్యపుడు స్వర్ణసలకముపై 
శాసనమును లిఖింపజేసెను. 


తదనంతరము అజాతశ త్రుడును, మహాకాశ్యపుడును కాలగర్భమున జీర్జించిరి. 
F30 


424 శ్రీబుద్దచర్య 


కును సమముగ నొక్కొక్కభా గమును పంచియిచ్చి అస్టులను ఉంచియుంచిన కలశ 
మును తన భాగమునకు గైకొనెను. 


తదనంతరము పీప్పలీవనముయొక్క మౌర్యరాజులు భగవంతుని శరీరాంశ 
మును తామును అభిలషీంచి కుశీనారమునకు వచ్చిరి. అప్పటికే పంపకము ముగిసి 
యుండుటచే వితియందలి బొగ్గును కొంతసమకూర్చి వారికిచ్చి ద్రోణ బ్రాహ్మణుడు 
సమాధానము జేసి పంపెను. 


అస్టులను గొంపోయి వారు వారు తమ తమ నగరములందు స్తూపములను 
(సమాధులను) నిర్మించిరి. ఇట్లు అస్టిస్తూపము లెనిమిదియు, అంగార(బొగ్గు 
స్తూపమొక్కటియు, కుంభస్తూపము నొక్కటియునై యొప్పీనవి. రామ(గ్రామము 
నందలి అస్టిధాతువులు కాలాంతరమున లంకా దీపము జేరి నాగగణముచే పూజింప 
బడుచుండినవి. 


౧౧ 
ప్రథమసంగీతి (వి. పూ. 426) 


మహాకాశ్యపస్థవిరుని శిష్యసంఘములో నొకడు సుభద్రకుడను భిక్షువు 
బుద్దుని పరినిర్వాణమునకు హర్షమును ప్రకటించుచు భిక్షువులకు స్వేచ్చాచారిత్వ 
మునకు సూచన నిచ్చుటను గత చరిత్రలో చదివితిమి. ఆ ప్రసంగము మహాకాశ్యపు 
నకు హృదయమున శల్యమై గ్రుచ్చుకొ నియెయున్నది. * అతండొకనాడు 
భిక్షువులను సంబోధించి ** ఆయుష్మంతులారా! మన యెట్టయెదుటనే అనాచారము 
(ప్రబలి అధర్మము పైకొనుట యెంతయు నోర్వలేని విషయము. యోగ్యులగు స్టవిర 
భిక్షువులను సమావేశపబిచి ధర్మమును వినయమును సంగాయనము జేయుదుము” 
అని ఆనతిచ్చి అందుకు దగిన వారుగ ల్లగ్గతులైనవారిని ఒక్కరుదక్కువ యేనూర్వు 
రను యేర్చి సూచించెను. 


అంతట భిక్షువు లిట్లనిరి. “స్వామీ! మీరు ఆనందుని గ్రహించలేదు. అతడు 
ల్లగ్గత పదవిని పొందక పోయినను రాగ ద్వేష మోహభయ దుర్గుణములకు దూరుడు. 
ధర్మవినయ పరిజ్ఞానమాయనకు మెండు. సాక్షాత్తు భగవంతునినుండియె ధర్మము 
లను (గ్రహించినవాడు. కావున ఆనందునిగూడ మీలెక్కలోనికి చేర్చుకొనుడు.'' 


* చుల్లవగ్గ 11. 


పంచమ ఖండము 425 


ఆనందునితో కలిసి నిర్వాచితు లేనూర్వురైరి. ధర్మవినయ సంగాయనము 
(అందును కలిసి పాడుట - నిశ్చయించుట) నకు రాజగృహపురమె తగిన తావని 
నిశ్చయమునకు వచ్చినది. అంతట మహాకాళ్యపుడు సంఘమున కిట్లు సూచన 
నిచ్చెను. 


“ఆయుష్మంతులారా! సంఘము యీ విషయమును ఆలకించుగాక. ఏరు 
కొన్న అయిదువందల భిక్షువులును యీ వర్ణావాసమును రాజగృహపురమున 
నిర్వర్తించుచు ధర్మవినయములను సంగాయనము చేయవలెనని నిర్ణయమైనది. 
ఇతర భిక్షువు లచ్చోటికి రారాదు. ఇందు మీ అభిప్రాయమేమి?** అని యిట్లు 
ముమ్మాలడిగి సంఘము మౌనముగ నుండుటచే దాననె సమ్మతిగ గ్రహించెను. 


“ల్హ్భతపదమును పొందని తాను ఆ సభయందు పాల్గొనుట యోగ్యముగాదే” 
యని ఒకానొక రాత్రి ఆనందుడు విచారించుచు తెలతెలవారువేళ పరుండుటకై 
మెల్లన భూమిపై సోలెను. శరీరము భూమిని తాకియు దాకకముందె చిత్తము ఆ స్రవని 
ర్ముక్తమైనది. ఆనందుడు ల్లర్లతసిద్ధిని ప్రాపించెను. 

సంఘమంతయు సమావేశమైనది. మహాకాశ్యపుడు సర్వ ప్రథమభిక్షువగుట 
బట్లి ఆతనినందటును 'భంతే యని సంబోధించుచు వచ్చిరి. అతండు తక్కినవారిని 
“అయుష్మంతులారా! యని పీలుచుచు వచ్చెను. బుద్దునకు మంగలి శిష్యుడగు 
ఉపాలితో వినయసంబంధమగు చర్చలను మొదట నడపిరి. ఉపాలివైపు జూచి 
మహాకాశ్యపు డిట్లనియె. 

““ఆయుష్మంతా! ఉపాలీ! ప్రథమ పారాజిక యెచ్చట విధింపబడినది?*” 

“స్వామీ! రాజగృహమునందు.”” 

“ఎనగిని గుటీంచి??: 

“సుదిన్న కలందక పుత్రుని గూర్చి” 

“ఏ విషయమున? 

“మైధున ధర్మమున” 


అంతట మహాకాళశ్యపుడు ఉపాలీని ప్రథమపారాజికయొక్క వస్తువును 
నిదానమును పుద్గలుని ప్రజ్ఞప్తిని అను ప్రజ్ఞప్తిని ఆపత్తిని అనాపత్తిని గూర్చి ప్రశ్నించెను. 
అతండును సమాధాన మొసగెను. అట్లే ద్వితీయ తృతీయ చతుర్ణ పారాజికలను 
గూర్చియు, మరియు ననేక భిక్షు భిక్షుణీ నియమములను గూర్చియు నడుగుచు 
వచ్చెను. ఉపాలియు నుత్తరము లిచ్చుచుండెను. 


426 డ్రీబుద్దచర్య 

తదనంతరము సంఘమునకు సూచన నిచ్చి అనుమతిగొని ఆయుష్మంతుడు 
మహాకాశ్యపుడు ఆనందునివైపు మళ్ళి ధర్మవిషయమును గూర్చి యిట్లు ప్రశ్నించెను. 

““ఆయుష్మంతా! ఆనందా! శ్రామణ్యఫల మెచ్చట జెప్పబడినది?”* 

“స్వామీ! రాజగృహమున జీవకామ్రవనమునందు.!” 

“ఎవరితో?” 

వైదేహీ పుత్రుడు అజాతశ త్రునితో. 

“ ఆయుష్మంతా! బ్రహ్మజాలసూ త్రము నెచ్చట జెప్పిరి?”* 

“స్వామీ! రాజగృహ - నాలందాపురములకు నడుమ ఆమ్రయిష్టికా రాజా 
గారమునందు" 

“ఎవ్వరితో! 

“సుప్రియ పరివ్రాజక బ్రహ్మదత్తమాణవకులతో..! 

అని యిట్లు మహాకాశ్యపుడు ఆనందునితో ్రశ్నించుచు వచ్చెను. ఆనందు 
డును సమాధాన మిచ్చెను. అయిదు నికాయములను గూర్చియు చర్చలు జరిగినవి. 


అంతట ఆనందు డిట్లనియె “స్వామీ! భగవంతుడు పరినిర్వాణము చెందు 
సమయమున నన్ను పిలిచి, 'ఆనందా! అవసరమైనచో నేను విధించిన నియమములలో 
చిన్న చిన్న శిక్ష్షాపదములను మీదట మీరు త్రోసిపుచ్చవచ్చు' నని సెలవిచ్చినారు?”” 


““ఆనందా! ఆ చిన్న చిన్న నియమము అనిన నేవి?” 
“స్వామీ! ఆ విషయము నే నడుగ లేదు.” 


పదంపడి ఆ ప్రసంగముపై సభయందు వాదవివాదములు చెలరేగెను. ఎవ్వ 
రును యేదియు నిష్కర్షగ తేల్చ లేక పోయిరి. మహాకాశ్యపుడు సంఘమును జూచి 
“ ఆయుష్మంతులారా! భగవంతుడు జీవించియుండినపుడు పాలించిన నియమము 
లన్నింటిని మన మవశ్యమికమిదట కూడ పాలించవలసియెయున్నది. మనము 
కొన్నింటి నతి క్రమించినచో పలువురకు స్వేచ్చాచారితకు దారినిచ్చిన వార మౌదుము. 
దీనినందణును అంగీకరించవలెనని వాక్రుచ్చి ఆనందునితో నిట్లనియె. 


“ఆనందా! అప్పుడే భగవంతుని వివర మడుగక నీవు తప్పుజేసితివి. ఇది 
నీకు దుష్కృతవును దోషము.”” 


పంచమ ఖండము 427 


“స్వామీ! జ్ఞప్తీలేక అడుగలేదు. అది దోష మెట్లగును? అయినచో క్షమ 
వేడుకొందును.?” 


“ఆనందా! మజీయొక విషయము. ఒకనాడు నీవు భగవంతుని శాటీవ స్త్ర, 
మును కాలితో త్రొక్కి పట్టి కూర్చితివి. అది యొక తప్పు.” 


“ స్వామీ! అనాదరబుద్దితో నే నట్లు చేయలేదు. అవసరమై జేసితిని. తప్పై 
నచో క్షమార్పణ వేడుదును.” 

“ఆనందా! తథాగతుని ఒత్తిడి పెట్టి స్త్రీలకు ప్రవ్రజ్య నిచ్చునట్లు జేసితివి. 
అది దుష్కృతమను ఆపతి.” 

““పూజ్యుడా! సాక్షాత్తు భగవంతుని తల్లియగు మహాప్రజాపతీ గౌతమీదేవిని 


ఉద్దేశించి అట్లు చేసితిని. అదెట్టు దోషము కాగలదు? అయినచో మన్నన వేడు 
కొందును.” 


అని యిట్లు వాదవివాదములు నడచెను. అంతట కొన్నాళ్ళకు దక్షీణాగిరి 
యందు విహరించుచున్న పురాణుడను భిక్షువు రాజగృహమునకు బజతెంచి అచ్చట 
జరుగు ధర్మవినయ సంగతిని విని “వీరు చేయు నిర్ణయములక్రు నేను లొంగను. 
భగవంతుడు బుద్దుని మూలమున స్వయముగ నేను వినిన నియమములనె పాటిం 
తును. తక్కినవి నాకు కొజగావ” ని పలికెను. 

ఆనందుడు మహాకాశ్యపునితో మరియు నిట్లనియె. 

“స్వామీ! ఛన్న భిక్షువునకు బ్రహ్మదండము విధింపుడని భగవంతుడు 
చెప్పెను.” 

“ఆనందా! బ్రహ్మదండమనిన యేమని అడిగితివా?”* 


“స్వామీ! అడిగితిని. వాడెట్లు మాట్లాడినను అది యిది యని మాజుపలుక 
కుండుట.”” 


“అనందా! నీవే పోయి ఆ ఛన్న భిక్షువున కావిషయము తెలిపీరమ్ము.? 
“స్వామీ! వాడు చండపురుషుడు. కఠోరభాషి”* 
“ఆనందా! అటులయిన కొంత భిక్షుపరివారముతో బొమ్ము.?” 


అంతట ఆయుష్మంతుడు ఆనందుడు యేనూర్వురు భిక్షుసంఘముతో 
గూడి ఛన్న భిక్షువు వసీంచుచున్న కౌశాంబీ నగరమునకు నావపై ప్రయాణము 


428 శ్రీబుద్దచర్య 


జేసెను. కతిషయ ప్రయాణములలో కౌశాంబి నధిగమించి ఉజయన మహారాజు 
యొక్క ఉద్యానవనమునం దొక చెట్టుక్రింద విశ్రమించి యుండెను. 


ఆచార్యుడగు ఆనందుడు ఉపవనమున వచ్చియున్నాడని విని ఉదయన నరేం 
'ద్రుని రాణులు అమ్మహాత్ముని దర్శింపదలంచి వల్లభుని యనుజ్ఞగొని అనందు 
డున్నెడకు వచ్చి నమస్కరించి యొకచో గూర్చొనిరి. ఆయుష్మంతుడు ఆనందుడును 
వారిని వివిధ ధర్మకథాసల్హాపములతో సంతృప్పుల నొనర్చెను. అంతట నంతఃపుర 
కాంతలాయనకు అయిదువందల వనముల (ఉత్తరాసంగముల) ను ఉపాయన 
ముగ నర్చించి సెలవుదీసికొని వెళ్ళిరి. 

అచ్చట ఉదయన రాజేంద్రుడు తన వల్లభలు ఆనంద[శ్రమణునకు యేనూరు 
వలువలిచ్చుట విని విస్తువోయి ఆనందునివద్ద కరుదెంచి యిట్లనియె. “ఆనంద 
శ్రమణా! నా రాణివాసము యిట వచ్చియుండెనా?” 


“మహారాజా! వచ్చియుండిరి.*' 

“వారు మీకు ఏనూరు చీవరములు నిచ్చినారా?” 

“అవును. యిచ్చినారు.?” 

“అన్ని వస్త్రములను తీసికొని వ్యాపారము జేయుదురా?”* 

“మహారాజా! వస్త్రహీనులగు భిక్షువుల కొసగెదను.” 

“ఆ భిక్షువులు ధరించియుండిన పాతగుడ్డల నేమి చేయుదురు?”* 

“వాటితో పటుపు ముసుగులను తయారు చేయింతును.”? 

“ఆర్యా! ఆ వెనుకనుండిన పాతముసుగుల నేమి చేయింతువు?”' 

“మహారాజా! వాటితో బొంతలను నిర్మింతుము.”” 

“వెనుకటి పాతబొంతల నేమిచేయుదురు?”” _ 

“కాళ్ళు తుడుచుకొను (రాచుకొను) తివాసీలు చేయింతును.”” 

“అంతకు వెనుకటి తివాసీలను యేమి చేయగలరు?"* 

' “అలుకుడు చ్చట్టలకు, మసిపాతలకును పనికివచ్చును.”” 

“ఆచార్యా! ఆన్‌రా! సలాను.సెబొను ఏ చిన్నవస్తువు కూడ మీమూల 

మున వ్యర్థముగాదు. ఇదిగో! మరియు నైదువందలు చీవరము లిత్తును. గ్రహీం 


పంచమ ఖండము 429 


ఉదయన భూపాలునిచే నిట్లు సన్మానితుడై పదంపడి ఆయుష్మంతుడు ఆనం 
దుడు ఛన్న భిక్షువున్న కడకు బోయి సంఘము విధించిన బ్రహ్మదండమును తెలియ 
జేసెను. ఆ భిక్షువు ఆ మాట విని మొదలు నటీకిన వృక్షమువలె మూర్చితుడై నేలబడి 
సంఘమునకు దూరమైతినే యని మిగుల వాపోయెను. అదే విచారముతో గూడి 
అప్రమత్తుడై విహిరించుటవలన అనతికాలములోనే యథార్ద బ్రహ్మచర్యఫలమును 
బొంది ల్లర్లతులలో నొకడయ్యెను. ల్లర్గత్వమును పొందుటచే బ్రహ్మదండ దోషము 
స్వయముగ నివృత్తమయ్యెను. 


ఈ విధమున రాజగృహమునందు యేనూర్వురు భిక్షువులతో ప్రథమసంగీతి 
నడిచినది. అది పంచశతికా సంగీతియని పీలువబడెను. 


సుత్తపిటకమందు అయిదు నికాయములు గలవు. 1. ద్లీర్టనికాయము. 2. 
మధ్యమనికాయము. 3. సంయుక్త నికాయము. 4. అంగుత్తరనికాయము. 5. ఖుద్దక 
నికాయము. 


1. ద్వీర్ణ నికాయమునందు బ్రహ్మజాలము మొదలగు ముప్పదినాలుగు 
సూత్రములునుు మూడువర్గములును గలవు. సూత్రములు ద్నీర్రములై యుండుట 
బట్టి ద్వీర్ధనికాయమని పేరువచ్చినది. 2. మధ్యమ నికాయమునందు మధ్యమ 
పరిణామములగు పదునైదు వర్గములును, మూలాపర్యాయము మొదలగు ఒక్క 
నూట యేబదిమూడు 'సూత్రములును గలవు. 3. సంయుక్త నికాయమునందు 
వేదనాసంయుక్త ప్రభృతికములగు సంయుక్తసూ త్రములు యేబదినాలుగును, 
ఓఘతరణాది సూత్రములు యేడు వేల యడువందల అటువదెరండును గలవు. 
4. అంగుత్తర నికాయమునందు పదునొకండు నిపాతములును, చిత్త పరియాదా 
నము మొదలగు తొమ్మిదివేల అయిదువందల యేబది యేడు సూత్రములును 
గలవు. 

5. ద్గీర్ణనికాయము మొదలుకొని నాలుగింటిని వదలి మిగిలిన బుద్దవచనము 
లను ఖుద్దకనికాయమని చేప్పుబడును. 


ముప్పదిరెండు అక్షరముల చొప్పున పరిమితితో బుద్దుని ప్రమాణ వచనములు 
ఎనుబదిరెండువేలు శ్లోకములును, భిక్షువుల మూలమున రెండువేలును గలిసి 
మొత్తము ఎనుబదినాలుగు వేల వచనములు బుద్దుని ధర్మమునకు సమ్మతమైనవి. 


430 శ్రిబుద్దచర్య 


౧౨ 
ద్వితీయ సంగీతి (వి. పూ. 326) 


బుద్దభగవంతుడు పరినిర్వతుడైన వంద సంవత్సరములకు వైశాలీ నివాసి 
యగు వాత్సీపుత్ర (వజ్జిపుత్తకు) డను నొక భిక్షువు వినయ నియువుముల 
నుల్లంఘించి, 1. శృంగిలవణకల్పమును 2. ద్వ్యంగులి కల్పమును 3. గ్రామాంతర 
కల్పమును 4. ఆవాస కల్పమును 5. అనుమతి కల్చమును 6. ఆవీర్ణ కల్పమును 
7. అమథిత కల్ఫమును8. జలో గీపానమును9. అదశకమును 10. స్వర్ణ రజతము 
లను, భిక్షువు లుపయోగించుకొనవచ్చునని ప్రచారము చేయుచుండెను. 


ఆయుష్మంతుడు యశుడను భిక్షువు చారిక నొనర్భుకొనుచు వైశాలి జను 
దెంచి వజ్జి పుత్తకుని తదనుయాయులగు భిక్షువులను కలిసికొని వారి పద్దతియును, 
వారి ప్రచారమును తనకు సహింపరాని వగుడు అందందుండు భిక్షు సంఘములను 
ప్రేరేపించి ద్వితీయ సంగాయనమును వైశాలీయందె నడచునట్లొన రించెను. 
ఆయుష్మంతుడు సర్వకామ, సాధువు, కు ద్రశిభితుడు, వార్షభ[గ్రామికుడు 
ననుప్రాచీనక (తూరుపుదేశమువారగు) భిక్షువులు నలువురును, రేవతుడు, సంభూ 
తుడు, యశుడు, సుమనుడు ననుపావేయక (పడమటి దేశపు) భిక్షువులు నలు 
వురును ఆ సంగీతియందు కార్యవర్గ సభ్యులుగ నెన్నుకొనబడిరి. 
రేవతుడు ప్రశ్నించుచు వచ్చెను. సర్వకామి సమాధానమిచ్చుచు వచ్చెను. 
1. “స్వామీ! శృంగిలవణకల్పము భిక్షువులకు విహితమేనా?”* 
“ఆయుష్మంలా! శృంగలవణకల్చ మనగా నేమ?” 
“స్వామీ! శృంగము (కొమ్ము) నందు ఉప్పునుంచుకొని అవసర మున్నచోట 
వాడుకొనుట.”” 
“ఆయుష్మంతా! విహితముగాదు.”? 
“స్వామీ! ఎచ్చట నిషేధింపబడినది.”' 
““ఆయుష్మంతా! శ్రావస్తీియందు 'సుత్తవిభంగము' లో” 
“స్వామీ! దోషమేమి?”? 
“ ఆయుష్మంఠా! సన్నిధికారక (సం గ్రహీత) వస్తువును భుజించుటచే ' ప్రాయ 
శ్చిత్తికు మను దోషము.” 


పంచమ ఖండము 431 


. “స్వామీ! ద్వాంగులికల్పము విహితమేనా?* 
“ఆయుష్మంతళా! ద్వ్యంగులికల్ప మనగా నేమి?” 


“స్వామీ! మధ్యాహ్నము రెండంగుళముల ప్రొద్దుతిరిగిన తర్వాత వికాలము 
నందు భోజనము చేయుట.” 


“ఆయుష్మంతా! విహితముగాదు.”* 

“స్వామీ! ఎచ్చట నిషేధింపబడినది?”' 

“ఆయుష్మంతా! రాజగృహపురములో సుత్తవిభంగసూ త్రమునందు. 
“స్వామీ! దోష మేమి?” 

“ఆయుష్మంతా! వికాలభోజనవిషయకమగు ప్రాయశ్శిత్తము'” 


. “స్వామీ! గ్రామాంతర కల్పము విహితమా?”” 
“ఆయుష్మంతా! అనగానేమి??? 


“స్వామీ! భోజనముచేసి త్రేపినతర్వాత తిరిగి గ్రామము లోనికి భోజనమున 
కరుగుట.”' 


““ఆయుష్మంతా! విహితముగాదు.”” 

“స్వామీ! ఎచ్చట నిషేధింపబడినది?”: 

““ఆయుష్మంతా! శ్రావస్తియందు సూత్రవిభంగమున.”' 
“స్వామీ! దోష మేమి?” 

““ఆయుష్మంతా! అతిరిక్షవిషయకమగు ప్రాయశ్శిత్తము.* 


. “స్వామీ! అవాసకల్పము విహితమేనా?”) 

“ఆయుష్మంతా! అనగానేమి?” 

“స్వామీ! ఒకే సరిహద్దులో పలుచోట్ల ఉపోసథ వ్రతమును నిర్వహించుట.) 
“ఆయుష్మంలా! విహితముగాదు.” 

“స్వామీ! ఎచ్చట నిషేధింపబడినది?”* 

“ఆయుష్మంతా! రాజగృహమునందు ఉపోసథసూత్రమున.” 

“స్వామీ! దోషమేమి?”* 


432 శ్రీబుద్దచర్య 


““ఆయుష్మంతా! వినయ నియమము నతిక్రమించుటచే దుష్రతమను 
దోషము.” 
5. “స్వామీ! అనుమతికల్పము విహితమేనా?”” 
“ఆయుష్మంతా! అనగా నేమి?” 
“స్వామీ! తన్ననుసరించిన వర్గమునకు వినయకర్మమొనర్చుట.? 
“ఆయుష్మంతా! విహితముగాదు.”” 
“స్వామీ! ఎక్కడ నిషేధింపబడినది?”) 
““ఆయుష్మంతా! చాంపేయక వినయవస్తువునందు.”” 
“స్వామీ! దోష మేమి?” 
““ఆయుష్మంతా! వినయాతిక్రమణమున దుషృతమను దోషము.” 


6. “స్వామీ! ఆచీర్ణ కల్పము విహితమేనా?”” 
“అయుష్మంతా! అనగానేమి?” 
“స్వామీ! “నా ఉపాధ్యాయుడు దీనిని ఆచిరించినాడు. కావున నేనును ఆచ 
రించెది నని తలంచుట.””* 
“ఆయుష్మంతా! కొన్ని యెడల విహితము, కొన్ని చోట్లకాదు.”' 


7. “స్వామీ! అమధితకల్పము ఏహితమేనా?** 

“ఆయుష్మంతా! అనగా నేమి?” 

“స్వామీ! పాలు తనరూపమును మాతీ పెటుగుగాక ముందె, అట్టి దానిని 
భోజనానంతరము భుజించుట.” 

“ఆయుష్మంళా! విహితముగాదు.”” 

“స్వామీ! ఎచ్చట నిషీధింపబడినది?? 

“ఆయుష్మంతా! శ్రావస్తియందు సూత్రవిభంగమున.”? 

“స్వామీ! దోషమేమి?”” 

“ఆయుష్మంతా! అతిభోజన విషయకమగు ప్రాయశ్చిత్తము.” 


పంచమ ఖండము 433 


8. “స్వామీ! జలో గీపానము విహితమా?” 

“ఆయుష్మంతా! అనగా నేమి?” 

“స్వామీ! సంపూర్ణ పాకమునకు రాని సారాయమును (గ్రహీంచుట.”” 

“ఆయుష్మంళా! విహితముకాదు.”” 

“స్వామీ! ఎక్కడ నిషీధింపబడినది?”' 

“ఆయుష్మంతా! కౌశాంబియందు సుత్తవిభంగమున."' 

“స్వామీ! దోష మేమి?” 

“ఆయుష్మంతా! సురామేరయ పానమనెడీ ప్రాయళ్ళిత్తిక దోషము." 
9. “స్వామీ! అదశక నిషీదనము విహితమేనా?” 

“ఆయుష్మంతా! అనగా నేమి?” 

“స్వామీ! అంచులేని ఆసనముల నుపయోగించుట.” 

“అయుష్మంతా! విహితముగాదు.” 

“స్వామీ! ఎచ్చట నిషేధింపబడినది?” 

“అయుష్మంళా! శ్రావస్తియందు సూ త్రవిభంగమున..! 

“స్వామీ! దోషమేమి?”' 

“అయుష్మంళా! ప్రాయశ్సిత్తికదోషము..”' 


10. “స్వామీ! వెండిబంగారములు విహితమేనా?”” 
“ఆయుష్మంతా! విహితిముకాదు.” 
“స్వామీ! ఎక్కడ నిషీధింపబడినవి?”? 
“ఆయుష్మంతా! రాజగృహమందు సుళ్తవిభంగమున.”” 
“స్వామీ! దోష మేమి?” 
“ఆయుష్మంతా! ప్రాయళశ్ళిత్తికదోషము.”' 


“ఓ భిక్షుసంఘములారా! వజ్జిపుత్తకుడు ప్రచారముచేయు దశవస్తువులును 
ఆ ధర్మవిరుద్ద ములు, వినయవిరుద్దములు, బుద్దశాసనదూరములు. ఇది నిర్ణ 

ఈ విధమున రెండవసంగీతి వైశాలియందు నడివినది. దాని యందు చక్కగ 
యేడునూర్ల భిక్షువులు కూడియుండుటవే దానిని 'సప్తశతికా సంగీత యని వ్యవహ 
రించిరి, 


434 శ్రీబుద్దచర్య 


౧౩ 
అశోకరాజు - తృతీయసంగీతి (వి. పూ. 212 - 191) 


స్టవిరభిక్షువులు ద్వి తీయసంగీతిని సంగాయనముజేసి పదంపడి భవిష్యత్తును 
గూర్చి యిట్లు యోచించిరి. “ఇకపై నూటపదునెన్మిది సంవత్సరములకు రాగల 
కాలమున అశో కవర్షనుడను రాజు పాటలీపుత్రము రాజధానిగ జంబూద్వీపమునం 
తటిని పాలించగలడు. బుద్దధర్మమునం దతడు ప్రగాఢ శ్రద్దాతత్పరుడు కాగలడు. 
లాభసత్కారములను, రాజుకీయగౌరవమును అపేక్షించి అన్యసం ప్రదాయస్టులగు 
తైర్జికులుకూడ బౌద్ద దీక్ష నవలంబింతురు. భిక్షు రూపధారులైకూడ వారు తమ 
తమ పూర్వమతములనె ప్రచారము జేయుచు వచ్చెదరు. దానివే బ బుద్దధర్మమునందు 
(భ్రష్టాచారము వ్యాపింపగలదు. ఆ మలమును దొలగించుటకు తగిన సమర్ధుడగు 
వాడు భూలోకమున నా సమయమున నవతరించవలసి యుండునని దలంచి 
బ్రహ్మలో కమునకు జని తీష్యుడను బ్రహ్మను ప్రార్టించెను. ఆయనయు సమ్మతిం 
చెను. 

బ్రహ్మలోకమును వీడి భూలో కమునందు తిష్యుడు మౌద్గల్యుడను బ్రాహ్మ 
ణుని యింట బుట్టి మోగ్గలీపుత్తతిస్స ( మౌద్గలిపు త్రతిష్యుడు) అని వ్యవహరింపబడు 
చుండెను. పదునాటేండ్లు వచ్చుసరికి త్రివేద పారంగతుడై సిగ్గపుడు, చండవజ్జి యనెడు 
వృద్దభిక్షువుల ప్రోత్సాహమున బౌద్దధర్మమునందు దీక్షితుడై ఉపసంపదను బొంది 
త్రిపిటకములను కంఠిస్తము జేసెను. ఇట్లు మౌద్గలిపుత్ర తిష్యుడు త్రిపిటకధరుడును 
త్లగ్గతుడునునై యుండెను. 


మగధరాజగు బిందుసారుడు బ్రాహ్మణ ధర్మభక్తుడు. అతనికి నూర్వురు 
కొడుకులు. వారిలో నొకడగు అశోకుడు తన సహోదరుడగు తిష్యకుమారుని 
నొక్కని వదలి తక్కినవారి నందటీని జంపి వి. పూ. 212 యందు అభిషిక్తుడుగాకనె 
సింహాసనము నధ్యించెను. నాలుగు సంవత్సరములలో తథాగతుని నిర్వాణానంత 
రము 218 వ యేటియందు లేదా వి. పూ. 208 యందు భూమండలమునకు 
చకక్రవర్తియై రాజ్యాభిషేకమును బొందెను. 


తర్వాత నశోకుడు మూడు సంవత్సరములు యితర ధర్మములందు మెలగి 
నాల్లవయేట (వి. పూ.205) బుద్దధర్మమునకు భక్తుడయ్యెను. 


బిందుసారునిపెద్దకొడుకు సుమను డనువాడు తన తమ్ముడగు అశో కునిచే 
చంపబడునప్పటికి ఆతనిభార్య పూర్ణగర్భిణియై యుండినది. ఆమె అంతఃపురము 


పంచమ ఖండము 435 


నుండి తప్పించుకొని పోవుచు నొక చండాలవాటిక సమీపమున నొక మజ్టీవెట్టు క్రింద 
కుమారుని ప్రసవించినది. న్యగ్రోధ వృక్షము క్రింద పుట్టుటచే వానికి న్యగ్రోధు 
డను పేరిడిర. చండాలురే వారిని పోషీంచుచు వచ్చిరి. బాలకుడు యేడేండ్ల యీడు 
వాడయి నంతనె మహావరుణుడను స్టవిరునివే ప్రచోదితుడై ప్రవ్రజించి వెంటనె ల్బర్లత్వ 
మును బొందెను. 


ఒకనాడు తన మేడపై విహరించుచున్న ధర్మాశో కచ క్రవర్తి వీధివెంబడి పోవు 
న్య గ్రోధభిక్షువును జూచి ముగ్దుడై దగ్గటీకి పీలువనంపీ యతని మూలమున శరణా 
గమనములను, పంచశీలములను బొందెను. 


అశోకచ।క్రవర్తి పాటలిపుత్రమున అశో కారావువును మహావిహారమును 
నిర్మింపజేసి యొకనాడు భిక్తుసంఘమును సమావేశపఅచి వారితో నిట్లనియె. 


“పూజ్యాలారా! నేను బుద్దధర్మమునకు భాగస్వామినౌదును గదా?”” 


“మహారాజా! ఇంతమాత్రముచేతనే ధర్మమునకు వారసుడవని చెప్పుట 
జెల్లదు. ఎవ్వడు తన బారసపుత్రుని పరివ్రాజకుని జేసి ధర్మమునకు అప్ప గించుచు 
న్నాడో వాడే ధర్మమునకు భాగస్వామి.” 

అశోకుడు కుమారుడగు మహేంద్రుని వైపు జూచెను. సుతుడును అంగీకా 
రమును సూచించెను. ప్రక్కనె నిలువబడియున్న కూతురు సంఘమిత్ర కూడ 
తానును ప్రవ్రజించుటకు ఉత్సాహమును వెల్లడించెను. మౌద్గిలిపుత్రతిషృుని యాజ 
మాన్యమున వారిరువురును ప్రవ్రజ్యను బొందిరి. ఆ సమయమున మహేంద్రుని 
యీడు యిరువది వత్సరములు. సంఘమిత్రకు అష్టాదశవర్షముల వయస్సు. 

అన్యసంప్రదాయులగు తైర్టికులు పలువురు లాభ సత్కారవాంఛతో బుద్దధర్మ 
మున ప్రవేశించిరి. బౌద్దభిక్షువులు వారి సంపర్కము నొప్పుకొనకుండిరి. ఇట్టు 
అశోకారామ విహారమునందలి భిక్షుసంఘమున వైమనస్యము లేర్భడి ఏడు సంవత్స 
రములు ఉపోసథ వ్రతము నడువలేదు. ప్రావారణము జరుగలేదు. ఆతగవుల 
నడుమనుండలేక మోగ్గలిపుత్తతిస్సుడు అహోగంగా పర్వతమునకు (హరిద్వార 
- సమీపము) వెడలిపోయెను. అశోకమహారాజు ఆ వివాదమును పరిష్క రించుటకై 
వెండియు మౌద్గలిపుత్రతిష్యుని సాదరముగ రప్పించెను. అతని సభాపతినిగ జేసి 
రాజేంద్రుడు భికుసంఘముల నన్నింటిని విహారమున సమావేశపజచెను. ప్రత్యేకముగ 
నొక్కొక్క సంఘమును నొక్కొక్క పర్యాయము బిలిపించి యిట్లడిగెను. 


436 శ్రీబుద్దచర్య 


“పూజ్యులారా! సమ్యక్‌ సంబుద్దునకు సమ్మతమగు వాదము (సిద్దాంతము) 
యేది?” 


“మహారాజా! శాశ్వత వాది మని కొందటును, * ఆత్మానంతిక వాది'మని 
కొందటును, ' ఆమరావిక్షెపక వాది మని కొందజును వారి వారి పూర్వసిద్దాంతముల 
ననుసరించి చెప్పుచు వచ్చిరి. మహారాజు వారి నందటీని భిక్షువులు గారనియు, 
తైర్ధికులనియు (గ్రహించి వెలుపలికి వంపుచు వచ్చెను. తర్వాత మతీయొక సంఘమును 
జూచి “పూజ్యాలారా! సమ్యక్‌ సంబుద్దుని వాదమేది? అని (ప్రశ్నించెను. “మహా 
రాజా! సమ్యక్‌ సంబుద్దుడు విభజ్యవాది” యని వారు ప్రత్యుత్తర మిచ్చిరి. 

ఇట్లు భికుసంఘమునందలి కల్ల నిజములను దేల్చి యిక ఉపోసథము నాచరిం 
పుడని వారికి చెప్పి నరేండ్రుడు నగరికరిగెను. ఉపోసథ వ్రతానంతరము మౌద్గలిపుత్ర 
తిష్యుడు త్రిపటకములందు నిష్ణాతులైన భీక్షువులను వేయిమందిని యేర్చి కూర్చి 
ముందటి మహాకాశ్యపుని వడువున, యశస్టవిరుని భాతి ధర్మవినయముల సంగాయ 
నమును జేయించెను. ఈ తృతీయసంగీతి విక్రమపూర్వము 191 యందు నవమాస 
ములు నడిచినది. 


౧౪ 
విదేశములయందు ధర్మ(ప్రచారము 


1. బుద్దుడు, 2. ఉపాలి, 3. దాసకుడు, 4. సోణకుడు, 5. సిగ్గవుడు, 6. 
మోగ్గలిపుత్తతిష్యుడు అని యిట్లు ఆచార్యపరంపర వచ్చినది. 


మౌద్గలిపు త్రతిష్యుడు యీ విధమున తృతీయసంగీతిని ముగించి వి. పూ. 
190 యందు విదేశములలో దూరదేశములలో ధర్మ ్రచారమునకై భిక్షువులను 
బంపించెను. కాశ్మీరమునకును, గాంధార (పెషావరు) ప్రాంతమునకును మధ్యాంతి 
కష్టవిరుని బంపెను. మహేశ్వర (ఇందోర్‌) మండలమునకు మహాదేవస్ట్రవిరుని 
బంపెను. ఉత్తరకన్నడములకు రక్షితస్టవిరుని బంపెను. అపరాంతము (పడమటి 
కనుమలు) నకు ధర్మరక్షిత స్థవిరుని పంపెను. మహారాష్ట్రమునకు మహాధర్మరక్షితుని 
బంపెను. యవనక (బెలూచి - సిరియా - మిశ్ర - యూనాన్‌) ప్రాంతములకు 
మహా రక్షితుని బంపెను. హిమాలయ పరిసరములకు మధ్యమస్థవిరుని బంపెను. 
సువర్ణనభూమికి (బర్మాకు) సోణకుడు మొదలగు స్టవిరులను బంపెను. 


పంచమ ఖండము 437 


మహేంద్రస్టవిరుడును అతనితోడ మరి నలువురు భిక్షువులును తామైపర్టీ 
(లంకా - సిలోన్‌) ద్వీపమునకు బోయిరి. సీమాంతదేశములందు ఉపసంపద 
నిచ్చుటకు పంచవర్గీయగణమె చాలును. 


తామ్రపర్ణి (సిలోన్‌) యందు ప్రవేశించి ఆ ద్వీపమునకు రాజగు దేవానాం 
ప్రయతిష్యునకును, అతని మేనల్లుడగు అరిష్టునకును మరియు ఏనూర్వురు పురుషు 
లకును మహేంద్రుడు భిక్షుదీక్ష నొసంగెను. 


రాజు చెల్లెలగు అనులాదేవి మహేం ద్రుని ప్ర వ్రజ్యనిమ్మని గోరినది. పురుషుడ 
గు తాము స్త్రీలకు ప్రవ్రజ్యమివ్వ రాదని చెప్పి పాటలిపుత్రమునుండి తన చెల్లెలగు 
సంఘమిత్రను రప్పించెను. ఆమెయు తా మ్రపర్లీ ద్వీపమునందు అనులాదేవి మొదలగు 
యేనూర్వురు (స్త్రీలకు భిక్షుణీదీక్ష నొసంగెను. 


కొంతకాలమునకు భిక్షుసంఘమంతయు సమావేశమై మానవులయొక్క 
జ్ఞాపకశక్తి సన్న గిల్లుట గమనించి విక్రమపూర్వము 26 మొదలుకొని విక్రమశకము 
56 వజకు, అంతకుముందు కంఠస్టము జేయుచు వచ్చిన పాలీ త్రిపిటకములను 
చిరకాల ముండుటకొజికై లిపీబద్దము జేసి పుస్తకములందు వ్రాయించిరి. 


తీ 


మోహన్‌ వీజ్లరేషన్స్‌లో లభించు 
(Book List) 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్తాది 
అనేక విషయాలు తెలుసుకోండి... 


పేజ్‌ లైక్‌ చేయండి. 


Wreusro oom 
శ MOHANJPUBLICATIONS 
(యయాతి 


0883 - 246 2565 
903 246 2565 


[| 0 111 మోహన్‌ పబ్లికేషన్‌ 
PFUEBELEICATIONS ఏమే గి 
అజంతా హోటల్‌ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101. 
\WWWW.MOHANPUBLICATIONS.COM 


క. వ్రతకథలు - పూజలు 


1. శ్రీ వినాయక వ్రతం వెల రూ.10-00 
2. శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 30-00 
౩. శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో) 10-00 
4. సంకష్టహరచతుర్ధి శ్రీమహాగణపతి వ్రతం 30-00 
5. వరలక్ష్మీవ్రతం 10-00 
6. కేదారేశ్వర వ్రతం 10-00 
7. త్రినాధ వ్రతం(కలర్‌ 10-00 
8. త్రినాధవ్రతం(సాదా) 5-00 
9. క్షీరాబ్ధి వ్రతం 12-00 
10. మంగళ గౌరీవ్రతం 10-00 
11. వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో 25-00 
12. శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) 25-00 
13. కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 25-00 
14. సంతోషీమాతా వ్రతం 25-00 
15. ఏడు శనివారాల వ్రతం 25-00 
16. సత్యనారాయణవ్రతం 25-00 
17. శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 30-00 
18. శివదీక్ష 10-00 
19. కాత్యాయనీ వ్రతం 20-00 
20. సౌభాగ్య గౌరీవ్రతం 20-00 
21. తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 36-00 
22. స్త్రీల వ్రతకథలు 36-00 
ere స్తీలవ్రతకథలుస్టూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) 54-00 
24. పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో) 36-00 
25. సర్వదేవతా పూజావిధానం 25-00 
26. ఆరువ్రతాలు 30-00 
27 రాహుకాలంలోదుర్గాదేవీపూజా 10-00 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 3 


28. తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
. శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 
ఈ 
. శ్రీచక్ర పూజావిధానం(పెద్దది 
లక్ష్మీ - గౌరీ నిత్యపూజ 
. శ్రీ సరస్వతీ నిత్యపూజ 


. శ్రీ దుర్గానిత్యపూజ 

. కాలభైరవ నిత్యపూజ 
. శివపూజ 

. వీరభద్ర పూజ 

. ఆంజనేయ నిత్యపూజ 


. నాగేంద్ర స్వామి పూజ 
. సుబ్రహ్మణ్య నిత్యపూజ 
. రామదేవుని కథ 
శివదేవుని కథ 
3 లక్షీనరసింహపూజ 
. వేంకటేశ్వరపూజ 
. బ్రహ్మంగారి నిత్యపూజ 
. సూర్య నిత్యపూజ 
. నవగ్రహ నిత్యపూజ 
శ రుక్మిణీ కల్యాణం 
. ఉమామహేశ్వర వ్రతం 
. శ్రీ కామేశ్వరీ వ్రతం 
. 16 సోమవారముల వ్రతము 
పార్వతీకల్యాణం 
. సహస్రకమలవర్తి వ్రతము 
. పంచముఖ ఆంజనేయ పూజావిధానము 
| అష్టనాగపూజ 
. పూజలు ఎందుకుచేయాలి ? 
. ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 
. ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 
. ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? 
. ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 
. హనుమద్‌ వ్రతం 
పంచాయతన పూజ 
. 28 వ్రతములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లకేషన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 4 


. కలశపూజలు (ఒకేసారి 
. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 
. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 
. గోమాత 
2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 


ఎవో మస 


న్‌ 


శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 


జ 


పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (హిందీ) 


ఆ 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) 


స్థూలాక్షరిలలితావిష్టుసహస్రనామస్తోత్రములు (పత్రిక సైజ్‌) 
లలితావిష్టు (కేస్‌ బైండ్‌) 1/8 డెమ్మి 
స్టూలాక్షరీ లలితావిష్టు క్రౌన్‌సైజుకేస్‌బైండ్‌ 
సర్వదేవతా స్తోత్రమంజరి 
సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63) 
స్రనామస్తోత్రమ్‌ (క్రౌన్‌) 
హస్రనామ స్తోత్రమ్‌ (క్రౌన్‌) 


909౫9౭౯౮౯౮ ట్రగు 


. లలితావిష్టు సహస్రనామస్తోత్రాలు 
శ్రీరామా సహస్రనామములు 

. సరస్వతి సహస్రనామములు 

. సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం 
24. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 
25. మణిద్వీపవర్ణన (పెద్దది 
26. సంద్యావందనం 
27. మంత్రపుష్పమ్‌ 
28. త్రిభాషా హనుమాన్‌చాలీసా 
29. హనుమాన్‌ చాలీసా 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లకేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 5 


30. మణిద్వీపవర్ణన (పాకెట్‌) 
31. ఆరు చాలీసాలు 
. శివారాధన (శివస్తోత్రాలు) 
. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 
. ఆరుదండకాలు 
. వేంకటేశ్వర గోవిందనామములు 
స్ట అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 
. దేవీఖడ్గమాలాస్తోత్రమ్‌ (మహిషాసురమర్దనీస్తోత్రంతో) 
. సుందరకాండ (పాకెట్‌) 
: భగవద్గీత మూలం 
. రామరక్షాస్తోత్రమ్‌ 
స్తోత్ర రత్నావళి 
- పురాణపండ లలితా-విష్టు సహస్రనామస్తోత్రమ్‌(మినీ 
. పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్‌(మినీ 
- పురాణపండ విష్టు సహస్రనామస్తోత్రమ్‌ 
. పురాణపండ ఆదిత్య హృదయం 
. మంత్రపుష్పం (మినీ 
. శివానందలహరి-సౌందర్యలహరి 
. కుజదోషం 
. కాలసర్ప దోషం 
. మీ అప్పులు తీరాలా? 
దృష్టిదోషాలు నివారణ 
. పంచసూక్తములు 
3 సంధ్యావందనం 
. రుద్రనమకమ్‌-చమకమ్‌ 
. గాయత్రీమంత్రాలు 
. హయర్రీవ స్తోత్రమాల 
. దక్షిణామూర్తి స్తోత్రమాల 


. ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో 


. శ్రీసూక్తం పురుష సూక్తం 

. నవగ్రహస్తోత్రమాల 
మహాన్యాసమ్‌ 

. సుందరకాండ గానామృతం 

. గోమాతపూజావిధానము 

. ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. గ్ర 


. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్‌ పారాయణచేయాలి 108-00 
. ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల 108-00 
. శ్రీ కాలభైరవ రక్షా కవచమ్‌ 63-00 
. అర్చన 40-00 
. నిత్యదేవతార్చన 40-00 
. సర్వదేవతా స్తోత్ర నిధి 99-00 

శ్రీచక్ర నవవరణార్చన 63-00 
. చండీ సప్తశతి పారాయణ క్రమం 99-00 
. శ్రీదేవి స్తోత్ర రత్నావళి ౩2 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో 99-00 
. వనదుర్గా మంత్రానుష్టాన క్రమమ్‌ 63-00 
. శ్రీ కాలభైరవ వ్రతము 63-00 


3. శ్రీ సాయి దత్త గ్రంథములు 
శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 
సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 
శ్రీ సాయిఆరాధన-షిర్టివైభవం 
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 
శ్రీ గురుచరిత్ర (క్రౌన్‌ 
నవనాధ చరిత్ర 
శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో 
అనఘాదేవీ వ్రతం 


భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 


_ 


2. 
a 
4. 
5. 
6. 
7: 
8. 
9. 


శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) 
శ్రీ సాయిభజనమాల 
శ్రీ సాయి భజన్స్‌ 
శ్రీ సాయిభక్తి గీతాలు 
శిరిడిహారతులు (భావంతో) 
“శ్రీసాయి"కోటి 
“శ్రీసాయిరామ్‌”కోటి 
శ్రీ సాయినాథ స్తోత్రమంజరి 
20. శ్రీ సాయివేయినామాలు 
21. శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
22. శ్రీ సాయి స్త్రవనమంజరి 
23. హిందీ శ్రీ సాయి హారతులు 


. శని సింగణాపూర్‌ క్షేత్రమాహాత్మ్యం 

. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు 

. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం 

. సాయిసత్యవ్రతం 

. సాయి అనుగ్రహమ్‌ 

. నవగురువారాల వ్రతకల్పము 

. శ్రీదత్తలీలామృతము 

హృదయంలో సాయి 
. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీ సచ్చరిత్ర) 
. గజాననమహరాజ్‌ చరిత్ర 
4. జ్యోతిషాలు 
. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్లేయ) 

. గ్రహభూమి పంచాంగము (గార్లేయ) 
శ ఆనందసిద్ది పంచాంగం (వైవి.శాస్ర్రి 
. ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి) 
. ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి 
. కాలచక్రంజ్యోతిషక్యాలండర్‌ 


. గ్రహబలం క్యాలండర్‌ (శ్రీనివాస గార్లేయ-భక్తిటివి) 
. శుభమస్తు పిడపర్తి క్యాలండర్‌ 

9. సాదా క్యాలండర్‌ 

10. పాకెట్‌ క్యాలండర్‌ 

11. తాజకనీలకంలీయమ్‌ 


. కేరళ జ్యోతిష రహస్యాలు 
. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు 
. మానసాగరి జాతకపద్ధతి 
. వరాహమిహిర జాతకపద్ధతి 
. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు 
. సింపుల్‌ రెమిడీస్‌ 
. శంభు హోరప్రకాశిక 
. పూర్వ పరాశరి 
20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 
21. ప్రశ్న సింధు 
22. నక్షత్ర విశేష ఫలితాలు 
ren సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా? 
24. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా? 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 8 


3 ఆయుర్జాయ నిర్ణయం 
. జాతక గణిత ప్రవేశిక 
. జ్యోతిషమర్మబోధిని 
స్ట్‌ జ్యోతిష ప్రశ్నీ్తరమాల 
. ముహూర్తం నిర్ణయించడంఎలా? 
. జాతక మకరందం 
జ్యోతిష సరస్వతి 
. మీజననకాల విశేషాలు 
. ముహూర్త విజ్ఞాన భాస్కరం 
. జ్యోతిష స్వయంబోధిని 
. శుభముహూర్త శిరోమణి 
. నక్షత్ర ఫలమంజరి 
. పంచాంగం చూసే విధానం 
. సర్వార్థ జ్యోతిషం 
. ప్రాథమిక జ్యోతిషం 
. నవరత్నములు శుభయోగములు 
శుభశకునాలు 
. హస్తరేఖాఫలితాలు 
3 సంఖ్యల్లో భవిష్యత్‌ 
. ముహూర్త దీపిక 
స్ట పుట్టుమచ్చలు ఫలితాలు 
. కలలు ఫలితాలు 
. జాతక చక్రం వేయడం ఎలా? 
. మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు 
. జ్యోతిషశాస్త్ర చిట్కాలు 
.గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050) 
51. ప్రశ్న్చచండేశ్వరమ్‌ 
. ద్వాదశభావ ఫలచంద్రిక 
“| జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు) 
. అంగసాముద్రికం 
. హస్త సాముద్రికం 
. లాల్‌ కితాబ్‌ 
. శకునశాస్త్రం 


. పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 


60. అష్టకవర్గు (కొండపల్లి) 
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ) 
. లగ్వరత్నాకరం 
షట్బ్పంచాశిక 
. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 
. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 
. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 
మ్‌ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి 
| కె.పి.జ్యోతిషం (పరిచయం 
71. ముహూర్తచింతామణి 
. సూర్యచంద్ర గ్రహణములు 
- ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 
. అదృష్టరెమెడీస్‌ 
. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 
. జ్యోతిష రెమిడీస్‌ 
. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
{ జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
. నాడీజ్యోతిషం 
. నక్షత్రపారిజాతం ([గోరసవీరభద్రాచార్యు 
లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 
. గౌతమసంహిత 
. హోరరత్నమాల 
. జాతకఫల మణిమంజరి 
. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25) 
. దశాభుక్తిఫల నిర్ణయం 
. వింత జోష్యములు 
. షోడశవర్గులు 
. రవిగ్రహ సమస్త ప్రభావములు 
. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు 
కుజ గ్రహ సమస్త ప్రభావములు 
. బుధ గ్రహ సమస్త ప్రభావములు 
. గురు గ్రహ సమస్త ప్రభావములు 
. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 10 


. శని గ్రహ సమస్త ప్రభావములు 
. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు 
. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు 
. ముహూర్తమార్తాండం 
. లఘుజాతకం 
100. జాతకాలంకారము 
101. మేషలగ్న ఫలితములు 
102. వృషభ లగ్న ఫలితములు 
103. మిధున లగ్న ఫలితములు 
104. కర్కాటక లగ్న ఫలితములు 
105. సింహలగ్న ఫలితములు 
106. కన్యలగ్న ఫలితములు 
107. తుల లగ్న ఫలితములు 
108. వృశ్చిక లగ్న ఫలితములు 
109. ధనుస్సు లగ్న ఫలితములు 
110. మకర లగ్న ఫలితములు 
111. కుంభ లగ్న ఫలితములు 
. మీన లగ్న ఫలితములు 
. నారద సంహిత 
. పంచాంగపీరికలేఖికాగణితం 
. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 
. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా 
. రాహు కేతువుల యోగము 
. ఛాయాగ్రహములు 
. జ్యోతిషవిజ్ఞాన దీపిక 
బి.వి.రామన్‌ గారి గ్రంథములు 
120. జ్యోతిష విద్యారంభం 
121 గ్రహభావ బలములు 
122. కాలచక్రదశ 
123. అనుభవ ప్రశ్చాజ్యోతిషం 
124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 
125. పురోగామి జాతకం 


126. భావార్థరత్నాకరం 
127. భారతీయజ్యోతిష సర్వస్వం 
128. అష్టకవర్ల పద్దతిః 

g§ nn © 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 11 


129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 75-00 
130. ప్రశ్నతంత్ర 75-00 
131. ముహూర్తం 75-00 
132. విశిష్ట జాతకములు 125-00 
133. భారతీయఫలితజ్యోతిషం 125-00 
134. 300 ముఖ్యమైన యోగములు 125-00 
135. జాతకంపరిశీలించడంఎలా ? 300-00 
రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు 
136. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 200-00 
137. బృహత్‌పరాశరహోరాశాస్తము-2 200-00 
138. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-3౩ 200-00 
139. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200-00 
140. భావార్థరత్నాకరము 100-00 
141. ముహూర్త చింతామణి 100-00 
142. ముహుర్త చింతామణి-పార్టు2 200-00 
143. స్వప్న శాస్త్రము 36-00 
144. శతయోగమంజరి 50-00 
145. వ్రతనిర్ణయకల్పవల్లి 250-00 
146. దైవజ్ఞవల్లభం 75-00 
147. వసంతరాజశకునమ్‌ (బృహత్‌శకున శాస్త్రం) 250-00 
148. వాస్తుశాస్త్రవివేకము-1 100-00 
149. వాస్తుశాస్త్ర వివేకము-2 200-00 
150. వాస్తుశాస్త్ర వివేకము-3 100-00 
151. వాస్తుశాస్త్ర వివేకము-4 200-00 
152. అనుభవసులభవాస్తు - 1 50-00 
153. అనుభవసులభవాస్తు - 2 100-00 
154. పంచాంగ వివేకము 99-00 
155. వశిష్ట సంహిత 360-00 
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్‌) 200-00 
5. వాస్తులు 
1. 40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 


2. వాస్తుశాస్త్ర రహస్యములు 


౩. వాస్తునుబట్టి మీ ఇల్లు 
4. మీరూ మీ వాస్తు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 12 


రీత్యా మీ ఇంటి ప్లానులు 
రీత్యా మీఇండ్లఆయములు 
ం(చిత్రాలగురుమూర్తిగుప్పా) 


జ్యోతిష-గృహవాస్తుచంద్రిక 
. వాస్తురత్తాకరం (కొండపల్లి) 
. వాస్తుశిరోమణి 
. వాస్తుసంగ్రహమ్‌ 
. పంచవాస్తు పారిజాతం స 
. వాస్తుడిండిమమ్‌ |] 
. వాస్తుదుందిభి i 
. విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్‌) 
. కృష్ణవాస్తుశాస్త్రము 
. జలవాస్తుశల్యవాస్తు (దంతూరిపండరీనాథ్‌) 
మయవాస్తు (గోరసవీరభద్రాచార్య 
. వాస్తు జ్యోతి 
. మన ఇల్లు-మనవాస్తు 
. వాస్తవ వాస్తుపూజావిధానము 
. వాస్తు దర్పణం 
6. మంత్రశాస్త్రాలు 
1. మంత్రసాధన 
2. తంత్రజాలం 
3. మంత్రశక్తి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 13 


. దత్తాత్రేయ తంత్రవిద్య 
దత్తాత్రేయ మూలికాతంత్రమ్‌ 
. తాంత్రిక పంచాంగం 
. యక్షిణీ తంత్రం 
. మంత్రానుష్టాన చంద్రిక 
. సర్వదేవతా మంత్రకవచములు 
మంత్రాక్షరాలరహస్యం (జీజాక్షరనిఘంటువు) 
సర్వదేవతా మంత్రరత్నావళి 
. సదాచార దీపిక 
యోగినీ-వామకేశ్వరతంత్రం 
ప్రపంచసారతంత్రం 
బదనిక తంత్రమ్‌ 
ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 
గుప్త సాధన తంత్రం 
గంధర్వ తంత్రమ్‌ 
సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి 
. యంత్ర మంత్ర తంత్ర 
పాశుపత తంత్రం 
. పంచదశ మహాఖడ్డ తంత్రం 
. రుద్రాష్టాధ్యాయః 
క మంత్రసిద్ధి 
. పరశురామతంత్రమ్‌ 
. శ్రీలలితావిలోమ పంచదశీ 
. శ్రీ గురు తంత్రం 
. గాయత్రీ తంత్రమ్‌ 
. మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు 
. శ్రీ దుర్గ తంత్రమ్‌ 
మహామృత్యుంజయఅమృతపాశుపతమ్‌ 
. సర్ప (గాగృతంత్రం 
. హవన తంత్రం 
. షోడశనిత్యతంత్రం 
. శాక్తేయతంత్రం 
. రుద్రయామళతంత్రం 


a లక్షప్రత్యంగిరా తంత్రమ్‌ 
. హిరణ్యశూలినీ తంత్రమ్‌ 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 14 


39. మాయాప్రత్యంగిరా తంత్రమ్‌ 
40. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 
41. స్వర్జాకర్నణభైరవతంత్రం 
. కాశీవిశాలాక్షి తంత్రం 
. శాంతితంత్రమ్‌ 
క యంత్రసిద్ధి 
శ్రీ లక్ష్మీ తంత్రమ్‌ 
. మంత్రమహోదధి (్రీదేవతాజల్పమ్‌) 
. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 
. మంత్రశాస్త్రం (గ్రంథము 
. ప్రత్యంగిరాకృత్యాతంత్రం 
. కామధేనువు తంత్రం 
శూలినీదుర్గాతంత్రం 
. శ్రీవిద్య రహస్యం 
. కులార్భవ తంత్రమ్‌ 
. ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్‌) 
శ సిద్ధమూలిక రహస్యం (మంత్రయంత్రసహితం) 
7. గ్రంథాలు - ఆరాధనలు 
1. _భగవద్దీత శ్లోక తాత్పర్య సహితం 
భగవద్గీత (వచనం 
భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్‌ 
గణేశ ఆరాధన 1 
గణేశోపాసన 2 
నవగ్రహవైభవం 
నవగ్రహ రెమెడీస్‌ 
నవగ్రహ వేదం 
శనిగ్రహారాధన 
ఆదిత్యారాధన 
._ సుబ్రహ్మాణ్యారాధన 
శ్రీ శివ ఆరాధన 


లక్ష్మీ ఆరాధన 

. హనుమదారాధన 
లలితారాధన 
శ్రీ చక్రారాధన 
గాయత్రీ ఆరాధన 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 15 


వీరభద్రారాధన 
కుజగ్రహారాధన 
భైరవారాధన 
దైవారాధన 
. గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్సర్యసహిత) 
శ్రీవేంకటేశ్వరాధన 
. హయర్రీవారాధన 
. లక్షీనరసింహారాధన 
. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం 
. దేవీ లీలామృతం 
. పురాణపండ సుందరకాండ వచనం 
. పురాణపండ రామాయణం 
. పురాణపండ భారతం 


. పురాణపండ భాగవతం 

. (సూరి వాల్మీకి రామాయణం 
కాలసర్ప యోగం 

. నిత్య జీవితములో రుద్రాక్షలు 


. నిత్య జీవితములో నవరత్నాలు 
. వేదసూక్తములు 
. వేమన పద్యసారామృతం 
. పండగలు పర్వదినాలు 
. సూక్తిరత్సాలు 
. హనుమచ్చరిత్ర 
. నవగ్రహ దర్శనమ్‌ 
. నిత్యజీవితంలో నవగ్రహాలు 
సాలగ్రామములు 
. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 
. శనిగ్రహరెమిడీస్‌ 
. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 
. వివాహజ్యోతిషమం జరి- మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్‌ (సాయిగణపతిరెడ్డి) 
. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్‌) ,, 
. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్‌ 
. న్యూమరాలజీ రెమిడీస్‌ 
. మూకపంచశతీ 
(| శ్రీరామకర్ణామృతం 


రహస్యకుక్కుటశాస్త్రం 

. ఉపాసన విధానం 

. పంచమవేదం మహాభారతం 

/ దేవుళ్ళు డాట్‌ కామ్‌ 

స్ట్‌ గణపతిభాష్యం 

. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 

. నవయోగులు 

. ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు 

స్ట సకలదేవతా అష్టోత్తరాలు (పెద్దది)- 80 అష్టోత్తరశత నామావళులతో) 

. సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్‌) 
సకలదేవతా సహస్రనామములు 

. ఆధ్యాత్మిక సూక్తి నిధి 


. బ్రాహ్మణులు గోత్రాలు, ప్రవరలు 

. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు 
.శ్రీ లక్షీసన్నిధి 

: శ్రీలక్ష్మీ గణపతి హోమకల్పం 

. మార్నల్‌ఆర్ట్‌్స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 


. మ్యాజిక్‌గైడ్‌ 

. చదరంగం 

. పంచముఖ హనుమత్‌ వైభవం 
గరుడపురాణం 

. మాఘపురాణం 

. శివపురాణం 

. వైశాఖపురాణం 

. కార్తీక పురాణం 

. కార్తీక పురాణం (చిన్నది 

: సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 

. పెద్దబాలశిక్ష 

. గాయత్రీ మహిమ 

. వృక్షదేవతలు 

81. యాజుష స్మార్త సంస్కార చంద్రిక 

. సనాతనవైదిక బ్రాహృణస్మార్తాగమకల్పమ్‌ 

. చతుర్వేదములు 

. నవగ్రహారాధన 

. తాళపత్ర సమాహార గోపురం 

. మనుధర్మ శాస్తం (వచనంలో...) (కేస్‌బైండు) 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 17 


. మానవధర్మములు 
. వేదమంత్ర సంహిత 
. సహస్రలింగార్చన 
. శ్రీ శివగీత 
ద్వాదశఉపనిషత్తులు 
. పురాణపండవారి సౌందర్యలహరి 
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 
. బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 
. బృహత్‌ దేవీ స్తోత్రరత్నాకరము 
. బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 
. కేదారనాధ్‌ బదరీనాధ్‌ యాత్రాగైడు 
. దక్షిణావృత శంఖములు 
. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 
. ధర్మసింధువు(కేస్‌బైండింగ్‌) 
100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 
101. చిలుకూరి బాలాజీచరిత్ర 
102. భగవత్‌స్తుతి 
103. సూర్యోపాసన 
104. కాశీఖండం 
105. దేవీభాగవతం 
106. శ్రీ ఆంజనేయం 
107. ధర్మసందేహాలు 
108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు 
109. రామాయణం 
110. పోతన భాగవతం 
111. శివమంత్రములు 
8. వైద్య గ్రంథాలు 
1. ఆహారం ఆరోగ్యం 
. మూలికావైద్య చిట్కాలు 
. ఆయుర్వేద వైద్య చిట్కాలు 
. గృహవైద్య రహస్యాలు 
. గృహవైద్యసారం 
. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 
. ప్రకృతివైద్యం 
ఆహారం-వైద్యం 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 18 


9. సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం 99-00 
10. ఆయుర్వేదమ్‌ 36-00 
11. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 99-00 
దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు) 99-00 
ఏకమూలికావైద్యం 99-00 
అష్టాంగ హృదయం (4భాగాలు 1200-00 
రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 99-00 
ప్రాథమిక హోమియోవైద్యం 99-00 
ఒబెసిటి 99-౦౦ 
హెల్త్‌గైడ్‌ 99-00 
ఆయుర్వేదం-జీవనవేదం 99-00 

. పుడ్‌థెరపి 63-00 
న్యాచురల్‌థెరపి 99-00 

గ సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 63-00 

. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 99-00 

. యోగామంత్ర 63-00 

. యోగా మండే టు సండే 63-00 

. హెర్బల్‌ మెడిసిన్‌-హెల్త్‌టుడే 99-00 

. హెల్త్‌ఫైల్‌ 108-00 

. వస్తుగుణపాఠం 250-00 

. రసాయన వాజీకరణ తంత్రం 150-00 

. వస్తుగుణ మకరందం 400-00 
31. నాటువైద్యం -(కేస్‌బైండ్‌) 360-00 
32. నాటువైద్యం (చిన్నది 99-00 
33. ప్రాణాయామము-యోగ 63-00 


9. అయ్యప్ప - భవానీ రకాలు 


1. శ్రీ అయ్యప్ప లీలామృతం 
శ్రీ అయ్యప్ప భజనపాటలు 
శ్రీ అయ్యప్ప పూజాకల్పం 
శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 
హారతిగైకొనుమా 
శ్రీ అయ్యప్ప భజనమాల F 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 19 


9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి ౧ 
10. భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం) 
11. _దేవీలీలామృతం 
శ్రీ దేవీ పూజాకల్పం 
దేవీ భక్తిగీతాలు 
భవానీదీక్ష P 
దేవీ భక్తిమాల F 
శ్రీ అయ్యప్ప భజనావళి 
అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 


10. భజనలు - కీర్తనలు 


అన్నమయ్య కీర్తనలు 

శ్రీరామదాసు కీర్తనలు 

సర్వదేవతా మంగళహారతులు 

వసుంధర మంగళ హారతులు 

సౌభాగ్య దేవతా మంగళహారతులు 

సర్వదేవతా భజనలు 

చిట్టి పొట్టి పాటలు 

జాతీయ గీతాలు 

దేశభక్తి గీతాలు 

._ పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 
గొబ్బళ్ళపాటలు, లాలిపాటలు, కోలాటపాటలు 
అన్నమయ్య సంకీర్తనలు 

.. పెళ్ళిపాటలు-స్రీలపాటలు 
భకానంద భజనకీర్తనలు(ల్డ్‌సినీస్టైల్స్‌ 

. సర్వదేవతాభక్తిమణిమాల 
బతుకమ్మ ఉయ్యాల పాటలు 
అన్నమయ్య సంకీర్తనానిధి[1000కీర్తనలు 

11. హిట్స్‌ సాంగ్స్‌ 

ఘంటసాల భక్తిగీతాలు-భగవద్దీత 
ఎస్‌.పి.బాలు భక్తిగీతాలు 

. ఘంటసాల సుమధురగీతాలు 
పి. సుశీల సుమధురగీతాలు 


2 
3 
4. 
5. 
6. 
7: 
8. 
రః 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 20 


ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 
ఎస్‌.జానకి సుమధురగీతాలు 
వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 
సర్వదేవతా సినీభక్తిగీతాలు 
12. స్రీలకు ఉపయుక్త పుస్తకములు 
శ్రీకాంతామణి వంటలు (వైజ్‌ 
శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 


శాకాహార వంటలు 
మాంసాహారవంటలు 
చిట్టిచిట్కాలు 

అ 
అందానికి చిట్కాలు 
పిల్లల పేర్లు (పెద్దది) 
పిల్లల పేర్లు (చిన్నది 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 
చిన్నారులకు చిరుతిళ్ళు 


పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 
పలావ్‌లు, ఫ్రెడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 
వేపుళ్ళు-ఇగుర్లు 

. బ్రేక్‌ఫాస్ట్‌ వంటలు 
పండుగలలో చేసుకొనే పిండివంటలు 


మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 
. మోడ్రన్‌ పిల్లలపేర్లు 
23. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు 
24. మోడ్రన్‌ టైలరింగ్‌ (లేడీస్‌ 8 జంట్స్‌) 


వివిధ రకాలు 


ఎందరోమహానుభావులు 


పొడుపు కథలు (చిన్నవి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 21 


హిందీ-తెలుగు-స్వబోధిని 
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని 


1-100 టేబుల్‌బుక్‌ క్రాన్‌సైజు 

శ్రీరామకోటి 

శ్రీశివకోటి 

మేజిక్‌ 

అంకెలతో గారడీ 

హృదయస్పందన (కవితలు 

వాత్యయన కామసూత్రాలు 

ఎ.పి.టూరిస్ట్‌ గైడు 

ఇంద్రజాల రహస్యాలు 

మహేంద్రజాల రహస్యాలు 

శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 

క్రియాయోగం 

ఆనందంగా జీవిద్దాం 

హరిశ్చంద్ర నాటకం 

వాత్సాయనకామసూత్రాలు 

పంచసాయకం 

రతిరహస్యాలు 

అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

గాయత్రీవిజ్ఞాన్‌ 

చింతామణి (నాటకం) 

బాలనాగమ్మ 

కాళహస్తి స్త్రీల వ్రతకథలు 

కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి 
ళహస్తి గోవింద నామాల భగవద్గీత 
ళహస్తి గృహవాస్తు చింతామణి 

కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 

రామరాయవాస్తుశా స్తం(ముద్రగడరామారావు) 

ఎం.ఎస్‌.ఆర్‌.హనుమాన్‌చాలీసా 

ఎం.ఎస్‌. ఆర్‌.సుందరకాండ 

బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగులు 

శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 


స్తి 
స్తి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 22 


కాశీరామేశ్వర మజిలీ కథలు 

శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం) 

ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు 
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు 

విశ్వకర్మ ప్రకాశము 

ప్రాచీనవాస్తుశాస్తాలు- ఆధునికవాస్తుపరిశీలన 

నారద సంహిత 

వాస్తురాజవల్లభము-మూలానువాదము 

మయమతము - వచనము 

బృహత్సంహిత - వచనము 


(గోరసవీరభద్రాచార్య) 
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు 
వాస్తు విజ్ఞాన చంద్రిక 
ఈ 

మహాదశా పారిజాతం స న. 
వాస్తు నారాయణీయం ,, 120-00 
యోగావళీఖండం 120-00 
ముహూర్తసింధువు 150-00 


సర్వార్ధచంద్రిక (4ఉభాగాలు 1208-00 
మీరే న్యూమరాలజిస్ట్‌ (దావూద్‌) 370-00 
నిర్ణయసింధు (2భాగాలు 590-00 
సాయి... ss 45-00 


శ్రీ దుర్గానందలహరి స 200-00 
ఆరతిసాయిబాబా క 11-00 
ప్రతిష్టకల్పః(సాగి నరసింహమూర్తి 500-00 


తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర 100-00 
యట ప్‌ 


సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి 
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి. 
శ్రీరామ మంత్రానుష్థానము 300-00 
శ్రీరామనవరాత్రోత్సవకల్బః 300-00 
సీతారామ కధా సుధ అయోధ్యకాండ 200-00 
సీతారామ కధా సుధ బాలకాండ 150-00 
అరణ్యకాండ 100-00 
శ్రాద్దము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు 200-00 
స్మార్త కాపర్ది కారికలు 200-00 
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి 200-00 
విషవైద్య చింతామణి 200-00 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 23 


హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః 
సర్వమూలికా గుణరత్నాకరం 

ఆపస్థంజీయ ధర్మసూత్రాలు 

సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం 
గణకరంజని 

సంతాన దీపిక 

తిధినిర్ణయ కాణ్ఞిః 

ముహూర్త దర్పణం 

జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్దతి 
లఘుతాచకము 

శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః 

స్పృతి రత్నాకరము (ధర్మశాస్త్రం 
జాతకామృతతసారం 

జాతక బోధిని 

సంగీత విద్యాదర్పణం 

సంగీత సర్వార్థసారసంగ్రహం 

ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం) 


అనుపానమంజరీ 
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః 
చికిత్సరత్నము 
స్వరచింతామణి 
ద్వాదశలోహ భస్మవిధానం 
దైవజ్ఞయశో విభూషణం 
అనుపాన రత్తకరము 
కాలామృతము 
దైవజ్ఞకర్ణామృతము 
రసేంద్ర చింతామణి 
రసరత్న సముచ్చయం 
వస్తుగుణరత్సాకరము 
హోరానుభవదర్పణము 
ర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము 

సర్వార్థ సంగ్రహం 
సంగీత సుధాసంగ్రహము 
అర్క ప్రకాశము 
సంగీత మార్తాండము 
సంగీత ప్రధమబోధిని 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 24 


శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో 
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం 

శ్రీ గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 
సంగీతమార్తాండము 


గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి 
జాతకమణి 

సర్వశకున ప్రకాశిక 

యాజుష ప్రయోగ చంద్రిక 
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ 
వసంతరాజ శకునము 

జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం) 
సహస్ర యోగప్రకాశిక 
శ్రీవిద్యారహస్యం 

మహర్షుల చరిత్ర 1,43 300+300 
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్తకాండము 
శ్రీఆంజనేయం 

రాశితుల్యవత్సర ఫలితం 

నాడి జ్యోతిష విశ్లేషణ 
రహస్యకుక్కుట శస్త్రం 

స్త్రీ ధర్మరత్న బాండాగారము 
శైవోత్సవరత్నాకరం 
యాజుషప్రయోగ చిన్నామణి 
సుస్వర బుగ్వేద ప్రయోగదర్శిని 
ఆయుర్వేద వైద్య సంగ్రహం 

వశిష్ట సంహిత 

హోమియోపతి గృహవైద్యం 
వ్రతచూడామణి 

వైశ్యధర్మ ప్రకాశిక 

ఆలయ నిత్యార్చన పద్ధతి 
సృతిముక్తాఫలం 
ఆపసంబయల్లాజీయమ్‌ 
జ్యోతిషశాస్తసంగ్రహము 
కర్మవిపాకాఖ్యయం 

ముహుర్త రత్నావళి 

సుదివిలోచనం 

ఉత్తర కాలామృతం 

సర్పవిషయ సర్వస్వసంగ్రహం 


న్‌ 


అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, 


కథలు, జ్యోతిష వాస్తు, వైద్య, మం౦త్రశాస్త్రాది ఆధ్యాత్మిక 
గ్రంథములకు 


మోహన్‌ వీబ్లకేష్‌న్స్‌ 
ఆధ్యాత్మి క గ్రంథనిలయం 


కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 
రాజమహేంద్రవరం. 


From: జ : 0883-246 25 65 


MOHAN PUBLICATIONS 


Fort Gate, Opp : Ajanta Hotel 
Rajahmundry-533 101 (a.p.) 


గారీగ:..! 


అట విట | అననా అర న 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 


--ాఉచిత Pdf బుక్‌ ౩: - www.granthanidhi.blogspot.in— 


అధ్యాత్మిక, జ్యోతిష. వాస్తు, ఆయుర్వేద, 
అనేక 
క sen BranthaD గరగ 


MOHAN PUBLICATIONS వదిననో 
పేజ్‌ లైక్‌ చేయండి. WWW.Eran ll com 
XKinige.» $8 dailyhunt 
మా ఇ-బుక్స్‌ కినిగె ద్వారా కొనుగోలు మా ఇ-బుక్స్‌ డైలీహంట్‌ ద్వారా 


చేసుకాన వచ్చును. అత్యధిక డిస్కౌంట్‌ ఆఫర్‌లో లభించును. 


